


సంపాదకుడు 


అక్కిరాజు రమాపతిరా 
(ప్రచురణ 
అజో -విభొ పబ్లికేషన్స్‌ 


సాహితి వెజయంతి 


( ప్రసెద్ద రచయితల ప్రశస్త వ్యాస సంపుటి) 


సంపాదకుడు 


అక్కిరాజు రమాపతిరావు 





శ 
% 
= Pe 
oe శ la 
భా 
ష్‌ 


AJO-VIBHO Publications 
1-9-286/3, Vidyanagar 
Hyderabad-5s00 044. 


సాహితీ వైజయంతి 


(ప్రసిద్ద వ్యాస రచయితల ప్రశస్త వ్యాస సంపుటి) 


సంపొదకుడు: అక్కిరాజు రమాపతిరావు 
ముఖచిత్రం: 'భావాంబర వీధి విశ్రుత విహారి భారతి” 


ప్రసిద్ధ చిత్రకారుడు శ్రీ కొండపల్లి శేషగిరిరావు 


కాలో 


మ ప్రచురణ: జనవరి, 2003 


సో 


య 


ప్రతులు: వెయ్యి (1000) 


పుటలు: 400 మూల్యం: 200 


డి.టి.పి; శ్రీరామా (గ్రాఫిక్స్‌ 
డి.టి.పి ఆపరేటర్స్‌: భాస్కర్‌ రావు, రాజేశ్వర్‌ రావు 
ముద్రణ: కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, విద్యానగర్‌, హైదరాబాదు - 500 044. 


కు 


For Copies. 

Visalandhra Book HOouse, Bank Street, Hyderabad & Other 
Branches 

Navodaya Publishers, Governorpet, Vijayawada 

Navodaya Book House,Opp Arya Samaj Mandir, 

Badi Chowdi, Hyderabad. 

Navayuga Book House ,Sultan Bazar, Hyderabad. 

Vahini Book Trust, 1-9-286/3, Vidyanagar, Hyderabad - 500 044 





ప్రచురణ: అజో-విభొ ప్రచురణలు 
1-9-286/3, విద్యానగర్‌ (రాంనగర్‌ గుండుదగ్గరు 
హైదరాబాదు-500 044. 


అజో-విభొ ప్రచురణలు 


పుస్తక ప్రచురణ సంస్థలలో, వ్యవస్థలలో మన సంస్కతి- సంప్రదాయాలను; 


అయి 
ఆధునికతను, సామాజికాదర్శాలను; ఈ రెండింటిని రెండు కళ్ళుగా ఇసుకునె చూసుక 
ప్రచురణ సంస్థ ఇప్పుడు తెలుగు వారికి ఒక్కటి కూడా కడు ఆరి 
రెపు ఉ 


నిన్న నుంచి నేడు ఉద్భవిస్తుంది. నేటి నుంచి 


లో 
న్నీ 


తాతతండ్రులు మనకు సొత్తునో, ఆస్తినో, సువ్యవస్థనో ఆశించి అందుకోసం ఏర్పాటు 
చేసి ఉంటే వాళ్ళ పట్ల ద్రోహబుద్దితో (ప్రవర్తించడం తప్పుకదా! మన తాత తండ్రులు 
మనంత నాగరకులు కారనుకోవడం, విజ్ఞానులు కారనుకోవడం మన అవివేకం. 

ఏ దేశానికైనా, ఏ జాతికైనా, ఏ భాషా సాహిత్వాలకైనా పరంపరాయాతమైన 
కొన్ని విశ్వాసాలు, ఒక జీవన విధానం, కొన్ని విలువలు, కొన్ని ఆదర్శా 
ఆశయాలు ఉంటాయి. అవి ఏమిటో, సమాజానికి అవి ఎంతవరకు ప్రయోజనమో, 
ఎంతవరకు ఆటంకమో తెలుసుకోకుండా గతాన్ని నిరసించకూడదు. దానిని వర్తమానా 
వసరాలకు తగినట్లు జీవన పద్ధతులకు ఒద్దికగా దిద్దుకోవాలి. ఈ శతాబ్ది ప్రారంభమే, 
సహస్రాబ్ది ఆగమనమే, గొప్ప ఆశలతో, ఆకర్షణలతో, ఆగామి శుభాపాదక శాంతి 


సుఖ సాధ్య వాగ్దానాలతో మన ముంగిట వచ్చి నిలిచాయి. అయినా ఆందోళనకరమైన 


డా 
లు, ఇయు 
హా 


పరిస్థి తులు, అసహనం, అశాంతి, క్రౌర్యం, హింస (ప్రపంచ వ్యాప్తంగాను, మన 
దేశంలోనూ తమ పొడుగు నీడలను ప్రసరింప చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మన 
యువతరం, మన విద్యారంగం, మన పౌరజీవనం, మన కుటుంబ జీవనం, మన 
ఉత్సాహోల్లాసాలు, ఏ విధంగా ఆదర్శీకరించుకోవాలో మనం గాఢంగా సమాలోచనలు 
చేయవలసిన సమయమిది. 

స్వాతంత్రానంతరం దేశ సర్వతోముఖ ప్రగతిని ఆశించాం. కాని స్వాతంత్ర్య 
స్వర్ణజయంతి జరుపుకున్న తర్వాత కూడా ఆశలు అడియాసలైనాయి. ఎన్నో పెను 
సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తున్నది. రాజకీయ వివిధ పక్షాల మధ్య కీచులాటలు, సిద్ధాంత 
సంఘర్షణలు, పేదరికం) ప్రజలందరికీ విద్యా, ఉద్యోగావకాశాలలో అసమానతలు, 
థీతాహమైన అవినీతి, మంచిమాట కరువు, మంచి నీటి కరవు, దేశాన్ని బాధ 
పెడుతున్నాయి. ధర్మం బోధించగల పెద్దలు, హితవునుపదేశించగల సమర్ధులు ఉపేక్షా 


నిస్సహాయులుగా ఉన్నారేమో తెలియదు. 
కాబట్టి [ప్రజలలో ఇంకోసారి సాంస్కృతిక అవగాహన (ప్రబోధితం కావాలి. 
ప్రచోదితం కావాలి. ఈ పని పుస్తకాపేక్షితం కాక అన్యసాధనాల వల్ల జరగ నేరదు 
కదా! ప్రసారమాధ్యాలు ఈ తక్షణ కర్తవ్యాన్ని సమర్ధంగా నిర్వహించే సవాలును 
స్వీకరిస్తున్నట్లుగా కనపడదు. స్వచ్చంద సేవాసంస్థలు కూడా ఇందు కోసం ఆర్తితో 
పూనుకోవడం లేదు. అందువల్ల నిన్నటి మంచి ఏమిటో, రేపటి ప్రాహ్యం ఏమిటో, 
తెలిపే పుస్తకాలు తేవాలని, అజో-విభొ అభిలాష. పుస్తక పఠనాభిలాషులలో ఉత్తమాఖి 
రుచులను ప్రోది చేయాలని ఆకాంక్ష దేశంలో ఎంత సంపద ఉన్నా కట్టుదిట్టమైన 
వ్యవస్థ ఉన్నా మానవ వనరులపైనే ఆ దేశపు పఠిష్టత ఆధారపడి ఉంటుంది. ఆ 
చైతన్యశక్తితోనే వెయ్యేళ్ళనాటి అస్వాతంత్రాన్ని ధిక్కరించి వదిలించుకున్నాము. ఆ 
స్వాతంత్ర్యాన్ని మరే దేశపు ధాష్టీకానికి, బెల్లింపులకు, బెదిరింపులకు, పన్నుగడలకు 
ఎరగాకుండా, లోనుగాకుండా బలంగా రక్షించు కోగలగాలి. ఇందుకు ముఖ్యంగా 
యువతరంలో భావోద్విగ్న ఐకమత్యం అవసరం. 
సమాజంలోని అవాంఛనీయ శక్తులతో ఘర్షిస్తూనే సువాంఛనీయ సంప్ర 
దాయాలను బలంగా పెంపొందించుకోవలసి ఉంది. అందుకు పుస్తకాలు గొప్ప సాధనం. 
మంచి పుస్తకాలు ఎంతో అవసరం. ఇటువంటి మంచి పుస్తకాలు ప్రచురించడమే 
అజో-విభొ ధ్యేయం. భాషలో అభివ్యక్తిని, భావంలో సమాజానురక్తిని ప్రవర్తనలో 
దేశహితాన్ని పెంపొందింపజేసే పుస్తక పఠనం నేడెంతో అవసరం. ఈ దృష్వానే సమాజాన్ని 
పట్టి పీడిస్తున్న రుజలను చూపి వాటిని అధిగమించే భావజాలాన్ని బోధించే నాటికలను 
ప్రదర్శింపజేస్తూ ఈ నాటికలను పుస్తక రూపంలో కూడా తేవడానికి పూనుకొన్నది 
అజో-విభొ. చేయవలసింది కొండంత. చేసింది, చేస్తున్నది ఇండుపగింజంత. అయితే 
నేం కలుషిత జలాన్ని శుభ్రం చేస్తుంది ఇండుపగింజ. మా ప్రచురణలకు తెలుగు 
పాఠకుల నుంచి ఇతోధిక ఆదరణ లభించగలదనే మా ఆశ్వాసం. విశ్వాసం. మా ఆశ. 
వ అజొ -ఏభొ 





ఈ వ్యాన తారావళి 


తెలుగు సాహిత్య పరిణతి, ప్రౌఢి, గభీరత, అగాధత, ప్రగాఢత, తెలుగు సాహిత్యం 
ఆధునికప్రక్రియ అయిన ఈ సాహితీ విభాగానికి 'వ్యానసం' అన్న పేరు పెట్టడమే 
తెలియజేస్తున్నది. భారతీయ భాషలలో ఏ భాషలోనూ ఈ ప్రక్రియకు ఈ పేరులేదు ఈ 
పేరు ఎవరికి ఎప్పుడు స్ఫురించిందో, ఎప్పుడు వ్యాప్తిలోకి ఎవరు తెచ్చారో, ఈ ప్రక్రియ 
నర్వ విజ్ఞానాన్ని నమర్ధంగా బోధించగలదన్న ఊహ ఎవరు చేశారో నికరంగా 
(ప్రతిపాదించలేము. 

అయితే నూట యాభై సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ కీ పేరు బాగుంటుందన్న 
ఆలోచనా, అప్పట్లో విరళంగానైనా వినియోగమూ కనపడుతుంది. ఇప్పుడిక ఈ ప్రక్రియకు 
పర్యాయపదం లేదు. 'స్టిరోభవ, వరదోభవిలాగా నిలిచిపోయింది. 

నూటయాభై ఏళ్ళనాటి (బ్రౌన్‌ నిఘంటువులు, నూట ఎనిమిదేళ్ళ నాటి బహుజనపల్లివారి 
శబ్బరత్నాకరమూ 'వ్యాసిమనే పదాన్ని ప్రసక్తం చెసి ఈ పదం స్వరూప స్వభావాన్ని 
పరిధిని నిర్వచించాయి. ఈ నిఘంటు నిర్వచనాలను బట్టి ఏం తెలుసుకోవచ్చునంటే 
విస్తరించి చెప్పవలసిన ఒక విషయాన్ని సంగ్రహ సాకల్యంగానూ, పర్యాప్తంగాను, ఉపక్రమోప 
సంహార సమన్వితితోనూ రూపొందించే రచన అని అర్ధం చేసుకోవచ్చు. తెలియని విషయాన్ని 
తెలిసేట్లు చెప్పడం, తెలిసిన విషయాన్నే అయినా అందచందాలతో సూటిగా స్పష్టంగా 
సూత్రబద్ధంగా విన్యసింపచేయడం ఈ ప్రక్రియ లక్ష్యం. 

ఈ రచన ప్రక్రియ రూపరేఖల విషయ వైఖరీ విన్యాసం, శాస్త్రీయత, కళాత్మకతల 
మేలుకలయిక. అంటే వ్యుత్పత్తి, ప్రతిభల సమాహారం. విషయ పరిజ్ఞానం, సృజనాత్మక 
ప్రతిభల సమ్యగ్‌ సమ్మేళనం. ఈ ప్రక్రియ శాస్తమూ, కళకూడాను. తక్కిన ప్రక్రియలు ఈ 
రెండింటిలో ఏదో ఒకటి ఆకర్షణీయంగా ఉంటే నెగ్గుకొని వస్తాయి. కాని “వ్యాసం” ఉత్తమోత్తమ 
శ్రేణి రచనగా నిలవాలంటే శాస్త్ర నిబద్ధత, కళావిదగ్ధత కూడా ఆ రచనలో రాణించాలి. 


'అసలు “వ్యాసిమనే పేరే పరమోదార భారతీయ విజ్ఞాన సర్వస్వానికి ప్రతీకగా ఉంది. 
పరమ పూజ్యంగా ఉంది. తత్త్వచింతన పరంగా భాసిస్తున్నది. సుందరంగా, సురుచిరంగా, 
వాగద్దరమణీయంగా ఉంది. సమస్త భారతీయ వాజ్మయం, సంస్కృతి, సృజన ప్రతిభ, 
జీవనా దర్శాలు ప్రతిష్టించినవాడు వ్యాసభగవానుడే. ఈయనతోనే వేదాలు పుట్టాయి. 
లేదా వేదాలతో ఈయన పుట్టాడు. వేదాలను విషయ విభాగ నిర్ణయం చేసి విశదపరచాడు 
కాబట్టి వేదవ్యాసుడైనాడాయన. వ్యాసించటమంటే విడమరచి చెప్పడం. చూపడం. 

భూమ్యాకాశాల మధ్య క్షరాక్షరాత్మకమైన విజ్ఞానమంతా, సారన్వత మంతా 
వ్యాసోపదిష్టమే. “విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ జేసె భారతమ్ము అని 
నన్నయ భట్టారకులవారు చెప్పినట్లే విశ్వవిజ్ఞానం లోకానుగ్రహీతం కావడం వ్యాసుల 
వారివల్లనే సంభవించింది. పద్ధెనిమిది పురాణాలు, పద్ధెనిమిది ఉపవురాణాలు వ్యాస 
భగవానుడే లోకాని కిచ్చి నట్లు భారతీయుల నమ్మకం. మనువులు, మన్వంతరాలు, కల్పాలు, 
సృష్టి చక్ర చలనం, చాలనం గూర్చిన యెరుక లోకానికి వ్యాస భగవానుడే అను(గహించిందే. 

భారతీయ విజ్ఞానానికి సూర్యుడు వ్యాసుడు. కవితా సంపత్తికి వేద్యుడు వాల్మీకి. ఆయన 
సారస్వత విహాయసంలో పున్నమి చంద్రుడు. ఇంత రమణీయ ప్రతిపాదకార్దం ఉంది, 
కమనీయమైన అవగాహన ఉంది 'వ్యాసిం అని ఈ ప్రక్రియకు నామకరణం చేయడంలో. 
ఎవరు చేస్తే ఏమి? గిడుగు రామమూర్తి పంతులుగారొక సందర్భంగా ఇట్లా అన్నారు. 
'మానవ జీవన వికాసంలో జ్ఞానం, విజ్ఞానగవేషణలో 'లిపి'సాధనాన్ని కనుక్కొన్నదెవరో 
తెలియదుకాని ఆ మహానుభావుడు ఎంత పూజ్యుడు?” అని. 

తెలుగులో “వ్యాసం” పుట్టుక ఈ విధంగా జరిగి ఉంటుందని ఊహించవచ్చు. సాహిత్య 
భాషగా తెలుగు రూపుదిద్దుకొన్న తొమ్మిది వందల ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియ పుట్టింది. 
అసలు పూర్తి వచనకావ్య రచనే తెలుగులో ఆది కావ్యావిర్భావం తర్వాత ఐదారు వందల 
ఏళ్లకు గాని ఒక వ్యవస్థా స్వరూపం పొందలేదు. హృద్య పద్యానికి శ్రీకారం చుట్టినట్లే 
విశద రమ్యమైన వచన రచనకు కూడా ఆద్యుడు నన్నయ భట్టారకులవారే. ఆ తర్వాత 
వారిలా పద్యం రాయగలిగినవారు కనపడ నట్లే వచనం నిర్వహించగలవాళ్ళూ కూడా 
లేకపొయినారు. ఆంధ్ర మహాభారతం చంపూరచనగా రూపొందింది కాబట్టి తెలుగు 
గద్య పద్య హృద్య రచనకు నన్నయగారే ఆద్యులైనారు. అవిచ్చిన్నంగా నన్నయగారి వరవడే 
ఎనిమిది వందల ఏళ్ళు కొనసాగింది. పద్యమైతేనేం, గద్యమైతేనేం నన్నపార్యునిలా 
రాయగలిగినవాళ్ళు అప్పుడూ లేరు, ఇప్పుడూ లేరు. 


3) 
చెన్నపట్నం వెళ్ళి తమ పుస్తకాలక్కడ అచ్చువే చయితలచుకొనవారు; క 


రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, బందరు లాంటి చోట్ల ముద్రణాలయాలు వచాయి 


ఆరాటం. అందువల్ల ప్రసిద్ద కవి, పండితుడు ప్రతివారున్ను తమ సొంత పత్రిక ఒకటి 
పెట్టుకుని తమ దగ్గరున్న తాటాకు గ్రంధాలు ప్రకటించసాగారు. ఇందుకూ వరవడి 


తాటాకు పుస్తకాలు సేకరించే తాపత్రయం బయలుదేరింది. ఆ ఆ పుస్తకాలను అచుకెక్సించాలని 
చం 


పెట్టింది వీరేశలింగంపంతులుగారే. అప ప్పల్లో వ. నుంచి చిత్తూరు దాకా, బందరు 
నుంచి బళ్ళారిదాకా ప్రతి ఊరి నుంచి ఒక పత్రిక వచ్చి 

తాటాకు గ్రంధాల నుంచి పత్రికలలో కావ్యాలు సంచికలు సంచికలుగా అచ్చు వేస్తూ 
వచ్చారు సరే! వాటిని పుస్తక రూపంగా తేవాలని, చూసుకోవాలని, మురిపంగా నలుగురికీ 
చూపుకోవాలనీ ఉబలాటం ఉండదా! మోజు ఉండదా? అదీ ప్రారంభమైంది. కిక! లలోనే 
పురాణం హయగ్రీవ శాస్త్రిగారు భాగవతం అచ్చువేశారు. 1850లలోనే చిన్నయసూరి, 
రేకం రామానుజసూరి, కరాలపాటి రంగయ్య ప్రభృతులు భారతాన్నే అచ్చు వేశారు. 
ఇందుకోసం ప్రతి పండితుడూ, కాస్త ఉపపన్నుడైన ప్రతి కవీ ఒక ముద్రాలయం 
నెలకొల్పుకున్నాడు. 

అప్పుడు పుట్టింది వ్యాసం. ఎట్లా? 

తాటాకు గ్రంధాల నుంచి మిలమిల మెరిసే అక్షరాల అచ్చుకూర్చు వుస్తకాలు 
వెలువడజేస్తున్నప్పుడు ఆ [గ్రంథం గొప్పతనం ఏమిటి? ఆ కవి ఎంత మహానుభావుడు? 
మహితాత్ముడు. ఆయన ఈ (గ్రంధం ఎందుకు వ్రాశాడు? అసలాయన ఎకాలంవాడు? 
ఈ కావ్యంలో కథ ఏమిటి? ఆ మహనీయుడు దాన్ని ఎంత గొప్పగా నిర్వహించాడు? 
ఎవరికైనా తన కావ్యాన్ని అంకితమిచ్చాడా? ఆ రాజెటువంటివాడు? ఏ కాలంవాడు? అని 
ఇటువంటివన్నీ తమ తోటి పండితులకు, కవులకు తెలపాలనే ఉత్సుకతతో, ఉల్లాసంతో, 
ఉపజ్ఞతో ఈ విషయాలన్నీ పరిష్కర్త లకు, గ్రంథ ప్రకాశకులకు రాయవలసిన అగత్యం 
ఏర్పడింది? ఈ విషయాలు పద్యాలలో రాయకూడదుకదా! రాస్తే బాగుండదుకదా! అందు 
వల్ల వచనం వద్దికగా రాయాల్సి వచ్చింది. ఈ విధంగా ఉపోద్దాతం, పీఠిక, గ్రంథప్రశస్తి, 
కవికాలాదులు, అంటూ శీర్షికలు రూపుదిద్దు కున్నాయి. వ్యాస రచనావిర్భావం ఈ విధంగా 


రూపుదిద్దుకొంది. 

ఆ రోజుల్లో ఇవన్నీ పండితులకూ, కవులకేకదా! వాళ్ళ మధ్యనే కదా 'స్పర్ధయావర్ధతే 
విద్యా?!, అప్పట్లో సాధారణ పొరకులు తక్కువ. ఈ విధంగా మొట్టమొదట రోజుల్లో 
వెలువడ్డ పుస్తకాల గూర్చి తమ తమ పత్రికలలో పరస్పర విమర్శలు, ప్రశంసలు, సమీక్షలు, 
ఖండన మండనలు వెలువరచుకోవడం సహజమే. ఈ విధంగా వ్యాసం ప్రాచుర్యం 
పొందింది. క్రమక్రమంగా కొన్ని ప్రమాణాలు, ఇదమిత్సమైన రూపురేఖలు ఈ ప్రక్రియకు 
అగత్యమైనాయి. ఏంరాయాలన్నా ఏం చెప్పాలన్నా లోకవార్తలు, విజ్ఞాన విషయాలు, 
నమాజ[వ్రబోధం, కవి వండితుల మాత్సర్య(గ్రన వరస్పర కలవొలు, వ్యానమే 
నిర్వహించవలసి వచ్చింది. తొలితరం తెలుగు వత్రికలవల్ల ఈ విషయం స్పష్టపడుతుంది. 
పత్రికలు బయలుదేరిన తర్వాత ఇంచుమించు అర్ధశతాబ్బ్దంవరకు నూటికి తొంభై తొమ్మిది 
సాహిత్య పత్రికలే. కాబట్టి వ్యాసాలన్నీ సాహిత్య విషయకంగానే ఉందేవి 

తెలుగులో మొట్టమొదటి వ్యాస సంకలనం లేదా సంపుటి నూట నలభై ఎళ్ళ కిందట 
వచ్చింది. దానిపేరు “హితనూచని'. దీన్ని రచించిన వారు సామినేని ముద్భ్మ 
నరసింహులునాయుడు. అప్పట్లో న్యాయ పరిపాలన శాఖలో వీరు ఉద్యోగి. ఈ వ్యాస 
సంపుటి పేరునుబట్టే ఇది సామాజిక ప్రబోధ విషయకమని తెలుస్తూనే ఉంది. సామినేని 
ముద్దు నరసింహులునాయుడుగారు గొప్పవారే. అందుకు సందేహం లేదు. కాని ఆయన్ను 
(ప్రశంసించడంలో ముందు వెనుకలు చూసుకోకుండా ఆయన వీరేశలింగానికి స్ఫూర్తిప్రదాత 
అని, తెలుగు సాహిత్యంలో హేతువాద యుగం నరసింహులునాయుడుగారితోనే 
ప్రారంభమైందని కైవారాలు చేయటం పొరపాటు. చాలా భాగం తన రచనకు ఒక తమిళ 
గ్రంధం ఆధారమని ఆయనే చెప్పుకున్నా ముద్దువారి వీరాభిమానులు ఆ విషయం ఎవరికి 
తెలియబోయిందిలే అని వ్యవహరిస్తారు. ఏమైనా తెలుగులో వచ్చిన వ్యాస సంపుటులలో 
ఇదే మొదటిది. ఆశ్చర్యమేమంటే వ్యానం సాహిత్య విషయకంగా మొదలైనా, 
సంపుటీకరణగా సామాజికం గా తొలుత ఆవిర్భవించింది. 

ఇటు తర్వాత ఐదేళ్ళకు బెంగుళూరులో ఒక బాలికా పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు 
స్తీ కళా కల్లోలిని” అనే పేరుతో రెండు మూడు భాగాలుగా ఒక వ్యాస సంపుటిని ప్రకటించారు. 
పేరునుబట్టే మహిళా ప్రబోధ విషయకమైనవి ఈ వ్యాసాలని స్పష్టపడుతునే ఉన్నది. ఈ 
వ్యాస రచయిత పేరు జియ్యరు సూరి. దీన్నిబట్టి ఒక ఆశ్చర్యకరమైన విషయ మేమంటే 
చెన్నపట్నంలో చిన్నయసూరి, బెంగుళూరులో జియ్యరు సూరి తెలుగువారికి వచన రచనా 


[ల 


విశారదత్వానికి దారి చూపారన్న మాట. అప్పట్లో చెన్నపబ్బంలోనూ, బెంగుళూరులోనూ 
a 


వ ్నపట్య 3 
కూడా తెలుగు తనానికి మన్నన సాగుతూనే ఉండేదన్నమాట. ఈ తన వ్యాసాలను వ్యాసాలుగా 
పేర్మానక గ్రంధమన్నాడుట. 'ఎంతవరకొచ్చింది గ్రంధం, (గ్రంధం విప్పకు, ఏమిటా ఉద్దంధం, 
మహాగ్రంధసాంగుడివే లేవోయ్‌' అనే నుడికారాలకు అనుగుణంగా ఏదైనా ఒక విషయాన్ని 
నిర్ణయాత్మకం గా, వైశద్య స్ఫూర్తితో ప్రతిపాదించడాన్ని జియ్యర్‌సూరిగారు “గ్రంధంగా 
సంభావించి ఉండవచ్చు. అన్నట్లు తొలిదశలలో ఈ ప్రక్రియకు వ్యాసమనే పేరు అంత 
ప్రచురంకాదు. కాని నిఘంటువులలో వ్యాసమనే ప్రసక్తమైంది. 

ఇక మరి ప్రసిద్ధ రచయితలు ఈ ప్రక్రియను మొదట్లో ఏమని వ్యవహరించేవారు? 
అంటే సామినేని ముద్దు నరసింహులునాయుడు గారు తన రచనను ప్రమేయమన్నాడు. 
ప్రమేయమంటే ఏమిటి? ఏదైనా ఒక విషయానికి సంబంధించిన భోగట్టా, జోక్యం, సమాచార 
నిర్దారణ. తీర్చు. సంబంధిత విషయాల కూర్పు అని ఆయన భావించి ఉండవచ్చు. మరి ఆ 
కాలంలోనే పరవస్తు వేంకటరంగాచార్యులవారనే మహా పండితు లుందేవారు. సర్వతంత్ర 
స్వతంత్ర, మహామహోపాధ్యాయ, షడ్డర్శనీపారగ అని ఈ విద్వత్సభువు బిరుదులు. వీరు 
ఆంధ్రదేశంలో ఆకాలంలో ఒక్క వెలుగు వెలిగారు. 1887వ సంవత్సరంలో విక్షోరియా 
మహారాణి తన గొప్ప అదృష్టానికి స్వర్ణోత్సవం జరుపుకుంటూ ఉండగా భారతదేశం లో 
లోకవిశుతులైన పండితులను నత్మరించాలని ఆమెకు సద్బుద్ధి కలిగిందట. వారికి 
'మహామహోపాధ్యాయ” అనే బిరుదివ్వాలనే ఘనత వహించిన బ్రిటీషు ప్రభుత్వంవారికి 
మనసైందట. అప్పుడు భారతదేశ మంతా విచారణ జరపగా బ్రిటీషు ప్రభుత్వంవారికి 
నలుగురు మహా మహులు లభించారు. అందులో పరవస్తు వేంకటరంగాచార్యుల వారు 
ఒకరు. ఆదునిక కాలాన తెలుగువారిలో వీరు మొట్టమొదటి మవో 
మహోపాధ్యాయులన్నమాట. ఏ రాజైనా, సంస్థానాధిపతి అయినా, పరమ సంపన్నుడైనా 
వీరిని సత్మరించాలని కోరితే సమ్మానస్టలిదాకా పల్లకిలోనే వెళ్ళడం ఈ మహానుభావుడి 
పాండిత్యాభఖిజాత్యం. ఆ షరతునంగీకరించిన వారే వారిని సత్మరించారు. తక్కినవారు, వారు 
సంస్థానాధిపతులైనా సరే, వారి దేవిడి ముందు, ప్రాసాద బహిప్రాంగణం ముందు వారు 
పల్లకి దిగేవారుకారుట. భారతీయ భాషలలో మొట్టమొదటిసారి విజ్ఞాన సర్వస్వ నిర్మితికి 
పూనిక వహించినవాడీ మహానుభావుడే. ఈ మహామహో పాధ్యాయుడు చక్కని తెలుగు 
వచన రచన చేసేవారు. ఉదార, విశాల సామాజిక నంన్మరణాఖిముఖ్యభావాలు 
వెల్లడించేవారు. ఈ పండిత చక్రవర్తి వీరేశలింగం పంతులుగారికీ సంఘ సంస్మరణ భావాల 
మార్గదర్శి అంటే వీరి గొప్పతనం ఎటువంటిదో తెలుసుకోవచ్చు. అంతే కాదు. సకలాంధ్ర 


దేశ విశ్రుత కవిలోక మూర్దన్యులైన తిరుపతి వేంకట కవుల గురువులైన చర్ల బ్రహ్మయ్యశాస్త్రి 
గురువరేణ్యులకు పరవస్తువారు గురువులు. శ్రీ రంగాచార్యులవారు మాకు వరమ 
గురువులని చెళ్ళపిళ్ళ వారు తమ కథలు - గాధలలో (ప్రస్తావించారు. 

ఇంతకూ ఈ మహానుభావుడు తెలుగులో వ్యాస రచయితల మొదటి తరంవారిలో 
ఒకరు. ఆ రోజుల్లోని పత్రికలలో కూడా వీరి వ్యాసాలు వెలువడుతుండేవి అయితే వీరీ 
ప్రక్రియను వ్యాసమని అనలేదు. అంటే శంఖున బోసిన తీర్ణమే అయ్యేది. అప్పటి నుంచే 
అందరూ కళ్ళకద్దుకొని పుచ్చుకునేవారు. ఆయన ఏమన్నారూ ఇటువంటి రచనలను? 
'సంగ్రహంి అన్నారు! అంటే ఎన్నో ఆకరాల నుంచి విషయాన్ని సంగ్రహించి చెప్పడం 
అని శ్రీవారి భావమై ఉండవచ్చు. తర్మసంగ్రహం మొదలైన వాడుక ఉందికదా! వీరు 
ఎంతటి మహాప్రతిభా ప్రజ్ఞాసంపన్నులు అంటే, మహావక్త అంటే, ఏదైనా ఒక విషయం 
గూర్చి ఉపన్యసించి తిరుగు లేకుండా తమ అభిమతాన్నో మతాన్నో స్థాపించి చమత్కారం 
కోసం, వావదూకతా (ప్రతిభ కోసం తద్విరుద్ధంగా మళ్ళీ ఎవరూ ప్రశ్నించటానికి కూడా 
లేకుండా (ప్రతిపక్షం సిద్దపరచేవారట. అదంతా విద్యావినోదం. అటువంటిది వారికే చెల్లింది. 
ఇంచుమించు నూరేళ్ళకు తక్కువగా జీవించి ఆ తరవాత శతాబ్దం తనను భరించలేదేమోనని 
వెళ్ళిపోయినారు వీరు. 

ఆ తరవాత ఆధునిక తెలుగు వ్యాస రచన వ్యాసుడు కందుకూరి వీరేశలింగంపంతులు. 

ఎవరి జన్మచేత ఆంధ్రదేశం భారతీయ స్కృతికర్తల పరంపరలో మరొకరిని చేర్చిందో, 
ఎవరి దివ్యసంస్మరణం చేత తెలుగువారి హృద యాలు ఉద్రేక, ఉద్వేగ, ఉత్సాహ, ఉత్తేజ, 
ఉల్లాసాలు పొందుతాయో, చైతన్యదీప్తిమంతమవుతాయో, ఆ మవానీయుడైన ఏ 
వీరేశలింగం తెలుగు వారికి రామమోహనరాయ్‌, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌, మహదేవ 
గోవిందరానడేల మూర్తిత్రయాత్మకుడో ఆ వీరేశలింగం పరశ్శతంగా వ్యాసాలు తన 
పత్రికలలో ప్రకటించాడు. అయితే ఆయన కూడా మొదట్లో వీటిని వ్యాసాలనలేదు. 
ఉపన్యాసాలన్నాడు. ఏమంటే ఆయన రాసిందల్లా ఉపన్యసించేవాడు. ఉపన్యసించిందల్లా 
తన పత్రికలలో వెలువరించేవాడు. కాని తర్వాత తర్వాత ఈ ప్రక్రియా రచనను వ్యాసమనే 
ఆయన కూడా సంభావించాడు. వారిదిప్రబోధకశైలి. అప్పుడప్పుడు వడగండ్ల వానలా 
దడదడలాడవచ్చు. ఆయన రచనలన్నిటా విషయ వైశద్యమూ, విజ్ఞాన వైవిధ్యమూ 
కనపడతాయి. ఆయన చిట్టచివరి రచన కూడా వ్యాసమే. 1919వ సంవత్సరం ఆంధ్రపత్రిక 
ఉగాది సంచికలో శ్రీ వీరేశలింగం పంతులు పోతన మహాకవి జన్మస్టల వివాదం గూర్చి 


ల 


తన సంవాద రచన (ప్రకటించాడు ఆ తర్వాత నెల తిరగకుండానె ఆయన పరమ పదించాడు 

ఇరవయ్యో శతాబ్దం ఆగమంచినప్పటి నుంచీ తెలుగువారి జీవన రంగాలన్నిటా 
బహుముఖ వికాసం ప్రవేశించింది. ముందు కృష్ణాపత్రిక, ఆ తర్వాత దేశాభిమాని, 
ఆంధ్రకేసరి (బహుశః తిలక్‌ మహాశయుడి కేసరి స్ఫూర్తినిచ్చి ఉంటుంది) పత్రికలు 
బయలుదేరాయి. ఇప్పటికి నూరేళ్ళ కిందటే శ్రీపాద కృష్ణమూర్తిశాస్రిగారంతటి వేద 
పండితుడు, కవికులాలంకారుడు దినపత్రికను (ప్రారంబించాడు (గౌతమి). ఇక ఆంధ్రపత్రిక 
వచ్చిన తరువాత తెలుగువారి దేశభక్తి, సామాజికావగాహన, సాంస్కృతిక, సాహిత్య, 
విద్యా, వైజ్ఞానిక, లలిత కళాసక్తి వ్యవస్థిత స్వరూపం పొందాయి. ఆంధ్ర దినపత్రిక 
ప్రారంభమైన రెండేళ్ళలోనే విజ్ఞాన సర్వస్వాలుగా ఉగాది సంచికలు వచ్చాయి. ఆపై 
పదిహేనేళ్ళకు భారతి బయలుదేరింది. ఇలాగే ఎన్నో పత్రికలు పందొమ్మిదో శతాబ్ది 
పూర్వార్ణంలో సారస్వత సేవ చేశాయి. అప్పట్లో వెలువడిన ఏ ప్రసిద్ధ పత్రిక చూసినా 
అందులో వ్యాసాలే ఎక్కువ ఉందేవి. 

కవిత్వమో, నాటకమో, నవలో, చరిత్రో, దేనినిగూర్చి వివరించాలన్నా, విశదపరచాలన్నా 
అందుకు అనువైన రచన వ్యాసమేకదా! ఇక విమర్శ ప్రక్రియకు వ్యాసమే ఆలంబనం. ఈ 
విధంగా అనుకున్నప్పుడు ఇరవయ్యో శతాబ్దంలో కొన్ని వేల సంఖ్యలో వ్యాసాలు వెలువడి 
ఉండవచ్చు. ప్రధానం గా సాహిత్య పత్రికలైన (త్రిలింగ, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, 
ప్రబుద్దాంధ్ర, రెడ్డిరాణి, ప్రతిభ, జయంతిలాంటి పత్రికలు ఎక్కువగా వ్యాసాలనే ప్రచురించేవి. 
బహుశః తక్కిన సృజనాత్మక ప్రక్రియల రచయితలందరికంటె సంఖ్యా బాహుళ్యంలో వ్యాస 
రచయితలే ఎక్కువ మంది ఉంటారు. 

20వ శతాబ్ద తెలుగు సాహిత్య వికాసానికి “వ్యాసం” నిర్వహించిన పాత్ర గొప్పది. 
చెప్పుకోదగిన వ్యాస రచయితలెందరో ఉన్నారు. ఒక 50 మందినైనా ప్రథమశ్రేణి గణ్యులైన 
వ్యాస రచయితలను పట్టికీ కరించవచ్చు. పందొమ్మిదో శతాబ్దంలో పుట్టి ఆ శతాబ్దంలో 
గొప్ప సారస్వత సేవచేసినవారిని మినహాయించి ఇరవయ్యో శతాబ్దిలో వ్యాస రచనకు 
ప్రధితులైనవారిలో శ్రీ తిరుపతి వేంకటకవులు, శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, వేలూరి 
శివరామశాస్త్రి, విశ్వనాధ, నోరి, నిడదవోలు, మల్లంపల్లి, బండారు తమ్మయ్య, వేటూరి, 
భావరాజు వెంకటకృష్ణారావు, వంటి మహనీయులెందరో ఉన్నారు. 

తెలుగు వ్యాసరచనకొక పరిణతినీ, ప్రామాణిక స్థాయినీ సమకూర్చిన వారు కొమర్రాజు 
వేంకటలక్ష్మణరావు. గిడుగు రామమూర్తిపంతులు సాహిత్య కృషి అంతా వ్యాసరూపమే. 


అత్యంతాధునికులలో వ్యాన రచనకు మేరు పొందినవారు మధునావంతుల 
సత్యనారాయణశాస్రిగారు. తెలుగు వారికి తెలివిడికూర్చిన అత్యంత (ప్రతిభావంతులైన 
వ్యాస రచయిత లెందరో ఉన్నారు. అవి సంపుటాలుగా వస్తే ఈతరంవారికీ, రాబోయే 
తరాలవారికి ఎంతో విజ్ఞానదాయకాలు అవుతాయి. 

నూరు నూట యాభై ఏళ్ళ తెలుగు వ్యాసం ఉద్భవ వికాసపరిణామ (ప్రాతినిధ్య్వంగా 
నూరు చక్కటి వ్యాసాలనైనా (ప్రచురించాలని అజో-విభొ ఫౌండేషన్‌ అభిలాష ఆశయం. 
తహతహ. తమకం. అయితే ఇందుకు చాలా పరిశమ, పరిశోధన అవసరమవుతాయి. 
అలాటి సంపుటాలే వస్తే గిస్తే అంతకన్న కావాల్సిందేముంది? 

మానవల్లి రామకృష్ణ కవి నుంచి మధునాపంతుల సత్యనారాయణ శాస్తి వరకు 20వ 
శతాబ్దంలో వచ్చిన అత్యుత్తమ వ్యాసాలను శతాధిక సంఖ్యలో సంపుటీకరించాలనే ఫౌండేషన్‌ 
సంకల్పం. అయితే ఇప్పుడు ప్రచురిస్తున్న ఈ వ్యాస సంకలనం ఆ సరస్వతీ పూజలో 
అవసర నైవ్యేం వంటిది. 

ఈ వ్యాస సంకలనానికి “సాహితీ వైజయంతి” అని పేరు పెట్టడంలో ప్రాగల్బ్య సూచన 
ఏమీలేదు. ఈ వ్యాసాలు చదివినవారు ఈ పేరు అన్ని విధాలా అన్వర్థమని ఉల్లసిల్లుతారు. 
తెలుగులో వ్యాన రచన ట్రతిభ' కిది ఒక దివ్యవతాక. వ్యాన విష్ణువక్షన్టల 
దివ్యశోభితాలంకారం. నూటికి నూరుపాళ్ళు ఇది వైజయంతి. 

ఇందులో 27 వ్యాసాలున్నాయి. అందువల్ల చమత్మారంగా ఈ ఉపోద్దాతానికి 
'వ్యాసతారావళి” అని పేరు పెట్టడం జరిగింది. భారతీయ సంస్కృతికి ఆకాశమే అన్నిటికీ 
ఆధారం. అంతేకాక “శబ్దగుణి మాకాశం కూడాను. కాలనిరూపణం, కాలం కొలమానం. 
కాలగణనం అన్నీ ఖగోళంపై ఆధారపడ్డవేకదా! అదీకాక తెలుగువారిది చాంద్రమాన 
పరిగణనం. దివోలోకమే భువిమానవులను నడుపుతున్నది, నడుపు తుంది అని భారతీయుల 
విశ్వాసం. 

రోహిణి, ఆగ, ధనిష్ట, జ్వేష్ట స్వాతి, విశాఖ వంటి నక్షత్రాలు మనం ఇప్పుడు జీవించి 
ఉండే సౌరమండల అధిదేవత అయిన సూర్యుడి కన్నా ఊహించ లేనంత లక్షల లక్షల 
మైళ్ళ దూరంలో ఉన్నాయనీ, వాటి కాంతి భూమిమీద ప్రసరించటానికి కొన్ని వేల నక్షత 
సంవత్సరాలు పడుతుందనీ, అటువంటి మహానక్షతాల ముందు మన మెరిగిన సూర్యుడు 
మన పిల్లలాడుకునే 'గోలీకి కూడా పోలడని 20వ శతాబ్ది భారతీయ జ్యోతిర్విద్యావేత్తలలో 
అగ్రగణ్యులైన శ్రీ గొబ్బూరి వేంకటానంద రాఘవరావు తమ “చుక్కలసుద్ది “నక్షత్రాలు” 


'జ్యోతిర్వేదం' వంటి గ్రంధాలలో బహురోచకంగా చెప్పారు. చిత్రపట సంశోభితంగా 
కూడా వివరించారు. తెలుగువారు చెప్పుకొని తమ గొప్పు భాగఢేయంగా ఎంచుకోవలసిన 
మహామేధావులలో, అమేయ ప్రతిభాశాలురలో వేలూరి శివరామశాస్త్రి, కోట వేంకటాచలం, 
గొబ్బూరి వేంకటానందరాఘవరావు ముందుగా చెప్పవలసినవారని విశ్వనాధ సత్యనారాయణ 
గారనేవారట. ఈ తారతోరణంలో తారతమ్య స్థాయికమైన మహానక్షత్రాలు, మనకు దగ్గరైన 
మిలమిల మెరసే దివ్యకాంతి పరిశోభితాలైన నక్షత్రాలవంటి వ్యాసాలు ఉండవచ్చు. 

సౌరశక్తితో, చాంద్రగమనంతో, మన జీవితమంతా ముడిపడి ఉన్నది. 

చంద్రుడు మనఃకారకుడు. “రరాజ చంద్రో భగవాన్‌ శశాంక అన్నాడు వాల్ళీకి 
రామాయణంలో. శ్రీమద్రామాయణంలో వర్ణితమైన వెన్నెలలే వెన్నెలలు. “లోకస్య పాపాని 
వినాశయుతం, మహోదధించాపి సమేధ యంతం అని చంద్రుణ్ణి వర్ణించా డామహాకవులలో 
మహాకవి వాల్మీకి. చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రాలతో కూడి ఉండటం ఖగోళ దివ్య 
వైభవం. మన నెలల పేర్లన్నీ వెన్నెల రేడు నుంచే వచ్చాయి. ఓషధులకు చంద్రుడే విభుడు. 

రామచంద్రుడు తెలుగు వారందరికీ ఇష్టదైవమన్నాడు త్యాగరాజ స్వామి. రాముణ్ణి 
ఇష్టదైవం చేశాడు. అందువల్ల ఆయన తారావిహార శోభితంగా ఇందులో సంకతమైన 
27 వ్యాసాలు పారకులలో ఆహ్లాదాన్ని సంధించగలవని అజో-విభొ ప్రచురణల వారి 
ఆకాంక్ష ఆశ. ఇవి పరమాద్భుతమైన వ్యాసాలు. ఒక శతాబ్దీ తెలుగు వ్యాసపూర్ణిమా 
చంద్రుడి రోచులు. చదివి చూడండి మీకే తెలుస్తుంది అని విన్నవిస్తూ, దైవానుగ్రహం 
వల్ల ఇటువంటి వ్యాస సంపుటులు మరిన్ని అజో-విభొ (ప్రచురించగలదని వోమీ ఇస్తూ 
ఉత్తమ సాహిత్యాభిరుచిగల తెలుగు పాఠకులకు దీన్ని సమర్పిస్తున్నాను. 

అక్కిరాజు రమాపతిరావు 

కొసమెరుపు: అజో-విభొ సంస్థాపకులైన అప్పాజోస్యుల సత్య నారాయణగారికి వాల్మీకి 
ఎంతో ఇప్పుడో వ్యాసభగవానుడు అంతకన్న ప్రాణపదుడు. అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ 
శ్రీ సత్యనారాయణ 'వ్యాసి రచననే ఎక్కువ అభిమానిస్తారు. 'వ్యాసిప్రియుడాయన. కాబట్టి 
వారి మనోరధం మనందరినీ అలరించగలదనే ఆశిస్తున్నాను. 


హైదరాబాద్‌ 


01.01.2003 


ఈ వ్యాన తారావళి రచయితలు 


జి౦వ శతాబ్దాన్నె ప్రభావితం చేసిన 
వ్యాసప్రజ్ఞామూర్తులు ఏరు 


షు 


ఈ కొమర్రాజు వేంకట లక్ష్మణరావు ఈ అక్కిరాజు ఉమాకాంతం ఊ రాయప్రోలు 
సుబ్బారావు ఈ గిడుగు రామమూర్తి ఈ తాతా సుబ్బారాయశాస్తి త పింగళి లక్ష్మీకాంతం 
* రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ఈ విశ్వనాధ * శ్రీశ్రీ ఈ నోరి శ టేకుమళ్ళ 
అచ్యుతరావు ఈ కట్టమంచి రామలింగారెడ్డి ఈ గొబ్బూరి వేంకటానంద రాఘవరావు 
ఈ వేలూరి శివరామశాస్త్రి * మధునాపంతుల సత్యనారాయణశాస్రి ఈ కాశీభట్ట 
బ్రహ్మయ్యశాస్త్రి * నార్లవెంకటేశ్వరరావు ఈ వేదం వేంకటాచలం ఈ పంచాగ్నుల 
ఆదినారాయణశాగస్తి * గడియారం రామకృష్ణశర్మ ఈ గంగాధరం శ సర్దేశాయి 
తిరుమలరావు శ తిరుమల రామచంద్ర ఈ పుట్టపర్తి నారాయణాచార్యులు * రత్నాకరం 
బాలరాజుల కమనీయ వ్యాస విన్యాసరీతులు రమణీయ భావుక రచనాశైలుల్లో ఈ 
[గ్రంధంలో ఆస్వాదించవచ్చు. ఆనందించవచ్చు. 





ఇది అజో-విభొ ప్రచురణ-2008 
ల్‌ జనవరి 2008, విజయనగరంలో ఆవిష్కృతం 


సంపాదకుడు : అక్కిరాజు రమాపతిరావు 





“అంబ నవాంబుజోజ్ఞ్వల కరాంబుజ శారదచంద్ర చంద్రికా 
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా 
చుంబిత దిగ్విభాగ (శుతిసూక్తి వివిక్త నిజ ప్రభావ భా 
వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృప జూడు భారతీ!” 
- శంభుదాసుడు -ప్రబంధ పరమేశ్వరుడు 
- కవిత్రయ మహితాత్ముడు - ఎర్రాప్రగడ! 
(సరస్వతీ గీతి-ఆంధ్ర మహాభారతం; అరణ్యపర్వం - చతుర్దాశ్వాసం) 


విషయ సూచిక 


వేద సూక్తులు 

ఆంధ్ర పరిశోధక మహా మండలి 
అధ్యక్షోపన్యాసము 

నైషధతత్త్వ జిజ్ఞాస 
నవ్యకవిత-చారిత్రక భూమిక 
సాహిత్య తత్వము 

నేటి సాహిత్యము 


త్యాగయ్యగారి నాదసుధారసం 
మహాకవి శ్రీ విశ్వనాథసత్యనారాయణ 
సంస్కృత విద్వాంసులకొక విన్నపం 
అవధానములు 

ఆంధ్ర సాహిత్యంపై 

సంస్కృత మహాభారతప్రభావము 
నాగేశ్వరరావు పంతులు గారు - 
తత్తవేత్త, గ్రంథకర్త 

కృత్యాద్యవస్థ 

ఆరంభం పెద్ద అవస్థ 

మనుచరిత్ర ; కధా సంవిధానము- 
శిల్పము; విమర్శ- సమాధానము 
విద్యాప్రవృత్తి 


శిష్టభాష 


- శ్రీ నూకల సత్యనారాయణశాప్రి 


- శ్రీ కొమర్రాజు వేంకటలక్ష్మణరావు 
- శ్రీ అక్కిరాజు ఉమాకాంతం 
- శ్రీ రాయప్రోలు సుబ్బారావు 
- శ్రీ సర్దేశాయి తిరుమల రావు 
- శ్రీ గిడుగు వేంకట 
రామమూర్తి పంతులు 
- శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 
- శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు 
- శ్రీ వేదము వేంకటాచలము 
- శ్రీ కొమర్రాజు వేంకటలక్ష్మణరావు 


- శ్రీ పింగళి లక్ష్మీకాంతం 


- శ్రీ నోరి నరసింహశాస్త్రి 
- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 
- శ్రీశ్రీ 


- శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావు 
- శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి 


- శ్రీ తాతా సుబ్బరాయశాస్రి 


శ్రీ రాముడు-రామాయణ రామణీయకం- శ్రీ రత్నాకరం బాలరాజు 


తిక్కన - కన్నడ భారతాలు 
వచన పద్య పంచకం 


- శ్రీ గడియారం రామకృష్ణశర్మ 
- శ్రీ నూతలపాటి గంగాధరం 


1 


13 
49 
ET 
92 


104 

110 
120 
147 
162 


174 


181 
196 
205 


215 
236 
245 
252 
263 
287 


శ్రీనాధ మహాకవి ఖగోళ పాండితి - శ్రీ గొబ్బూరి వేంకటానంద 


రాఘవరావు 
కన్యాశుల్మస్ట గ్రామ్య భాషావాద 
విమర్శనము - శ్రీ కాశీభట్ట (బ్రహ్మయ్యశాస్త్రి 
ఇబ్‌సెన్‌ - శ్రీ వేలూరి శివరామశాప్రి 


సమాజ (శ్రేయస్సు-తృతీయ పురుషార్థం ఆ శ్రీ తిరుమల రామచంద్ర 
నన్నయ తిక్కనలు 1 


అవతారికల తెన్నులు - శ్రీ మధునాపంతుల 

సత్యనారాయణ శాస్త్రి 
నాటకశాల-నాటకరంగ చరిత్ర - శ్రీ నార్ల వెంకటేశ్వరరావు 
చతుష్పష్టి కళలు - శ్రీ పంచాగ్నుల 


ఆది నారాయణ శాస్త్రి 





296 


306 
325 
333 


-సాహితీ వైజయంతి - 


వదసూకులు 
శ్రీ నూకం సర్య్యవారాయభ శాస్తి 


శ్లోకం! యస్య నిశ్వసితం వేదాః, యోవేదేభ్యో 2౬. బిలం జగత్‌ ! 
నిర్మమే త మహం వందే విద్యాతీర్ణ మహేశ్వరం ! 

తా! ఏ పరమేశ్వరుని నిశ్వాస వాయువులే వేదములో, ఎవడు వేదములనుండియే 
సమస్త జగత్తులను నిర్మించెనో, అట్టి పరమేశ్వరునకు నమస్మరించుచున్నాను. 

వేదములు వైదిక కర్మలను ప్రతిపాదించుచు కర్మలను విధించుటకు గాని, లేక 
నిషేధించుటకుగాని కొన్ని అర్జాంతరన్యాసములనో, ఉపమానములనో, నిదర్శనములనో, 
రూపక వాక్యములనో బోధించును. వానిని మనము “వేదసూక్తుల"నిగాని వైదిక 
లోకోక్తులని గాని వచింపవచ్చును, వాని నుండి మనకు ఆనాటి సాంఘికాచారము 
లును, హిందూ సభ్యత మొదలగునవి గోచరించును. 

ఆయా సందర్భములలో సృష్టివిషయము, జ్యోతిష విషయము, వైద్యవిషయము, 
కృషిశాస్తము, జంతుశాస్తము, వేదాంత విషయము, సామాన్యశాస్త్రము (సైన్సు), 
రాజకీయ వ్యవస్థ, మనోరంజకములగు కథానికలు, నేడు మనము చూచుచున్న రన్నింగు 
రేసు, ఓటింగు సిస్టము, బాడ్డి (ఇత్తడిబిళ్లలు గుర్తునకు ధరించుట), బ్యాంకింగు పద్ధతి 
మొదలగునవెన్నియో విషయములు వేదములందు కలవు. వానిని మనము తెలిసికొన్నచో 
వేదముల మహిమ మనకు గోచరించును. (ప్రస్తుతము మన మానవులనుగూర్చి వేదమాత 
యేమి బోధించు చున్నదో శ్రవణానందముగా నాకర్ణింపుడు. 


మానవ (ప్రకరణము 
(ప్రశ్న; మానవుల కానామ మెట్లు సార్థక మగుచున్నది? 
సమాధానము: మనుజులందరును మను సంతతిలోని వారగుటచే మానవుల 


లాలా! గాలా 


-శ్రీ నూకల సత్యనారాయణ శొస్త్రి- 


కానామము సార్ధకమగుచున్నది. 
(ప్రమాణము 
తస్మా న్మా నవ్వః ప్రజా ఉచ్యంతే. 
(కృష్ణ యజుర్వేద బ్రాహ్మణము! 1వ అష్టము, 5వ ప్రశ్న 1వ అనువాకము) 
మరియొక ప్రమాణము:- ప్రజాపతి అర్యమాది పితృదేవతలను సృజించి పిమ్మట 
దేనిని సృజింపవలెనని మనస్సునందు మననము చేయుటచేతను గూడ మానవశబ్దము 
సార్ధకమైనది. 
(ప్రమాణము 
పితృ నృృష్ట్వా £. మన్యత. తదను మనుష్యా అన్వసృజ్యంత త న్మనుష్యాణాం 
మనుప్యత్వం. (కృ, య; (బ్రా. అ. 2. ప్ర 3. అ 8) 
ప్రశ్న: గర్భధారణమునందు ప్రీ లక్షణములేవి? 
సమాధానము: గర్భవతియగు ప్రీ ముఖము పాండువర్ణము కలది గను, నేత్రములు 
శ్యావ వర్ణము (నలుపు) కలదిగనుండును. ముఖము నందలి శ్యామ వర్ణము మనకు 
గోచరము కాకున్నను వక్షోజములందలి శ్యామల వర్ణము గోచరించును. 
ప్రమాణము 
సం తర్వత్నీ హరిణీ సతీ శ్యావా భవతి. (కృ, య. బ్రా 2-3-8) 
ప్రశ్నః గర్భము ఎట్లు వృద్దిపొందును? 
సమాధానము: గర్భమునకు ప్రత్యేకముగ నాహారము లేకుండగనే తల్లి భుజించిన 
ఆహారముతో నది వృద్ధినందును. అట్టి సమయము లందు తల్లి సాతికాహారమును 
భుజించుచు, క్షారపదార్థములను విసర్జింపవలెను. క్షీరపానము చేసినచో గర్భము క్రమ 
వికాసమునంది తేజస్వంతమగు సంతానము కలుగును. 
(ప్రమాణము 
కష గర్భా అనశ్నంతో వర్ధంతే. (కృ. య. (బ్రా. 2-1-5) 
పయసా వై గర్భా వర్ధంతే. (కృ, య, సంహిత 6-2-5) 
ప్రశ్న బుతువునకును గర్భమునకును సంబంధమేమైనను కలదా? 


—————————— 


———సాహిోతీకైజయంతి 


సమాధానము: బుతువనగా వసంతాది బుతువులు. మరియు వ 
బుతుమతి యను నామము కలదు. బుతు సంబంధము కలది 'ఆర్తవిమ 
రజస్సునకును నామముకలదు. మరియు అయిదు బుతువుల వరకు గర్హ శిశు 
బుతు రక్తము నందు వృద్ధినందించుటచే ప్రజలకు 'ఆర్తవలను నామము సార్ధక 
వేదమునందు ప్రసిద్దముగా నున్నది. 

(ప్రమాణము 

పంచ వా బుతువ ఆర్తవాః పంచ బుతుష్వే వార్త వేషు 

ప్రతివ్రాయ (ప్రజా మవరుంధతే... ఆర్తవాః ప్రజా ఉచ్యంతే. 

(కృ. య. సం. 7-2-6) 
ప్రశ్న: గర్భమునందు శిశు వెట్లుండును? ఎట్లు జన్మించును? 

నమాధానము: మాతృగర్భమునందు శిశువు జరాయువుచే(మావి) 
ఆవరింపబడియుండును. జన్మించునపుడు కూడ జరాయువుచే నావరింపబడియే 
జన్మించును. అందుకే జరాయువువలన జన్మించిన జీవులకు జరాయుజములను నామము 
కలిగినది. 


9 
మ ష్య 


(6 


[ట్ర 


(ప్రమాణము 
గర్భోజరాయుణా 9_౩. వృతః గర్భాః ప్రావృతా జాయంతే. 
(కృ, య, సం. 6-1-3) 

(ప్రశ్న: జరాయువునకు అస్టిసంబంధము కలదా? 

సమాధానము: జరాయువునకు అస్టికలతో నేమియును సంబంధము లేదు. అస్థికలతో 
గూడిన శిశువు అస్థికావిహీనమగు జరాయువుచే నావరింపబడి జన్మించును. 

అవస్థికేన ప్రజాః ప్రవీయంతే. అస్టస్వతీ రాయంతే. 

(కృ, య, సం. 6-1-7) 

ప్రశ్న: శిశువు ఎంతకాలము వరకు గర్భకోశమున వృద్దినందును? 

సమాధానము: గర్భమందు నిహితమగు రేతస్సు ఒక సంవత్సరమువరకు 
గర్భమునందు వృద్ధినంది పిమ్మట జనించును. ఈ సంవత్సర మానము చాంద్ర, yen 
నాక్షత, సావన, బార్దస్పత్యము లను నయిదు మాసములలో నేదైనను కావచ్చును. 


టా 


-శ్రీ నూక౮ గత్యనారాయణ శొస్త్రి- 


సాధారణముగా వదవ మాసమున జనించును. 
(ప్రమాణము 
సంవత్సర మేవ త డ్రేతో హి తం వర్ణయతే, 
సంవత్సర మేవ త (దేతో హి తం ప్రజనయతి. 
దశమే మాసి సూతవె. (కృ, య. బ్రా. 1-1-9) 
ప్రశ్న: జన్మించునపుడు శిశువునకు చైతన్యముండునా? 
సమాధానము: శిశువు ప్రసవ సమయమున చైతన్యము కలిగియుండును, ఆ శిశువు 
ఉచ్వాస నిశ్వాసలను విడుచుచు జనించును. 
(ప్రమాణము 
ప్రాణా స్ప్రజా అనుజాయంతే. (కృ. య. సం. 6-5-8) 
ప్రశ్న: మానవుడు ఏయే బుణములతో జన్మించును? 
సమాధానము: బుషి బుణము, దేవ బుణము, పిత్యూణము అను మూడు 
ముణములతో మానవుడు జనించును. 


(ప్రమాణము 

త్రిభిర్‌ బుణవా జాయతే. (కృ. య. సం. 6-3-10) 

ప్రశ్న బుషి బుణమనగానేమి? అది యెట్లు తీరును? 

సమాధానము: పూర్వము మహర్షులు తమ భావి సంతతికొరకై వేదశాస్త్ర పురాణ 
ధర్మశా(స్తాదులను తపోదృష్టిచే కనుగొని, (గంథ రూవమున మానవుల 
కందజేసియున్నారు. మానవ కల్యాణమునకై కష్టించి వ్రాసిన వేదశాస్తాదుల 
నభ్యసించుటయే (బ్రహ్మచర్యము. అనగా విద్యాభ్యాసము, అట్టి ఆర్షగ్రంధముల 
నభ్యసించినచో బుషి బుణము నుండి మానవుడు విముక్తినందును. ఆ విద్యాధనము 
మానవునకు ఇహపరసౌఖ్యములను చేకూర్చును. ఆ విద్యను చక్కగ నభ్యసింపకుండు 
నంతవరకు మానవునకు అన్నవస్రాదులకు లోపము తప్పదు. 

ఉదాహరణము: ఒక జనకుడు తనకు పరుల నుంది రావలసిన ధనమును, తాను 
ఇతరులకీయువలనిన  బుుణవును కొన్ని ఆరోగ్య విదులు, 


వ రత నాం 


శత్రుసంహారకప్రయోగములును తన గ్రంధములో వ్రాసి మరణించెననుకొనుడు. ఇతరులు 
వచ్చి వారి బుణములను, వాని కుమారుని నుండి వసూలు చేసికొనిపోయిరి. కుమారుడు 
తాను తన తండ్రి వ్రాసియుంచిన గ్రంధమును చూ eg పరుల 
ధనమును వసూలు చేసికొనలేదు. కనుక తాను అన్నవస్త విహీనుడై భిక్షాటనము 
చేయువాడై యుండును. వాస్తవములో తనకు పరుల నుండి రావలసిన ధనము 
అసంఖ్యాకముగా నుండెను. నేడు మన గతి కూడా నట్లేయున్నది. మన ఆర్షగంధములను 
చదివినచో మనము సుఖపడవచ్చును. 
(ప్రమాణము 
(బ్రహ్మ చర్యేణ ర్న్‌భ (కృ, య, సం. 6-3-10) 
ప్రశ్న: దేవ బుణమననేమి? అది యెట్లు తీరును? 
సమాధానము: వేదోక్తములగు కర్మలను, ధర్మములను సాత్విక భావముతో 
లోకకల్యాణార్ధ మాచరించినచో మానవుడు దేవ బుణము నుండి విముక్తినందును. 
తాను స్వయముగా ఆచరింపక, పరులకు దానినుండి లాభమును చేకూర్చజాలని 
విద్యవలన నెట్టి లాభమును లేదు. లోక కల్యాణమే వైదిక కర్మానుష్టానమునకు ఫలము. 
(ప్రమాణము 
యజ్ఞేన దేవేభ్యః! (కృ, య. సం. 6-8-10) 
ప్రశ్న: పిత్ఫూణమనగానేమి? దాని నుండి యెట్లు విముక్తి కలుగును? 
సమాధానము: పుత్రుడు తన మాతాపితరుల కెంతేని బుణవడి యున్నాడు. 
గృహస్థాశ్రమమును స్వీకరించి వార్షిక (శ్రాద్దాదులు, కన్యాదానము, గయాశ్రాద్ధము, 
నిత్యవితృతర్పణము మొదలగునవి చేయుటచే పిత్ఫూణము నుండి వుత్రుడు 
విముక్తినందును. 
(ప్రమాణము 
ప్రజయా పితృభ్య ఏవ వా అన్ఫణో యఃపుత్రీ 
(కృ, య, సం. 6-3-10) 
(ప్రశ్న: వేదకాలమునందు పుత్రుని నధికముగా (ప్రేమించు చుండిరా? పుత్రికను 


sn హా 


-శ్రీ నూకల సత్వనారాయభ శొస్త్రి- 


(ప్రేమించుచుండిరా? 

సమాధానము: అన్ని కాలములందును పుత్రునే అధికముగా (పేమించుచుండిరి. 

(ప్రమాణము 

ప్రియం జాతాం పరాస్యంతి! ఉత్పుమాగ్‌సం సంహరంతి. 

(కృృయ.సం. 5. 5-10) 
ప్రశ్న పుత్రునధికముగా ప్రేమించుటకు కారణమేమి? 

సమాధానము: ప్రీలు ఇంద్రియ విహీనలు (శుక్షధాతు విరహితులు) అందుచే వారికి 
సోదరులతో దాయభాగములేదు. కన్యక యెన్నటికైనను పరకీయద్రవ్యమే. కనుక స్త్రీకి 
మాతాపితరుల నుద్దేశించి పారలౌకికము లగు పైతృక కర్మలు చేయుటకు 
అధికారములేదు. 

'యో ౨_ర్భహర స్స పిండదాయా” అనగా ధనమునందు అధికారము కలవానికే 
పిండదానమునందును కర్భత్వముండును. ఇదియే పుత్రునధికముగా (ప్రేమించుటకు 
కారణము. 

ప్రమాణము: (స్త్రియో నిరింద్రియా అదాయాదీ రపి పాపా త్పుంస ఉపస్తితరం 
వదంతి. (కృ, య. సం. 6-5-8) 

ప్రశ్న పురుషుడైనంత మాత్రముననే పూజార్షుడగునా? 

సమాధానము: పురుష చిహ్నములగు శ్నశ్రువులు (గడ్డము మీసము)న్నంత 
మాత్రముచే యోగ్యుడనరాదు. తన జ్ఞానేంద్రియము లతోను, కర్మేంద్రియములతోను 
సత్మర్మానుష్టానము చేయుచు ధర్మావిరుద్ధములగు కామములననుభవించు పుత్రుడే 
గౌరవార్లుడగును. 

(ప్రమాణము 

న వా ఏతేన సర్వః పురుషు, య దిత ఇతో లోమాని దతో నఖాన్‌ (కృ. య. బ్రా 
1-2-6) 

(ప్రశ్న: శిశువున కాహారాపేక్ష యెప్పటి నుండి కలుగును? 

సమాధానము: శిశువున కాహారపేక్ష జన్మించిన తరుణము నుండియే కలుగును. 
జాతకర్మయనగా పిల్లవానికి స్తన్యమునొసగుటకు ప్రారంభ సంస్కారము. నేడు దీనిని 


a ——— 


————సాహMతీ వైజయంతి 


ఉపనయనముతో కలిపిచేయుట ఆచారముగా నున్నది. 
ప్రమాణము: జాతో 2౭_న్న మత్తి (కృ. య, సం. 5-౩3-2) 
దక్షిణగ్గ్‌ స్తనం ప్రతిధావ్య. (ఆపస్తంబ గృహ్యాసూత్రము) 
ప్రశ్న మానవున కాహార మెప్పుడెప్పుడు నిర్ణయింపబడినది? 
సమాధానము: మానవున కాహారము అహస్సునందొక పర్యాయ మును, రాత్రి 
భాగమునందొక పర్యాయమును నిర్ణయింప బడినది. అది వైశ్వానరాగ్ని యందుచేయు 
నగ్నిహోత్రఫలము నొసగును. ఆ నియమము నుల్లంఘించి భుజించినవాడు ఆరోగ్య 
విహీనుడై రోగగ్రస్తుడగును. 
(ప్రమాణము 
... ద్వి రహ్నోమనుష్వేభ్య ఉపప్రొయతే. 
ప్రాత శృ సాయం చ. (కృ, య, బ్రా. 2-5-6) 
ప్రశ్న: క్షుత్తు మానవున కేవిధముగా సహకరించును? 
సమాధానము: ఆకలివేసిననే గాని మానవు డాహారమును భుజింపదు. భుజించిన 
ఆహారము వలననే శరీరమునకు బలము, పుష్ట, ఇంద్రియ వృద్ధి కలుగుచున్నవి. కాని 
అదియే మానవునకు ప్రాణశత్రువై అనేక దుష్మార్యములను చేయించుచున్నది. ఆ క్షున్ని 
వారణార్థమే మన ప్రయత్నములన్నియు వినియోగపడుచున్నవి. (కోటి విద్యలు 
కూటికొరకు) అను లోకోక్తికి ఇదియే మూలసూత్రము. 
(ప్రమాణము 
క్షు తలు వై మనుష్యస్య (భ్రాతృవ్యః (కృ, య, సంహాత) 
(ప్రశ్న: ఆహారమునకు ప్రమాణమేమైనను నిర్ణయింపబడినదా? 
సమాధానము: న్యూనాధికములుగాక మధ్యమ (ప్రమాణముతో భుజించిన అన్నము - 
శరీరమునకు ఆరోగ్యమును, పుష్టిని, సంతృప్తిని కలిగించును. “యుక్తావార విహారస్య” 
అను గీతావచనమునకు కూడా నిదియే మూలాధారము. 
ప్రమాణము 
మధ్యతో హ్యన్న మశితం ధినోతి (కృ, య, బ్రా, 1-2-6) 
ప్రశ్న: శిశువునకు నామకరణము చేయుటకును అది ప్రత్యేక మైన నియమములతో 


= ఈ 


-శ్రీ నూకల నత్సారాయభ శొస్టీ- 


గూడియుండుటకును కారణమేమి? 

సమాధానము: కుంభకారుడు ఘటములను నిర్మించుచు ప్రధమమున నన్నిటిని, 
భేదరహితముగను, ఏకాకారముగను చేసి పిమ్మట వానికి ఘటము, ఉదకుంభము, 
ఘృతకుంభము, శరావము, దధిస్టాలి, యని వాని రూపములను బట్టి నామములను 
నిర్ణయించును. అట్లే భగవంతుడును జీవరాసులను ప్రధమమున నామరూపరహితము 
గా సృష్టించి పిమ్మట నామరూపకల్పనముచేయును. ఆ నామ రూపములు ప్రజాపతివలెనే 
సర్వవ్యాపకమైనవి. నామభేదముగాని రూపభేదముగాని లేనిచో వ్యవహారమే దుర్హటము. 
అందుచే నామకరణము సద్వవవారార్థము చేయబడవలెను. ఈ నామము స్థిరపరచుటలో 
అనేక సమస్యలు తలయెత్తును. వానిని పరిష్కరింప జాలని వారు ఆ నామకరణమును 
తాత్మాలికము ఆపివేసి రాయుడు, గుండప్ప, పుల్లయ్య, చిట్టి, చిన్న బుచ్చి, మొదలగు 
నామములతో వ్యవహరించుచుందురు. 

పురుషునికి సమాక్షరము (2-4-6) లుండవలెను. (స్ర్తీకి విషమాక్ష రము 
లుం(3-5-7)డవలెను. ఏ అక్షరము మొదట నుండవలెనను నియమము కూడ ఆపస్తంబ 
సూత్రమున విస్తరించి చెప్పబడినది. నక్షత నామములగు రోహిణి, ఆర్ధ, మృగశిర, 
అనూరాధ మొదలగునవియును, నదీ నామములగు గంగ, యమున, కృష్ణవేణి, నర్మద 
మొదలగునవియును, కల్పలత, సంతానము, పారిజాతము మొదలగు వృక్షనామములును 
నిషేధింపబడినవి. 

మహాకవియగు షేక్షియరు తన నాటకమునకు యుక్తమగు నామకరణమును 
చేసికొనజాలక (A$ y౦1 like 11) మీ ఇష్టము వచ్చిన నామము పెట్టుకొనవచ్చునని 
పాఠకులకే వదిలివేసెను. నేటి కవులకు నదియొక సమస్యయే! మన ఆంధ్రరాష్ట్ర 
నిర్భ్ధయమునందు నామ నిర్వచనమునకు జరిగిన కల్లోలమును మనము 
చూచియయున్నాముగదా! ప్రజాపతివలెనే సర్వవ్యాపకములగు రూపమును మనసా 
ధ్యానించుచు నామమును జపించువారికి భగవంతుడు పరమమిత్రుడగును. ఈ 
వేదప్రమాణమే హిందువులకును, మహమ్మదీయులకును, కెస్తవులకును క్రమముగా 
నామజప, సంకీర్తన మునకును, నమాజునకును, ప్రార్థనమునకు నాధారభూతమగు 
చున్నది. ఇద్దరు శత్రువులు మార్గమున పరస్పర నామములతో నాహ్వానించుకొని 


న 


8 


-సాహితీ వైజయంతి - 


కృషయ్య. టా జా? 
నక్షతనామా నదీనామా వృక్షనామా శ్చ గర్జిత్రాః 
(ఆ. నూ(త్రం) 
ప్రశ్న నామము లెన్నివిధములు? వానిలో నేది శ్రేష్టము? 
సమాధానము: జన్మనామమొకటి, పౌరుష నామము వేరొకటి. బి.ఎ, ఎం.ఏ, 
కవిసమ్రాట్‌, మంత్రి, సేనాపతి మొదలగునవి పౌరుష నామములు. ఇవి కలవారు 
గౌరవనీయులును ఆర్థికముగా నభివృద్ధి నందువారు నగుదురు. 
(ప్రమాణము 
పళ్లే ద్వినామాబ్రామ్షఓ తై ర్జుకః (కృ, య, సం. 6-3-1) 
ప్రశ్న మావన దేహముననే యవయవము ప్రధానమైనది? 
సమాధానము: మానవ శరీరము ఆరు భాగములుగా విభజింప బడినది. 
హస్తద్వయము, పాదద్వయము, ఉదరము, శిరస్సు. వీనిలో శిరస్సు ముఖ్యమైనది. 
(శోత్రద్వయము, నేత్రద్వయము, నాసాద్వయము, రసనేంద్రియము ఈ సప్తవిధములగు 
(ప్రధానేంద్రియములును శిరస్సునందుంటచే శిరస్సు ప్రధానమగుటకు ప్రబల కారణము. 
(సర్వస్య గాత్రన్య శిరఃప్రధానం) అను సూక్తికిదియే ఆధారము. కనుకనే శిరస్సున 
కుత్తమాంగమను నామము సార్థకము. 
(ప్రమాణము 
షోఢా విహీతో వై పురుషః సప్త శీర్షణ్యాః ప్రాణాః 
(కృ, య, ట్రా, 1-2-3) 
ప్రశ్న కర్మేంద్రియములను గాని హృదయమునుగాని ప్రధానమైనదిగా నేలచెప్పరాడు? 
సమాధానము: వాక్కు పాణి, పాదము, పాయువు, గుహ్యేంద్రియము నను నీ 
పంచ కర్శేంద్రియములలో వాగింద్రియము మాత్రమే ముఖమునందు (శిరస్సునందు) 


0 


9 


-శ్రీ నూకం సత్యనారాయణ శౌస్త్రీ- 


ఉన్నది. కనుకనే మిగిలిన వానికంటే వాక్కు ప్రధానమైనదిగా ప్రమాణమున్నది. ఇదియే 
ఏకత్వములో భిన్నత్వము. మనజాతి నిర్మాణమునకుగూడ నిదియే మూలసూత్రమేమో! 
జ్ఞానేంద్రియ నవోయముననే కర్మేంద్రియవఎబలు తమ కార్యములను 
నిర్వహింపగలుగుచున్నవి. కనుక కర్మేంద్రియ ములు గాని హృదయముగాని ప్రధానమైన 
వని చెప్పవీలులేదు. అదియునుగాక మానవుడు తన ప్రతిభను వీర్యమును శీర్షస్థ్రములగు 
జ్ఞానేంద్రియ సహాయముననే ప్రదర్శింపగలుగుచున్నాడు. కనుక ముఖము ప్రజాపతి 
సమ్మితము. కనుకనే దేవతాదర్శనము చేయునపుడు ప్రధానముగా ముఖమునే 
నందర్శించెదము. ముఖమును కప్పిపుచ్చినచో శరీరమును (కబంధమును) 
గురుతుపట్టుటకు వలనుపడదు. 
(ప్రమాణము 

ప్రాణానాం వా గోతి రుత్తమా. (కృ. య. సం. 6-6-8) 

ఏతావ ద్వై పురుషే వీర్యం, యత్రాణాః! 
(కృ, య,(బ్రా, 2-2-1) 
ప్రశ్న: శిశువునుగన్న తల్లి మరల యెంతకాలమునకు గర్భవతి కావచ్చును? 
సమాధానము: శిశువు జనించిన యొక సంవత్సరమునకు తల్లి మరల గర్భవతి 
కావచ్చును. 

(ప్రమాణము 

సంవత్సరం (ప్రజా అనుప్రజాయంతే. (కృ, య, సం. 6-8-7) 

(ప్రశ్న: జన్మించిన శిశువెంతకాలమునకు మాటలాడగలుగును? 

సమాధానము: జన్మించిన యొక నంవత్సరమునకు శిశువు కొలదిగ 
మాటలాడదొడగును. 

ఏకహాయనా మనుష్యావాచం వదంతి (కృ, య, సం. 6--7) 

ప్రశ్న: ఆదిమానవుడు తన సంతానమునకేవిద్యను నేర్పించు చుండెను? దానికి 
కారణమేమి? 

సమాధానము: సర్వవిద్యలకును వేదమే మూలకందము. దాని యందన్ని శాస్త్రముల 


ఆాాసాహితీ వైజయంతి 


సారము నిమిడియున్నది. అది ఐహికాముష్మిక ఫలముల నొనగును. ఎన్నటికిని 
నాశరహితమైనది. చోరాదులకు నసాధ్యము. దానముచేసిన కొలది అది వృద్దినొందును. 
అందుచే నాదిమానవుడు తన సంతతికి వేద విద్యను నేర్చుచుండెను. “విద్యా నామనరస్వ్య” 
“న చోరహార్యం” అను సూక్తులకిదియే యాధారము. 
(ప్రమాణము 
బుచో యజూగ్‌ంషి సామాని, సా హి శ్రీ రమృతా సతాం. 
(కృయ. బ్రా 1-2-1) 
(ప్రశ్న: తండ్రి యెట్టి కుమారునధికముగా ప్రేమించును? 
సమాధానము: తనకు సేవాశుశ్రూషలు చేయుచు నాజ్ఞావర్తియగు కుమారునే తండ్రి 
యధికముగా (ప్రేమించును. మరియు దూరము నందున్న కుమారునికంటె తన 
సమీపమున నున్న కుమారునిగూడ నధికముగా (ప్రేమించును. 
(ప్రమాణము 
.... శుశ్రూషుః పుత్రాణాగ్‌ హృద్యతమః నేదిష్టో హృద్యతమః 
(కృ, య, బా. 2-3-11) 
ప్రశ్న: తండ్రి పుత్ర ప్రేమను వదలజాలక పరలోకమునకు గూడ పోవనిచ్చగింపక 
పోవుటకు కారణమేమి? 
సమాధానము: వుత్రుడనగా మాతావితరుల వృదయ ఖండముల యొక్క 
అఖండాకారమే. ఆ పుత్రుడే వారి హృదయ ఖండమగుటచే హృదయ విహీనమగు 
శరీరముతో వారు పరలోక సౌఖ్యములనంద నొల్లకుందురు. 
ప్రమాణము 
తస్మా దస్మా దముం లోకం నా 8_ భి కామయంతే. 
పుత్రో హి హృదయం. (కృ. య. (బ్రా. 2-2-7) 
ప్రశ్న: అందరికిని ప్రియమగు వారెవరు? 
సమాధానము: పశుపక్షి మానవ దేవదానవాదులలో నందరికిని మిక్కిలి ప్రియమగు 
నది భార్యయే! 
“పెండ్లాము బెల్లం ముక్క అను లోకోక్తి ఈ వేద ప్రమాణము నుండియే జనించినది. 


లాలా! టా 


-శ్రీ నూకల నత్పనారాయభఖ శొస్తి- 


(ప్రమాణము 
పత్నీ హి సర్వస్య మిత్రం. (కృ. య. సం. 6-2-9) 
ప్రశ్న: స్రీలు ఎవరిని ఎక్కువగా కామింతురు? 
సమాధానము: సాధారణముగా స్రీలు గాయకుని హెచ్చుగా (ప్రేమింతురు. లోకమున 
నాటకములలో నటించుచు, మధురముగా గానము చేయు గాయకుని విశేషముగా 
(పేమించి వరించిన సంఘటనములు మనకు దృగ్గోచరమగును. 
(ప్రమాణము 
గాయంతగ్జ్‌ స్రియః కామయంతే. (కృృయ.సం. 6-1-7) 
(ప్రశ్నః ఎట్టి అతిథిని ముందుగా పూజింపవలయును? 
సమాధానము: రధారూఢుడైగాని శకటారూఢుడైగాని వచ్చిన అతిధిని ముందుగా 
పూజించి సాధారణులగు నతిధులను తదనంతరమున వూజింపవలయును. నేడును 
మనమంతే చేయుచున్నాము. 
(ప్రమాణము 
అనశ్వీ చ రధీ చా £_ తిథీనా మపచిత తమౌ 
(కృ. య. సం. 5-2-2) 
(ప్రశ్న; వర్వతవానులును వట్టణ నివాసులును వ్యాపారము నేవిధముగా 
చేయుచుందురు? 
సమాధానము: పర్వతమున వ్యాపారము చెయువారు నెత్తిపై తట్టలలో సామానులు 
పెట్టుకొని వ్యావారమును చేయుదురు. అట్లే సమ (ప్రదేములగు పట్టణములందును 
పల్లెటూళ్లయందును వ్యాపారమును చేయువారు శకటములమీద వస్తువులను వేసికొని 
వర్తకమును చేయుచు జీవింతురు. 
(కృృయ.సం. 6-1-7) 
(ప్రమాణము 
శిరోవాహ్యం గిరౌజీవనం. అనోవాహ్యాగ్‌ సమేజీవనం 
(కృృయ.నం. 6-1-7) 
ాంాాయాాాాాా్‌ 


సాహితీ కైజయంతి 


ఆంధ్ర పరిశోధక మహామండలి 
పంచమ వార్షికోత్సవము - అధ్యక్షోవన్యాసము 


- శ్రీ కొముర్తాజు రేంకది ఇక్మభరావ్రు 


(80 సం.ల నాటి వ్యాసమిది. పుస్తక రూపంలో ఎక్కడా ప్రకటితం కాలేదు. 
అప్పట్లో చెలికాని లచ్చారావు గారనే వదాన్యుడు, జమీందారు, సాహిత్యాభిమాని 
పరిశోధక మహామండలి అనే సంస్థను స్థాపించి కొన్ని ప్రాచీన కావ్యాలు అచ్చు 
వేశారు. ప్రతి సంవత్సరం కవి పండిత పరిశోధక సమావేశం నిర్వహించే వారు 
ఆయన. 1922లో జరిగిన ఐదో వార్షికోత్సవానికి అధ్యక్షత వహించి శ్రీ లక్ష్మణరావు 
చేసిన ఉత్తేజకర ప్రసంగమిది. ఈ ప్రసంగంలో కొన్ని శాసన పాఠాలు లక్ష్మణరావు 
ప్రసక్తం చేశారు. ఆ శాసన పాఠాలు, కాలచర్చలు ఇప్పుడీ ప్రకటితమవుతున్న 
వ్యాసం నుంచి పరిహరించడం జరిగింది. సం.!1) 

పండితోత్తములకు నవినయ దండ (ప్రణామములాచరించి కథా 
క్రమమునకుం బూనుకొనియెదను. నేను ఈ యగ్రాసనమును అధిష్టించుటకు మీ 
యకారణ (ప్రేమయే కారణము గాని నా యోగ్యత కాదని నే నెజబుంగుదును. 
కావున ఈ మీ ఆజ్ఞకు లోనై యిచ్చటం గూర్చుంటినే కాని వేజుకాదు. ప్రభువుల 
యాజ్ఞయు, పెద్దల యాజ్ఞయు అనుల్లంఘనీయము లనియెదరు. రాజకీయ సాంఘిక 
విషయములలో నీ నియమమునకుం గాలానుసరమున నపవాదములు కలిగినను, 
విద్యా విషయికములైన యిష్టాగోష్టులందు నీ నియమమును పాటించుట విధియని 
తలంచియు, మీరొసంగెడి వ్యాసరూపమయిన జ్ఞానామృతము ఈ వీలయిన స్థలము 


————————— 


శ్రీ కొరురిణి రేయ్‌ లక్ష్మభరావ్ర- 


నుండి ఏకాగ్రచిత్తముతోం గోలి నా యోగ్యతను హెచ్చించుకొందునను నమ్మకము 
తోడను నన్ను మించిన యీ యున్నత పదవికి నంగీకరించితిని. 

స్టలాంతరముగా నున్న యాంధ్ర పండితోత్తములును, కవి పుంగవులును, 
_ పరిశోధక (శ్రేష్టులును, ఒక్క చోటం గుమిగూడి విద్యా గోష్టింగాలము గడుపునట్లు 
చేసి, మనలకు స్వాగతమొసంగిన, ఆంధ్ర పరిశోధక మహామండలి స్థాపకులగు 
శ్రీయుత చెలికాని లచ్చారావు గారి యెడ మనమెంతయు గృతజ్ఞులము. ఇట్టి 
యుత్సవ నెపమున నైనను జ్ఞాన సంపన్నుల సహవాసము, రెండు దినములయినను 
లభించిన యెడల భాషా వికాసమునకును, నూతన పరిశోధనలకును మార్గము 
కల్దుననుటకు సందేహము లేదు. 

ఆంధ్ర పరిశోధక మహామండలి వారైదు సంవత్సరముల నుండియు. 
జేయుచున్న పని వారి రిపోర్టుల వలన మీకు విశదమే. ముఖ్యముగాం గ్రిందటి 
యేట వారు చేసిన పని యిప్పుడు చదువబడిన నివేదిక వలనం దెలియగలదు. 
చేసిన పనికి మనము వారిని అభినందించుటయు. గృతజ్ఞత చూపుటయు సహజము. 
వీరింతకంటె నెక్కుడు పని చేయవలసి యుండెను - అని కొందటు నాతో సూచించి 
యుండిరి. కాని యిట్టి యాక్షేపణము అనవస్థా ప్రసంగములో జేరును! ఎంత 
పనిచేసినను అంతకంటె నెక్కుడు పని జరిగి యుండవలసినది అని యాక్షేపించు 
వారుండకపోరు. ఇట్టి యాక్షేపణమునకు లోబడని సంఘమొక్కటి యైనను లేదు. 
ముప్పది (గ్రంథములను ప్రకటించిన విజ్ఞాన చంద్రికా మండలి వారును (బాగుగ 
వనిచేయు దినములలో) రాజవువోరాజాధిరాజుల యను(గవామును, 
అభిమానమును గలిగిన ఆంధ్రభాషా పరిషత్తును, ఎడతెగక పుస్తకములను 
ప్రకణించుచున్న ఆంధ్ర ప్రచారిణి వారును, ఒక రెక్క మీదనో రెండు రెక్కల మీదనో 
మూడు పెద్ద సంపుటములు ప్రకటించిన విజ్ఞాన సర్వస్వము వారును ఈ 
యాక్షేపణమునకు గుతియిరి. కొన్ని యెడల నిజముగా గుతియెరి యనియుం 
జెప్పవలయును. కావున నిట్టి యాక్షేపణములను పాటింపక, ఎవరిచేతనైన పని 


td | లావాలా 


—— —  — — — — — — — — — — — —సాహొతీ వైజయంతి 


వారు చేయుచునుండుటయే మంచిదని నా తాత్పర్యము. ఒక్కొక్కరు విడివిడిగాం 
బని చేయుట కంటె నందజును గలసి సంఘీభావముతో బనిచేయుట మంచిది 
కాదా? యని కొందజడుగ వచ్చును. మంచిదే. కాని యే కారణము చేతనో తెలుం 
గు దేశమున నిట్లు చేయుట యిప్పుడు సాధ్యము గాక యున్నది. అందుకుం 
గారణములు చర్భించుటకు నిది సమయము కాదు. సంఘముగాం బని జరుగుటకు 
వీలు లేనప్పుడు, ఎవరికి జేతనైన పని వారేల చేయగూడదు? అట్లు చేయకుండుట 
తప్పని నా తాత్పర్యము. కావున మహామండలి వారింకను ఎక్కువ పని చేయుదురు 
గాక యని కోరుచు వారు చేసిన పనికి సంతసించి వారిని గౌరవింతము. 

పరిశోధనపై సంకురుమయ్య 

ఈ మహామండలి వారిని మనము గౌరవించుటకు మతియొక విశేష 
కారణము కలదు. ఎందుచేతనో రెండుమూండు సంవత్సరముల నుండి సంకురుమయ్య 
ఆంధ్ర దేశమున వాజ్బయవరిశోధనము మీది నుంచి పోవుచున్నట్టు 
కానవచ్చుచున్నది. అందువలననే పరిశోధన మెచ్చటిదచ్చట నిల్పిపోయినది. 
ముఖ్యముగా నిదివజకు దేశదేశములకుం బండితులను బంపి తెలుంగు తాటాకు 
(గ్రంథములను సంవాదించుచున్న వారిద్దజు. దొరతనము వారి పక్షమున 
చెన్నపట్టణమందలి మ్యాన్యుస్మిప్ట లైబ్రరీ వారు, తెలుంగు పరిషత్తు వారు. విరిద్దరును 
రెండేండ్ల నుండియు పురాతన గ్రంథ సంపాదనమును మానుకొనిరి. కారణము 
ధనాభావము, దరిద్రత, ఆదాయము భరణమునకే చాలక సాహుకారు నింటికిం 
బోయి పత్రము వ్రాసి అప్పు తెచ్చుకొనవలసి వచ్చుట. దొరతనము వారికి కొన్ని 
యేండ్ల నుండి ఆదాయమున కంటెం గర్చు అధికమగుటయు, వారెక్కువ వడ్డీ 
యిచ్చి పత్రములను జారీచేసి అప్పు పుచ్చుకొనుటయు 'బడ్జెట్లిలో మీరు చూచుచునే 
యున్నారు. అందుకు గొంత ఖర్చు తగ్గించుమనిరి! “పట్టరా! దేవతార్చన (బ్రావ్మాణుని 
అన్నట్లు ఈ దెబ్బ మొదటం దాటాకు [గ్రంథముల మీదం బడినది. మొదటనే 
యవి ముసలితనముచే శిథిలములై యుండుటతో పప్పు పప్పు అయినవనుటకు 


ఆలాలాలాలాలాలాలాలాాాలాాాాళ్యే ర లా 


శ్రీ కరుధిజో రేంకట లక్ష్మభరావ్రా 


సందేహము లేదు. అన్ని భాషల గ్రంథ సంగ్రహమునకు దొరతనము వారు 
సంవత్సరమునకు 10, 12 వేల కంటె నెక్కుడు ఖర్చు పెట్టుట లేదు. ఇదివజకే 
దేశమందలి తాటాకు గ్రంథములన్నియు నశించినవి. ఇంకొక తరమూరకుంటిమా! 
దేశము నందు6 దాటాకు పొడిని ఏరుకొన వలసినదేగాని గ్రంథములు మాత్రము 
దొరకనేరవు. అట్టి స్థితిలో పదిపండైండు వేలకు లోఖించి, యిట్టి భాషా ద్రోహమును 
చేసిన మహానుభావుని గాని, మవానుభావుల గాని ఏమనవలయును? అంతగా 
ధనము లేని యెడల, ఒకరి ద్దరిని పైఅధికారులను దీసివేయగూడదా? నెలకు 
వేలకొలది జీతములను కొల్లంగొట్టుచు, యోగ్యత గాని, ఆవశ్యకత గాని లేని 
యధికారులెందబు లేరు? అందునొకరిద్దరిని ఊడంబెరికిన గాని, వారి జీతములు 
తగ్గించిన గాని ఎంత ధనమైనను మిగిలి యావశ్యకములయిన విద్యావిషయము 
లెన్నియో బాగుపడును? విద్యా శాఖ యందే వేలకొలది - లేదు లక్షల కొలంది- 
ధనమును అపహరించుచు అజాగళ స్థనముల వలెనున్న వారు లేరా? అట్టి 
వారెవరైనది, (ప్రజల ప్రయత్నము వలన వారెనెట్లు తొలంగింపవలసినది యను 
విషయములు రాజకీయ సభలలోం జర్చింపందగినవి కాని విద్యాసభల విషయములు 
కావు. కాన నధికముం జెప్పనొల్ల. 

దొరతనము వారికి వలెనే పరిషత్తు వారి యార్ధిక స్థ్‌తియు సమాధానకరముగ 
లేదు. కావునం దాటాకు గ్రంథములను సంపాదించు పని వారును మానిరి. ఇట్లు 
ఆంధ్రదేశమునందు, గ్రంథ సంపాదన పని పూర్తిగా నాగిపోయిన కాలమందు 
గొంతవజకైనను ఆ పనిని సాగించుచుం జావకుండ నిలవం బెట్టిన శ్రీయుత 
లచ్చారావు గారి విద్యాఖిమానమును, వాజ్మయ ప్రీతియుం గొనియాడం దగిన 
వనియే చెప్పవలెను. 

విద్యా క్షేతమంతయు మనకు నిచ్చట మీమాంస్యమైన విషయమైనను, ఇతర 
విషయములను వండితులకు విడిచి వదిశోధక మహో మండలి వారి 
యాతిధ్యమందున్నందున, పరిశోధనమును గుతించియు, పరిశోధకులను 


— —— — — — — — — — — — — — — —సాహోతీ వైజయంతి 
గుజించియు6 గొంత ముచ్చటింప దలంచితిని. 

పరిశోధనలో దృష్టి భేదము 

చరిత్ర సంబంధమైనట్టియు, వాజ్మయ సంబంధమైనట్టియునగు పరిశోధన 
ఆధునికాంగ్ల భాషా సంస్కార ఫలమని చెప్పక తప్పదు. వారి పూర్వుల చరిత్రమును 
తెలిసికొనవలయుననిన యిచ్చ మన పూర్వులకును గలదు. కాని పూర్వ చరిత్రమును 
గుతించిన వారి దృష్టికిని మన దృష్టికిని, భేదము గలదు. చరిత్ర తెల్పుటకునై 
వ్రాయంబడిన [గ్రంథములే - పురాణములు మొదలయినవియే- పూర్వ చరిత్ర 
సాధనములని పూర్వుల యభిప్రాయము. ఇప్పుడు చరిత్రోద్దేశముతో వ్రాయం 
బడకపోయినను కావ్యములు, నాటకములు, పద్యములు, పాటలు, శాసనములు 
మొదలయిన (ప్రతి గ్రంథమును చరిత్ర విషయకమగు నేదో అంశమును బోధించును. 
ఇట్టి యూహచే ప్రతి గ్రంథమును, ప్రతి కాగితపు తునకయు, ఉత్తరమును 
సంగ్రావ్యముగా, దోంచుచున్నవి. పూర్వ కాలము నందును శాసనములను, 
సనదులను జాగ్రత్త చేసి యుంచుచుండిరి. కాని వారియుద్దేశము వేటు. తమ 
తమ హక్కులను, ఈనాములను, అగ్రహారములను కాపాడుట వారి యుద్దేశము. 

ఇప్పుడు పరిశోధకులు శాసనములను ఆ దృష్టితో జూచుట లేదు. పూర్వ 
కాలపు సంగతులు వాని వలన నెంత వజకుం దెలిసికొనం గలమన్నదియే మనకుం 
గావలసిన విషయము. పదునైదు వందల సంవత్సరముల క్రింద వేంగిలో రాజ్యము 
చేసిన శాలంకాయనుల తామ్ర శాసనములు నాకు దొరికినవి. అందలి ప్రతిగ్రహీతల 
వంశము వారిప్పుడెవ్వరును లేరు. అందు దానము చేయంబడిన గ్రామము లెవ్వియో 
నిశ్చయముగం జెప్పలేము. అయినను చరిత్ర విషయమై అవి గొప్పప్రమాణములుగ 
నున్నవి. ఇంతియకాదు. లిపి విషయమైన యొక విశేషముం గూడ నాకందుం 
గాన్పించినది. ఇప్పుడు మనము బండి 'జిగ వాండు గుర్తు పూర్వము -మిక్కిలి 
పురాతన కాలమున - ఉపధ్మానీయమునకు గుర్తుగ నుండెను. ఉపధ్మానీయమనగా 
పకారమునకుం బూర్వము వచ్చు విసర్గము. పోనుపోను అన్ని విసర్గలకును ఒక్క 
గుర్తే యుపయోగింపసాగిరి. అందువలన నీ గుర్తుకు సంస్కృత లేఖనములలోం 


లాడ్‌ 1 త 


-శ్రీ కొరిర్రాజి రేంకటు లక్ష్మభరార్ర- 


జోటు లేకపోయెను. తెలుంగు - కర్ణాటకులకు సంస్కృతము నందున లేని బండి 
'జికు గుర్తు కావలసి వచ్చినప్పుడు ఖాళీగానున్న యీ సంస్కృతాక్షరమును తీసుకొని 
బండి 'అ) చేసిరి - అని తోంచుచున్నది. ఇట్లు ఎందుండి యేనూతన విషయము 
తెలియునో మనము చెప్పంజాలము. అన్ని విషయముల (గ్రంధములును ఆధునిక 
పరిశోధకులకు గావలసినవే. గ్రంధ శబ్దము వ్యాపకార్థము నందుం దీసికొనవలెను. 
(గంథితమైన దంతయు గ్రంధము. అది కాగితముల మీంద నుండనిండు, తాటాకు 
మీంద నుండనిండు, రాతిపై నుండనిండు. అది పెద్దదియైనను సరే, చిన్నదియైనను 
సరే, ఒక పంక్తియెనను సరే. అది మన మతము వారు వ్రాసినది కానిండు, 
పరమతము వారు వ్రాసినది కానిండు. పరిశోధకులు భేదభావముతోం జూడరు. 
ఇంక వాజ్మయ విషయమును అట్లే. రసవంతములయిన కావ్యములందఅకుం 
గావలసినవే. రసికులు వానిని మరల మరలం జదివి సంతసింతురు గాత. 
పరిశోధకునకు రసవంతములు, అరసవంతములు, లక్షణయుక్తములు, లక్షణ 
విరుద్ధములు, కాసటలు, బీసటలు అన్నియు గావలసినవే. నన్నయ కాలపు 
లక్షణమునకు విరుద్ధమైన వానిని జూడను గూడం గూడదని మనవారు పెట్టుకొనిన 
నియమము వలన నన్నయ్యకుం బూర్వపు సత్మావ్యములెన్నియో నశించుటయేగాక, 
యప్పటి భాషా స్వరూపము కనుంగొనుటయు దుస్పాధ్యమైనది. నన్నయ్యకుం 
బూర్వము తెలుంగు కవిత్వమే లేదన్నంత వజకు వచ్చితిమి! కావున నీ నూతన 
దృక్పథము ననుసరించి పరిశోధకులన్ని విధములయిన సాధనములను సేకరింతురు 
గాక, 

కృతజ్ఞత 

నూతన పరిశోధనల వేయం బూనుకొన్న వారిదివజకు నీ మార్దమునం 
బోయి మనకు మార్గదర్శకులయిన వారి పరిశ్రమను స్మరించి కృతజ్ఞతం జూపుట 
యావశ్యకము. కావున నాంధ్రదేశ చరిత్రమును గుజించియు, వాజ్మయమును 
గుతించియు, బరిశోధనలు చేసిన వారిం గొందతిం బేర్కొందును. వీరిలో గొందజు 
పరదేశీయులు, కొందరు స్వదేశీయులు. ఎవరైనను వారి నిరపేక్ష విద్యాసేవచే 


జాంనిదామవజయఖాజ్యు 


18 


లాాసాకొతీ వైజయంతి 


వారు మనకు వంద్యులే. రాజకీయాది విషయములలో నన్యాయము చేయు వారు 
స్వదేశీయులయినను మనమెట్లు నిర్భయముగ వారి నిరసింపవలయునో, అటే 
విద్యావిషయములందు - అందును హైందవ విద్యావిషయములండు బరదేశీయులు 
చేసిన నిరపేక్ష కృషికి వారి యెడం గృతజ్ఞత తప్పక చూపవలెను. 

కర్నల్‌ కాలిన్‌ మెకస్టీ 


ఇట్టి పరిశోధకులలో మెకంజీ మొదటి వాందని చెప్పవలసి యున్నది. 
ఈతండు 1788లో ఇంజినీయరుగా చెన్నరాజధానికి వచ్చెను. 1790-92 
సంవత్సరములలో టిప్పుతో జరిగిన యుద్ధములలో నుండెను. తరువాత 
దత్తమండలములను, హైదరాబాదు ఇలాకాలో కొంతభాగమును సర్వేచేయు 
నిమిత్తము పంపంబడెను. 1798లో పాండిచేరి ముట్టడిలో నుండెను. 1796లో 
ఇంగ్లీషు వారు సింహళమును స్వాధీనపబుచుకొన్నప్పు డచ్చట ఇంజనీయరులకు 
నాయకుండుగ నుండెను. 1799లో ఇంగ్లీషు వారు శ్రీరంగ పట్టణమును 
వశపజచుకొన్నప్పుడచ్చట నుండి, 1810వ సంవత్సరము వజకు మైసూరు దేశము 
సర్వే చేయుచుండెను. 1816లో హిందూ దేశమున కంతకు సర్వేయర్‌ జనరల్‌ 
అయి కలకత్తాలో 1821లో మరణము నొందెను. ఈతండు చెన్నపురికి వచ్చినప్పటి 
నుండియు హిందూదేశపు చరిత్రమును, వాజ్మయమును చక్కగం దెలిసికొనవలెనన్న 
కోర్కె ఈతనికి జనించెను. ఈతండు చేయుచున్న ఇంజినీయర్‌ పనికిగాని, సర్వే 
పనికిగాని సంబంధము లేని ఈ చరిత్ర జిజ్ఞాస యాతనికి నిర్వాజముగం గలిగె 
ననుటకు సందియము లేదు. ఈ పనికై యితండు వేలకొలంది స్వంత ధనము 
వెచ్చించెను. తెనుంగు, కన్నడము, అఅవము, మహారాష్ట్రము, పారసియను వేజువేజు 
భాషల కొక్కొక్క పండితుని తగు జీతభత్యమిచ్చి యేర్పాటు చేసి దేశదేశములకుం 
బంపి, చరిత్ర సంగ్రహింప సాగెను. ఈ పండితులు చేయవలసి పనియేమన, ఒక 
[గ్రామమునకుంబోయి యచ్చటి మునసబు, కరణములను గాని, ఇతరులను గాని 
కలసికొని, ఆ గ్రామ సంబంధమయిన చరిత్రయంతయు వ్రాసికొనుట. వీనినే 


[9 ) 


శ్రీ కొమర్తిళ రేంకదు ౪క్ష్మ్యభరార్రా 


కైఫీయతులందురు. తరువాత ఆ గ్రామమునందు దొరికెడి తాటియాకు గ్రంథములను 
సంపాదించుట. ఈ (గ్రంథసంపాదనమునకు మెకస్టీ యెంతయు ధనము వెచ్చించెను. 
శాసనములేమైన నాగ్రామమందున్న యెడల దెలిసి నంతవజకు వాని నకళ్లు 
వ్రాసికొనుట. శిల్ప కళానిపుణతను జూపు మందిరము లేవియైనం గలవేని వాని 
పటములను వ్రాయుట. మత సంబంధమయిన మఠములు గాని గుహలు గాని 
చుట్టుపట్ల అరణ్యాది ప్రదేశములందున్న యెడల వానిని స్వయముగ జూచి వాని 
యప్పటి స్థితిని దెల్పు వర్ణనలు వ్రాయుట. ఈ పనులన్నియు. జేయుటకు బంపం 
బడిన పండితులు, మున్నీలు, గుమాస్తాలు తనను మోసము చేయకుండ వారు 
వారము వారము తనకు 'దినచర్య పంపునట్లేర్పాటు చేసెను. అట్టి దినచర్యల 
సంపుటములు కొన్ని చెన్నపట్టణమందలి మెకన్‌జీ సంగ్రహములు జూచి చదివి 
యానందింపవచ్చును. ఈతండు పెక్కుభాషల కైఫీయతులను గ్రంథములను 
సంపాదించినను వానిలోం దెనుంగు భాషకు సంబంధించినవి మాత్ర మితరముల 
కంటె నెక్కుడుగ నున్నవి. ఇట్లు సంపాదించిన నూతన జ్ఞానము నాతండు వేజువేజు 
పత్రికలలో వ్యాసములను వ్రాసి ప్రపంచమునకుం దెలుపుచుండెను. ఈతండీ 
సంగ్రహము కెంత ధనము వెచ్చించెనో మనము నిశ్చయముగం జెప్పలేము. కాని 
వేలకొలంది వెచ్చించెనని యూహించుటకు మాత్రమొక యాధారము కలదు. మెకన్‌జీ 
చనిపోయిన తరువాత నాతని సంగ్రహము యొక్క యోగ్యతను దెలిసికొని, “ఈస్టు 
ఇండియా కంపెనీ” వారు ఆతని భార్యకొక లక్ష రూపాయలిచ్చి, యా సం[గ్రహమును 
కొనిరి. దొరతనము వారు లక్ష యిచ్చి కొన్నప్పుడు మెకన్‌జీ తప్పక యిరువదియైదు 
వేలైనను వెచ్చించి యుండునని మనమనుకొనవచ్చును. ఏమీ యీ నిర్వ్యాజ జిజ్ఞాస! 
పరదేశీయులు మన దేశపు తాటి యాకులకు, కొండపల్లి ముతుక కాగితములకు 
ఇరువదియైదువే లేల వెచ్చించవలయును? జ్ఞానానంద మద్భుతము గదా! 

ఈ మెకన్‌జీ దొరగారు మన యాంధ్రుల కొనర్చిన మహోపకార మింకొకటి 
చెప్పవలసియే యున్నది. అది అమరావతిలో శిల్ప చాతుర్య కీమావధిని జూపు 
బౌద్ధ స్తూపమొకటి యున్నదని మన యాంధ్రులకు దెల్పుటయే. అమరావతి 

20 


ఆాాాాాసాహితీ వైజయంతి 


స్తూపమిప్పుడు ప్రపంచమందంతటను విఖ్యాతిం జెందియున్నది. యూరోపు 
ఖందమందలి ప్రతి చిత్రవస్తు ప్రదర్శనాలయమందును, ష్లాస్టర్‌ ఆఫ్‌ పారిసుతోం 
జేయబడిన అమరావతీ శిల్ప ప్రతిమలు గలవు. ఈ విఖ్యాతి కంతకును మెకన్‌జీయే 
కారకుడు. పదునెనిమిదవ శతాబ్దాంతమున చింతపల్లి జమీందారుండైన వాసిరెడ్డి 
వెంకటాద్రి నాయుండు అమరావతిలో దన మేడం గట్టుకొనుటకును, 
అమరేశ్వరాలయమును నిర్మించుటకును, దీపాలదిన్నైెయను ఈ దిబ్బను కొంత 
(త్రవ్వించి అచ్చట దొరికిన గొప్ప నాప బండలను, పెద్ద పెద్ద యిటుకలను 
ఉపయోగించుకొనెను. చుట్టుపట్టు వారు నాపబండలు కావలసి వచ్చినప్పుడెల్లను 
ఈ దిబ్బలలోని చక్కని చెక్కడపు బండలను తీసుకొని వెళ్లుచుండిరి. సున్నము 
కాల్చుటకుం గొన్ని బండలు దగ్ధము చేయబడెను. ఇట్లీ యమూల్యమైన శిల్పసంపద 
నాశము చెందుచుండగా నాంధ్రుల అదృష్టవశమున మెకన్‌జీ యచ్చటికి వచ్చుట 
సంభవించెను (1792). ఆతం డచ్చటి కట్టడముల చక్నదనమును జూచి యచ్చెరువంది, 
చింతపల్లి జమీందారు డంతమీద దానిని పగులంగొట్టకుండం దగిన యేర్పాటు 
చేయుటయు గాక, యీ స్తూపముయొక్క వర్ణనము వ్రాసి వషియాటిక్‌ సొసైటీ 
వారి పత్రికలోం బ్రకటించెను. (౪౦1. 06 1807) అప్పటి నుండియు నీ స్తూపము 
యొక్క ఖ్యాతి ద్వీపద్వీపాంతరములందు వ్యాపించెను. మెకన్‌జీ మరల 1816లో 
అమరావతికింబోయి సర్వేచేసి యా స్తూపము యొక్క ఆకారాదుల పటము వ్రాసెను. 
కొందరు చిత్రకారులను వెంట దీసికొని వెళ్లి యచ్చటి శిలల మీదంగల చెక్కడపుం 
బనుల (ప్రతిమల వ్రాయించి, యొక గ్రంథమును సిద్ధపతిచెను. అది యిప్పుడు 
ఇండియా ఆఫీసులో నున్నది. 

వ్యాసుల వారు మహాభారతమును మూడు భాగములు చేసి, యొకటి 
స్వర్ణమందును, మతియొకటి పాతాళమందును, మిగిలిన దానిని భూలోకమందును 
దాచినట్లు మెకంజీ సంగ్రహమును దొరతనము వారు మూడు భాగములు చేసి, 
కొంత లండన్‌ పట్టణమున ఇండియా హౌస్‌లోను, కొంత కలకత్తాలోని ఏషియాటిక్‌ 


ాలాాాాయూాాాాాాా 


శ్రీ "రురాజో రేంకట లక్ష్మభరార్రా 


సాసైటీలోనం, కొంత చెన్నవట్టణములోని కాలేజీలోను ఉంచిరి. 
చెన్నపట్టణములోనున్న భాగమే యిప్పుడు దొరతనము వారి అముద్రిత 
గంధాలయము నందున్నది. చెన్నపట్టణములోని కాగితములు జీర్ణమగుచు రాగా 
వానిలో జాల భాగములను మరల వ్రాయించి (బ్రౌన్‌ దొరగారు 70 సంపుటములు 
గట్టించిరి. వానికే యిప్పుడు లోకల్‌ రికార్డు (స్థానిక చరిత్రలు) అని పేరు. ఈ 
సంపుటములిదివజకుం చెన్నపట్టణమునకుం బోయిన గాని మనకు లభింపకుండెను. 
శ్రీయుత నాగేశ్వరరావుగారి యౌదార్యము వలన వీనికిప్పుడు నకళ్లు వ్రాయుచున్నారు. 
అవి త్వరలోనే రాజమండ్రి గౌతమీ గ్రంథాలయమును అలంకరింప గలవు. 
కలకత్తాలోను, లండన్‌లోను ఉన్న గ్రంథముల నకళ్లు వ్రాయించి తెప్పించు సుబుద్ధి 
ఏ శ్రీమంతునికైనను గల్దుంగాక. ఇంకొక వింత సమాచారము. లండన్‌ 
పట్టణములోని ఇండియా హౌస్‌లో మెకస్టీ సంగ్రహమునకు సంబంధించిన తెలుం 
గు గ్రంథాదులు పెక్కులు గలవనియు, వానికి నన్నిటికిం గ్యాటలాగు చేయించుటకుం 
బూనునెడల వానిని బంపెదననియు లైబ్రేరియన్‌ అయిన మిస్టర్‌ థామస్‌గారు 
కొంతకాలము (క్రిందట మద్రాస్‌ యూనివర్సిటీ వారికిం దెల్పిరంట. అందుపై 
దమకు ధనము లేదు గనుక నా పని చేయించుటకుం జేతకాదని వీరు జవాబు 
వంవిరట! చూచితిరా? మన యూనివర్సిటీ యొక్క యోగ్యత? ఇట్టి 
విశ్వవిద్యాలయాలు జ్ఞాన సంబంధమైన నేతి బీరకాయలు సుండీ! 

కావలి వెంకట బొల్జియ్య 

ఈతండు మెకసన్టి యెద్ద నున్న ప్రధాన పండితుడు, దుబాషి. దక్షిణ 
హిందూదేశమునందుం బుట్టిన మొదటి 'ఎపిగ్రఫిస్టు అని యీతనిం జెప్పవలయును. 
ఎపిగ్రఫిస్టు అనగా పురాతన శాసనములు చదువు వాండనుట. ఉత్తర దేశమునందలి 
శాసనములు చదువుటకు (బ్రథమమునం బ్రయత్నించినందుకు ప్రిన్స్‌ సెస్‌ 
అనుదొరకెట్టి గౌరవమును, ఖ్యాతియుం గలదో అట్టి గౌరవమును ఖ్యాతియు నీ 
యాంధ్రదేశపు పండితునకు నుండవలసినది. కాని యీతండు హిందువు అగుట 


ఆలా 


ాాాసాహితీ వైజయంతి 


చేతను, ఆంధ్రులకు6 జరిత్రాసక్తి లేనందునను నూటయిరువది సంవత్సరముల 
క్రింద నుండిన యీ ఆంధ్రమహాపరిశోధకుని మనము మతిచిపోయితిమి. ఈతని 
సవిస్తరమైన చరిత్రము నేను మొదట “అర్వాచీన ఇతిహాసిక కోశ” అనంబడు 
మరాటీ పుస్తకములో జదివితిని. ఇందుమూలముననే మహారాష్రుల పరిశోధనా 
విధానములకును మన విధానములకును గల భేదము తేటపడగలదు. ఈ కావలి 
బొల్బయ్య గారిది మొదటంగాపుర స్థలము ఏలూరు. అచ్చట నాతండు తెలుగు, 
సంస్కృతము, ఫారసీ నేర్చుకొనెను. అచ్చటి నుండి బందరుకుంపోయి మార్గన్‌దొర 
పాఠశాలలో నింగ్లీషు నేర్చెను. మొదట సైన్యములో జీతములు పంచు గుమాస్తాగా 
నుండి, తరువాత మెకస్టి యొద్ద దుబాషుగాం గుదిరెను. పరిశోధకత మెకంజీ 
వలన నీతండు నేర్చెనో, లేక యీతని వలన మెకంజీ నేర్చెనో కాని, యప్పటి 
నుండియు 1803లో నితండు మరణించు వజకును చరిత్ర వాజ్మయ విషయక 
శోధనల కన్నిటికిని ఇతండె నాయకుండుగ నుండెను. ఇతనికిం దెలుగు, హిందుస్తాని, 
పారసీ, ఇంగ్లీషు, కన్నడము, అజివము, మహాిరాష్ట్రము అను నేడు భాషలు వచ్చును. 
ఇంతియ కాదు. ఈతండు వచ్చు వరకును మెకంజి గాని, ఆతని యొద్ద నున్న 
ఇతరులు గాని ఈ దేశపు శాసనములలో నొక్కదానిని గూడ జదువలేదు, అర్థము 
చేసికొనలేదు. ఈతండు వచ్చిన తరువాత (గ్రమముగా నైదాజు భాషలలోని 
శాసనములను చదువుటకును, అర్ధము చేసికొనుటకును వారందజును సమర్యులైరని, 
హైందవ జ్ఞానమందిరమునం బ్రవేశించుటకు బొజ్బయ్య యను ద్వారము నాకు 


దొరకెననియు, బొజ్బియ్య మరణము గుతించి "The connection then formed 
with one person, a native, and brahmin (the lamented C.V.Boraiah, 
then almost a youth of the quickest genius and disposition, possessing 
the conciliatory turn of mind, soon reconciled all sects and all sribes to 
the course of enquiry followed in his surveys) was the first step in my 
introducion in to the portal of Indian knowledge. Devoid ofany knowl- 
edge of the languages, myself, I owe to the happy genius of this ind1- 
vidual the encouragement and the means of obtainings what I had so 


3 ——————————————— 


హహహ — కీ కరరిజి తయ ంక్ష్కభరొగ్ర--—— 


long sought. On the reduction of Srirang patnam not one of our people 
could translate from canarese alone; at present we have translations 
made not only from the modern characters but the more obscure, I 
had almost said obsolete charecters of the sasanas (or inscriptions in 
Canarese and Tamil; besides what have been made from the San- 
skrit of which in may first years in India, Icould scarcely obtain any 
information. From the moment the talents of the lamented Boraih 
were applied a new avenue to Hindu knowledge was opened and 
though was deprived of him at an early age his example and instruc- 
tions were so happily followed up by his brotheren and deciples that 
an establishment was gradually formed, by which the whole of our 
provinces might be analysed on the method thus fortuitously and 


scuccesfully followed."(As quoted in "THE DEKKAN POETS") ని 
చెప్పునప్పుడు మెకంజీ స్వయముగ వ్రాసియున్నాండు. అనగా నీతడు పురాతన 
శాసనములను చదువుట సప్రయత్నముచే నభ్యసించి, అందు నాణితేరి యితరులకును 
ఆ విద్య బోధించెను. ఇది యంతయు నెప్పుడు? ఉత్తర హిందూ దేశమున ప్రిన్‌సెస్‌ 
ఇంకను శాసనముల జదువం (భ్రారంభింపనప్పుడు! ఈతండొక హళ కన్నడ 
శాసనమును జదివి యర్థము చెప్పగ మెకంజీ మిక్కిలి సంతసించి యా రాతిపై 
నీతని పేరు వేయించి ఏషియాటిక్‌ సొసైటీ వారి భవనమునందుంచెనంట. ఈ 
సమాచారము మన యాంధ్రుల కెంతయు భూషణాస్పదము గదా! 1799లో శ్రీ 
రంగపట్టణము కోటను ఇంగ్లీషు వారు సాధించినప్పుడు బొజ్జయ్య యచ్చట నుండెను. 
ఆ ప్రసంగమును వర్ణించుచుం దెనుగున రసభరితమైన కావ్యము జెప్పెను. 1800 
సంవత్సరమునందు సర్‌ ఆర్థర్‌ వెల్లస్లీ, ధుండీ యను నొక వీరుని బట్టుకొనెను. ఆ 
యుద్ధమునందు బొజ్జ్బయ్య యుండెను. ఆ యుద్ధమును వర్ణించుచు నొక తెలు 
గు కావ్యమును రచించెను. ఇవి గాక సత్పురుష వర్ణనమను నూలు శ్లోకములను, 
శ్రీరంగచరిత్రము, శ్రీరంగపట్టణ రాజుల వంశావళి, యాదవరాజుల వంశావళి 
యను గ్రంథముల రచించెను. ఒకప్పుడు నైజాము రాజ్యములో సర్వే చేయుచుండగ 


లాాాసాొతీ వైజయంతి 


కర్నల్‌ మెకంజీ యొక్క కాగితములు మొదలైన వాని నొక జమీందారుని మనుష్యులు 
దొంగిలించిరి. వానిని విడిపించుటకుం బోంగా బొట్టియ్యను ఖైదు చేసిరి. అప్పుడు 
బొల్జయ్య యారాజు నొద్దకుంబోయి, యాతనిని తన పాండిత్యము చేతను, కవిత్వము 
చేతను మెప్పించి కాగితములను, తనను విడిపించుకొని వచ్చెను. యుద్దాదు 
లణంగి యంతటను శాంతత ప్రసరించిన తరువాత, యంత్ర సాయములేక చేతితోనే 
దేశ పటములను దింపుట యభ్యసించి, మెకంజీనే మెప్పించెను. ఈతండిరువది 
యాఅవ యేటనే చెన్నపట్టణమునం గీర్తి శేషుండయ్యెను. ఈతని మరణమునకు 
మిక్కిలి దుఃఖించి మెకంజీ యీతనిని దహనము చేసిన చోట నొక చిన్న శాసనము 
వేయించెనంట. అది యెచ్చట నున్నది కనుగొన వలయునని నేను చెన్నపట్టణము 
నందలి కొన్ని శృశానములం దిరిగితిని గాని నాకది కానిపించలేదు. 

కావలి రామస్వామి 

ఈతండు బొజ్జియ్యకుం దమ్ముండు. బొజ్బయ్య గారి తరువాత మెకంజీ 
యొద్ద దుబాషుగా నున్న వాండు. కల్నల్‌ మెకంజీతోం గూడ కలకత్తాకుంబోయి 
యచ్చట, మెకంజీ సంగ్రహమునకు వ్యవస్థిత రూపము నిచ్చెను. ఈ సాధనముల 
నన్నిటిని యుపయోగించుకొని యీతండు 1822వ సంవత్సరమున నింగ్లీషులో 
“దక్షిణ దేశపు కవుల చరిత్రము” అను [గ్రంథమును వ్రాసి గవర్నర్‌ జనరల్‌ 
అయిన లార్డు కార్నవాలిస్‌నకు నంకితమిచ్చెను. ఇది మొదట కలకత్తాలోను 
తరువాతం జెన్నపట్టణమునం (బ్రకటింపం బడినది. ఇందు తెలుంగు, మరాటి, 
అజణవము, కన్నడము అనుభాషలకు సంబంధించిన కవుల చరిత్రము లున్నవి. 

(బౌన్‌ దొరగారు 

సి.పి.బ్రౌన్‌ అను నతడాంధ్ర భాషా మతల్లి సేవకే జన్మమెత్తినట్లు 
కానవచ్చుచున్నది. ఈతండాంధ్ర వాజ్మయాభివృద్ధికై చేసినంత పని యిటీవలి 
వారెవ్వరును చేయలేదని చెప్పిన నతిశయోక్తి కానేరదు. ఈతనిచే రచింపబడిన 
కోశముల మీరెజిగియే యున్నారు. మనుచరిత్ర, వసుచరిత్ర, రాథువ 

25 


-శ్రీ కొరుర్తాజ రంప ంక్ష్మణరార్రా 


పాండవీయాదికములైన యాంధ్ర యుద్రంథముల కన్నింటికిని టీకలు వ్రాయించెను. 
మెకన్‌జీ వలెనే యీతండును జీతములిచ్చి పండితులను బెట్టి యీ పని చేయించెను. 
తెలుంగు తాటాకు గ్రంధములన్న నీతని కమిత ప్రీతి. వీనిని సంపాదించుట కతం 
డెంతయో ధనము వెచ్చించెను. కొన్ని సమయములందు ధనము తక్కువ పడగా 
నీతడు తన వెండి పాత్రాదులను తాకట్టు పెట్టి పండితులను సత్మరించుచుండెను. 
ఈతనికి నరిదియైన తాటాకు గ్రంధముల యందు గల ప్రీతిం దెల్పు కథయొకటి 
చెప్పుచున్నాను. మా బంధువులు కొందజకును ఒక జమీందారునకును ఒక 
యగ్రహారమును గుణించి వ్యాజ్యము బ్రౌన్‌ గారి కోర్టులో జరుగుచుండెనంట. 
కోర్టులో నితర వ్యాజ్యములు జరుగుచున్నప్పు డూరక నేలకూర్చుండ వలయునని 
మా బంధువులలో నొకడు బసవ పురాణము దీసికొని వెళ్ళి కోర్టులో నొక మూల 
గూర్చుండి అప్పుడప్పుడు మనసులో జదువుకొనుచుండెను. బ్రౌను అది విని 
యొకమారతనిని పిలిచి యది యే (గంధమైనది తెలిసికొని, తనకొకటి సంపాదించి 
యీయవలసినదిగా౭ గోరెనంట. అంత మాబంధువుడా పుస్తకము సంపాదించి 
బ్రౌన్‌ దొరకిచ్చెనంట. అంత నాతనిని (బ్రౌన్‌ దొర యనుగ్రహముతోం జూచుచు, 
శైవ సంప్రదాయములను గుతించి యప్పుడప్పుడడుగు చుండెనంట. ఈ సంగతి 
యంతయు జూచి జమీందారుండు న్యాయమైన రాజీకి సమ్మతించెనంట! ఇట్టి కథ 
లెన్నియో కలవు. ఎందరో పండితులు బ్రౌను వలన బాగుపడిన వారు కలరు. వారి 
సంతతి వారిప్పటికిని మంచి స్టితిలో నున్నారు. పూర్వపు రాజుల వలెం దన మీదం 
పద్యము చెప్పిన వాని కెల్లను బ్రౌను ఏదో యొక యుపకారము చేయుచునే 
యుండెను. బ్రౌను దొరగారి యాస్థానమొక జమీందారుని యాస్థానము వలె నుండెను. 
ఈతండు సంపాదించిన (గ్రంథములన్నియు నిప్పుడు చెన్నపట్టణము అముద్రిత 
[్రంధాలయమున నున్నవి. ఈతని సంగ్రహమును దొరతనము వారు ధనమిచ్చి 
కొనినట్లు కానరాదు. ఈతండు ప్రతి పుస్తకమును ఎంత (శ్రద్ధతోం జదువుచుండెనో 
యాతండు ఆయా గ్రంథముల మీద ప్రాసియుంచిన షరాల (రిమార్ముల) వలనం 


దెలియంగలదు. వాని నన్నిటిని చక్కగ నభ్యసించి యెవరైనను ఈతని చరిత్రము 
26 


———— —  — — — — — — — —సాహిMతీ వైజయంతి 


సాంగముగ వ్రాయుదురు గాక. 
(ఈతండు తెలుంగు గ్రంధములను సంపాదించుటకు నెట్టి ప్రయత్నములు 
చేయుచుండెనో, ఎంతెంత ధనము వెచ్చించుచుందెనో తెలియుటకు నాతనికిం 
బెదగంజాము నుండి యొకండు వ్రాసిన యుత్తరమిచ్చట నుదాహరించుచున్నాను. 
మహాజరా రాజశ్రీ సీ.పి. బ్రౌన్‌ దొర వారి దివ్య సముఖానకు - 
గుంటూరు జిల్లా యిల్మా బాపట్ల తాల్మూలో చేరిన పెద గంజాం కాపురస్టుం 
డైన గంజాం పెద అప్పయ్య హరిదాసు వినయవిధేయ పూర్వకముగా వ్రాస్కున్న 
విజ్ఞాపనలు యేమంట్టే - 
పల్నాడు వీరచరిత్రలనే గ్రంధమును నాద్వారా వ్రాయిచి పంపించవలసి 
నదిగా తమరు మహారాజశ్రీ గుంటూరు జిల్లా కలెక్టరు దొరగార్లు మేష్టరు యె. పార్వీసు 
దొరవారుకు వ్రాయించి నంద్ను ఆయ్న గారు నన్ను పిలిపించ్చి రూబుగారీలో 
శలవు యిచ్చిన ప్రకారమునూ తమరు నావ్యార వ్రాయించి వుండె వుత్తరాల 
ప్రకారమున్నూ యింత మట్టుకు 16 కథల గ్రంథమును గోవ కాకితాల మీంద 5 
బుక్కులలో వ్రాసి వారి తావున దాఖలు చేసి వున్నందు అవి తమకు చేరినట్లు తిర్గి 
నా ప్యార 1858 సంవత్సరం పిబరెవరు నెల 15 తారీఖున వుత్తరం వ్రాయిస్తూ 
అందులో లేవని (వాయించిన 8౩ కధలలో బాలగోపన్నతో (బ్రహ్మినాయుడు 
కోడిపోరుకు పోయిన కధనున్ను వుత్తండ వీరుల గంగాధర మణ్జులో 'ప్రాణలింగాలు 
పట్టిన కథానున్నూ సెప్టెంబరు బుక్కులో ప్రాసి వున్నాననిన్నీ తక్కిన అన్గురాజు 
రాజ్యం చేస్ని కథ ఒకటిన్ని అంతు ఈ రెండు కథలున్నూ నా తావున లేకపోవటం 
చేత వాటిని గురించి విచారిస్తే యిక్కడ్కి షుమారు 24 ఆమడ దూరం గల బెండమూరి 
లంకలో వున్నట్టు తెలుస్తుందనిన్ని నాకు భత్య ఖర్చుకు యేమీ యింట్లో నా చిన్న 
వాండ్ల ఖర్చుకు యేమి ఆ (గ్రంథాలు వుండె మాలకుదార్లకు యేమైన యిస్తేనే గాని 
వాసుకోవడమునకు యివ్వరు గనుక వాండ్లకు యివ్వడముకు యేమి రూ 50 
రూపాయలు దయచేయిస్తే నేను బెండమూడి లంకకు వెళ్లి బాహుళ్యం గల సదరు 


శ్రీ కొరుర్తాణు తేంకట ంక్ష్మఖరార్రా 


కథలు రెండున్నూ సాధించి వ్రాసి తీస్కుని వచ్చి దాఖలు చేస్తానని యిదివరలోనే 
సదరహి దొరవారి ప్యార అర్జీల ద్వార విశదపర్చుకొని వుంన్నాను. వారి వల్ల తమ 
చిత్తానకు విశదమయ్య వుండును. ఆ కథలు రెండున్నూ ఆగత్యం కావలసిన షక్షమందు 
సదర్ను వ్రాసుకున్న ప్రకారం నాకు ఖర్చుకు 50 రూపాయిలు దయచేయించినట్టులైతే 
అవి సాధించి తీస్కుని వచ్చి వ్రాసి పంపించుకుంటు వున్నాను. యిదివరలో శలవు 
ప్రకారం నేను వ్రాసి పంపించుకొని వున్న గ్రంథాలకు నాకు యిప్పిస్తామన్న రు 
50 రూపాయలు మింజుమలే యిదివరలో యిప్పించి వున్న రు. 25 యిరువై 
అయిదు రూపాయలు గాక తక్కిన రు 25 రూపాయలున్నూ నాకు దయచేయించ 
గలందులకు సదరు దొరవారి ప్యార శలవు దయచేయించ వలెనని వేడుకుంటున్నాను. 
మొదట పార్వీసు దొరవారు నన్ను పిలువనంపించి యీ గ్రంథం వ్రాసి 
యివ్వవలసినదిగా అడ్జినంతలో నా తావు వుండె 11 గ్రంథముల సేహారిస్తూ వ్రాసి 
యిచ్చినందున అవి గోవ కాకితాల మీద వ్రాసి యిచ్చే నిమిత్తం 50 రూపాయలు 
నిష్మర్న యేర్పరచి నా తావ్ను వుండె 11 కథలకు జాబితా తీస్మున్నందు సదరు 
జాబితాలో నమోదు అయి వున్న 11 కథలు గాక తమ యొక్క అనుగ్రహం 
సంపాదించుకోవలెననే తాత్పర్యం చేత యీ దేశమందు యితర్ల వద్ద కథలు 5 
అయిదు కథలు వ్రాసి యిచ్చివున్నాను. మొదట నేను రు. 50 లు కలుప్పుకొని 
వ్రాయవలసిన కథల కంటె 5 కథలు జాఫా ప్రాసి యిచ్చి వున్నాను. గనుక నాకు 
రావలసిన రు. 25 న్యాయంగా దయచేయించవలెనని తమ యొక్క ఘనాన్ని 
మిక్కిలి ప్రార్థిస్తూన్నాను. దివ్య చిత్తాన్ము తేవలయును. 1753 సం॥ జూన్‌ నెల 11 
తేది గంజాం పెద అప్పయ్య హరిదాసు వ్రాలు”) 
(వా. వె. 15. పేజీ 99) 

బుక్క పట్టణము రాఘవాచార్యులు 

ఈతండు పరమపదించి పదునైదు సంవత్సరముల కంటె కాలమై యుండదు. 
వీరిది గుంటూరు. ఈతండు డిప్యూటీ తహసీలుదారు పనిచేసెను. హానరేబిల్‌ డి. యస్‌. 


28 


సాహితి వైజయంతి - 


పు 
సంపాదించుటకు. (ప్రారంభించి, పెక్కు తా 


వానిని వ్రాసి యొక సంపుటము సిద్గపజిచె 


సకల దారవారమియుత వపు తకారముతతద్రదశ తంత్రమునక సాధన మారక 
ళా 
లో 


J EY 
(8 
(| 
@ 


మెకంజీ సంగహ మందలి యాధారముల నాశయించియు నాతడు ఆంధ్రదేశ 
చరిత్రమును రెండు భాగములుగ వ్రాసెను. ఒక భాగమందు కొండవీటి రెడ్ల 
చరిత్రమును, రెండవ భాగమందు గజపతుల చరిత్రమును ఉన్నవి. గజపతుల 
చరిత్రము నందు మనకిది వజణకుం దెలియని కొన్ని విశేషములు కలవు. ఈ 
రెండు భాగములును ఇటీవల జన్నవట్టణవు అము(దిత (గ్రంధ 
సంగ్రహాలయమునకు వచ్చినవి. మూండవ భాగమనగా శాసనముల భాగము 
మాత్రము కానవచ్చుటలేదు. ఈతండు సంపాదించిన శాసనములనన్నింజిని ఈతని 
తరువాతి వారు కరిగించి కాంగు చేసికొనిరని తెలియుచున్నది. శాసనముల యోగ్యత 
యెజుంగని వారింత కంటె నేమి చేయంగలరు? 

రంగాచార్యులు గారు 

ఆంధ్ర పరిశోధకులను గుణించి చెప్పునవ్పుడు కీర్తిశేషులయిన 
మహామహోపాధ్యాయ పరవస్తు రంగాచార్యులు గారును, వారిచే స్టాపింపం 
బడినదియు, వారి పుత్ర పౌత్రులచే నభివృద్ధి చేయంబడుచున్నదియు నగు 
విశాఖపట్టణ మందలి ఆర్ష పుస్తకశాలయు, విశేష సంస్మరణీయములని వచించుటకు 
సందియము లేదు. ఇందు మన దేశము నందు దొరకు గ్రంధములేకాక, 
ద్వీపాంతరములందు గాని దొరకని అద్వితీయ సంస్కృత గ్రంథములకుC బ్రతులు 
తెప్పించి యుంచుట యెంతయుం (బ్రశంసనీయము. ఆచార్యుల వారిచేం 
బ్రారంభింపంబడిన సంస్కృత మహాకోశము పూర్తియి యుండిన యెడల వాచస్పత్యాది 
కోశములు వెనుక బడియుండును. అది అసంపూర్తిగ నుండుట యాంధ్రుల 
దురదృష్టమనియె చెప్పవలయును. 

ఆంధ్ర వాజ్మయ చరిత్రమునకై కృషి చేసిన గురుజాడ శ్రీరామమూర్తి 


ts లో. 


శ్రీ కొమరాణో రేంకట్‌ లక్ష్మభరార్రా 


పంతులుగారిని, కందుకూరి వీరేశలింగము పంతులు గారిని ఆంధ్రులెన్నడైనను 
మజువంగలరా? వీరేశలింగము గారి ప్రతిభ సకల దిక్‌సంచారి. వారు వ్రాయని 
విషయము లేదు. చేయని సత్మార్యము లేదు. కావున నితర ఘనకార్యములకై వారి 
కీర్తి తెనుంగు దేశమునందు చిరకాలము వ్యాపించి యుండు ననుటకు సందేహము 
లేదు. అట్లెనను వారు మజియే ఘనకార్యమును చేయక యుండి, మతియే 
గ్రంధమును (వ్రాయక యుండి, యొక్క యాంధ్ర కవుల చరిత్రమును మాత్రమే 
(వాసి యుండినను వారి కీర్తి యజరామరమై యుండుట నిక్కము. ఇంకముందు 
నాంధ్ర భాషను గుణించి యెన్ని గ్రంథములైనను పుట్టును గాక; వాజ్మయ చరిత్రము 
దెలిసికొనగోరు విద్యార్ధికి దీని పఠనము అపరిహార్యము. 

పైని పేర్కొనబడిన వారు గాక కీర్తిశేషులైన పరిశోధక మహాశయులు 
మతికొందజుందురు. కాని, నా యజ్ఞాన మూలమునను కాలహరణ భీతి చేతను 
ఇచ్చట వారందటి నామములను స్మరించుటకు వీలులేదని చింతిల్లుచున్నాను. 
మన సమకాలికులైన శ్రీయుతులు వేణుగోపాలచెట్టిగారు, జయంతి రామయ్య 
వంతులు గారును, మానవల్లి రామకృష్ణ కవి గారును, కాశీభట్ల 
బ్రహ్మయ్యశాస్రిగారును, వంగూరి సుబ్బారావు గారును, బుర్రా శేషగిరిరావు గారును, 
ఆంధధ్రెతిహాస పరిశోధక మండలియు, వేంకటరమణ కవులును, మజభికొందరును 
నూతన విషయములను కనుగొనుటకును, పురాతన విషయములను నూతనముగ 
నన్వయించుటకును యత్నము చేయుచున్నారు గనుక వారును మనకు స్మరణీయులే. 

ఇట్లు పూర్వాచార్య సంస్మరణముం గావించి వాజ్మయ సంబంధమైన కొన్ని 
నూతన పరిశోధనలను గుతించి ముచ్చటించెదను. 

యుద్ధమల్లునకుం బూర్వవుం దెలుంగు పద్యములు 

నన్నయభట్టునకుం బూర్వము తెలుంగునం బద్యరచన లేనే లేదనియు, 
నది నన్నయచే నూతనముంగ బుట్టింపంబడెననియు.6 దలంచెడు పండితులు 
కొందు మన దేశమునందు గలరని మీరెజుంగుదురు. పూర్వలిపి పరిశోధన 


or 
వాదము పూర్తిగ ఖండితమైనది. ఆ శాసనమును hah జయంతి రామయ్యా 


ప్రకటించియున్నారు. అది 927వ es మొదలు 934వ సంవత్సరము 
వణకు వేంగి దేశమును పాలించిన చాళుక్య యుద్ధమల్లుని శాసనమని వారు 
నిరూపించి యున్నారు. అందుపై గొన్ని వాద వివాదములు గూడ జరిగిన 
నిష్పక్షపాత బుద్దితో విచారించు మహనీయులకు నా శాసనము స్ట 
రమారమి స ంట్త పూర్వపుది యని తోంపక మానదు. అయినను ఇందుకు 
నాప్పుకొనని వారు కొందజు కలరు. ఇంగ్లండులో నింకను భూమి గుండ్రముగ 
లేదు, బల్లపరువు వలెనే యున్నది అని వాదించువారు కూడం గలరు! వారికి 
సమాధానము చెప్పుట యెవరి తరము? 

యుద్ధమల్లుని శాసనము సంగతి యిట్లుండగా నంతకంటే బూర్వపు తెలుగు 
పద్యములు బయలుదేరినవి. వానిని నేండు మీకు సమర్పింపబోవు చున్నాండను. 
ఇందొకటి సీసపద్యము, మటియొకటి తరువోజ. ఈ శాసనములు క్రొత్తవి కావు. 
ఇందలి పద్యములను కనుంగొని, వాని యతివ్రాసగణములం బరీక్షించి, యివి 
తెలుంగు పద్యములే, గద్యములు కావని నిశ్చయించుట నూతన విషయమే గాని 
శాననము లదివజకుం గనుగొనబడినవే. ఈ శాసనములు బటర్‌వర్తు 
వేణుగోపాలచెట్టి గార్లచేం బ్రకటింపబడిన 'నెల్లూర్‌ ఇన్‌ప్కిష్పన్‌స్‌' అను గ్రంధము 
యొక్క రెండవ సంపుటమునందు నీయంబడినవి. ఇవి యాంధ్ర భాషా 
చరిత్రమునకు జాల ముఖ్యమైనవి యైనను ఇన్ని దినముల వఅకుం బండితుల 
దృష్టిని నెంతగ నాకర్షింపవలయునో యంతగా నాకర్షింపక పోవుట యాశ్చర్యము. 
ఇందలి యొక శాసనము పద్యమయమైయుండునని శ్రీయుత చిలుకూరు 
వీరభద్రరావు గారు తమ ఆంధ్రుల చరిత్రలో వ్రాసిరి. అదియే మంజరీ ద్వాపదయి 
యుండునని యొక తావునను, తరువోజయని మజియొక తావునను శ్రీయుత 
వంగూరు సుబ్బారావు గారు తమ వాజ్మయ చరిత్రము నందు ప్రాసియున్నారు. 

క 


PA 
AES 
g 


ల్లో 


శ్రీ కొలుర్హాజు రేంకట లక్ష్మఖరార్రా- 


న్‌ 


పద్యము గల మొదటి శాసనము ఎవ్వరి దృష్టిని ఆకర్షించినట్లు కానరాదు. ఈ 
ధ్య విజ్ఞాన సర్వస్వము యొక్క ఆంధ్ర సంపుటమునకై ప్రాచీనాంధ్ర భాషకు 
సంబంధించిన శాసనములను అభ్యసించుచుండగా నీ రెండు శాసనములును తప్పక 
పద్యమయములని నా మనసుకు దోంచి, కొంత ప్రయత్నించి చూచి, యవి 
పద్యములేయని నిశ్చయించుకొంటిని. ఈ రెండు శాసనములను యుద్ధమల్లుని 
పెదతాతయైన గుణగ విజయాదిత్యుని కాలము నాటివి. తరువాతి కాలము వారీతనిని 
గణగ విజయాదిత్యుం డన్నను, ఈతని సమకాలికులును, ఈతని శాసనములును 
ఈతని పేరు గుణగి 'గుణగ నల్లాతి అనియే చెప్పుచున్నవి. ఈతండు 845 
మొదలు 888 వజకు రాజ్యము చేసెను. ఈతని మంత్రి పండురంగండను వాండు. 
ఈతని శాసనముల నన్నిటిలోను ఈ మంత్రి పుంగవుండే “ఆజ్ఞప్తిగా నుండును. 
ఇప్పుడు గుడివాడలోను, ఇతరత్రను “పండ్రంగి వారు కలరు. వారికి నీతనికి 
నేమైన సంబంధము కలదేమో విచారింపవలయును. ఇంక శాసనములను 
విచారింతము. 

మొదటి శాసనము నెల్లూరు జిల్లా కందుకూరు గ్రామము లోనిది. ఇది 
“నెల్లూరు ఇన్‌ప్కిప్‌షన్‌స్‌' అను గ్రంధము యొక్క రెండవ సంపుటములో 544వ 
పుటలో నీయబడినది. ఈ రాయి యాగ్రామమునందు రామస్వామిమేడ అను 
దేవాలయములోని గోడలో గట్టబడి యుండెను. దానిని శ్రీయుత వేణుగోపాల 
చెట్టి గారు తీయించి తాలూకా కచేరిలోం బెట్టించిరి. ఇట్లు వారు చేసి యుండకుండిన 
మనకిప్పుడా రాయి లభించి యుండదు. ఈ రాతిని స్వయముగాం జూచి 
[గ్రంథములో నీయబడిన పటములో బాగుగం గానరాని యక్షరములం గొన్నిటినైనను 
కనుంగొనవలయునని నేను ఆ రాయి తాలూకా కచేరిలో నున్నదా లేదా యని 
విచారింపగా, తాలూకా కచేరి రెండు మూడు స్థలములకు మాజినందున నిష్పుడా 
రాయి యెచ్చటను కానవచ్చుట లేదని మొన్ననే మా మిత్రులైన శ్రీయుత సరస్వతీ 
గారి వలనం దెలిసిది! కావున నిప్పుడు శ్రీయుత చెట్టిగారు తమ (గ్రంధమందిచ్చిన 


గ్‌ న 


ర్ట 


కవన Fy SRT 


సాహితి వెజయంతి - 


ఛాయావటమే మనకు నాధారము. దానిని బట్సి చూడ నీ శాననమందు 
సిసపద్యము ుండెనని స్పష్టపడుచున్నది. ఈ పద్యమందలి రెండు చరణములు స్పష్టముగ 


గ్‌ 
గ్ర 
£9 
(్రి 

0 

గ్గ 
ర్ట 


యిన మూడు నాల్గక్షరములును మన యూహచేం బూర్తి చేసి, 
రెండు తావుల ఉత్ప సంధిని విడదీసిన యెడల యతులతోం గూడ సీసపాదము 
లేర్పడుచున్నవి. మూడవ పాదములో సగమును, నాల్గవ వాదమున నుత్తరార్హమును 
ఇట్లే స్పష్టపడుచున్నవి. ఇప్పుడు మనము తాటాకు (గ్రంధముల నుండి పద్యములను 
వ్రాసి కొనునప్పుడు లక్షణము సరిపోవుటకుం జేయునట్టి స్వల్పమైన మార్పుల 
వంటివే యీ మార్చులు గాని అంతకంటెం బెద్దవి కావు. నిండు సున్న యున్న 
చోట అఅసున్నగ మార్చుచున్నారము. “ని అని చివర నున్న యెడల 'న్‌ొ అని 
నకార పొల్లుగ మార్చుచున్నాము. అట్లే మూలమందుం గొన్ని మార్పులు చేసినం 
బద్యము సిద్దించుచున్నది. 

ఇందురాజైన గుణకేనల్లాతని పేరును, ఆతని మంటత్రియైన పాండురంగని 
పేరును స్పష్టముగ నున్నవి. కావున దీని కాలనిర్ణయమును గుతించి యే విధమైన 
సంశయమును లేదు. ఇట్లు ఈ పద్యము యొక్క పద్యత్వమును గుతీంచియు, 
కాలమును గుతించియు నిశ్చయ చిత్తులమై (ఇక) రెండవ శాసనమును గూర్చి 
విచారించెదము. 

ఈ శాసనము శ్రీ చెట్టగారి గ్రంథమునందు 896వ పుటలో నీయంబడినది. 
ఇయ్యది యిప్పటి గుంటూరు జిల్లాలోని అద్దంకి గ్రామము నందు నున్నది. దీని 
ఛాయాపటమును గ్రంథమునం దీయంబడినది. కాని యంత స్పష్టముగ లేదు. 
ఎపిగ్రాఫి డిపార్టుమెంటు వారికి వ్రాసి దీని ప్రతి యొకటి కొత్తగాం గొట్టించి 
తెప్పించితిమి. కాని యీ రాయి యెండకెండి వానకు నాని చలికి వణుకుచు 
నెచ్చటనో యెవరి దొడ్డిలోనో పడియున్నందున చెట్టిగారి కాలము కంటె మిక్కిలి 
దురవస్టలో నున్నది. అయినను కొన్ని యక్షరముల నిర్ణయమునకు సహకారియైనది. 
ఇది పరమ మాహేశ్వరుండయిన పాండురంగనిచె నాదిత్య భట్టారకునకు నీయం 


ాలాలాలాలాలాలాలాాాాాాాాళంై3 లా 


is 


శ్రీ కరుర్సిణో రేంకట లక్ష్యణరార్రా 


బడిన దానమును తెల్పును. ఇది గద్య పద్యాత్మకము. మొదటి 7 పంక్తులును 
పడ్వమయములు. 8 మొదలుకొని 11వ పంక్తి వజకు గద్యము. ఇందలి వృత్తము 
తరువోజ. ఇది పెద్ద వృత్తము. గద్యమును జూచి పద్యమను కొనుటకు నెంత 
మాత్రమును వీలులేనంత పెద్దది. ద్విపద యొక్క రెండు చరణములు కలిపి దీని 
చరణ మొకటి యగును. నాలుగు చరణములందును ప్రాస యుండును. ఒక్కొక్క 
చరణములో మొదటి యక్షరముతో నాల్టు స్టలములందు యతి యుండును. అనగాం 
(బతిచరణము నందును నాల్గుచోట్ల యతి మైత్రి గల యక్షరములే యుండవలయును. 
ఇన్ని కట్టుదిట్టములతో నున్న పద్యమును అన్యముగాం జెప్పుటకు నెవ్వరికి వీలులేదు. 

ఇట్లు నన్నయ్య భట్టు కంటె రెండు వందల యేందడ్లకుం బూర్వమును, 
యుద్దమల్లుని కంటెం దొంబది యేండ్లకుం బూర్వమును తెనుంగునందు 
బద్యకవిత్వముండెననియు, శాననముల మీంద6 గూడం బద్యములు 
చెక్నించుచుండిరనియు నిశ్చయింపవచ్చును. 

మనకు దొరకిన యీ రెండు పద్యముల యొక్క వృత్తములను గుతించి 
యొక విశేషము కలదు. మొదటిది సీసము, రెండవది తరువోజ. ఈ రెండును 
అచ్చ తెలుంగు వృత్తములని చెప్పవచ్చును. కొందజ మతమునం దెనుంగు 
వృత్తములందు స్వతంత్రములయిన వెవియు లెవు. కొన్ని సంస్కృతము నుండియు. 
, గొన్ని కన్నడము నుండియుం దీసికొనం బడినవంట. కాని సీసపద్యమును గుతించి 
యట్లు చెప్పుటకు వీలులేదు. సీసపద్యము సంస్కృత వృత్తముల లోనిది కాదు. 
కన్నడమునందు దీనికి బ్రచారము లేదు. దీనికి దెనుగుననే ప్రచారము కలదు. 
990 ప్రాంతము వాడైన నాగవర్శచే రచింపబడిన ఛందోంబుధి యందు 
సీసపద్యోదాహరణమొకటి యున్నది. కాని ప్రక్షిప్తమని కొందతి యభిప్రాయము. 
అది ప్రక్షిప్త్రమైనను గాకపోయినను, కర్ణాట వాజ్మయమునందు సీసపద్యమును 
ఉపయోగించిన వాందరిది. గొప్పకవి యెవండును ప్రయోగించి యుండలేదని 
' తజ్జుల యభిప్రాయమై యున్నది. ఇంకం దెనుగుననో దానిని ఉపయోగింపని కవియే 
లేడు. కావున దీనిని అచ్చ తెలుంగు వృత్తమని చెప్పిన యెడల నతిశయోక్తి కానేరదు. 


తత తొడల: నది: తెలుంగు "దేశమునందు. చెరూకొనివదె తాని 
మనమూహించవచ్చును. 
తరువోజ వృత్తము గూడ నిట్టిదిగానె కాన్ని ంచుచున్నడి. ఇయ్యాది 
సంస్కృతచ్చంద శ్చాస్తమునందు గాని, కర్ణాటచ్చుందశ్యాస్తమందు గాని కాస్సింపదు. 
రెండు ద్విపద చరణములతో దీని చరణ మొక్కటి యగును. సంస్కృతమునందు 
ద్విపద కును నామసామ్యము తప్ప మతియే సంబంధమును లేదు. దానికి రెండు 
చరణములుండును. దీనికి రెండు చరణములుండును. గణములు మాత్రము 
వేబువేజు. సంస్కృతము నుండి తీసుకొనబడినం యక్షర గణములకుం దెనుంగున 
బ్రాస నియమముండినట్లు దీనికిం బ్రాస నియమమున్నందున నిది సాంస్కతికమేమో 
యన్న సంశయము కలగవచ్చును. కాని యట్లు సందేహింప నక్కర లేదు. కన్నడ 
ఛందశ్శాస్త్రమునందు ద్విపద వంటి వృత్త కటి చెప్పంబడినను వాజ్యయమునందు 
దానికి బ్రచారము లేదు. తెనుంగుననో వాజ్మయము నందేకాక, (బ్రతి 
గృహమునందును, నాండువారి పాట రూపముగ ననాది కాలము నుండియు 
వ్యాపించి యున్నది. కావున దీనిని “తెలుంగు వృత్తుమని చెప్పుటకు నేమియు 
సంశయము లేదు. 
నన్నయకు: బూర్వము గవిత్వము నొల్లని వారీ పద్యముల నొక విధముగ 
నాక్షేపింపవచ్చును. అసంపూర్తిగ నున్నవియు, తొట్టి మొల్టిగ నున్నవియు నగు న్‌ 
పద్యములు నన్నయ కావ్యముల యెదుట లెక్కయా, ప్రమాణములా? యని 
వారనవచ్చును. యుద్ధమల్లుని శాసనమందలి పద్యములను గూడ వీరు 'తొట్ట్‌ 
మొల్టి పద్యముూలని యాక్షేపించి యున్నారు. కాని ఈ యాక్షేపణయె వీరు తమ 
మూల వాదమును వదలుకొనిరని తెలుపుచున్నది. ఈ పద్యములను మేమొక 
కావ్యమని యుదాహరించి యున్న యెడల బూర్వము తెలుంగునం బద్యరచనయే 
లేదు; సంస్ఫృతమును, కన్నడమును చూచి యొక దినము నన్నయయే మొట్టమొదటం 


-శ్రీ కొమరుణు రేంకది లక్ష్మభరార్రా 


దెనుంగు పద్యము రచించెను అని వారి వాదము. దానికి బదులుగ పై పద్యములు 
చూపంబడుచున్నవి. ఒక పద్యము మాత్రము గాదు, గణయుక్తమైన యొక 
చరణము నన్నయకుం బూర్వపుది తెలుగున దొరకినను వాది వాదమంత 
నంతరింవవలసినదే. నన్నయకుం బూర్వము నియమితేం(ద చంద్ర 
సూర్యగణములతోం గొన్ని తెలుంగు వృత్తములం దెనుంగు వారు పాడుచుండిరనియు, 
నన్నయలో గానవచ్చెడి యతిప్రాస నియమములు అంతకు బూర్వమే యుండెననియు, 
నన్నయ పుట్టించినవి కావనియు నొక్క పద్య చరణము న్టాపించంగలదు. కావున 
నిట్టి వానిని నాంధ్ర వాజ్మయ చరిత్రమును తెలిసికొనం గోరు వారు అనాదరణతోం 
జుచుటకు వీలులేదు. 

(పాస చంపకమాల 

గుణక విజయాదిత్యుని మజియొక శాసనమునందు నొక విశేషము కలదు. 
ఈ తామ శాసనము క్రొత్తగా దొరకినది. కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకాలోని 
సాతలూరను గ్రామమున దొరకెను. శ్రీయుత నాగేశ్వరరావు గారి మూలమున 
నాకు లభించినది. దానిని 6 రాంబోవు సంవత్సరాది సంచికలోం బూర్తిగం 
బ్రకటించుచున్నాను. ఇచ్చట నందలి యొక్క విశేషము మాత్రము చెప్పెద. అందు 
కవిచే పిట్టరుం డనబడు విష్ణువర్ధనుని వర్ణించుచు సంస్కృతమున నొక చంపకమాలా 
వృత్తము చెప్పంబడినది. దాని నాలుగు చరణములందును ప్రాస కలదు. యతి 
మాత్రము సంస్కృత సంప్రదాయమనుసరించియే యున్నది. ఆంధ్ర సంప్రదాయ 
మనుసరించి లేదు ఆ పద్య మెద్ది యన - 

చంపకమాల 

అరి నృప వాజి వారణ పదాతి మహాభ్రవిరామ మారుతః 

పర కర నస్తితాసిభరు భిప్ర పినాశన భాను సన్నిభః 

గురు తర దీన భారవత మానవ మానిత కల్ప పాదపః 

వర కరి గల్ల భూమిప భూజాసిరిహాజి భువి (ప్రహాసతే. 


36 


సాహితీ వైజయంతి " 


చంపకమాలా వృత్తము సాంస్కృతికమైనను దానికి సంస్కృత వాజ్యయము 
నందు విశేషపచారము లెదనుట యందజకుం దెలిసిన విషయమే. కర్హాటాంధ్ర 
భాషల యందు నది విశేషముగాం గాన్పించుచున్నది. అట్లే దితియాక్షర ప్రాస 
విషయమును. ఈ రెండును దేశ భాషలందుంగలవు. సంస్యతమునందు లేవు. 
కావున పై శోకము సంస్కృతము నందున్నను, అడి దేశభాషా సంప్రదాయము 
ననుసరించి బ్రాయంబడె ననుటకు సందియము లేదు. అనగాం దొమ్మిదవ శతాబ్దము 
నందు గుద్రవాడ విషయములో, అనగా గుడివాడ ప్రాంతమునందు దెనుంగు 
కవులు ప్రాసయుక్తమైన చంపకమాలా వృత్తమును రచించు చుండిరని మన మి 
సంస్కృత శ్లోకము వలన నూహింపవచ్చును. అప్పటికి వృత్తములలో యతి 
పాటింపం బడుచుండెనో లేదో ఈ పద్యమును బట్టి నిశ్చయముగా చెప్పలేము. 
కన్నడము నందు వలెనె యతి నియమము తెనుంగునందు మొదట 
లేకయుండెనేమో? భావి పరిశోధన వలన గాని యీ సంగతి తేలనేరదు. 

పైని నుదాహరింపంబడిన తెలుంగు సంస్కృత పద్యములు నన్నయభట్టునకు 
రమారమి రెండు వందల సంవత్సరములు పూర్వకాలపువి. అనగా నంతగా నెక్కుడు 
ప్రాచీనములు కావు. కావున నన్నయ కాలపు వ్యాకరణ ఛందో లక్షణములు చాల 
వణకు వానికిం బట్టుచున్నవి. ఆ కారణము చేతనే మనము వానిని పద్యములని 
గుర్తింపంగలిగితిమి. కాని యా కాలమునకుం గూడ బూర్వపు వాజ్బయమును 
పరిశోధించునప్పుడు, సర్వకాలములందును ఛందోవ్యాకరణ లక్షణము లాక్కరీతిగా 
నుండవన్న సత్యమును శోధకులు మజువక యుండవలయును. లేనియెడలం 
బద్యములు గద్యముల వలెను, సలక్షణ వాక్యములు తప్పుల వలెను, నాగరక 
పదము లెజకలి బాస వలెను దోచి, మనము పెడమార్లమునం బడవచ్చును. 
కావునం బురాతన శాసనములను శోధించు మహనీయులు తమ ప్రజ్ఞావిశేషముచే 
గుణక విజయాదిత్యునకు6 బూర్వపు టాంధ్ర పద్యరాజములను గూడ గుర్తించి 
యాంధ్ర లోకమున కొసంగుదురు గాక. 


లారా 


శ్రీ కొమరుజు రేంకట బక్ష్మభరావ్రు- 


నన్నయభట్టాది కవియె 

నన్నయ భట్టారకునకు6 బూర్వము దెనుంగు కవిత్వమున్నంత మాత్రమున 
ఆతని గౌరవమునకు గాని, ఆదికవి యన్న బిరుదమునకు గాని, యేవిధమైన 
లోపమును రా౭జాలదు. ఇప్పుడు మనము పఠించెడి ఆంధ్ర మహాకావ్యములలో 
మొట్ట మొదటిది యాతనిదే. ఆంధ్ర ఛందోవ్యాకరణ లక్షణములకు నాతని భారతమే 
ప్రథమ ప్రమాణము. అంతకుంబూర్వము కావ్యము లుండిన నవి లోపించినవి. 
కావున నీతందే ప్రథముందడని చెప్పుట లోపము గాదు. అది యొక విధముగ 
త్యమే. ఇట్టి బిరుదములకు6 గొంతవఅకు నౌపచారికార్థము (గ్రహింపవలెను. 
సంస్కృతమున వాల్మీకిని ప్రధమ కవి యందురు. అంతకుం బూర్వపువి యగు 
వేదములలో ఛందములు లేవా? వేదములు పౌరుషేయములా, అపారుషేయములా 
యనిన వాదమటుండనిచ్చినను, మంత్రద్రష్టలైన యెందటు బుషులకు కవులన్న 
బిరుదములు లేవు? అసుర గురువైన శుక్రాచార్యుండు కవిగాడా? శుక్రాచార్యులు 
మొదలా? వాల్మీకి మొదలా? చతుర్ముఖ బ్రవ్మాకుం గవియన్న బిరుదము గలదు. 
అది యట్లుండె. కాళిదాసును 'కవికులగురువంిదురు. అప్పుడు వాల్మీకి యేమాయె? 
పెద్దనను “ఆంధ్ర కవితాపితామమూడందురు. పదునొకండవ శతాబ్దమున నున్నవాడు 
ను, ఆంధ్ర భాష పితయునగు నన్నయకు పదునారవ శతాబ్దము నందున్న పెద్దన 
తండ్రి యని యా యీ బిరుదమునకు అర్ధము? కావున సీ బిరుదములకు 
బెపచారికముగను, లాక్షణకముగను అర్థమును (గ్రహించు నెడల నన్నయకు 
బూర్వమాం(ధ్ర వాజ్మయమున్నదను కొను వారికిని, లేదనుకొను వారికి, గూడ యే 
వివాదములతో నవసరముండదు. 


పరిశోధనకు నూతన (ప్రదేశములు - 
మన పరిశోధకు లిదివబికు నెక్కువగా నుత్తర సర్మారులనే తెనుంగు దేశముగ 
భావించి పరిశోధనలన్నియు నటువైపులనే జరిపియున్నారు. చెన్నపురి మాన్యు స్మిప్టు 
లైబ్రరీ పండితు లిదివరకు దత్తమండలముల వైపు తాటాకు గ్రంథములకై వెళ్లలేదు. 


ల క కాక 


oA 


-సాహితీ వైజయంతి " 


ఈ జిల్లాలలో నచ్చటచ్చట కొన్ని మఠములు కలవనియు (గ్రెందటి సంవత్సరం 
ఎపిగ్రాఫీ రిపోర్టులో జదివినట్లు జ్ఞాపకము. ఈ మఠములు జంగము మఠములో 
వేబు మరములో తెలియదు. కాని తెనుంగు దేశమునందు నితరత్రను జంగము 
మరములలో శైవవాజ్మయ మపూర్వమైనది కలదని నా తాత్పర్యము. నేనిటీవల 
పరిష్పత్రికలో బ్రకటించినదియు, దిక్కనకుం బూర్వపుదియు నగు శివతత్వ సారమను 
గ్రంధము జంగముల యింటనె దొరకెను. సాధారణముగా నీ జంగము మఠస్తులు 
పరమతముల వారికి గ్రంథములీయరు. అయినను మన సదుద్దేశములను వారికిం 
దెల్పి చెప్పియు, వేణు విధములను బ్రయత్నించి యిట్టి మఠములలోని గ్రంధములను 
సంపాదించవలెను. 

అట్లే మైసూరు రాజ్యమునందును కొంత తెనుంగు దేశము కలదు. అచ్చటను 
అపూర్వ గ్రంథములు కొన్ని దొరకవచ్చును. హరిభట్టు రచితమైన నృసింహ 
పురాణమును, అహోబల రచితమైన చిత్ర కవిత్వ లక్షణమును మణికొన్ని మనమిది 
వరకు వినని గ్రంథములు మైసూరులో నున్నవని నాకు దెలిసినది. వానిని 
సంపాదించుటకు యత్నించు చున్నాండను. 

హైద్రాబాద్‌ రాజ్యము 

ఆం(ధదేశమును గుతించియు, నాంధ్ర రాజుల గుతించియు, నాంధ్ర 
వాజ్మయమును గుజించియు నెక్కుడు పరిశోధనము చేసి క్రొత్త క్రొత్త వింతలను 
కనుంగొనందలంచిన వారికి హైద్రాబాద్‌ రాజ్యమందలి తెలుంగు భాగ మొక 
బంగారము వంటిది. (బ్రిటిషు ప్రభుత్వమందలి తెలుంగుదేశమును, నెజాములోని 
తెలుంగు దేశమును ఒకటికి నొకటి తగిలియున్నను ప్రభుత్వములు భిన్నములగుటచే 
నుత్తర సర్మారులోని తెలుంగు వారికి హైద్రాబాదు రాజ్యమందలి తెలుంగు దేశమొక 
యండమాను దీవి వలెం దోచుచున్నది! కాని నైజాము రాజ్యమందలి మన 


39 


-శ్రీ కొలుర్తిజు రేందు లక్ష్మభరార్టా 


జాంధవులను గుణించి మనమింత భయపడవలసిన పనియు లేదు. ఇంత 
యౌదాసీన్నముగ నుండుటయు న్యాయము కాదు. నేను ఒక విధముగ నీ 
యాంధ్రదేశ ద్వయమునకు సంబంధము గలవాడను. నేనుండు మునగాల 
జమీండారి యొక దీవి గడ్డవలె నైజాము రాజ్యమునకు నడుమ నుండును. మాకు 
జుట్టు సరిహద్దు నైజాము రాజ్యమే. రాజకీయముగ మేము బ్రిటిషు ప్రభుత్వంలోని 
వారిమైనను ఇతర విషయములన్నిటిలోను మేము నైజాము రాజ్యమునకు 
సంబంధించిన వారమే. కావున నైజాము రాజ్యమును రెండు చీలికలుగ 
విభాగింపవచ్చును. తూర్పు భాగమునకు 'తెలంగాన్‌ అనియు, పశ్చిమ భాగమునకు 
'మరాఠవాడి' యని పేరు. ఈ తెలంగానులో6 బెద్దది యగు రి జిల్లాలు కలవు. 
అ(త్రాఫ్‌బల్లా, వరంగల్‌, నల్లగొండ, మెతుకు, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, 
నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ అను జిల్లాలను శుద్దాంధ్ర దేశమని చెప్పవచ్చును. 
ఇంత వైశాల్యమును, జన సంఖ్యయుం గల తెలుంగు దేశమునుం గుతించి 
మనమేమియుం దెలిసికొనక యూరకుండుట న్యాయమా? ఈ తెలుంగు భాగము 
మనకంటె రమారమి, నూటేండ్లు వెనుకనున్నందున, పూర్వకాలపు గ్రామ సంఘముల 
యొక్కయు, ఆచార వ్యవహారముల యొక్కయు జరిత్ర కనుగొన వలయునన్న నీ 
ప్రాంతమునందు. దప్ప మతి యెచ్చటను మీకుం గానరాదు. 

తెలంగాణము 

ఇదియే అసలు తెలుంగు దేశమనియు జెప్పవచ్చును. తురకలు దీనికిచ్చిన 
'తెలంగాన్‌' అను పేరు “తెలంగాణము అను మన మాటయే. 'ఆణ” శబ్దము 
దేశపరము. మహారాష్ట్ర దేశమునకును కన్నడ దేశమునకు తగిలియున్న దేశమునకు 
తెలంగాణము అన్న పేరుండెను. ఇచ్చటి బ్రాహ్మణులే తెలంగాణ్యులు. ఇచ్చట 
వ్యవసాయము చేయు కాంపులే తెలంగాలు. మొదటిది 'తెలంగి రూపము, తెలుంగు” 
రూపము తరువాతది. ఈ తెలంగాణము మొదట నితర నాడుల వలె నొకనాడి. 
వెలనాడు, కమ్మనాడు, పాకనాడు వంటిదే యిది యొకటి. వెలనాటిలోని 


కమ్మ బ్రాహ్మణులు. కాపులు కమ్మవారు. కమ్మ బ్రాహ్మణులనే మనమిపుడు కరణ 
కమృలనియెదము. పాకనాటిలోని షష పాకనాటి వారు. కాంప్తలు పాకనాటి 
రెడ్లు. కరణ కమ్మలను వారిని పూర్వము కరణశబ్దము లేకయే "కమ్మ బ్రాహ్మణులను 
చుండిరనుటకు శాసన ప్రమాణము లున్నవి. (చాళుక్య రాజులలో అమ్మరాజు 


నామము గల రెండవ రాజు యొక్క శాసనమునం దిట్లున్లది. 

ఆ సవి ముజు వాస్తవ్యో దేవార్యో దేవ సన్నిభః 

భారద్వాజాన్వయం కమ్మకులజః కులవర్టనః || 

ఈ శాసనమింకను (ప్రకటింప బడలేదు. బహుశ శ్రీయుత జయంతి 
రామయ్య పంతులు గారి యొద్ద నుండవచ్చును. ఇట్లు మిక్కిలి పురాతన కాలమున 
దెలుంగు దేశము చిన్నచిన్న నాళ్లుగా విభాగింపం బడియుండెను. కొంతకాలము 
పోంగా నా నాళ్లలో తెలంగాణమను దానికి బ్రముఖత సంభవించి యదియే 
దేశమంతటకును, అన్ని నాళ్లకును తన నామమే యొసంగెను. అదియే యా 
నాళ్లలోని భాషకుం గూడ నామమయ్యెను. ఇందు నాశ్చర్యమేమియు లేదు. పిరాపుర 
గ్రామము జమీందారీకంతకును తన పేరిచ్చినది కాదా? మద్రాస్‌ పట్టణము 
ప్రెసిడెన్సీ కంతకును పేరీయలేదా? ఇట్లు నైజాము రాజ్యమందలి తెలంగాణము 
తెలుగుదేశ చరిత్రమునకు విత్తనము వంటిది. కావున నా భాగమును గుతించి 
మనకెంత యధికముగం దెలిసిన యంత మేలు. అట్టి స్థితిలో మన మా దేశమును 
గుజించి యేమియు నెంజబుగక యుండుట యెంత శోచనీయము?! 

పురాతన చరిత్రమునకే గాక, తరువాత కాలపు చరిత్రకుం గూడ నైజాము 
రాజ్యమందలి తెనుంగు దేశమును మన వారు శోధింపవలసి యుండును. 
కాకతీయుల సామాజ్యమునకు ఓరుగల్లె రాజధాని గద. కాకతీయుల రాజధానికి 
నెంతో దూరమందున్న యుత్తర సర్మారులోనే కాకతీయుల శాసనములు ముఖ్యమైనవి 
పెక్కులు దొరకగా, వారి రాజధానియిన ఓరుగల్లు ప్రాంతమున జక్మగం బరిశోధించిన 
యెడల నెన్నియో శాసనములు, వేటు చరిత్ర సాధనములును దొరక గలవనుటకు 


యాం త న 


-శ్రీ కొమర్సాణు తేంకట లక్ష్మఖరార్రా 


ర్త 


సందేవాము లేదు. 14, 15వ శత్తాము అందు విజయనగర సామాజ్యమెంత 
భవమనుభవించెనో, 12వ 13వ శతాబ్దములలోం గాకతీయులును అంత 
భవమనుభవించిరి. కావున వారిని గుతించి మనకెన్నియో విశేషములు 
తెలియవలసి యున్నది. అవి యోరుగంటి ప్రాంతమున దప్ప మజియెచ్చటం 
దెలియంగలవు? కాకతీయులకు బూర్వము పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులును, 
కాలచుర్యులును రాజ్యము చేసిరి. తెలుంగు దేశమందలి వారి యేలుబడిని గుఠించి 
మనకేమియుం దెలియదు. వీరు గాక రాచవారు, వెలమవారు, మతి యితరులును 
చిన్న చిన్న రాజ్యములు నేలిరి. శాసనము లటుండ నిచ్చి వీరిని గుజించిన దంత 
కథలును, కైఫీయతులును పోగు చేసినను ఎంతయో నూతన విచిత్ర చరిత్ర 
తెలియంగలదు. ఇందుకొక చిన్నయుదాహరణ మొసంగెదను. 

సీత్రాపతియె చిత్తాపఖానుండు 

పెక్కు సంవత్సరముల క్రింద నేను ఓరుగంటికి వెళ్లి యుంటిని. అప్పుడచ్చటి 
కోటలో నొక శాసనము చూచితిని. ఆ రాతి మీది యక్షరములు స్పష్టముగ 
లేనందునను, అప్పుడు శాసనాక్షరములం జదువ నభ్యాసమిప్పుడున్నంత 
లేనందునను, శాసన మంతయు వ్రాసికొనలేకపోయితిని. కాని చిత్తాపఖానుడను 
వా౭డొకం డా శాసనమును వెయించెననియు, అది సంస్కృత శాసనమనియు, 
జీర్ణమైన కృష్ణదేవాలయమును ఉద్ధరించిన సమాచారమందున్నదియు మాత్రమె 
మొత్తము మీంద6 గనుంగొంటిని. అప్పటి నుండియు దురకయేమి? 
కృష్ణదెవాలయమును ఉద్ధరించుట యేమి? యన్న సంశయము మాత్రము నన్ను 
బాధించుచునే యుండెను. వీలయినప్పుడెల్లను, వీలయిన చోట్ల నెల్లను, వీలయిన 
వారినెల్లను చిత్తాపఖానుని గుణించి విచారించుచునే యుంటిని. ఇంతలో నా 
శాసనము యొక్క ప్రతి యొకటి మెకంజీ సంగ్రహములో నాకు దొరకెను. అది 
చాల తప్పులతో నున్నందున నైజాం ప్రభుత్వము వారికి వ్రాసి శాసనము యొక్క 
అచ్చులను తెప్పించితిని. చిత్తాపఖానుని క్రఖేయతులును కొన్ని దొరకెను. ఇవన్నియు 


య త 


Pfu Pe 


-సాహితీ వైజయంతి " 


"కు [aa 
అ డ్‌ ర ద. ఆ ట్ల క ల mE 
గలుపంగా ని యద్వితియ పురుషుని చరిత చాలవజకు బయల డెను. ఈతందు 


ప 
| గయో, య్‌ రుయో, మంది వెప జాడు రాసుంది 
తైలం బలు రాజబుందు అరు వాంచు. బన్చు తణిమునణ ఎలబరా 


| 


వైపునకు బోయి, తన యప్రతిమ శౌర్యముచే నచ్చజి బహమనీ చక్రవర్తి యొక 
గొప్ప సరదారు౯ డయ్యెను. చిత్తాపభానుం డన్న బిరుదమును సంపాడించెను. 
తరువాత బహమనీ రాజ్యవైభవ మంతరించి యందుండి విజాపు 
= లేర్పడు కాలమున నీతండును ఒక న్వతంత రాజ్యమును 
స్తాపింపవలయునని యత్నించి ఓరుగంటిని కమ్మంమెట్టును మటికొన్న డుర్ధములను 
చురుమ్మం యొద్ద నుండి లాగుకొని పెద్ద రాజ్యమును స వంపాదించి, 10, 12 
౦వత్సరముల వణకు స్వతంత్ర ప్రభుత్వము చేసెను. తరువాత గోలకొండ నవాబైన 
se ఈతని నోడంగొట్టి, యచ్చటి నుండి బారందోలెను. పిమ్మట 
నీతండుత్తర సర్మారులలో గజపతుల సామంతుండుగ నుండి, కృష్ణరాయలు కలింగము 
మీందికి దండెత్తి పోయినప్పు డాతనినెదిరించెను. బ్రిగ్సు భాషాంతరికరించిన తురుష్ము 
చరిత్రలో సీతాపతి” అని చెప్పంబడు వాండితండే. నేను సిద్ధము చేసిన యీతని 
చరిత్రయు, శాసనమును హైద్రాబాద ఆర్మియాలాజికల్‌ సీరిసులో6 ద్వరలోనే 
ప్రకటింవబడును. గాన నిందున గుజించి యధికము చెప్పవీలు లేదు. 
తాత్సర్యమేమన జిన్న చిన్న సమాచారములను కూడా (శ్రద్ధతోం బోగుచేసితిమేని 
యవి చరిత్ర కాధారములు కాంగలవు. 
పురాతన (గ్రంథములను గుతించియు మన మీహైద్రాబాద దేశము 
వెతకవలసియుండును. ఇచ్చట గొప్ప గొప్ప కవులు పుట్టిరి. వాలకురికి సోమన, 
పోతన, మడికి సింగన, హరిభట్టు, వెలిగందల నారయ మొదలైన కవిపుంగవు 
లిచ్చటి వారె. ఇంకను మనకు బాగుగం దెలియని కవులెందజో గలరు. ఇప్పటికిని 
మంచి కవులున్నారు. ఆంధ్ర భాషయందలి పురాతన రూపములు గూడం బెక్కు 
లిచ్చటం గానవచ్చును. కావున నాంధ్రుల చరిత్రమును గుజించియు, నాంధ్రుల 
వాజబ్బయమును గుతించియు నిజమైన నూతన విషయములను శోధింవ 


న 
ly 
౮ 
[| 
fn 


-శ్రీ కొరురాణు రేంకట లక్ష్మఖరారు- 


వలయుననిన, మన తరుణ పరిశోధక వీరులు హైద్రాబాదు రాజ్యము మీందికి 
దండు వెడలవలయును. ఎక్కువ కాలము తిరుగుటకు వీలులేని వారు కొందజు 
కలిసి వంతు లేర్చబుచుకొని, సంవత్సరమునకు నొక్కొక నెల ప్రకారము ఒక్కొక 
జిల్లాకు బోయి వచ్చి తాము చూచినదియు, వినినదియు వ్రాసి ప్రకటించుచుండిన 
నూతన విషయములు పెక్కులు వెలువడం గలవు. ఆ దేశమందును మనకుం 
దగిన సాయము చేయువారును, తెలియని సంగతులు చెప్పువారును, మన వెంటం 
దిరుగు వారును కలరు. ఈ నూతన మార్గమును మా మిత్రులు కొందజు త్రొక్కుదురు 
గాక, 

పరిశోధకులకు విన్నపము 

భాషా విషయికమైన పరిశోధనలు చేసి (కొత్త గంధములను సంపాదించు 
మహనీయులకు గొన్ని విన్నపము లొనరింప వలసి యున్నది. ఆ విన్నపము 
లొక్కొక వ్యక్తికి సంబంధించినవి కావు. సర్వసామాన్యములు. 

1. కొత్త పుస్తకములు దొరకిన తోడనే యది యపూర్వమైనదియని తోంచిన 
యెడల, 'నాకు నిట్టి గ్రంథ మిట్టి స్థలమున దొరకినది; ఇప్పుడది యిట్టి 
స్టలమందున్నది; దాని యపూర్వత యిట్టిది” - యని కొద్ది లేఖ యొకటి 
('ప్రకటింపవలెను. ఈ (గ్రంథమును తామే ప్రకటింపం దలంచిరేని శోధకులు 
గనుక నిట్టి హక్కు వారికిం గలదు. కాని యంతమాత్రమున నెవ్వరికిని చూపక 
దాచియుంచు నధికారముగాని, ఎప్పటికినీ బ్రకటింపక దాచియుంచు నధికారము 
గాని ఎవ్వరికిని లేదని యెటుంగవలయును. తాము ప్రకటింపం దలంచిన యెడలం 
జూపు వారికి వారు ప్రకటింపం గూడదన్న షర్తు మీరస చూపవచ్చును. ముఖ్యముగ 
నూతన (గ్రంథము చిక్కినప్పుడు అది యెొక్కడం జిక్కినది, ఇప్పుడెక్కడ నున్నది 
తెలుపక యుండుట భాషా ద్రోహమని నా తాత్పర్యము. (గ్రంథ మెచ్చట దొరకినది, 
ఎచ్చటనున్నది తెలిసిన యెడల దాని ప్రాచీనతను గుజించి సంశయము గలవారును, 
పాఠాంతరములను గుతించి సంశయము గలవారును వెళ్లి మూల ప్రతిని 


వూ యా Te, 


విశ్వసింపరు. మా మిత్రులొకరు కొన్ని దినముల క్రిందట బత్రికలలో ని క్రింది 
యర్థము గల వార్తం (బ్రకటించిరి : - 

“తమ శోధనలలోం దేలిన దేమనగా నైదవ శతాబ్దము వజకే 
బౌద్ధత్రిపిటకములు తెలుంగు లోనికి భాషాంతరీకరింప బడెను. కావున నప్పటికే 
తెలుంగు వాజ్బయము గలదని అందబును తెలిసికొనవలసినది” 

ఇది శంకరాచార్యుల వారి శ్రీముఖమో, దొరతనము వారి ఎగ్జిక్యూటివ్‌ 
ఉత్తరువో నాకుం దెలియలేదు. బౌద్ద |త్రిపిటకములు తెలుంగులో నుండెనని తనకెట్లు 
తెలిసెను? ఆ (గంధమైనను దొరకి యుండవలెను? లేదా దానిని గుటించి మతియొక 
(గంథమునందైనను చెప్పబడి యుండవలెను. అట్టి యాధారములను చూపక 
మీరందజు నా మాట నమ్మవలసినదని భగవంతుడు వచ్చి చెప్పినను ఈ దినములలో 
నమ్ము వాండెవండు? ఈ మిత్రుడు కలిసినప్పుడెల్లను మీ యాధారము లెవ్వియని 
నేనడుగుచుంటిని. చివరకు విసుగెత్తి యాతండు ఒకసారి యెల్లయ్య గారే 
గ్రంథములోనో యున్నదని చెప్పగా విని తొందరపడి ప్రచురించితిని గాని చివర 
కా గ్రంధము చూడంగా నందీ విషయము లేదు అని ప్రత్యుత్తరమిచ్చెను! 

ఆంధ్రార్థ కథలు 

నేను మాత్రమా విషయ మింతతో విడిచి పెట్టక సిలోన్‌లోని శ్రీ అంగారిక 
ధర్మపాలుర వారితోను, మిసెస్‌ రైస్‌ డేవిస్‌తోను, కలకత్తాలోని యొక పాలి 
పండితునితోను ఉత్తర ప్రత్యురములు జరిపి, కొంతవజకు నీ విషయమును గనుం 
గొంటిని. మీలోని బుద్ధిమంతు లీ విషయము నింకను పరిశోధించెదరని మీతోం 


శ్రీ కరిరాజో తేంక్‌ లక్ష్మభరార్రా- 


జెప్పుచున్నాడను. త్రిపిటకములు బౌద్ధులకు మన సంహితల వంటివి. వానిపై 
అర్దకధలను భాహ్యగ్రంధములు పుట్టినవి. అవి మన (బ్రాహ్మణములు వంటివి. 
మనవారు 'మంటత్ర బ్రాహ్మణ యోర్వేద నామధేయం” అని నంహితలను 
బ్రాహ్మణములను సమాన గౌరవముతో జూచినట్లు, బౌద్దులు (త్రిపిటకముల 
వలెనే అర్ధ కథలను గూడ గౌరవముతో. జూచెదరు. అర్దకథలలో నొక దానికి 
'ఆంధ్రార్ధ కధ'యని పేరు. ఐదవ శతాబ్దము వాండగు బుద్ధఘోషుండను 
బౌద్దపండితుడు వేజు వేజు దేశములు తిరిగి, యచ్చటచ్చటి యర్ధ కధలను 
సంపాదించి, వాని నన్నిటి సారాంశముగ నొక గ్రంథమును పాళీలో వ్రాసెను. 
ఆతనికి కాంచి పట్టణమునందు ఆంధ్రార్థ కధ యొక్క ప్రతి దొరకెను. ఈ అర్ధకధకు 
'ఆంధ్రార్థ కధి యని పేరు వచ్చుటకుం గారణ మది యాంధ్ర భాషయందు 
రచింపంబడుటయో, లేక యది ఆంధ్ర దేశమునకు సంబంధించినదనియో మనము 
చెప్పజాలము. ఆ గ్రంథమిప్పుడు దొరకుట లేదు. కాని యది ఆంధ్ర భాషామయమని 
యూహించుట కొక చిన్ని హేతువు గలదు. బుద్ధ ఘఫోషుండు సింహళదేశమునందు 
సంపాదించిన అర్ధ కథ సింహళ భాషలో యుండెననియు, దానిని తాను పాళి 
భాషలోనికి మార్చితిననియు బుద్ధఘోషుండే ప్రాసియున్నాండు. ఇదియు. గాక 
బుద్ధ దేవుండు “ఏ దేశము వారాదేశ భాషలోనే తన బోదనలను 
చదువుకొనవలయూనని శాసించెను. కావున ఆంధ్రార్థకథ బహుశః ఆంధ్రమునందె 
యుండునని మన మనుకొనవచ్చును. నేను కనుంగొనిన విషయమింతియ. జిజ్ఞాస 
గల శోధకు లెవరైన మూలాంధ్రార్ధ కధను కనుంగొందురు గాక. అయ్యది జపాను, 
టిబెట్టు, చైనా దేశములలో దొరుకునేమోయని కొందతి యభిప్రాయము. 

రి. పరిశోధకులకు జివర విన్నపమొకటి చేయవలసి యున్నది. పూర్వపు 
శోధకులకు లభ్యమైన సాధనములు తక్కువగ నున్నందున వారూహించిన కొన్ని 
విషయములలోం బొరపాటుండ వచ్చును. తరువాతం గగ్రొత్త యాధారములు మనకు 
దొరకినందున మనము వారి తప్పును కనిపెట్టవచ్చును. అంతమాత్రమున మనమేమో 


-సాహితీ వైజయంతి " 


డిగ్విజయము చేసితిమని తలంచి పూర్వ పరిశోధకులను నిండింపరాడు. క్రొత్త 
పమాణము6 జూపి తప్పు దిద్దవచ్చునె కాన్‌, పూర్వ గంధకర్తను గుణించి కకినముగ 
న పితృ ద్రోహమని నా తాత్పర్యము. ఒక విషయమునందే పనిచేయు 
వారిలోం గాలమందుం బూర్వముండు వారు తరువాతి వారికిం బితృతుల్యులు. ఈ 
నియమమును పెక్కురు లేఖకులు మటిచి, స్వల్పమేదో క్రొత్త విషయము తాము 
కనిపెట్టితి మనుకొనిన తోడనే విజ్ఞవీగి, అదియే సమయమని తలంచి పూర్వులను 
వెక్కిరంచుటతోం బుటలను నించుచున్నారు. క్రొత్తగా గనిపెట్లని విషయమే 
యట్లుండ, అభిప్రాయ భేదములను గురించి, పరుల నిందించుట se తపు? 
తమ అభిప్రాయము తెల్పుటలో నెవ్వరును, పూర్వులెంత గొప్పవారైనను, వారికి 6 
గాని, సమకాలము వారికిం గాని భయపడనక్కణ లెదు. జ్ర నిందలు వేయుట 
కెవ్వరికిని అధికారము లెదు. నింద ప్రారంభమైన తోడనే చిత్తము వికలమగును; 
బుద్ధి భ్రమించును, సారాసార వివేకము నిద్రించును, హేతువాదము సున్నయగును; 
న్యాయము లోపించును; సత్యమడుగంటును; మానుషత్వము మాయమై 
క్రూరమృగత్వము సంప్రాప్తించును! 
పరిశోధకులకు సమస్య 
పరిశోధన సంబంధమయిన పని యొకటి ఈ సభ వారికిం గూడం గల్పించి 
యీ పరిశోధన పురాణమును పూర్తి జేయుచున్నాను. కలి విష్ణువర్ధనుని నాంటి 
తామ్ర శాసనమొకటి కలదు. అది యిప్పుడు బ్రిటిషు మ్యూజియములో నున్నది. 
ఆం(ధ్రుల చరిత్రకు సంబంధించిన పెక్కు శాసనములును, శిల్పాదికములును అండను 
పట్టణములోని బ్రిటిషు మ్యూజియములలో నున్నవని విని మీలో బెక్కు మందికి 
నాశ్చర్యము కలుగవచ్చును. అందాశ్చర్యమేమియు లేదు. వాని యోగ్యత నింగ్లీషు 
వారు మనకంటె మొదటం గనుంగొనిరి. కావున వారు వానిని సంగ్రహించుటయుం 
దమ దేశమునకు దీసికొనిపోవుటయు, సంభవించినది. మన కింకను వాని 
యోగ్యత చక్నగం దెలియలేదనియేం జెప్పవలను. తామ శాసనములను, తాటియాకు 


47 


శ్రీ కొరురాజు రేంకట ౪క్ష్మభరొర్రు- 


[గ్రంథములను తమ యొద్ద నుంచుకొని, తమకు వాని వలన ప్రయోజనము 
లేకపోయినను ఎవరికి జూపని వారు, ఈయని వారును మనలో బెక్కురు గలరు. 
ఒక కుటుంబము వారిక కొన్ని తామ శాసనములను గరగించి పెద్ద గంగాళము 
చేయించుకొనిరని యిది వజకే చెప్పితిని గదా! ఈ గంగాళములో నాంధ్రదేశ 
చరిత్ర మెంత మునిగిపోయినదో? అది యట్టుండె. ప్రస్తుత మనుసరింతము. కలి 
విష్ణువర్ధనుండు 848-44 సంవత్సరములలో పదునెనిమిది మాసములు మాత్రము 
రాజ్యము చేసెను. 'అహదనకరం తామ శాసనిమొకటి యీతనిది డాక్టర్‌ ఫ్లీట్‌ 
అను నతండు “ఇండియన్‌ ఆంటిక్వేరీ” యను మాసపత్రిక 13వ సంపుటము 
నందు బ్రకటించెను. ఇయ్యది కొంత సంస్కృత భాగమర్దమగుచున్న్చది. తెనుంగు 
భాగము మాత్ర మగోచరముగ నున్నది. కావున ఫ్లీట్‌ తెనుంగు భాగమున 
కర్ధమీయలేదు. నన్నయ్యకుం బూర్వమున్న తెలుంగు బాసను విజ్ఞాన సర్వస్వము 
యొక్క ఆంధ్ర సంపుటమునకై నేను అభ్యసించుటకుC బ్రయత్నించు చుండగా, నీ 
శాసనము నాకు 6గానవచ్చెను. అప్పటి నుండియు తెనుంగు భాగమున కర్ధము 
కనుంగొనవలయునని నేను పరిశ్రమ చేయుచున్నాను. రమారమి సగభాగము 
కరము కనుగొంటిని; మిగిలిన భాగమింకను సంశయాస్పదముగనే యున్నది. 
ఆంటీక్వేదరీలో దీనికి ఛాయాపటము గూడ నీయంబడియున్నది. అందులోపము 
లున్నవేమోయని సంశయించి, లండను నుండి మూల శాసనముల క్రొత్త 
ఛాయాపటములు, అచ్చున తెప్పించితిని. కాని భేదమేమియు కానరాలేదు. 


మ 
ల 





-సాహితీ వైజయంతి - 


శే అిక్కిరా/సో దారూకాంతం 
డు 


శ్రీహర్నుడు నిజముగా ఒక అఖండబుద్ధిబలసమన్వితుడు. అజ్ఞాతభాషలో 
తగవులాడిన దాసీల సంభాషణమును, ఒక్కసారి విన్నమాత్రమున రాజసమక్షము 
నందు ఒప్పగించ గలిగిన ధారణావంతుడు. తండ్రిని ఓడించిన పండితుని 
జయించుటకు కృతప్రతిజ్ఞుడై అచిరకాలమున, సర్వశాస్త్రములను నేర్చిన మేధాశాలి. 
విద్యాస్థానములు చాలక లోకమునంతటిని గ్రసింప జిహ్వలు చాచుచుండిన 
మేధాసము[ద్రమును శాంతింపజేయుటకు బెషధము సయితము సేవింపవలసివచ్చిన 
అపూర్వశక్తినంపన్నుడు. మానవ హృదయములను (ద్రవింపజేయగల 
రససందర్భములు వచ్చినప్పుడు, కఠినులను సయితము కరగించగల కవితా 
వాదయము గలవాడం. నలుడం వట్టుకొన్నవ్వుడు నలునిచేవట్టుబడి 
ప్రియావియోగము తలచుకొని హంస అన్నమాటలు శ్రీహర్షుని హృదయము 
తెలుపుచున్నని. 

“కధంవిధాతర్మయి పాణిపంకజాత్‌ 

తవప్రియా శైత్యమృదుత్వ శిల్పినః 

వియోక్ష్యసే (తే) వల్లభయెతినిర్లతా 

లిపిర్త్లలాటం తవనిష్టురాక్షరా 

“అయిస్వయూథ్యై రశనిక్షతోపమం 

మమాద్య వృత్తాన్త మిదం బతోదితా 


CC (1 


ముఖాని లోలాక్షిదిశా మసంశయం 

దశాపి శూన్యాని విలోక యిష్యసి 

“మమైవ శోకేన విదీర్ణవక్షసా 

త్వయా విచిత్రాంగి విపద్యతేయది 

తదాస్మి దైవేన హతోపి హావహతః 

స్ఫుటం యతస్తే శిశవః పరాసవః 

“తవాపి హాహా విరహాత్‌ క్షుథాశులాః 

కులాయ కూలేషు విలుర్య తేషుతే 

చిరేణలబ్బ్వా బహుభి ర్మనో రథైః 

గతాః క్షణేనా స్ఫుటితేక్షణామమ 

“సుతాః కమాహూయ చిరాయచుంకృతైః 

విధాయకం (ప్రాణి ముఖాని కంప్రతి 

కథానుశిష్య ధ్వమితి” 

(అయ్యా! విధీ! నా బ్రియురాలి వృుదుత్తమును శీతత్పమును నీ యేవోయి 
నిర్హాంచినద్తో అదో మరల బ్రియావియాగమును బొందుదువు అని కఠినాక్షరములను 
నా నొనట ఎట్టుదాయగలిగాను? 


భారా! బ్రియరాలా/ తోడి వాంనలువచ్చు విడుగువంటి నా మరణవార్తను 
బెవ్హీనవుడు అయ్యో! నిన్సంతయముగా ఈ లోకమంతా నీకు తూన్మాముగా 
కనబడునునుమా. 


“భార్చా/ నన్ను గురించిన శోకముబో పూదయయము వోగులగా నీవు 
వ్యుతినొందుదువా! బో దైవవూత్వుడైన నోను మరల వొతుడను. మన ఆ ళితువులు 
దిక్కులేక తవ్బక బాణములు విడుతుదు. అయ్యో! భార్వా/ ఎన్నకోరికలో కోరి 


-సాహితీ వైజయంతి - 


విరకాలమునకు వదనీన ఆ కన్ను తెరవని లితవోలు, నీవకూదా లేకపోగా హాళ్లలో 
ఆకట్‌ బాధకు మలమలవమాడిి ఒళ్లు క్షణములో మం్రిపోశ్రదుడుగదా, 


“భిడ్డలారా/ తల్లి దం(దులను కోల్పోయిన మూరిక ఎవరినా వలిచి 
(ఆవోరమదుగుదురు”) మా బలింబో ముఖములను ఎవరి వైవునక్యతివ్వ 
(మాట్లాడుదురు) 


“తతోపిమధురతమః కరుణఇతి” (నంభోగజ్చాంగారము కంటె వ్యవలంభయు 
కంటె కరుణయు మధురతమమైనది) “సర్వధైవ మనుష్య హృదయంద్రవతీతి”(అన్ని 
విధముల మనుష్య హృదయము కరుణమందును ద్రవించును అని, అభినవ 
గుప్తపాదులు అన్నమాట సత్యము. ఈ తీరున శ్రీహర్షుడు మనుష్య హృదయములను 
ద్రవింపజేయగల కవితా సమన్వితుడు. అయితే నైషధము ఇరవై రెండు సర్దములు 
సాంతము చదివినప్పుడు, నైషధమునందు అడుగడుగునకు వచ్చు శాస్త్ర 
సంబంధములైన (ప్రశంసలు, అనంబద్దములైన ఉత్చేక్షలు, అనభ్యములు, 
అశ్లీలములు, అనుచితములు అయిన పాడు సంభోగ వర్ణనములు కావ్యమును 
చెరిచి రసపరతండత్రుని విముఖుని చేయుచున్నట్లు నిశ్చయముగా కనబడుచున్నది. 
ఇంతటి మహా మేధాశాలి, సర్వశాస్త్ర సంపన్నుడు, కావ్యముయొక్క నిర్మలత్వమును 
కనుగొనజాలక పోయెనా? అని శంక కలుగుచున్నది. ఈ సంగతి విచారించెదను. 


కవితా పరిణాయయు 


రానురాను శాస్త్రముల వరి(శమ వృద్ది అయిన కొలదిని కవిత్వము 
క్షీణించుచుండునను సిద్దాంతము కొంత వజకు నిజమని నేననుకొను చున్నాను. 
వాల్మీకితో ఆరంభమై వాల్మీకియందే మహాదశ నారోహించిన సంస్కృత కవిత్వము, 
తక్కిన కవులందబకును మార్గదర్శకమయ్యిను. వాల్మీకి ఆదర్శముగా కవితాలోకమున 
నిర్మల తేజస్సుతో (ప్రకాశింపగలిగిన కాళిదాస, భవభూతులయందు, కవిత్వము 
వికాసము పొందెను. రాను రాను శాస్త్ర పరిశ్రమవృద్ది అయినది. గొప్ప కవిత్వము 
బయలుదేజుటకు బదులు, కవిత్వము మోద గొప్ప విమర్శనలు బయలుదేరెను. 

51 


శ్రీ అకిరాణు దరూకాంతం 


గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము గొప్ప కవిత్వము కుంటుపడిన 
సమయమని చెప్పవచ్చును. ఆనందవర్టనాచార్యుని ధ్వన్యాలోకము, ముమ్మటుని 
కావ్య(ప్రకాశము, క్షేమేంద్రుని బెచిత్యవిచార చర: "ఆక మూడు(గంథములును, 
మహాకవితా శక్తి, మహావిమర్శన శక్తిగా పరిణమించిన రూపమునకు సాక్ష్యములుగా 
ఉన్నవి.కవితా పరమార్ధములు నశించి క్షుద్ర గ్రంథావతరణము ఆరంభించినప్పుడే 
విమర్శ సహితము ఆరంభమగుచున్నది. నిర్మల కవితా రసాస్వాదమనుభవించిన 
వారు, ఇవి క్షుద్రకావ్యములు, ఇవి రసహీనములు, వాల్మీకి, కాళిదాసాదుల 
కావ్యములిట్లున్నవి, ఇట్టిది కవిత, ఇది కవితా పరమార్ధము, ఇది రసము, ఇది 
రసాభాసము, అని లోకమునకు ఉపదేశించవలసిన అవసరము కలుగుచున్నది. 
ఇదే విమర్శనకు ఆరంభము. ధ్వన్యాలోక కారుడైన ఆనంద వర్ణనాచార్యుని కాలము 
వజకే క్షుద్ర కావ్యములు, కేవల శబ్దచిత్రములే ప్రధానముగా గల కావ్యములు 
ఆరంభించినవి. చిత్ర కావ్యములను గురించి 

“త్రత్రోల న్య ద్రసభావాది తాత్పర్య రహితం, 

వ్యంగ్యార్ధ విశేష ప్రకాశన శక్తిశూన్యంచ, కావ్యం 

కేవల వాచ్య వాచక వైచిత్య మాత్రాశయేణోప 

నిబద్ధం ఆలేఖ్య ప్రఖ్యం యథాభాసతేత 

చిత్రం నత న్ముఖ్యం కావ్యమ్‌, 

(రనభావాది తాళ్పుర్పుము లేనిది, వ్రంగ్భార విశేషమును ద్రకాళింవజోనే శక్తిలోనిది, 
కేవలము యమక బోకబంధాదులత్తో ఉశ్తోక్షాదులతో నిబద్దమైన కావ్యము 
బ్యతకావ్వుము. అది ముక్కా కావ్రాము కాదు) అని అన్నాడు. అలంకారములు 
ప్రబలినవి. అర్జాలంకారముగాక, శబ్దాలంకారముగాక ధ్వని అంటే యేమిటి? 
అది లేనేలేదు, “*యస్మిన్నస్తి నవస్తుకించనొఅనే శుష్మతార్మికులు హెచ్చిరి. శాస్త్రముల 
పరిశ్రమ అధికమైనది. అప్పటినుండి నిర్మలకవిత్వము అడుగంటి కేవలము కవిత్వము 
మాద మీమాంస మాత్రము అధికమైనది. ధ్వని అంటే ఏమిటి? అది తాత్స ర్యము 


తో 


లాలా టా 





ాలాాసాహితీ వైజయంతి 


గాదా? లేకపోతే అనుమానములో అంతర్భావమునొండడా? భాట్లాల 
అభిహితాన్వయవాదము, ప్రాభాకరుల అన్వితాభిధానవాదము, ధ్వనికార మతమునకు 
తోడ్పుడునా? ఈ తీరుగా వాదోపవాదములు, మిామాంనలు పెరిగినవి. 
రసనిరూపణమెట్లు? రసమనగానేమి? రసస్వరూపమేమి? రసము సామాజిక నిషమా? 
నటనిష్టమా? విప్రలంభము శృంగారమా? కరుణమా? ఇట్టి కమం 
మతియొక ప్రక్కన ఆరంభమాయెను. ఈ తీరుగా ఒకవైపున శాస్త్రవాదములు 
జరుగుచుండగా షట్‌ ఛాస్త్రములయందును ప్రవీణులైన పండితులు కావ్యకరణమునకు 
గడగుచుండిరి. వాల్మీకి కాళిదాస భవభూతి ప్రభృతుల కవితా ధర్మములు, 
రసవరవళశత్వములు వీరికి పట్టలేదు. శాస్త్ర పరిశ్రమల ఫలములు వీరు 
కావ్యములయందు ప్రదర్శింప మొదలుపెట్టిరి. ఉత్తమములు కాని కావ్యములు 
ఆరంభించిన ఆ కాలమున అలంకారములకు వ్యాప్తి హెచ్చెనని తెలిపితిని, 
వ్యాకరణము, న్యాయము మొదలైన శాస్త్రముల సంప్రదాయములు, సిద్దాంతములు, 
కావ్యములలో చూపుట గొప్పగా ఎంచ నారంభించిరి. 


నైషధము కలియుగమున 43వ శతాబ్ది మధ్యమున ఉద్భవిల్లెను. ఇప్పుడు 
51వ శతాబ్ది గనుక సుమారు 8 వందల యేండ్లక్రిందట ఆవిర్భవించినదని 
తెలియుచున్నది. నన్నయ భారతము పుట్టిన తరువాత సుమారు 100, 150 
సంవత్సరములకు నైషధము జనించినది. “ఇత్ధంచ అభియుక్త యుక్తిఖి రయ 
మేవసిద్దాన్తపక్షః యత్‌ శ్రీహర్షః ్రిష్టద్వాదశశతాబ్బుత్తరార్థబభూవ ఇతి” అని 
శ్రీమహామహోపాధ్యాయ పండిత శివదత్త శర్మగారు చేసిన కాలనిర్ణయమును 
నేను ప్రమాణముగా తీసికొంటిని. 


శాస్త్రములు 
శ్రీహర్షుని కాలమునాటికి శాస్త్రపరిశ్రమ భారతవర్షమున హెచ్చినది. శ్రీవర్షుడు 
షడ్డర్శనములయందు ఆరితేరిన నిపుణుడు, అనిర్వచనీయతను నెలకొల్పుచు, 
ఖండనఖండఖాద్యమనే గొప్ప శాస్త్ర గ్రంథమును రచించిన మేధాశాలి. శాస్త్రముల 


ాలాలాలాాాాాాాయయింాాాాాాాోాాాోాాాా 


శ్రీ లక్కరాజు దారమూకాంతం 


న 
oO 


ము క్రింద కవిత్వము అణగిపోయినది. ఏమి చెప్పబోయినా అతనికి శాస్త్రములు 
అడ్డముగా వచ్చి నిలుచుందెను. కవిత్వముగదా అని ఎంత అణచి పెట్టినా యా 
శాస్త్రపు తెరలు అతనికి ఆగలేదు. బిల్బ్హణుడన్నట్లు కవితాకన్య యితని దగ్గర ఇక 

క తల్లడపడి యుండును. పట్టణమును వర్ణించబోయిన అతనికి వ్యాకరణము 
అడ్డమువచ్చి, “ఫణిభాషితభాష్య ఫక్కికా” వరరుచి కుండలించిన మహాభాష్యమువలె, 
దుర్లహముగా ఉన్నది” అని చెప్పించినది. వ్యాసుని హంసమాది బంగారు జెక్కల 
కవిత్వమునకు తర్మము పెదవి విరువగా ఆ హంసకు “హేమమృణాళినీ” నాళములు 
మేతపెట్టి “కార్యం నిదానాద్ధి గుణానధీతే” (కారణగుణములే కార్యమునకు 
అలవడును, బంగారు మేత బంగారు రూపునిచ్చినది) అని తర్మమును సమాధాన 
పజఅచెను. 


t్శ్న qd 
ర్‌ 
ని 
(స 


దమయంతీ కుచములను వర్ణించబోయినప్పుడు తర్మము ముందుకువచ్చి 
“కలసే నిజహేతుదండజః” 


అనేచోట సమవాయి కారణమును, అసమవాయి కారణమును, నిమిత్త 
కారణమును ఉపన్యసింప జేసినది. నల దమయంతుల మనస్సమాగమమును 
దీవించదలచినప్పుడు ఆ తర్మమే మరల ద్వణుకత్రణుకాది ప్రతిపాదన పూర్వకముగా 
సర్గప్రతినర్గములను వచింవజేసినది. 17వ సర్గము వద్దకు వచ్చునప్పటికి 
పూర్వమామాంస, ఉత్తరమీమాంస, కాణాదము, గౌతమము, మొదలైన శాస్త్రములు 
ఒక్క పర్యాయము అన్ని (ప్రక్కల కమ్ముకొనెను. ఈ శా(స్తాలావములనే ఆ 
సర్గమునందంతట అతడు నింపెను. ఇంతయెందుకు, “కావ్యేచారుణి, కావ్యేచారుణి” 
(సొంపైన కావ్యమునందు,సొంపైన కావ్యమునందు అని అనుకొనుచు వచ్చిన 
శ్రీహర్షుడు 


“ధర్షితపరాస్తర్మేషు యస్యోక్తయఃి” 


(తర్మములో ఎవనివాక్కులు శత్రువులను బెదరగొట్టేవో) తర్మేష్వవ్య సమశ్రమస్య 
(తర్మమందు నయితము అసమాన పరిశ్రమ చేసితిని) అని నిజరూపమును 





————— — ——— ———నామాతీకైజయంతి 


బయల్పరచక ఉండలేకపోయెను. శ్రీహర్షుడు ఎంత మేధాశాలి అయితేనేమి, ఆతనికి 
కవిత్వమున ఎంత అభిలాష వుంటేనేమి? అతని శాస్త్రముల ధాటికి కవి 
తాళలేకపోయెను. కనుకనే అముఖ్య కావ్యలక్షణములైన అస్టానస్ట శబ్దాలంకారములు, 
ఉత్రేక్షలు, శాస్త్రప్రశంసలు, ప్రధానముగా కావ్యములో నిండిపోయినవి. 
శ్రీహర్షుని కాలము 
(చువామ్మదియులు 


ఆంధ్ర రాజుల కాలముననే ఆరంభమయిన శక బర్భర యవన ప్రభృతి 
విదేశీయుల ఆడక్రాంతి శ్రీహర్షుని కాలమునాటికి స్థిరముగా నెలకొనినది. సబక్తజిన్‌ 
యొక్క విజయములు, గజినీ దండయాత్రలు భారత వర్షమును కలతపెట్టినవి. 
సోమనాథుని పవిత్ర దేవాలయమును మ్లేచ్చుడు కాలద్రాక్కను. భారతవర్షము 
ప్రధమ పర్యాయము యవనుని యెదుట ఖడ్గమును క్రిందబెట్టిన స్టానేశ్వర 
రణరంగము మిక్కిలి దగ్గర దగ్గరకు వచ్చుచుండెను. వంగ, మగధ, కోసల, 
కన్యాకుబ్దాది ప్రసిద్ద రాజ్యములు కన్నీరు విడుచుచు యవనుని చేతబడిన కాలము 
అత్యాసన్నమై యుండెను. భారతీయ రాజాస్థానములు ఒకటి వెంట ఒకటి శీఘ్రముగా 
యవనానలముముందు కమిలిపోవుచుండెను. స్వాతం[త్రదీప్తితోపాటు సర్వధర్మములు 
గమనోన్ముఖములు కాజొచ్చినవి. మహమ్మదీయుల ఇం(ద్రియ లోలత్వము, 
పరాధీనుల స్రీత్వ ప్రతిపత్తి, భారతవర్షమున రాజమందిరములలో, సాధారణ 
ప్రజలలో ప్రవేశించ నారంభించినవి. వాస్తవముగా ధర్మదేవత ఒంటికాలిమాద 
నడవవలనిన సమయము (్రాప్తించెను. ఒక తట్టున మహమ్మదీయులు 
స్టిరపడుచుండగా, మజియొక ప్రక్కన దారిద్ర్య దేవత భూమియందు కాలు 
కుదుర్చుకాను చుండెను. ఈ మహమ్మదీయుల ఆ(క్రమణము వలన, దేశము 
పొందిన విపతును కనిపెటియె 


“ఉద్ధత్య భూమిం యవనాబ్లి మగ్నాం” 
(యవనాజ్రాయందు మర్గమైన భూమిని డద్ధరించి) 


చై 


శ్రీ ల్కీరాణో దరూకాంతం 


అని ఒక రెడ్డి రాజును ఒక తెలుగు కవి కీర్రించెను. భారత భూమి 
యవనాక్రాంతమైనప్పటినుండి అర్ధపురుషార్ణము అన్యాధీనమైనది. ఏనాడు అర్ధము 
యవనవాస్తగతమైనదో ఆనాడే భారతీయుడు పరాద్ధీనతను ప్రాపించెను. 


సువర్ణము అతనికి దూరముగా నిలువబడి తళతళకాంతులతో అతనిని 
భ్రమపెట్టసాగెను. శ్రీహర్నుడు కాలప్రాప్తమైన పరాధీనతను తప్పించుకొనలేక 
పోయెను. రాజుల సువర్ణ ప్రాసాదములు, అతనికి దివ్యభూములవలె తోచుచుండెను, 
రాజుల సువర్ణవర్ణ్ల వదనములనుండి వచ్చినమాట అమృతమయమై అతనికి 
వినబడుచుండెను. రాజుల సువర్ణ హస్తములనుండి జారిన తృణము పుణ్య 
పరిపాకలబ్ధమైన మహాప్రసాదమువలె తోచుచుందెను. అందుకే 


“తాంబూలద్వయ మాసనంచ లభతే 
యః కాన్యకుబ్దేశ్వరాత్‌” 


(రాజు నన్నుకూర్చోమంటాడు, రాజు నాకు రెండు తాంబూలములిస్తాడు) అని 
యెంతో గొప్పగా చెప్పుకున్నాడు. రాజు కూర్చోమనడమే, రాజు తాంబూల మియ్యడమే 
ఒక పెద్ద విశేషముగా చెప్పుకొనవలసిన అర్ధదాస్యరూపమగు దీనదశనుండి 
తప్పించుకొన లేకపోయెను. రాజాంతఃపురమునకు, రాజకుమారులకు, 
నిల్వనీడనిచ్చినట్టి వాల్నీకితో ఆరంభమైన కవిపరంపర అధఃపతనమునొంది, రాజు 
సువర్ణవదనముతో రమ్ము పొమ్మనడము గొప్ప వరముగా తలచవలసిన దీనదశకు 
వచ్చినది. వ్యాసుని హంసవలె జెక్కలయందు మాత్రమేగాక సువర్ణమయీ తనుః 
వ్ల సువర్ణ శైలాదవతీర్య. నై) వొళ్లంతటా సువర్ణముతో, సువర్ణ శైలమునుండి 
దిగి వచ్చిన ఆ సువర్ణ హంసము అతనిని తప్పక మోహపెట్టియుండును. సువర్ణ 
నైగనిగ్యముచే కన్నులు మిరుమిట్లు పడగా, లేఖిని పతితమైనది. 


వాల్మీకి ధర్మమునకు అర్ధకామములను క్రిందుజేసెను. భర్త అరణ్యమునకు 
బయలుదేరినప్పుడు, 


“అ(గతస్తే గమిష్యామి మృద్నంతీ కుశకంటకాన్‌” 


56 


సాహితీ వైజయంతి - 

(దుశకంటకయులను తొలగించుబు వూకుముందుగా నాదు నడునొను) అన 
ధర్భయు కొకు అర్హకామములను త్యాగము చౌనిన నత వాల్ళీక్‌ నలయున 
వౌలయగలిగినది. 

వ్యాసుడు ఒకసారి ధర్మమును, ఒకసారి అర్థ కామములను మాడదుచెయుచు 
చివరకు అరకామముల భుజముల మాదనే చెయివేసెను. అనేక సంవత్సర 
సహస్రములు రతిక్రీడలనుభవించినను చాలక ఆ రతిక్రీడల కొరకే మళ్లీ తనువుడాల్లొ 

పురాదశ సహస్రాణి దస్తినాం వాజినామపి 

యం యాన్త మనుయాంతిస్మ సోయం ద్యూతేన జీవతి 

సోయం ద్యూత ప్రవాదేన (శ్రియశ్సైవావరోపితః 

తూష్టీమాస్తే యధా మూఢః స్వానికర్మాణి చింతయన్‌ 

పార్థివన్యసుతానామ కాను జీవేతమాద్భశీ 

అనుభూయ భృశందుఃఖ మన్యత్ర ద్రౌపదీంప్రభో (విరా. ) 

“భీమ నేనుడా! వదివోల యేనుగులు, వదివోల గుజ్జయులు, ఎవని వెంట 
నడుభుణుండెనో ఆ యుధిక్షిరుడివ్రుడు ద్యూతమువల్ల జీవించుచున్నాడు. 

“ఆ (వైభవ సంపన్నుడగు) యుధిష్టిరుడిప్పుడు అన్ని సంపదలను బోగొట్టుకొని 
స్వకర్మములను తలపోయుచు, మూఢునివలె ఊరక కూర్చున్నాడు. 

(ద్రౌపది తప్పితే, నావంటి రాజకుమారి ఎవతె ఇంతటి కడగండ్ల నుభవించి 


బ్రతుకగలదు?” అని భర్తను దెప్పిపొడిచి అర్థ కామములను ఆరాధించిన ద్రౌపది 
అతని కావ్యసర్ణమున ఉత్తమ నాయిక యయ్యిను. 


రామాయణ కాలమున మూడు పాదములమోద నడచిన ధర్మము, 
భారతకాలమున రెండు పాదముల మీదనే నడచినదని ధర్మజ్ఞులు చెప్పు 
సంప్రదాయవచనము సత్యము. కాళిదాసు భారత సర్దముతో తృప్తి చెందలేదు. 
దానిమోద ఒక మోస్తరు (్రతిక్రియనే అతడు నడుపగలిగెను. కాళిదాను 


——  — —-ై 7 — 


mm — —- కిరాణ దముకాంతతోోాాాా 


రి 


ర్లకామములను ధర్మముతో శబలితము చేసి వాటి నిర్మల స్వరూపమును అతడు 
కించెను. 


అ 


“కీత స్తపోభిరితి వాదిని చంద్రమౌళౌ, 
అహ్నాయ సా నియమజం క్షమముత్ససర్ణ” 


ర 


(ఓ పార్వతీ" తవన్సుబేత నన్న వళవజబుకొంటివి), అని అనగానే తపః 
క్లేశమును ఆనందముగా అనుభవించి, ధర్మముచేత కామముయొక్క 
సుందరరూపమును చూచిన పార్వతి, కాళిదాస సర్గమున మనకు గోచరించు 
చున్నది. వాల్మీకి సీమ వనము; వ్యాసుని సీమ ప్రాసాదము. ప్రాసాదమును, 
వనమునకు క్రిందు చేసెను కాళిదాసు. రఘువంశము, కుమార సంభవము, 
శాకుంతలము, మాళవికాగ్ని మిత్రము ఈ అన్నిటియందు కాళిదాసు యొక్క యీ 
మనస్తత్వము మనకు తెలియుచున్నది. దీనిని (ప్రేమ పరిణామమున వివరించితిని. 
కాని ధర్మదేవతకు మూడుకాళ్లు విరిగి ఒంటికాలిమాదనే కుంటుచు నడచిన కాలము 
వచ్చెను. 

భారత వర్షము యవనాక్రాంతమైనది. ఉత్తమ పురుషార్థములు నశించగా 
అర్ధదాస్యము, అనంగసేవ ప్రజలకు పరమపురుషార్థము లాయెను. కవులకు 
రాజభవనములే దివ్యప్రదేశములాయెను. అర్ధము పరాధీనమై భారతీయుడు 
ఆత్మాధీనతనుకోల్పోయెను. అర్ధము దూరమైనకొలదీ అర్ధకామములకు దాసులైరి. 
దాని గొప్ప రూపము భారతీయ రాజులకు, ప్రజలకు ఎక్కువగా కనబడసాగెను. 

“వునశ్చయాచమానాయ జాతరూప మదాత్‌ప్రభువ” 

(శ్రీఖా 1వ న్ఞాంధథము) 
ద్యూతము, పానము, స్ర్తీలు, హింస అనే స్థానములతో కలి తృప్తి పొందక 


మళ్ళీ అడిగితే పరీక్షిత్తు కలికి సువర్ణమనే అయిదవ స్థానము కూడా ఇచ్చెను, అని 
శ్రీభాగవత కర్త అన్నట్లు సువర్ణము నిజముగా కలివశమైనది “ఆశ్రమా యవనైరుద్దా” 


-సాహితీ వైజయంతి - 
(పద్మ) అని ధర్మతత్పరులు చింతిల్లిరి. ఆర్య సంప్రదాయములు , 


క్ర 

విచ్చిన్నము లాయెను. మవామ్మదీయుల విషయలోలత్వాము దేశమున 
వ్యాపింపజొచ్చెను. 

శ్రీహర్షుని రాజైన జయంత చంద్రునియొక్క మంత్రి ఒక సరస్సు దగ్గర చాకలివాని 
చలవమడతను పసిబట్టి, ఆ చీరను ధరించిన యౌవనస్టను, విధవను గృహమునుండి 
లేవదీసి తన రాజుకు భోగ కాంతను చేసెనని, ఈ రాజుకాంత చివరకు ఒక 
మహమ్మదీయుని పట్టణము మాదికి తెచ్చెనని కథలను చదువునప్పుడు, ఆ కాలమున 
రాజవంశములయందు విషయలోలత్వము ఏ తీరున ప్రసదించినది, యవనుల 
ఆ(క్రాంతి దేశమున ఏ విధమున నెలకొనినది మనకు కొంత వఅకు 
విశదమగుచున్నది. 


“సరస్తటే రజకక్షాళి తాయాం శాటికాయాం నిలీనం మధుకరకులం దృష్ట్వా 
(దదర్శ) 23 సూహవదేవీనామ్నా శాలాపతిపత్నీ యౌవనస్థా విధవా దర్శితా 
తాం..... జయంత చంద్ర భోగినీ మకరోత్‌ రాజ్ఞీ క్రుద్ధా ధనాధ్యతయా స్వచ్చన్ద 
తయా నిజప్రధాన నరాన్‌ (ప్రేష్య .... తక్షశిలాధి పతిః సురత్రాణః ... ఆయాతి.... 
“మ్లేచ్చ ధనుర్వ్వానేషు మగ్నాని ధ్వానాంతరాణి యవనై ర్లాపుతాః” 


(రాజశేఖరుని (ణంధ కోళయునుండి తీ శవదళత్త శర్జ్డగారు డదావూొరింబినది) 


కామశాస్త్ర సంపుటములు కళకళలాడ మొదలు పెట్టినవి. 346 శ. లోడీ 
వంశస్టుడైన లాటఖానుని వినోదమునకు, కల్యాణమల్లుడు అనంగ రంగమనే 
కామశాస్త్రమును సంస్కృతమున రచించెనని తెలిసినప్పుడు, మహమ్మదీయ 
రాజభోగుల విషయలోలతయొక్క స్వరూపము కొంత మనకు గోచర మగుచున్నది. 

శ్రీహార్నునిమటుకు శ్రీహర్నుడు పలుతావుల కామశాస్త్రమును పేరుపెట్టి 
ప్రశంసించెను. ఆ శ్లోకములను గ్రంథ విస్తరభీతిచే ఉదాహరించలేదు. నలుని 
చరిత్రము వ్రాయబూనినప్పటికీ, బహుకామినీ నంసర్గమున వరి(భ్రమించు 
మహమ్మదీయ కాలపు రాజభోగియే అతనికి సాక్షాత్మరించుచుండెను. వ్యాసుని 


ఆలా రాలు దరకాంతోాోోాోాాాాాా 
నలుడు భోగ ప్రమత్తుడు కాడు. శ్రీహర్షుని నలుడు బహుభామినీ బాహులతా 
పరివేష్టితుడు. అనేక కామినీ సంసర్దమున ఓలలాడుచుండిన భోగి. అందుకనే 

“శుద్ధాంత సంభోగ నితాంత తుష్టై 

ననైషధే ర్యమిదం నిగాద్యమ్‌” 

“అభ్యర్థనీయః స గతేన రాజా 

త్వయా నశుద్ధ్దాంత గ తోమదర్ధమ్‌ 

(ప్రియాప్యదాక్షిణ్య బలాత్క్భతోహి 

తదోదయే దన్యవధూనిషేధః” 

(ఓ వొంసా! అంతఃవుర కామునులతో డన్హువ్హుడు నలుని (ఢౌరైంబవద్దు. 

(దియురాండ్ర నుందర ముఖముల చూచుచున్న అట్టి నమయమున ఇతర 


కాంతా నిషేధము తవ్హుక నంభవించును. ఆంతూఃవుర కామునులతో నంభోగించి 
బాగా త్త్రశ్తడాన నలునికి నా నంగి బౌెప్ప వద్దు) 


అని దమయంతిచేత శ్రీహర్షుడు చెప్పిస్తాడు. ఇది కాలతత్వము. 


శ్రీహర్నుని మిద కాలము సంపూర్ణాధికారము వహించినది. ఆత్మబలోన్నతి 
గల అసాధారణశక్తి నమన్వితులుగాని, కాలమును మోిరలేరు. శ్రీహర్చుని 
కాలమునాటికి (ప్రాచీన ధర్మములు లుప్తములై, సార్వభౌముల వలయములందు, 
సంపన్నగ్భహములందు, సాధారణ ప్రజలయందు, మహమ్మదీయ రాజభోగుల 
విషయలోలత్వము ప్రబలినది. సాహిత్య మార్గములు సైతము ఈ పరిణామమును 
తప్పించుకొనజాలక పోయెను. ఆ కాలమున పుట్టిన నైషధము, అప్పటి లక్షణముల 
నన్నిటిని తాల్చక తప్పకపోయెను. 


ఈ కావ్యముయొక్క ముగింపు సైతము కాలతత్వమును తెలుపుచున్నది. అప్పుడు 
రణరంగములు వెలసినా, ఆ రణరంగములందు పోరాడినది భోగ అంపటమైన 
ఆసుర (ప్రకృతి. అప్పుడు ధర్మ సంస్థాపన కొరకు వీరుడు (ప్రతి వీరునితో పోరాడలేదు. 


ాాాాసాఫహితీ వైజయంతి 





లా అట ర లో ఇ ప ఇదా అనం ఇనా లాజపై నాల ట్‌ అల్‌ 
వషయలొలత్తొన్మత్తులైన రాక్షసులు రాక్షసులు పోరాది3. ఇక ప్రజ 


స్త 
అలో 

(శ లా fa] (ఇ శా oo rey శ 

సుఖలోలురై క్షైశములను సహించగల పరత్వమును రా 

త్రుల్యులైరి. కంరమాలలు కంది పోవునో, హంసశయనములకు వోనివచ్చు నో, 

కాంచనచేలముల కాంతి మాయునో అని సుఖసాధనములను కాపాడుకొను ఆవవాడి 


రా 
ఆ 
చిత్త దౌర్చల్యము దేశమందలి జనులకు సాధారణమాయెను. చాల్సిక్‌ 


ఆరాధించిన వియోగ శృంగారము, 
“శృంగారే విప్రబంభాఖ్య కరుణేచ ప్రకర్షవత్‌” 


అని ధ్వనికారుడు కీర్తించిన వియోగశ్ళంగారము శ్రీహర్షునికి దుస్సహమాయెను. 
వ్యాసుడు నలదమయంతుల వియోగము చెప్పినా, శ్రీహర్చుని భోగపవాయణమై: 
పరాధీన లేఖిని మాత్రము నల దమయంతుల సంభోగమునుండి ఒక అంగుళమైనను 


కదలజాలక సంభోగములోనే ఆగిపోయెను. 
“ఆరాధ్యాయస్వ పంచబాణమ్‌” (నలోక్తి) 


(మదనుని ఆరాధింబభనలనినడి) అని సంభోగములోనే నలదమయంతులను 
నిలిపెను. నైషధమున ప్రధానమైన యీ సంభోగ శృంగారమును, శ్రీహర్షుడెట్లు 
ప్రతిపాదించెను? అని పరిశీలన చేసెదను. 


వాల్మీకి, కాళిదాను, భవభూతి, చూడగలిగిన శృంగారము యొక్క నిర్మల 
స్వరూపమును, శ్రీహర్షుడు, కనుగొనలేకపోయెను. కూర్చో. ఇదిగో తాంబూలము 
అని మహావరములిచ్చిన రాజభోగి ఆ కాలమున రతిలాలసుడై ఆలకిస్తున్నపుడు 


వుడు, 
శ్రీహర్షుడు కామోద్రేకమైన సురతశ్ళంగారమును వినిపించక యెట్లు మానగలడు? 
కావ్యము పతితమగునేమో, నలదమయంతులు అధమనాయకులగుదురేమో అని 


ఆలోచించుకొన లేకపోయిను. 


ఒక తిండిపోతు మిక్కిలి ఆసక్తితో గారెలు తింటూ వుంటే అతడు వాటిని 
కొజకడము, నమలడము, నమిలీనమలకుండా మింగడము, ఇంకొకగారెను 
కొరకడము, చెవిమెలవద్ద పిండి అంటు కొనడము ఇవన్నీ వర్ణించడము ఏ తీరున 


"61 


శ్రీ అక్కిరాజు డరోకాంతం 


వుంటుందో, కామోన్యత్తుడు భార్యను ఒళ్ళంతటా, బొడ్డు రం(ధ్రమును సయితము 
ముద్దు పెట్టుకొనడము, కంచుకము విప్పుడము, నీవి సడలించడము, స్తనములను 
మర్దించడము, ఊరువులను పీడించడము మొదలైన కామపు పనులను వర్ణించడము 
ఆ తీరుగానే వుండును. 


ఇది (గామ్యసంభోగవర్ణనము. ఇవన్నీ పశువృత్తులు. ఇవన్నియు నలుగురు 
వినవలసినవి కావు. ఉన్నదివున్నట్లు వర్ణించడము స్వభావోక్తిగాదా అంటారా? 
అట్లుగాదు. ఉత్తవు (వకృతిని ఉన్నదున్నట్లు వర్థించడమునందు 
ఆనందజనకత్వముగలదు గాని, అధమ (ప్రకృతిని (పధానముగా కావ్యమున 
వర్ణించినప్పుడు, రోతయే పుట్టుచున్నది. కలుషితచిత్తులకుగాని, అవి ఆనంద 
జనకములుగావు. ఇంద్రియములను విడిచి, భావము నాశయించినప్పుడే 
శృంగారము పవిత్రమగుచున్నది. సురతైకలక్షణమైన (గామ్యసంభోగము మొదలైనవి 
పశువృత్తులని చెప్పితిని. ఇట్టి పశుత్వమును దాటినప్పుడే ప్రకృతికి ఉత్తమత్వము 
సిద్ధించుచున్నది. ఉపదేశ ప్రాప్తికేమి, కావ్యపరమ ప్రయోజనమైన ఆనందసిద్ధికేమి 
ఈ ఉత్తమ ప్రకృతియే అవలంబనమగుచున్నది. గనుకనే 


“నగ్రామ్య మాచరేత్‌ కించిత్‌” (దశ.) 

అని సాహిత్యవేత్తలు హితము చెప్పిరి. 

“ఉత్తమ (ప్రకృతే రాజా దేరుత్తమ (ప్రకృతి నాయికాభిస్సహ 
గ్రామ్యసంభోగ వర్ణనం.... సుతరాం అసహ్యల” 


అని రసవేత్తయెన ఆనందవర్ధనాచార్యుడు పలికెను. ఇట్టిగ్రామ్య సంభోగమును 
క్షుద్ర ప్రకృతికి ప్రహసనములలో చెప్పితే, నవ్వు పుట్టించుటకు ఉపయోగపడునుగాని, 
ఉత్తమ నాయకులకు మిక్కిలి అనుచితమైనది. ఈ అనుచితమైన పనినే శ్రీహర్షుడు 
చేసెను. కాలమహిమచే విషయలోలత్వమున దృష్టినిల్పిన శ్రీహర్షుడు, ఉత్తమ 
ప్రకృతులైన నలదమయంతులకు గ్రామ్యసంభోగమును తగిలించెను. 


——— — — — — — —సాఘోతీ వైజయంతి 
నైషధము ఉత్తమ కావ్యము కాదు. 
“దమయంత్యా నలస్యచ” 


అని నంకీర్తనమునకు పాత్రమైన వ్యాన నలుడు శ్రీహర్షుని కావ్యమున 
పరిహాసమునకు పాత్రమాయెను. మొదట శ్రీవార్నుడు విటులను, విలా సినులను 
ప్రవేశపెట్టి చేసిన (గ్రామ్యవర్ణనలు తెలిపెదను. నలదమయంతుల వివాహమైన 
తరువాత, కవి విందు నొకదాని నేర్పాటుచేసి దానిలో విలాస పురుషుల చే 
వర్ణించి కుతి తీర్చుకుంటాడు. 1. ఒకనికి (సి స్త్రీలు కామమోదన మియ్యావలెనంటాడు 
2. ఒక దాసి మెల్లగా తొండను తీసికొనివచ్చి నలునికి విసనకర్ర వీచెదాని కాళ్ళదగ్గర 
బెట్టినది, అది తాకగానే ఉలికిపడి ఎగిరినది. ఆ గజిబిజిలో చీరముడి వీడినది, 
ఉపాయముతోచక గుడ్డవిప్పి వేసినది. చీరవిడిచిన ఆ ప్రీనిచూచి అందలునవ్వరి. 
3. ఒకతె పరాకున ఉండగా, ధూర్తుడు అద్దము తెచ్చిదాని కాళ్ళ సందున చూడకుండా 
పెట్టెను. దానిలో ప్రతిబింబితమైన భగమునుజూచి నవ్వెనట. 4. రవికచాటున 
ఉన్న కుచ ములను చూడవలెనని ఒకడు తంటాలు పడుతూవుంటే ఆమె పానక 
హోమ కుంభము పట్టుకొని తన స్తనములు ఇంతలా వున్నవని తెలుపుతున్నదట. 
5. రతికి మన కిద్దరికి సమయమెప్పుడని అడగడానికి, ఒకడు ఉష్ణాన్నమును 
శీతాన్నమును పట్టుకున్నాడు, ఉష్ణాన్నము పగటికి, శీతాన్నము రాత్రికి గుర్తులు. 
ఆమె ఇది (గహించి పెదవి విరచింది. అంటే పగలూ కాదు, రాత్రీకాదు 
సంధ్యాకాలమున అని అభిప్రాయము. ఇట్టివి శ్రీహర్షుడు చెప్పుటకు వెనుకాడలేదు. 
శ్రీనాథుడు దీనిలో సందుచేసికొని తన ముచ్చట తాను తీర్చుకున్నాడు. “నీవు 
భగవదారాధన (ప్రాప్తివి” అని ఒకడు ఒక ప్రీతో అన్నాడట, “విద్వజ్ఞనులు నిన్ను 
విషయించివత్తురు” అని మజియొక్కడన్నాడట. ఈ విధమున ఇతని బులుపు 
ఇతడు వెళ్ళబోసికొనెను. ఈ విందులో విలాసులు, షడ్రసములేకాకుండా, 
అపారశ్చ్ళంగారమనే సప్తమ రసమును అనుభవించిరన్నాడు. 


“అపార శృంగారమయస్సమునిష్మన్‌ 


శీ, అక్కీరొ గో దరూ oso 


ఇక ఈ శ్రీహర్షుడు నల దమయంతుల పడకగది వద్దకు పోవుచున్నాడు. వాకిట్లో 
నిల్వబడతాడేమోనని మన మనుకొందుముగాని అతడు లోపలికి పోదలచుకొనియే 
వచ్చెను. పోయినాడు. దమయంతి పడకగదిని చూచినాడు. అతనికి ఆ కాలప్ప 
భోగవిలాసములన్నీ ఎదట ఆడుతున్నవి. 


“తాం తృతీయ పురుషార్ధ వారిధేః 
పారలమృనతరీమరీరమత్‌” 


కామసముడ్రమును దాటించినది ఆ దమయంతి అని అన్నాడు. ఆమెతో రమింప 
మొదలు పెట్టినాడు. ఎట్లా? “దివానిశం” రాంత్రింబగళ్లు. నలుని వంటివానికి 
దివామైధునమా అని యైనా శ్రీహర్షుడు సంకోచించలేదు. దీనికోసము ప్రత్యేకముగా 
రాజ్యము మంత్రులకు ఒప్పుగించినాదన్నాడు. 

“న్యస్య మంత్రిషు సరాజ్య మాదరాత్‌” 

ఎందుకు? మన్మథ క్రీడలకు. 

“ఆరరాధ మదనం (ప్రియాసఖః” 


ఇట్లాటి వానినే రఘువంశపు రాజును కాళిదాసు భావించెను, అతడు (పజలకు 
దర్శనము సైతము ఇయ్యజాలక గవాక్షముగుండా కాలుజాపి దానిని చూచివొమ్మని 
చెప్పేవాడట. కాని కాళిదాస కవి, ఈ భోగలంపటుడు క్షయపుట్టి చచ్చినాడని 
వీనిమోద జుగుప్ప పుట్టివిధమున ఇతని కథను ప్రదర్శించెను. కాని శ్రీహర్చునికి ఆ 
బెచిత్యజ్ఞానము కాల మహిమవల్ల నశించినది. ఉత్తమ నాయకుడైన నలుని దుర్గతి 
పాలుచేసెను. 


నలుని పడకటిల్లు మెరు పర్వతమువంటి బంగారు మేడలో ఒక మణిమయ 
మందిరము. దానిలో చిలుకలు కామశాస్త్రములోని నఖక్షతదంతక్షతములను, 
ఆలింగనభేదములను తెలిపే కారికలను చదువుతున్నవి. 


“యత్ర పుష్పశరశాస్త్ర కారికా 


-సాకొతీ ఏ జయంతి - 


సారికా ధ్యుషిత నాగదంతికా” 


ఆ పడకణింటిలొ పటాలున్నవన్నాదు. ఒక పకన ఇంద్రుడు 


టు; ఈక్కన ఇంద్రుడు ఆజాల 
వుభిచరించిన పటము. 
ణి 
“పారదాదిక విలాస సాహసం 
దేవభర్తు రుదటంకి భిత్తిషు” 


మణియొక వైపున తారాశశాంకుల అభినయములు చెలరేగుచునువి 


ఊహా 
(గౌరభాను గురుభఖామినీ స్మరోద్వత్త 
భావమితి వృత్తమా(శితాః) 


ఇంకొక (ప్రక్కన తపశ్శాలురు బుషులు సయితము అప్పరసల కుచములు 
పట్టుకొనివున్న పటములు. వేజొక (ప్రక్కన శ్రీకృష్ణునికి నలునికి కాలసంఘర్షణ 
దోషము సంభవించిన నేమి? ఆ బోగ విలానములు, ఆ రతి(క్రీడలు, ఆ 
కామోద్దీపనములు, అతనికి కావలసి వున్నవి. కనుక వాటిని నలునికి అతడు 
సమర్శించెను. దమయంతి పడకటింటిని, వ్యభిచారపు ప్రతిమలతో నింపిన శ్రీహర్షుని 
మనస్తత్వము ఆ కాల మహిమను చాటుచున్నది. శయనము నెక్కేవరకు ఉండియైనా 
మరలలేదు. వారిద్దరు పాన్పుమోద ఎక్కిరి. ఇక శ్రీహర్షుడు ఎట్లు మరలగలడు? 
అప్పటి విధమును అతడు చెప్పెను. వాటిని క్లుప్తముగా నేనిచ్చట తెలిపెదను. 


సన గ్రహణము 
(అస్పుశత్‌ సతదురోజకోరకౌ) 


ఈ స్తనగ్రహణములో, పీడనములో పలువిధములు చెప్పెను. ఆమె కుచములను 
చేతులతో కప్పడము వాటిని తీసివేసి ఇతడు పట్టుకొనడము, ఇటువంటి లీలలు 
ఉన్నవి. 


లాలా 


శ్రీ అక్కిరాజు దారూకాంతం 


నలుడిట్టి పనులు చేసెనా లేదాయని విచారణకాదు. నలుడు చేసెనో వేదో 
శ్రీహర్షుడూ ఎరుగడు. నేనూ యెరుగను. కాని ఉత్తమ ప్రకృతులని మనమనుకునే 
నలునికి, దమయంతికి ఇట్టి చేష్టలు కవి వర్ణించడము అనుచితమనియే నేను 
చెప్పుచున్నాను. అవును సరే. వ్యాస నలుడు ఉత్తమ ప్రకృతియే కాని శ్రీహర్షుని 
నలుడు వేజు, అతనికి ఆ చేష్టలు సరి పోవునంటారా, అనుట నాకు ఇష్టాపత్తియే. 
ఉత్తమ (ప్రకృతికాని నలుని నాయకునిగాచేసి బంధించిన శ్రీహర్షనైషఢధము ఉత్తమ 
కావ్యము కాదని స్పష్టప డుచున్నది గనుక నాకు ఇష్టాపత్తి అని అంటిని. అవునయ్యా! 
కావ్యమునందు నీతీ (ప్రశంస అవసరములేదుగదా అంటారా? అవును. నీత్రి 
ప్రభానము గాదు. అది సత్మావ్య్వమున ధ్వనించి తీరుచునేయున్నది. నీతిగాని 
దుర్చీతిగాని వాచ్య రూపమున నేని, ధ్వనిరూపమున నిసి; నిర్వచింప చెప్పవీలులేని 
సరో వర్ణన, చంద్రోదయవర్ణన మొదలైన వద్యసంచయములందు సయితము మనః 
పావనమైన ఒక విధమగు ఆనందము సంఘటిల్లుచున్నది. కాని (గ్రామ్య సురతాదులు 
మనస్సును కలుషితముచేసి కావ్యమును దోషవంతము సేయుచున్నవి. కనుకనే 
నలదమయంతులను అధమ ప్రకృతులను చేసి గ్రామ్యసంభోగ వర్ణనాదులబే 
నైషధమునకు ఉత్తమ కావ్యత్వమును దూరము చేసెనని చెప్పుచున్నాను. 

“ఆంధ్రాణామేవ కాలేతు 

సింధుంతీర్వాఖియాస్యంతి భారతశ్రీ జిఘృక్షయా” 

(కలియుగ రాజువ్దుత్తాంతము, 


సింధువునుదాటి భారతశ్రీని వశపజచుకొనుటకు యవనాదులు వస్తారు, అని 
ఇతివోాసికుడు చెవ్పినవుడు అతని మనస్సు వాస్తవముగా ఖేదవడినది. 
విశ్వగుణాదర్శకారుని యవనాక్రాంతి విషయక ఖేదము సయితము తద్రూపము 
కొంత తెల్పుచున్నది. ఏనాడు శక యవన బర్భరాదులు సింధువును దాటిరో, 
ఆనాడే భారతశ్రీతోపాటు, భారతీయుల సర్వధర్మములు గమనోన్ముఖములైనవి. 
భారత వర్షము మ్లేచ్చాక్రాంతమైన కొలదిని భారతీయుల ఆచారములు, 





-సాహితీ వైజయంతి - 


సంప్రదాయములు, కవితలు, గానములు, అని 


భారతీయుల దృక్పథమే అధోముఖము కావ 
పరాయణత్వము, విషయ ల్‌ నోలత్సము కావురుగమినబు వాపా 


lous ఇల్లు అము నే 
మ 


కవిత్వము కలుషితమై భావసీమలనుండి దిగివచ్చి బాహుమూలములలో చేతులు 
నిమురుచున్న ఆ సమయమున, శ్రీహర్షుడు కా వ్వ కరణమునకు పూని కలుషిత 


కావ్యమునే రచించవలసిన వాడాయెను. 


“శృంగారామృతశీతగౌ” “కవికులా దృష్టాధ్వంపాంధే” యేమవా కవి విధి రసువికితాః 
పాంసులాభిరపియేనశికి కతాఃి(శృంగారామృతమునకు చంద్రుడను వా 
సయితము ఎరుగనిమార్గములో స ంచరించే నా నా కావ్య ములో, ఏ రతి కీచలు వారీ 


ఒక్‌ 


కాళిదాసాది మహాకవులకు గూడా గోచరించలేదో, ఏ రతి కిక్రీడలు లంజెలు కూడా 
ఎరుగనివో వాటిని నల దమ యంతు లనుభవించిరి అని బుజములు కౌటుకోౌని 
మురిసెనేగాని కాళిదాసాది కవులు వర్దించిన గ్రామ్య శృంగారము తన కావ్వ 
పతితము చేయు చున్నదని, నల దమయంతులు తన చేతిలో క్షుద్రులగుచున్నారని, 


ro 
వ 


అతడు కాలమహిమచేతనే తెలిసికొనలేకపోయెను. కాల మహిమవల్ల ఎంత అంధత 
లేకపోతే లంజెలు కూదా ఎరుగని అని నలదమయంతుల పట్టున చెప్ప 
సాహసించగలడు? భోగపరాయణమైన రాజప్రకృతిని పూజించ ఉపక్రమించిన 
అతని దృష్టి రతిలాలసమైన రాజముఖమునందే నిల్చినది. అందుకే కాళ్ళీర రాజులు 
బుజము తట్టినదాకా, జయంతచం(ద్రుడు శబాసని తల ఆడించినదాకా నైషధము 
నవ్వుమొగము దాల్బలేకపోయెను. అది కాల మహిమ. కాలాధికారమును మీరగల 
ఆత్మబలోన్నతుడు కాడు శ్రీవర్షుడు. అందువల్లనే ఆ కాలపు పొడురుచులను 
సంతోషపరుపదలచి నలదమయంతుల పడక గదిని వ్యభిచారపు బొమ్మలతో నింపి. 
వేసెను. నలుని (గ్రామ్య మైధున లోలుని చేసెను. 'దమయంత్యా నలస్యచ అని 
పుణ్యసంకీర్తనమునకు పాత్రమైన ఉత్తమ నాయిక, సాధ్వి, దమయంతి యొక్క 
తొడలు, చంకలేగాక భగమును సయితమును బయటపె ట్టైను. ఈ తీరుగా ఉతమ 


అ 


పాత్రలను చెడగొట్టి కాల మహిమచే శ్రీహర్షుడు వైషధమును దుష్టకావ్యము చే సెనుః 


జీ 


౧౮౦ ౯ 





శ్రీ లిక్కిరాణో ఊమూకాంతం 


సయితము లక్ష్యమునందు ఏ అసమీక్షక్రారిత (బాగా ఆలోచించి చేయకపోవడము) 
కనబడుచున్నదో అది దోషమే అగుచున్నది) అని చెప్పి ప్రస్తావనము ముగించెను, 


ఈ తీరుగా శృంగారము పతితమైపోయినది. నిజముగా కరుణము తరువాత 
శృంగారమంత మధురమైన రసములేదు. లోక ప్రవృత్తికే హేతు భూతమైన 
శృంగారము ఎట్లు మధురము కాకుండును? మొట్టమొదట మహాకవి వాల్మీకి 
పవిత్ర వదనము నుండి వెలువడిన ఆ పావన పదములలో కరుణము, శృంగారము 
ఇమిడి పారవశ్యమును కలిగించుచున్నది. 


“మానిషాదప్రతిష్టాంత్వమ గమత్‌ శాశ్వతీఃసమాః యత్రౌంచ మిధునా దేక 
మవధీః కామమోహితమ్‌” ఓ./౧షాడుడా కామమోవొతమైన (క్రౌంచ మధునములో 
ఒకదానిని చంవీతివి? అన్నాడు. ఆహో! వాల్మీకి! 


శృంగార పరతంత్రమైన ఆ (క్రౌంచ మిధునము ఆ నిర్మలచిత్తుని హృద యమును 
అమృతమయము చేసినది. అప్పుడు సంభవించిన ఆ వియోగము ఆ నిర్మలచిత్తుని 
హృదయమును (ధవింపజేసినది. ఈ రెండింటి సమ్మేళనము హృదయము నుండి 
కవితను వెలువడజేసినది. అందుకనే ఆనంద వర్ణనాచార్యులవారు “క్రాంచ ద్వంద్వ 
వియోగోత్టః శోకఃశ్లోకత్వమాగతళ అన్నాడు. 


వాల్మీకి, సీతారాముల సంయోగ వియోగములు! కాళిదాసుని పార్వతీ 
పరమేశ్వరుల సంయోగ వియోగములు! యక్ష తత్పతీవియోగము, భవభూతి 
సీతారామ వియోగము! వియోగ సంయోగ, శృంగారముల యందలి పావన 
మాధుర్యము! లోకమును ఆనంద పారవశ్యమున ముంచుచున్నది. 


“శృంగార ఏవ మధురః పరః (ప్రహ్లాదనోరసః ... శృంగారే విప్రలంభాఖ్యే 
కరుణేచవ్రకర్షవత్‌.... అని ఆనంద వర్ణనాచార్యుడు ఈ ఆనందమును 
ఆరాధించుచున్నాడు. ఇట్టి పవిత్రమైన శృంగారము ఏ తీరున విషయలోలురైన 
యవనరాజుల ఆక్రమణము తరువాత పతితమైనదో తెలిపితిని. పతితమైన యీ 
శృంగారము ఆ పతిత కాలమున ఆవిర్భవించిన శ్రీహర్షుని నైషధము నందు 


షు 


 — — — —నసాహితీ వైజయంతి 
సర్వలక్షణములతో వెలసినది. 





కావ్యమనేది, ఆ కాలమునందు దేశమున ఉన్న సంప్రదాయములు ఆచారములు 

ప్రజల ధర్మార్ధ కామముల పరిణామములు, రాజ్యవ్యవస్థలు పేటి అన్నిబిచే 
యు 

శబళితమగు ఒక సనృష్టిగాని, ఏ సంబంధమూ టేకుండా కవి చోజి నుండి 


ఆకస్మికముగా ఊడిపడు పదార్ధ విశేషము కాదు. అ యు 


అన్న్‌ కాల ములకు, ౮ 
దేశములకు వర్తించే పరల. కావ్యమునందు ఉన్నా అవి సయితము దే 


కాలములచే శబళితములగుచున్నవి. ఏకదృష్టితో ఎగయుచు ఆకాశసీమల వహద 


రణులుకు మహాదెించు ఆ 


పతగము సయితము (ప్రధమాశ్రయమైన భూమియొక్క సంబంధమును వదలజాల 


Ux 


గురుత్వ లవబత్వాదులచే పరివృతమయియేయున్నది. కవి నుం 


లై 


డే 


a 


A 


న. 


కాలతత్వములు అత్యంతము ఏనాటికి నివృత్తములు కావని చెపుచు 


వూ. గా 


. 


నైషధమునందలి వాంన నందేశమును వాంన నందేశమనుటకంటె 
హంసోపదేశమనుట యథార్ధవచనమగును. కాని యివన్నీ శ్రీహర్షుడు పట్టించు 
కొనలేదు. ఒక (్రక్క్మన ఆకాలపు తర్మములు ఒకవైపున రాజభోగుల రతిక్రీడలు, 
మరియొక పార్వమున విషయోన్మత్తుల విభవ విలాసములు మాత్రము అతనిని 
ఆవరించి కన్నుల యెదుట ఆడుచుండెను. ఆ కాల మహిమ అటువంటిది. ఆ 
కాలమున నైషధమే (ప్రొఢకావ్యమని, మహాకావ్యమని గణనకెక్కినది. నేటికిని 
నైషధము ఆ గణనతో ఉన్నది. అది కాల ప్రభావము. గొప్ప ఆదర్శములు, 
ధర్మపరాయణత్వము, నిర్మల జీవనము (ప్రజలకు దూరమై, శుష్మములైన శాస్త్ర 
వాదములు (ప్రబలిన ఆ కాలమున కాళిదాసుని కుమార సంభవము మరచి, 
కాళిదాసుని రఘువంశమును మరచి, కాళిదాసుని మేఘదూతను మరచి, నైషధమును 
గొప్ప కావ్యమని విద్వత్పరిషత్తులు, రాజవలయములు స్వీకరించుట వింతగాదు. 

అయినప్పటికీ సరస్వతిని విష్ణుపత్నిగా “వర్ణించినందుకు పడవేసినా మరి 
యెందుకు పడవేసినా, శారదాపీఠము నుండి శ్రీహర్వనైషధము మొట్టమొదట 
(క్రిందపడడము భారతీయ కవితా విలోకనముననుసరించి ఆ కాలపు ప్రథమ 
విమర్శనము నైషధమునెట్లు తలచినది తెలియగలదు. ఆ కాలమున సయితము 


cE 


శ్రీ అక్కిరాజు దిమూకాంతం 


కావ్యతత్త్వజ్డులు లేకపోదు. కాని వారిని మించి కూడ కాలము తన స్వభావమును 


నైషధము నొకనాడు శ్రీహర్షుడు కావ్య ప్రకాశకారుడైన ముమ్మటభట్టు వద్దకు 
తీసికొనిపోయి చూపెనట. 'కదాచిన్ముమ్మటభట్టు స విధే శ్రీహర్నేణ నైషధ చరితం 
స్వనిర్మితం ప్రాదర్శి. తత ఆద్యంత మవలోక్యతే నోక్తమహో! పూర్వమేవ కావ్యమేతత్‌ 
(ప్రదర్శిత మ భవిష్యత్‌, నూనం కావ్య (ప్రకాశే దోష పరిచ్చేదే దోషోదాహరణ 
ప్రయాసోమేనా భవిష్యత్‌” (ఖండన ఖండ భఖాద్దూ భూమిక) 


(అయ్యో! ఇంతకుముందే నైషధమును చూపివుంటే, నా కావ్య ప్రకాశ దోష 
పరిచ్చేదమున దోషోదాహరణములకు నాకు ప్రయాసము లేకుండా పోయెడిది 
అని ముమ్మటభట్టు చెప్పెనట. అని గురు శ్రీమహామహోపాధ్యాయ ద్రావిడ 
లక్ష్మణశాస్రిగారు వ్రాసిరి. అయితే ఒకమాట మాత్రము చెప్పక ఈ విమర్శన 
ముగింపజాలను. సర్వశాస్తములు దాసభూతములై పాదముల వద్ద నిల్బుండి 
కావ్యసౌధమునకు క్రమసామ(గ్రి నందియ్యజేసిన ఇంతటి శక్తిమంతుడు తిరిగి 
కానరాలేదు. 


ఇరవై రెండు సర్గల గొప్ప కావ్యమును నిర్మించినను ఎచ్చటనైనా ఒక 
పొల్లుమాటగాని, ఒక వ్యర్ధమైన “తూచాగాని” ఒక చప్పిడి పదముగాని ప్రయోగించక 
రచన చేనిన ఇతని శక్తి వాస్తవముగా నాకు ఆశ్చర్యము కలిగించినది. 
“మృమషావిషాదాభినయాదయం క్వచిత్‌” “అహో అహో భిర్మహిమా హిమాగమే” 
“విభావరీభిర్చి భరాం బభూవరే” “ఖనీఖనీలిమ” కదా బిదభ భమద బ్రగర్భే” 
“నయక్ష లకైకిమలక్ష్మినోవా' “క్వభాగ్యమాపోతి నభాగ్య భాగ్జనః” “భుజమే తస్యభజన్‌ 
మహాభుజః” అని యీ తీరున అప్రసిద్ధ పదప్రయోగ దోషము లేకుండా శబ్దములను 
తివ్పగలిగిన యితని శక్తి నాకాశ్చర్యమును కలిగించినది. “దమునా 
దమనాక్‌ప్రసేదుషళొ, “కుండిన మండనోయయోౌ” “రరాజ నీరాజనయాసరాజఫుళో “చాతురీ 
తురీసోపదమస్యా రదనచ్చదంపదన్‌” “ప్రతిబింబానవలంబితాంబుని” “సరసీః పరశీలి 


-నాహితీ వైజయంతి - 


నూ 


తుంగోవారలమృన తరీమరీ రమత్‌ొ”, “నలినం మలినం వివృణ్వతీ”అని యీ తీరున 
అర్ధమునకు హాని లేకుండా అక్షర సంఘటనము చేయగలిగిన ఇతని శక్తి 
నాకాశ్చర్యము కలిగించినది. అయితే ఇంత ఆశ్చర్యకరమైన యితని శక్తి రక్ష 
విధముల దుర్వినియోగవడక కాళిదాసాది కవులు చూచిన నిర్మల కవితా 
స్వరూపమును దర్శించుటకు వినియోగపడియుండినచో మనకు ఒక గొప్పు కావ్యము 
లభించియుండును. ఎంత గొప్పవాడైనా శ్రీహర్షునిమీద కాలము వచ్చి వ్రాలినప్పుడు 
అతదు దాని ఆవరణమును తప్పించు కొనలేకపోయెను 


- ఆంద ఫ్రుచాయి" 


రాజప్రాసాదములలో “తాంబూల ద్వయమాస నంచి” (విడెములు, సువర్హా 
సనము పొంది రాజభోగముల విషయలోలత్వమును తృప్తి పరచదలపడిన అతని 
కావ్యము ఉత్తమత్వమును కోల్పోవలసి వచ్చెను. 


పర్ణశాలల నుండి, ప్రకృతి వనముల నుండి భ్రంశమునొంది భారతీయ కవిత్వము 
రాజద్వారముల యందు సువర్ణ హస్తాస్తోక్షేపణమునకు ఎదురు చూడవలసిన 
సమయము ఏనాడు వచ్చెనో ఆనాటి నుండియే క్షయోన్ముఖ మైనది. భారత వర్షము 
శక బర్బర యవన (వ్రముఖా(క్రాంతమైనది మొదలు నర్వ ధర్మములు 
వినాశమారమును త్రొక్క్మినవి. ఒంటికాలితో కుంటుతూ అనార్య తాడితయి అ[(శ్రువులు 
కార్చుచు శ్రీభాగవతమున గోచరించు ధర్మదేవత ఈ దశనే విశదపరచుచున్నది. 
భారత వర్షము యవనాధీనమై ఆర్యధర్మములు అంతరించిన నాటి నుండి వాల్మీకి, 
కాళిదాసు, భాసుడు, భవభూతి, వ్యాసుడు ఇట్టి పవిత్ర కవులయొక్క అవతరణము 
ఆగిపోయెను. భారతవర్ష కవిత్వము యొక్క నిర్మలదశను, పతిత దశను విడదీసే 
ఒక పెద్ద ఖండపు రాయివలె శ్రీహర్షుని నైషధము మనకు కనబడుచున్నది. అప్పటి 
నుండియు మరల భారతవర్నమున కాళిదాసాది పవి[త కవివరంవర 
ఆవిర్భవించకపోయెను. ఆనంద వర్ధనాచార్యుని నాటికే భారతీయ కవిత పతనము 
పొంద మొదలిడెను. “యే నాస్మిన్నతి విచిత్ర కవిపరంపరా వాహిని సంసారే 


యా 


- శే లిక్కీరా సో దురమూకా oso 


కాళిదాస ప్రభృత యో ద్విత్రాః పంచషావా మహాకవయో ఉపలభ్యన్తే” (ప్రతిభా 


విశేషముచే అతి విచిత్ర 


న కవిపరంపరా సంస్కృతియందు కాళిదాస (ప్రభృతులు 


జ్‌ 
జ 
ము 


కవులు కనబడుచున్నారు) అని 


హా 


౧ 


రు ముగ్గురు, అయిదారుగురు మాత్రమే మ 
అన్న ఆనంద వర్ణనాచార్యుని 


గా 
ఇద్ద 


ర్న విత్వము 


అను భారత వ 


ప్రుడెల్ల 
శలు నా తలపునకు వచ్చుచుండును. ఇక నేటి 


లే 


పంక్తులు చదివిన 


యొక్క యీ ఆరోహణావరోహణ ద 


కాలపు కవిత్వము. 














se 
> 


Os NE 

గ wr 3 శీల ఏ టు యమన Ys 
‘ps ఫు. ప ల న్న స్తే రై హా. హై 
వ i ఇ 2: // EIDE 

శత; 4 5 చలో 











-సాహితీ వైజయంతి - 


నవ్య కవిత - చారిత్రక భూమిక 
శ్రీ రాయవాలీల సుబ్బారావు 


(ఇరవయ్యో శతాబ్దపు నవ్యసాహిత్యాచార్యులలో, ప్రసిద్ధ కవులలో ప్రముఖులైన 
రాయప్రోలు సుబ్బారావు గారి అముద్రిత వ్యాసం ఇది. ఈ విషయాలు చెప్పడంలో 
వారికన్నా అధికారులు మరొకరు లేరు కదా! ఆధునిక కవిత ఆవిర్భావ వికాసాలు, 
సాహిత్యతాత్విక దృక్పధం రాయప్రోలు వారీ వ్యాసంలో విశ్లేషించారు. ఇది ఒకరకంగా 
రాయప్రోలు వారి స్వీయసాహిత్య లేదా సాహిత్య స్వీయ చరిత్ర కూడాను. సం.!!) 

1912వ సంవత్సరం సంక్రాంతి నెలలో నేను మద్రాసు ప్రవేశించాను. విజ్ఞాన 
చంద్రికామండలి అంతకముందె స్థాపిత మయింది. అది చాలా ముఖ్యమైన కాలమని 
నేను నమ్ముతాను. అప్పటికి ఒకటీ ఒకటిన్నర శతాబ్దం ఆంధ్రులు అరవల యింట 
కోడంటికం చేస్తున్నారు. కాని 1910-20లలో ఆంధ్రులు రాజధాని ప్రధాన పీరాలను 
ఎక్కారు. 

జయంతి రామయ్య, వేపా రామేశం, చెన్నాప్రగడ భానుమూర్తి మొదలైనవారు 
ప్రముఖులు. పండితులలో ఆంధ్రవాలీకి, పంచాగ్నుల, వేటూరి, ఉమాకాంత పండితుడూ 
ఇత్యాదులు మద్రాసు వచ్చారు. కొమర్రాజు కోవిదుడు విజ్ఞాన చంద్రిక స్థాపించారు. 
కాశీనాథుని నాగేశ్వరరావుగారు బొంబాయిలో కూడ పెట్టిన రూపాయల సంచులను 
తంబుచెట్టి వీధిలో విప్పి వెదజల్లడం ఆరంభించారు. ఈ కాలపు చరిత్ర గ్రంథాలుగా 
వ్రాయతగినది. ఆ పని జరగలేదు. నేను అతి క్లుప్తంగా రామాయణమును కట్టె, కొట్టె, 
తెచ్చె అన్నట్లు సూచిన్తాను. ఎందుకంటే నా వ్యాసము, వ్యాస రచన లాగా పెరిగేటట్లు 
కనిపించింది. 

సీత్రాదేవికి అశోకవనంలో శుభ నిమిత్తాలవలె నాకూ రైలులోనే కొన్ని సూచనలు 


ఆంతా 


-శ్రీ రాయవాలీలు సుబ్బారావ్ర- 


నపడ్డాయి. గురజాడ శ్రీరామమూర్తి గారి కుమారుడు దుర్గాప్రసాదరావు అప్పుడు 
లా కాలేజీలో చదువుతున్నారు. వారు నాకు రైలు పెట్టెలో కలిశారు. తన బసకు 
తీసుకొనివెళ్ళారు. దాదాపు ఒక మాసం వారి వద్దనే ఉంచుకొన్నారు. 
నేను మొట్టమొదట కొమర్రాజు కోవిదుని దర్శించాను. ఒక వారం, రోజూ వెళ్ళేవాణ్ణి, 
వారు నాకు ఏవో కొన్ని ఇంగ్రషు రచనలు ఇచ్చి తెనుగులో (వపాయమన్నారు. వ్రాసి 
యిచ్చి వచ్చేవాణ్ణి. వారి పితృవాత్సల్యమూ, ఆదరమూ నన్నెంతో ఆకర్షించింది. విజ్ఞాన 
సర్వస్వము (ప్రారంభమయింది. నన్ను నెలకు రు. 50ల మీద నియమించారు. 
హరిసర్వ్యోత్తమరావుగారూ అక్కడ ముఖ్యులు. మంచి లైబ్రరీ ఉంది. నేను తెలుగు 
కావ్యాలన్నీ అక్కడనే చదివితినని చెప్పవచ్చు. అది వరకు సంస్కృత[గ్రంధాలే చదివేవాణ్ణి 
ఆ సమయంలోనే గొల్లపూడి శాస్రి గారు (పూర్తి పేరు స్మృతిలో లేదు) దక్షిణాది ఆంధ్ర 
వాజ్మయమును (ప్రకటించారు. (వీరు గొల్లపూడి శాస్తి గారు కాదు. గంటి 
సూర్యనారాయణశాస్త్రి గారు. శృంగార గ్రంధమండలి పేరుతో రాధికా సాంత్వనం, 
సత్యభామా స్వాంతనం వంటి గ్రంథాలు అందంగా (ప్రకటించేవారు. సాహిత్య శ్రోత్రియులు 
ఆందోళన చేశారు. ప్రభుత్వం ఇటువంటి గ్రంథాల ప్రకాశనం నిషేధించింది. 
వాదవివాదాలు చెలరేగాయి. తరువాత ఎప్పుడో ఈ నిషేధం ఉపసంహృతమైంది. -సం॥) 
అహల్యా సంక్రందనం వెలువడింది. దానితో పెద్ద తుపాను రేగింది. అదివరకే గ్రామ్య 
(గ్రాంధిక వాదాలతో పత్రికలు మారుమోగుతున్నవి. అవి అన్నీ చదివేవాడను. 
ఏదో దైవ నిర్దేశంగా అంతఃడ్రేరణ కలిగింది. కావ్యములో ఒక క్రొత్త రచన ప్రారంభిస్తే 
ప్రతిఫలం ఏమవుతుందీ అని నేనె ప్రశ్నించుకొన్నాను. తృణకంకణం వ్రాశాను. అది 
1913. చిన్న కృతి, నూటయిరువై పద్యాలు. అచ్చయింది. వేదము వారి జ్యోతిష్మతీ 
ముద్రాలయములో ప్రథమ ముద్రణం. వెల నాలుగు అణాలు. తృణకంకణము 
వ్రాసేటప్పుడు నాకు సన్నిహిత సహచరులలో ముఖ్యులు కురుగంటి సీతారామయ్య, 
బసవరాజు అప్పారావు. బసవరాజు ఏ రోజు వ్రాసిన పద్యాలు ఆ రోజే తీసుకొని 
పొయ్యేవాడు. కంఠతా పెట్టి ఎక్కడపడితే అక్కడ చదివి ఏవెవో వ్యాఖ్యానాలు 
చేస్తుండేవాడు. కృతిలోపలి రచన క్రొత్త. ఆకారం కూడా అందంగా కుదిరింది. పసుపు 
పచ్చ అట్ట. ఆఖరు పేజీ మీద తెలుగు రొమాంటిక్‌ పొయిట్రి అని ఇంగ్లీషులోనూ, 


-సాఫితీ వైజయంతి - 
అభినవ కవితా మండలి అని తెలుగులోనూ పకజించాదు. 
500 ప్రతులూ అయివోయినవి. రెండవ ఆవర్తానిక్‌ ఇచా 

తృణకంకణానికి చిన్న కీధిక (బాశారు హదినరా సరవా 
కవిత భావ కవిత అని పేర్చొన్నారు. తన పేరీయక ప్రకాశకు వ 
కృష్ణా పత్రికకు ముట్నూరి కృష్ణారావుగారు సంపాదకులు. వారి కంరసారం ఆజోతు 
రంకెవలె ఉండేది. లేఖనంకూడా అలాగే. వీరోత్సాహమూ, ప య 
ఉండేది. రాజకీయాలను వేదాంత సూత్ర ఫణితిలో వ్రాసేవారు. సాహితు వషయాలును 
అపూర్వ విషయోత్మంఠతో ధ్వనించేవి. ఆకార సదృశమైన ఆయన బహుము 
విశేషమును వర్ణించాలని నేను ప్రయత్నించాను, (ఇట్లా) “ఎండమావుల (గుకాల) 
కంఠాలకు గంటలు కట్టగల ప్రతిభా విశ్చంఖలుడని” అన్నాను. వారు తృణ కంకణము 
మీద ఒక పేజీ పూర్ణంగా సమీక్ష వ్రాశారు. దానితో తృణ కంకణం పడుచువారినే కాక 
పండితులనుకూడా ఆకర్షించింది. ఇది అభినవ కవి జాతకకధ. తృణకంకణం. 

ఆనాటికి నేను చదువుతున్న పుస్తకం కాదంబరి. ఆ రోజులలోనే వచ్చిన క్రొత్త 
కావ్యం గురజాడ వారి నీలగిరి పాటలు. అప్పారావు పంతులు గారు, కొమర్రాజు 
లక్ష్మణరావు గారిని చూడవచ్చి ఆ పుస్తకం ఇచ్చి వెళ్ళారు. 1912 ఎడిషన్‌ కన్యాశుల్మం 
కూడా ఆ రోజులలోనే మద్రాసు చేరింది. ఇంతకు తప్ప వారి యితర రచనలు 1918కు 
పూర్వము వ్రాయబడినవి నేను చూడలేదు. రాణీ సంయుక్త (వేలాల సుబ్బారావు) అనే 
నవల ఆధునిక రచన చదివాను. వేంకట పార్వతీశ్వరుల నవల వసుమతీ వసంతము 
చదివాను. వారి ఛందో రచనలు చదవలేదు. శతావధాని తిరుపతి శాష్త్రి గారు తెనిగించిన 
మృచ్చకటిక చదివాను. నన్నుప్రారంభంలో బాగా ఆకర్షించిన నాటకమది. అలా నన్ను 
ముగ్దుడను చేసిన మరొక నాటకము చిలకమర్తి వారి వాసవదత్త అనువాదం. అన్నిటికన్నా 
అత్యధికంగా నా హృదయములో అచ్చు పడ్డది వీరేశలింగం గారి శాకుంతలం. 
సంస్కృతంలో నేను బాగా చదివిన పుస్తకమది. కాళిదాసు భాషకంటే భావములు 
నన్ను మాహపెట్టినవి. కణ్వుని నోట పలికించిన 'పర్ణశాలకు వాకిట బలికిగాను' శకుంతల 
పెట్టిన ముగ్గులూ, “ఎవతె జలంబు మీకిడక యొన్నడుత్రాగదు తాను ముందుగా”, ఈ 
పద్యాలలో తపోవనములలో బుషుల శిక్షలో పెరిగిన కులీన కన్యల హృదయములూ 


-శ్రీ రాయవలీల సుఖ్బారావ్రా- 


భావములూ నన్ను సాహిత్యరక్తుణ్ణి చేసినవి. భారవి అంతా రాజనీతి గొడవ. నచ్చలేదు. 
మాఘములో బలరాముడు త్రాగి తాంబూల ధారలు కారుతుండగా రేవతీదేవి ఎద 
ప్రాలుతున్న పద్యాలు ఒకటో రెండో బాగున్నవి. అన్నిటికన్నా రఘువంశములో 
అజవిలాపప్రభావం నా మేధాకోశమునేగాక, హృదయపద్య్మ కోశమును గాఢంగా తాకింది. 
నైషధములో శ్రీహర్షుడి రచన మల్లినాథ సూరియే రాకపోతే ఏమయిపొయ్యేదో 
అనిపించింది. 

తెలుగు కావ్యాలు మద్రాసుకు వచ్చిన తరువాతనే అధికాధికంగా చదువగలిగితిని. 
పిఠాపురం రాజాగారు (ప్రకటించింది (కళా పూర్ణోదయం) అప్పుడే చదివాను. అందులో 
సుగాతక్రీ శాలీనుల కథ, వర్ణనలు తీసివేసి, శయ్యాగ్భహంలో వారి యిరువుర చిత్తవృత్తులూ 
సునిశితంగా విస్తరించి ఉంటే బాగుండేది నా అభిరుచికి. తృణకంకణ రచనలో ఇది 
కొంత సంకలితమయిందేమో చెప్పలేను. 

గజవెల్లి రామచంద్రరావు గారు ఇంగ్లీషు లిటరేచర్‌లో ఎం.ఏ. ప్యాసయి, లా కాలేజీలో 
చదువుతున్నారు. ఆయనకూ నాకూ ఒక్క మేడలో ఉండడం తటస్థించింది. ఆయన 
కాసార కవుల కవిత్వం మెచ్చుకొనేవాడు. ఆయన ఉపదేశ ప్రభావం బాగా తాకింది 
నన్ను. 

మొట్టమొదట ప్రీ పురుషుల సాహచర్యం భోగ స్పృహ లేకుండానే ఉండేది. పశు 
పక్ష్యాదులను చూచి పరస్పర సంయోగమును అనుకరించారు. (చూడు “బ్రహ్మముడి” 
మిశ్రమంజరి) ప్రీ, పురుషులు, అందులో తరుణులు స్వచ్చందంగా నవ్వుతూ (పేలుతూ 
ఆహ్లాదావస్థలో ఉంటే, వారికి అపవాదం చుట్టుకొనేది. ఈ అధమ భావమునే మహాకవి 
భవభూతి “'యథావాచాం తథా (స్త్రీణాం, సాధుత్వేదుక్టనోజనఃి అని విలపించాడు. ఇది 
విపరీతము కాదా! కుటుంబంలో అన్నాదమ్ములు అక్కా చెల్లెం[డ్రు మున్నగు ప్రియ 
జనులందరూ కాలుపష్యకూపంలో పడవలసిందేనా? 

“'తృణకంకణానికి ఇదే బీజం”. శాఖా చంక్రమణం చేయవద్దని విమర్శకులను 
ప్రార్థిస్తాను. ఇది ఇలా ఉండగా, కావ్యాలలో ఉజ్జీవితులైన (స్రీ పురుషులు నాయికా 
నాయకులు తప్ప ఇతరులకు ప్రవేశము లేకుండా పోయింది. నిగమ శర్మ అక్కగారిని 
కావ్యంలోకి తెచ్చిన తెనాలి రామకృష్ణ కవి వంద్యుడు. ఈ దుర్వాసన నాగరక సంపన్న 


ఆాాాసాహితీ వైజయంతి 


గృహములను దట్టంగా చుట్టుకొన్నది. 

ఈ మలినాంబరము విడిచి మరొక శుక్లాంబరము కట్టితే, కావ్య అందచందములు 
అగుపడువా? సహృదయులర్ధించు హ్లోదైక రామణీయకములు అంతరించి పోతవా? 
అసలు ఆద్యమయిన శృంగారమే జీర్ణారణ్యమవుతుందా? ఇదే ప్రశ్న నా హృదయములో 
మొలిచిన మల్లె మొలక! 

ఇలాటి భావాలతోనే “ఉమ్మెత్తపూలవలె ఉప్పాడచీరల కుచ్చెళ్ళ పాదాల గుస్తరింప” 
అని వ్రాసితిని. రెండవది కావ్యాలలో దేవకాంతల సంవర్శం. ఈ దేవకాంతల 
ఆధిక్యమునాకు బోధపడలేదు. ఏనాడో ఏదో అమృతంత్రాగి, ముప్పది యేండ్ల ముదురు 
యువతులుగా నిలిచిపోయినారుట. పెండ్లి లేదు. పేరంటము లేదు. బిడ్డా పాపా లేరు. 

వాల్మీకిమహర్షి (స్త్రీల చారితార్థ్యమును ఇలా నిరూపించలేదు. భవభూతి సీతాదేవి 
చేత పలికిస్తాడు ఇలా! 'అపత్య సంస్మరణేన ఉచ్చ్వసిత ప్రస్నుతస్తనీ క్షణమాత్ర సంసారిణీ 
సంవృతాస్మి- నవ మాసములు మోచి ప్రసవించి పసిపాపకు, పాలీయడం గొప్ప 
యోగాభ్యాస సిద్ధి. స్తన్య ప్రదాన కాలంలో ప్రీ బ్రవ్మానందము ననుభవిస్తుంది. ఇది 
పురుష జీవితంలో సాధ్యము కాని పరమ ప్రాహ్యము. 

తరువాత కావ్య భాష శుచి రుచులు అతిక్రమించిన భాషే గ్రామ్యమని నా విశ్వాసము. 
కుంభస్తనీ! రంభోరూ! ఇత్యాదులే బలిష్టములు, కావ్యరూపకములలో. ఎందుకంటే 
ఇవి భావమునకు అనౌచిత్య వైరస్యమును ఆపాదిస్తవి. “దానిమ్మ పువు వంటి తరుణి 
వాతెరి అంటే అప్రయక్తమన్నారు. ధూళి మునిగి బంగారు తునక అంటే సమాసపునరుక్తి 
అన్నారు. మల్లెదండ అంటే మల్లెపూలదండ అనవలెనన్నారు. ఇవన్నీ శాస్త మూఢుల 
వాదాలు. కావ్యంలో “అభిధా, లక్షణా గమ్యయోః అర్థయోః ఉపరికశ్చిదర్ధః 
సముపలభ్యతేకావ్యే” అని వ్యాఖ్యల సమాధానం. 

శ్రీ శివశంకర శాస్త్రి గారు సాహిత్యరంగంలో ప్రవేశించారు. అభినవ కవితకు 
అండదండగా అత్యుత్సాహచోదకులయినారు. విశాఖ రచయితలు తోడు నీడలయి ఈ 
అరవై సంవత్సరాలు సహకరించారు. అభినవ కవిత వ్యాప్తిలోకి వచ్చింది. యువజనము 
పట్టుకొమ్మయినారు . విజయనగర రచయితలూ పండితులూ ప్రాపయినారు. అందువల్ల 
వర్ధమాన దశలో వికాస వంతమయింది. పండితులు గ్రామ్య గ్రాంథిక వాదంలో కత్తులు 


-శ్రీ రాయరల్‌ల నుబ్బారావ్రా- 


దూసి విసరుతున్నా అభినవ కవిత పట్ల ఉపేక్షాభావమో, అధవా మౌనమో వహించారు. 

రాజమహేంద్రవరంలో రెండవ ఆంధ్ర కవిపండిత సమావేశం జరిగింది. నన్ను 
అధ్యక్షులుగా పిలిచారు. ఆ సమావేశంలోనే అభినవ కవిత, నవ్యకవిత అనే విలక్షణ 
నామధేయము వహించింది. నవ్యసాహిత్య పరిషత్తు స్టాపితమయింది. ఆ మహాసభ 
విశిష్టంగా ప్రకాశించింది. మహా మహోపాధ్యాయ గిడుగు రామమూర్తి పంతులుగారూ, 
చిలకమర్తి లక్ష్మీనరసింహ మహాకవీ సభనలంకరించి తమ ఆదర ఆశీర్వచనములు 
(ప్రసాదించారు. భమిడిపాటి కామేశ్వరరావు, ఆయన మిత్రులు, ప్రతిభావంతులు సభలో 
పాల్గొన్నారు. పద్యాలు రాగముతో చదివే ఆంధ్రుల అభ్యాసము గురించి మంచి చర్చ 
జరిగింది. 

శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుగారు స్వయంగా అభినవ కవితా వ్యాప్తికీ, ప్రకాస్తికీ 
(ప్రధాన పోషకులయినారని నా విశ్వాసము. వారు తమ ఆంధ్ర పత్రికనూ తరువాత 
భారతినీ పూర్తిగా అభినవ కవితావ్యాప్తికి స్వచ్చంద ద్వారముగా తెరచి పెట్టారు. దీనికి 
శ్రీ శివ శంకరశాస్త్రి గారు ప్రముఖ పాదయినారు. వారిని సభాపతి అని గౌరవంగా 
పిలిచేవారము. స్వయంగా పండితుడూ రచయితా కవీ వ్యవహార దక్షుడూ అయి నడిపారు 
రెండు దశాబ్దములు. 

గడచిన 50 యేండ్లలో పత్రికలలోనూ, వ్యాసములలోనూ రెండు విషయాలు చర్చలో 
పడి అయోమయములైనవి. వాటి వాస్తవము స్కృతిలో ఉన్నంతవరకు వివరించి 
విరమిస్తాను. 
1. ఆధునిక కవితా నామధేయం 

నేను 1913లో పెట్టిన పేరు అభినవ కవిత. ఆంగ్లములో రోమాంటిక్‌ పొయిట్రి 
అనేది మనసులో ఉంచుకొని నేను ఈ పేరు పెట్టాను. ఆ పేరూ, దాని స్వరూప 
విశేషములూ సర్వవిధముల సమన్వయమవుతుందా కాదా అనేది నేను పరిశీలించలేదు. 
ఎవరితోనూ ఆలోచించలేదు. రోమాంటిక్‌ అనే పదం మొదటి నుంచి సామాన్యముగా 
అపూర్వముగా ఆశ్చర్యమూ, చోద్యమూ అనే భావములో వాడుతూ వచ్చాము. అపూర్వం 
అనే విషయం వాస్తవం కాదా! ఇది ఆంగ్లములో ఉన్న లిరిక్‌ పొయిట్రీకి వర్తిస్తున్నదని 
తోచింది. తప్పో, ఒప్పో అట్టే మథనపడలేదు. తృణకంకణములో కథ కేవలం పాత్రల 


ఆాలాాాసాహితీ వైజయంతి 


సంబంధము. అది వరకు కావ్యములలో కనపదదు. కావ్యములో సర్వసాధారణంగా 
నాయికా నాయకులుంటారు. కాని వారి సంబంధము మిధునానురాగము, సంభోగంగా 
పరిణమిస్తుంది. నేను ఆ సంబంధము విసర్జించాను అభినవ కవితలో. వారు 
త్రికరణయామిత్రులు, సహచరులు, అభేదమయిన సౌహృదయముతో పెరిగారు. వారు 
పెండ్లి చేసుకొందామనే భావమున్నట్లు నేను ఎక్కడా చెప్పలేదు. సూచించను కూడా 
లేదు. ఆడపిల్ల పెండ్లి అయింది. “పతి పజ్జకు అంద రనుజ్జనీయరే' అని వీరేశలింగం 
గారి అనువాదమును ఉద్ధరిస్తున్నాను. అక్కడ ఆమె సంసార సుఖమును అనుభవిస్తున్నది. 
ఇక్కడ ఆమె మిత్రుడు ఆ వియోగములో కామవులకితుడై “ఆశాభంగ కఠోర 
శ(న్రికలుకోయున్‌ గాయముల్‌గాన్‌ బాధాశోకములో బడి తుదకు 
(ప్రాణప్రబంధాశ్వాసమును” ముగించ నిశ్చయించాడు. 

ఈ వార్త అతని మిత్రురాలికి తెలిసింది. నాకు ఆ బాల్యమిత్రుడు, ఇలా జీవితమును 
నిష్ఫలం చేయడం మానవధర్మం కాదని భావించింది. ఆతని నిర్ణయం మార్చి, అతడు 
వివాహమాడి తన వంటి మరొక యువతికి సంసారసుఖమునీయక, తాను అనుభవింపక 
పోవడం, ఆమెకు నచ్చలేదు. ఇది నేను భావించిన ఆంతర్యం. ఈ భావమును నాకు 
సరస్వతి ప్రసాదించిన తెనుగులో ప్రతిపాదించి, వాచ్యము కాకుండా అభివర్ణించాను. 

ఈ భావమునకు భవభూతి రచన ఆధారం. ఆ మహాకవి అనురాగ భావమును 
మీమాంసించి (ప్రేమలో పరవశింపజేశాడు. 'భద్రం (పేమ సుమానుషస్య కథ మహ్యేకం 
హితత్‌ ప్రార్థ్యతే' అన్నాడు. ఇంకా ఆ (ప్రేమ స్నేహ సారమందు సుస్థితమవుతుందన్నాడు. 
50 యేండ్ల క్రిందనే శివశంకర శాస్త్రి గారు సూక్ష్మంగా సూచించారు తమ పీఠికలో. 
(చూ. రజతోత్సవ ముద్రణ పీఠిక, తృణకంకణం) తరువాత నేను శాంతినికేతనంలో 
ఉన్నప్పుడు అబోధమయిన ఈ భావము అగాధంగా ఉపనిషత్తులలో యోగ శాస్త్రములో 
ప్రయుక్తమని విధుశేఖరభట్టాచారి గారి ముఖతః తెలుసుకొన్నాను. ఇది తృణకంకణంలోని 
భావవిషయము. మిగిలినదంతా రచయితల ఊహోగానమే. భావకవిత అనే పేరు హరి 
సర్వోత్తమరావుగారు పెట్టినది. ఆనాడే ఈ పేరు కొంత చర్చలో పడ్డది. పంచాగ్నుల 
ఆదినారాయణశాస్తి గారు దీనిని ఇలా వ్యాఖ్యానించారు. 

'కావ్యనాటకాలు శబ్ద శిల్పము. శబ్దం అఖండము. అది సాధారణ లౌకిక 


-శ్రీ రాయరాల్‌లు నుబ్బూరావు- 


వ్యవహారమును తెలిపినట్లు, సూక్ష్మమైన ఆలౌకిక వ్యాపారమును గోచరింపచేస్తుంది. 
అది గాక సాహిత్యములోభావమూ రసమూ ప్రధానము. భావములేనిదేరసము ఎక్కడ 
ఉంటుంది?” అని. తృణకంకణములో ఆంతర్యమంతా వాచ్యం కాకుండా ఉన్నది. 
ప్రభాకరశాస్త్రి గారికి ఇదంతా చెప్పాను. వారు నిజమేనన్నారు. తరువాత వేలూరి 
శివరామశాస్త్రి గారిని బెజవాడలో ఈ విషయం అడిగాను. అవును ఈ విషయం పెద్ద 
శాప్రీయమైనది. ఎపుడో నేనే వ్రాస్తాను అన్నారు. ఇది భావకవిత్వ మూలము. 

తరువాత నవ్యకవితను పరామర్శించిన, అధవా విమర్శించిన పలువురు రచయితలు 
తృణకంకణములోని స్నేహభావమును వ్రటోనిక్‌ లవ్‌ అని అన్నారు. కాని డాక్టర్‌ 
నారాయణరెడ్డిగారు దీని ఆదిపాదులను చర్చించి ఇది వ్రాసిన వారు ప్లాటో సిద్ధాంతాలు 
బాగా పరిశీలించినట్లు కానరాదని ఖండితంగా విశదీకరించారు. ఇది నిజం. 
2. గురజాడ వారికీ నాకూ పోలిక 
పలువురు ఈ విషయం (ప్రస్తావించారు. గురజాడ వారు మహాకవి. నాకు పూర్వులు. 
పెద్దలు. ఆంగ్ల సాహిత్యమును బాగా తరచినవారు. వారి రచనలు నేను తృణకంకణం 
రచించక పూర్వం చదవలేదు. కవిత్వములో న్యూనాధిక్యములను గురించి సను 
(వ్రాయుటకు సాహసించను. అది నహృదయుల కార్యం. ఆస్వాదించే వారూ 
ఆనందించేవారూ సహృదయులయిన పాఠకులు. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న 
ఆలోచించదగినది. తృణకంకణమునకు ముందు ఇద్దరు యువకులయిన స్త్రీపురుషులు 
సాహచర్య స్నేహమును వారి మనోభావములనే ప్రధానంగా వాచ్యముకాకుండా 
అభివర్ణించిన కవితగాని, కృతిగాని ఏదయినా ఉన్నదా? నాకు గోచరించలేదు. 

1972లో ఒక అమెరికన్‌ యువతి నన్ను కలుసుకొని రెండు రోజులు సంభాషణలు 
జరిపింది. నోట్సు తీసుకున్నది. చివరకు Iwan yంu to write in English what 
you have introduced in lyrical poetry in Telugu అని అడిగింది. (వ్రాసి 
యిమ్మన్నది. నేను స్వహస్తంతోవ్రాసి యిచ్చిన పంక్తులివి. 

An earnest attempt was made to divert the lovely lyric from the sex 


overtones and direct it to the sublime echoes of kindness, fellowship 
and true joy of the divine grace in the human heart. 


as 


 — — — — — — — — — — —సాహిMతీ వైజయంతి 

తృణకంకణము వైరాగ్యమును స్పృశించదు. జీవితములో సహజమయిన కామితము 
సుఖము. ఆ సుఖము 'రాగానుశయ' మన్నది యోగశాస్త్రము. మైత్రీ, కరుణా, ముదితం, 
ఉపేక్షా ఈ నాలుగును సుఖసాధనలు అని వివరించింది. గృహాంగణములలో దాంపత్య 
విషయమయిన సుఖమును నమాజావరణములో మైత్రీముఖంగా సాధించమని 
ఉపదేశిస్తున్నది. 

తృణకంకణంలోని యువతీ యువకులు దంపతులు కారు. మిత్రులు, వారి మాటలలో 
ఈ మైత్రీ భావము ప్రకాశించాలె. అసలు భావమే శబ్బార్థములకు పైగా ఉంటుంది. 
అందులో మనోభావములు చెప్పవలసి వచ్చినప్పుడు భాష ఒక క్రొత్త శ్రుతిలో ధ్వనించింది. 

నేను వర్ణిస్తున్నవారు నాకు భావనా చిత్రములో స్పష్టంగా కనిపిస్తున్నారు. వారి 
చేష్టాదికం కూడా కనిపిస్తున్నది. వాటిని ధారాళంగా అప్పటి కప్పుడు ధారగిల్లిన భాషలో 
ఉపయోగించాను. 

కొత్త సమాసములు, కల్పించానని విమర్శ. కాని సమాసవిధులు నిత్యములు 
కావనే విషయం మరచిపోయినారు. 

నైషధము చూడండి. ఒకటి రెండు ఉదావారిస్తాను. “మదన్యదానం 
పతికల్పనాయా....” ఇక్కడ మదన్యదానం అంటే నేను చేసిన మరొక దానమును 
గురించి అని అర్ధము. రాజపుత్రి ఆమె. అనేక దానములు వ్రతాదులలో చేసి ఉండవచ్చు. 
అందులో ఒకటి. కాని మల్లినాథ సూరి సహృదయుడు. అంతేకాక సమర్భుడు. అసవ్య 
విగ్రహం ప్రకరణంతో సమన్వయించుకోలేదు. అందుకోసం మదన్యదానం అనే 
సమాసమును మాం అన్యన్యదానం (ప్రతి అని విగ్రహించాడు. నన్ను అన్యుని 
దాననయ్యేటట్లు చేయబడే దానం అని అన్వయించాడు.  నేత్రాణి విదర్భసుతా సఖీనాం 
(ప్రాపుస్తదేకం నిరుపాఖ్యరూపంి ఇక్కడ తత్‌ నలునకు అన్వయించక తత్‌ పరమాత్మ 
పరంగా నిరూపించాడు- నైషధం తృతీయ సర్ద, 

మిశ్ర సమాసాలు పడ్డమాట నిజం. ఏమీ! తిక్కన సోమయాజి కరచరణాది 
కాయము, వహి పుట్టు అరణిని బోలి... (అనలేదా) అందుకనే అర్ధవత్‌ సమాసమని 
వ్యాఖ్యాతలు నిర్దారణ చేసుకున్నారు. ప్రకరణమును, పాత్రలను, సందర్భములకు వదలి 
సమాసం అన్వయించరాదు. 


శ్రీ రాయరాలీలు నుబ్బారావ్రై- 

పారకునకు ఈ గొడవ అక్కరలేదు. పద్యములో ఏమైనా హృదయంగమమయినదీ, 
ఇంపయినదీ ఉన్నదా లేదా? అని చూస్తాడు. 

శె. అస్పష్టత 

కావ్యం అంటే కవిత్వం సంవృత్తంగానే ఉంటుంది. అది గుణము. దోషం కాదు, 
కవితా పితామహుడు పెద్దన యిలా అన్నాడు. గుజరాతీ కాంతలస్తనములవలె గూఢము 
కాకూడదు. ద్రావిడ ప్రీల కుచముల వలె బయటపడకూడదు. కనబడీ కనబడని ఆంధ్ర 
ప్రీల పయోరుహములవలె 'గూఢమునూ చాటుదనమునూ లేకుండగానూ ఉండవలెను. 
అదీ కవిత్వం. కాకపోతే కపిత్వమవుతుంది. 

4. శృంగారము 

అందరినీ ఆకర్షించేది శృంగారము. ఆనందింపచేసేది కూడా శృంగారమే. ఇది 
కావ్యాదులలో అధికాధికంగా సంభోగాభిముఖంగానున్నది. దీనికి నిక్షేపము “సప్తశతి” 
కావ్యం. అందులో శృంగారము ఇలా సంవృత్తముగా ఉంటుంది. 

“క్రొత్తగా వచ్చిన కోడలు ఇంట్లో ఉన్నది. వాకిట మామగారున్నారు. ప్రియుడు 
సమయం చూచి ఇంట్లోకి దూరాడు. వారిరువురూ క్రీడా కలాపంలో కామపరవశులై 
ఉన్నారు. కోడలి కాళ్ళ అందెల చప్పుడూ, కరముల గాజుల గలగలా బాగా 
వినబడుతున్నాయి. అప్పుడు పొరుగింటిలో ఉన్న కోడలు అంటుంది. ఇదుగో చప్పుడు 
చాలా అధికంగా వినపడుతున్నది జా(గ్రత్త.” 

అంటే నీ మామగారు గ్రుడ్డివాడు. ఆ సందు చూచి నీ ప్రియుడు వచ్చాడు. కాని 
అతడు చెమిటివాడు కాడు. నీ గలగలవింటున్నాడు. అత్తతో చెప్పగలడు సుమీ! అని 
ఇందులోని భావము. చెప్పవచ్చిన దేమిటంటే, తేటతెల్లంగా చెప్పబడని, వాచ్యము కాక 
సంవృత్తంగా ఉన్నదంతా అగోచరమే. 

సంపంగి పొద దట్టంగా ఉంటుంది. దానిలో నుంచి సువాసన గుబాళిస్తుంటుంది. 
కాని పూవు బయటికి స్పష్టంగా కానరాదు. పొదలోకి చూపు సారించి ఆకులూ 
రెమ్మలూ విడపరుస్తూ వెతికితే పుష్ప దర్శనమవుతుంది. 

“హేమపాత్రల చందన మెండిపోయె 

ద్వారములు మోయుచున్నవి హారములను ఈ పద్యపాదాలలో ఒకానొక యువతి 


-సాహితీ వైజయంతి - 


విరహావస్ట వర్ణించాను. కాని కామజ్బర (ప్రస్తావనలేదు. ఆ తాపములో నగలన్నీ తీసివేసి 
ఆ జ్వరము బాగా తీండ్రించినపుడు నగలూ పూలు అన్ని తీసి పారేసి పడే ఆపసోపాలు 
లేవు (వాచ్యంగా) కాన్‌ అన్నీ ఉన్నవి. 

బంగారు గిన్నెల్లో గంధం ఎండిపోయిందంటే ఉపశమనార్దం బంగారు గిన్నెల వంటి 
స్తనముల రాచుకొన్న చందనం కూడ ఎండిపోయిందనుటే. కామజ్బరం నూరు డిగ్రీలు 
దాటిందని భావం. మెడలో వుండవలసిన ముత్యాల దండలూ, పూల సరాలూ ద్వార 
బంధాలకు తగిలించిందటే విరహోద్రేకమే, కండ్లు బాష్పధారలతో నిండి వున్నవని 
అభిప్రాయం. 

ర్‌. అమలిన శృంగారం 

తృణకంకణములో శృంగారం ఉన్నది, లేదని నేను వాదించను. కాని అది 
సంభోగాభిముఖంగా లేదు. స్నేహదీప్తంగా ప్రోది చేశాను. పూజాశాలకూ శయ్యా 
గృహమునకు అంతరముండదా? శృంగారము నకు శుచీ, రుచీ రెండు అంశాలు 
ఏర్పరచుకొన్నాను. అందువల్ల ఇందలి శృంగారమును విలక్షించి, అమలిన శృంగారమని 
అన్నాను. 

శృంగారము మలినమనీ అమలినమనీ రెండు శృంగారాలున్నవా అని విమర్శ. 
మలినమగుటకు అవకాశములెని శృంగారం అమలిన శృంగారం అన్నాను. 
వ్యభిచారాదులలో శృంగారం మలినమవుతుందని నా మతము. “'యశోదాకృష్ణులు”- 
సౌందర్య శృంగారములకు సంకరం చేయరాదు. 

నా భావనలో కామ- ప్రేమలు రెండునూ శృంగార సంబంధము లుగా భాసించినవి. 
(ప్రేమ దైవికంగానూ, కామం మానుషంగానూ సంకేతించుకొన్నాను. అందుకనే నా 
అమలిన శృంగార విషయములో శజబ్లౌచిత్యమును పాటించాను. చక్రస్తనీ, రంభోరూ, 
లలనా ఇత్యాదులు కేవల ప్రీ వాచకములుగా వాడక జాగ్రత్త పడ్డాను. ఇది అనుభవమె 
కదా! కూతురు సోదరినీ లలనా అని సంబోధిస్తారా? అందుకని రమ్యాలోకములో ఈ 
ప్రసక్తి తప్పనిసరి అయినపుడు సురత సంభోగాదులను వాడలేదు. సంయోగమనడానికీ 
జంకాను. భోగార్చన సలిపినట్లు అన్నాను. దీని విషయం పూర్తిగా తెలియని వారు 
ఆక్షేపించారు. నేడు దీని ఆదిపాదులు ఉపనిషత్తులలో ఉన్నవి బయటపెట్టాడు 





శ్రే రాయరాలీలు సుబ్బారొర్రి 


సుప్రసన్నాచారి. 

నా రచనలో భాష రూపకచ్చాయ తిరిగింది. దీనినే ఆంగ్ల వ్యాఖ్యాతలు Metaphoric 
expression అంటారు. ఆమె నగు మొగమున లజ్ఞాలతలు పూవులు పూచినవి అన్నాను. 
రామలింగారెడ్డిగారు నా పద్యాలు కొన్ని చూసి 12060) ఇది అవుతుందా ౧42076 
అవుతుందా అన్నారు. నాకు వివేచించే కౌశలము లేకపోయింది. వారినే అడిగాను 
తెలియచెప్పండి అని ఏమో చాలా చెప్పారు. అయినా స్పష్టం కాలేదు. 110512036201 
beauty అని వర్ణిస్తూ అందలి పద్యాలు వ్రాసి యిమ్మన్నారు. 

పసుపుత్రాగిన 

కంఠమందున తాంబూల రాగరేఖలగపడి 

తొగరినూలుపోగులు నిగనిగమనుచు 

ఆణిముత్యాల దండలో అలరునట్లు 

నీళ్ళకోసము నెలత కోనేటికేగి 

నిండు బిందె బుజాన తొణికిసలాడ 

వచ్చుచుండ హంసలు వెంటబడెను 

నడలయందాల, 

తరువాత వారిని కలుసుకోవడం జరగలేదు. 

భాష అవ్యక్తశుతి వంటిదని సంభావిస్తాను. ఎన్ని రాగాలకో అనువర్తిస్తుంది. 

6. దేశాభిమాన కవిత్వం 

మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసము చేస్తున్న ఆంధ్ర విద్యార్దులు వేలమంది ఉండేవారు. 
వారికి మూడు సమాజములు వేరు వేరుగా ఉండేవి. వారందరూ 1913 ఏకమై ఒక 
మహాసభ సమావేశం జరిగింది. బయ్యా నరసింహేశ్వరశర్మగారు అధ్యక్షులుగా సభను 
నడిపారు. అప్పుడు నన్ను పద్యాలు వ్రాయమన్నారు (చూడు . ఆంధ్రావళి.) 

ఆ పద్యాలలో యావదాం(ధ్ర జన మాతృదేవీ అని సంబోధించాను. ఆ సమాసం 
సంస్కృతంలో ఉన్నది తెలుగులోకి మార్చండన్నారు. తెనుగుతల్లి అనే పూజా వాచకం 
పుట్టింది. 

అదివరకు ఆ మాట భాషలో లేదు. ఆంధ్రోద్యమమారంభమై విస్తరించి ఉద్రేకించింది. 
తెలుగుతల్లి జనులకంఠములలో మారు (మోగి నిలిచిపోయింది. నాకు ఆంధ్రాభఖిమానం 


వా ఆ రా నానా నా 


— — — —————————సాహొMతీ వైజయంతి 


జన్మాంతర వాసనగా వచ్చినట్లున్నది. ఆ అభిమాన కవిత్వము చాలా వ్రాశాను. అప్పుడు 
1914-1917 శాంతినికేతనంలో ఉంటిని. బంకించండ్రుని వందేమాతరం గీతం దీనికి 
ఓంకారం అయిందని నా స్ఫృతి. తెనుగు వాణి, తెనుగు కత్తి ఈడ్భశ సమాసములన్నీ 
నను సృష్టించినవే. ఏమి కారణమో ఊహించలేను. అభినవ కవితను కొనసాగించారు 
పలువురు యువకులు. కాని అభిమాన కవిత్వం ఎందుకోవ్రాయలేదు. 

1913-1917ల మధ్య అభినవ కవిత బాగా పాదుకొని మొలకెత్తింది. పదేండ్ల 
దాకా ఎవరూ ఆ వ్యవసాయంలోనికి దిగినట్లు తోచదు. 'నా రచనలు” ఏవి ఎప్పుడు 
వ్రాసితినో అది డైరీ వ్రాసి పెట్టుకోలేదు. శ్రీ శివశంకర స్వాములవారు నా యింటికి 
వచ్చినపుడు నా కాగితాలు పరిశోధించారు. ప్రోత్సహించి ఎన్నింటినో పత్రికలకు 
పంపేవారు. వారికి సర్వదా కృతజ్ఞుడను. 

7. నా రచనకు కొండగుర్తులు 

1909లో లలిత ప్రారంభ రచన. 1912 -1914లో తృణకంకణాది నాలుగు. 
1915-17లో దేశాభిమాన కవిత్వం. అధిక భాగం రమ్యాలోక మాధురీ దర్శనాలు. 
1949లో రూపనవనీతం. 1960లో దూతమత్తేభం. సంస్కృతానువాదం దీనితోనే ప్రారంభ 
మయింది. ఉత్తర రామచరిత్ర, శకుంతల. 1972లో సుందరకాండ, రాసపంచాధ్యాయి. 
అభినవ కవిత, దేశాభిమాన కవిత్వమూ నేనే ప్రారంభించాను. దాని లక్షణ సంగ్రహం 
కూడా నేనే వ్రాశాను. నాకు ముందు అలాటి కావ్యాలు లేవు. అలాటి కావ్యాలు 
గుర్తింప పరిశోధకులు వెదకవలెను. 

అభినవ కవితా రచనలో నేను ఎవరినీ అనుకరించలేదు. మేఘదూత, మృచ్చకటిక, 
స్వష్నవాసవదత్త, ఈ మూడూ నన్ను బాగా సాకల్యంగా ఆకర్షించినవి. పద్యరచనలో 
నాటి అల్లసాని పెద్దనను, నేటి శతావధాని తిరుపతి శాస్రిగారినీ అనుకరించకపోలేదు. 
అంటే ఇతర ఉత్తమ కవులను అపాకరించానని అర్ధము చేయరాదు. 
రసము - భావము 

వీటి గురించి నిస్సంశయముగా తెలుసుకోవలెనని ఎంతో చదివాను. విజ్ఞులను 
వినమ్రంగా జిజ్ఞాసువునై ప్రార్ధించాను. వారు కూడా వివరించి చెప్పారు. నాకు ఇంత 
వరకూ పూర్తిగా బోధపడలేదు. ఇది సత్యం. నాటకాలలో భావమంటే అర్థమవుతుంది. 


శ్రీ రాయవాలీలు నుః్చారార్రా- 


కన్నులతో కరములతో జరిగే సైగలు. కాని శ్రవ్య కావ్యములలో ఇదంతా అంతరంగ 
వ్యాపారము. శయ్యాయాత్ర సహాయిని అనే వాక్యం విన్నప్పుడు ఎంతో మనోవ్యాపారము 
జరుగుతున్నది. తుదకు ఏదో రమణీయమయిన రుచి స్ఫురితావస్థ కలుగుతుంది. శరీరము 
పులకిస్తుంది. సర్వాంగీణమైన హ్లాదము అనుభవించినట్లవుతుంది. 

ఈ విశేషము వాక్కులో ఉన్నదా? అర్ధములో ఉన్నదా? మహాకవి కాళిదాసు చెప్పిన 
'వాగార్జా వివసంపృక్తౌ, వాగర్ణ ప్రతిపత్తయే” అనె శ్లోకమే ఈ మీమాంసను తేల్చవలెనని 
అనుకొన్నాను. పైగా ఆయన వాగర్ణ బంధమును పార్వతీ పరమేశ్వర బాంధవమునకు 
పోల్చాడు. పైగా జగత్పితరులనే విశేషణం ప్రయోగించాడు. 

ఈ మహాకవి వాక్యానికి 'రసోవైసజ అనే ఉపనిషత్తే మూలమా అనిపిస్తుంది. మన 
ఆదికవి నన్నయ భట్టారకుడు పార్వతీ పరమేశ్వరులతోపాటు శ్రీ మాధవులను వాణీ 
విధాతలనుకూడా కలిపాడు. స్త్రీ పుంసంయోగ లోకహితమనీ స్మరించాడు. 

(పండిత) రాయలు తరచి తేల్చి “ఆవరణ భగ్నార్యద్యవచ్చిన్నాచిదేవరనఃణ అని 
నిర్ణయించాడు. నవ్యులలో కవులు సహృదయులు విద్వాంసులు అయినవారు దీనికి 
తమ భాప్యమాలోచించదగును. ఇది నా ఆశ. నా ప్రార్ధన. ఇంతవరకు ఆశ ఫలించలేదు. 
నా ప్రార్ధన వేత్తలు వినలేదు. 

మహాకవి జగత్సితరభావమందునూ, నన్నయభట్టారకుని ప్రీ పుంసంయోగభావమున 
శృంగార స్పురణమున్నదని భావించాను. దానినే నా అభినవ కవితలో అమలిన 
శృంగారమన్నాను. సిద్ధాంతాధికారము నాకు లేదనిపించింది. 

అంతేకాదు. శృంగార శబ్దానికి మనస్సమాధానమయిన నిర్వచనము కాని వ్యుత్పత్తి 
కాని నాకు దొరకలేదు. వ్యుతృత్తికూడా లభించలేదు. అమరుడు శృంగార శబ్దమునకు 
శుచి, ఉజ్వలమూ అని రెండు పర్యాయ పదాలు ఇచ్చాడు. నేను నా సాహిత్య సాధనలో 
వాణీ విధాతలయందు శుచినీ పార్వతి పరమేశ్వరుల యందు ఉజ్జ్వులమునూ 
లక్షించుకొన్నాను. 

'రసాది రూపః కచ్చిదర్ధః సముపలభ్యతే కావ్య” అన్న వ్యాఖ్యా పలుకు నాకు 
రామాయణములోను, కాళిదాస కవితలోనూ అనుభవమునకు వచ్చింది. ఎక్కడ? ఏ 
ప్రకరణములో అని ప్రశ్నిస్తే చెప్పలేను. 


లాలాాసాహితీ వైజయంతి 


రామాయణమును నేను గోమతల్లికనుగా రూపించుకొన్నాను. 76వ సంవత్సరములో 
స్వావరణంలో పూజించి ఆ తల్లి యిచ్చిన అమృతం తాగాను. కే. వ్‌ 
ఎక్కడ? అంటే ఏమి సమాధానం? కాని ఆఖరుకు లేగముఖముతగిలే సరికి పొడుగులోకి 
వస్తున్నవి. కాగా ఆ పొదుగును భావంగాను, పాలను రసంగాను సంభావించాను. 

కావ్యములో రసభావములను గురించి అనుభవమార్దమును అవలంబించాను. 

శయ్యామాత్ర సహారంానీ అనే కవి వాక్యం స్థూల దృష్టితో చూస్తే దిక్కూ మొక్క లేక 
మంచం పట్టిన ఒక పేదరాలు మనసుకు తగలవచ్చు. అది ఇష్టార్దము కాదు. కాబట్టి 
భావాంబరములో తిలకిస్తాడు. అపుడు మంచి యిల్లూ, అందులో పడకగది, అందులో 
మంచముపై పానుపూ, దాని మీద ఉన్న ఒక మగనాలు ద్యోతమాన మవుతుంది. 
ప్రియుడు దూరదేశంలో వున్నాడనీ దీర్హకాలం వియోగావస్థలో ఉండి పరితప్తయె 
ఒంటిగా తాను (పేమ సుఖైక జీవితం గడిపిన శయనము మీద నున్నదనే భావము 
స్ఫురిస్తుంది. 

'తన సొగసు చూచి యేడ్చు జవ్వని యొకర్తు అని పలికాను. దీని అర్ధము అనుశీలిస్తే 
ఆమె రూపవతి, యౌవనంలో ఉన్నది. పడకటి యింట్లోకిపోయింది. గోడ మీద అద్దములో 
తన సుందరరూపము కనపడ్డది. అడవిలోకాచిన వెన్నెల అయింది కదా! హా! దుర్విథీ! 
అని విలపిస్తున్నది. ఇది భావకవితా వైఖరి. 


ప 
ర్త 
ఈ 





సాహిత్యతత్వము 


శ్రీ సర్దేశాయి శరుముంరాన్చు 


గొప్ప భావుకుడాయన. సమ్యర్తృష్టి, సాధికార సాహితీ తాత్వికచింతనం, నేటి సాహిత్య 
విమర్శకులలో ఆయనను ప్రథమ శ్రేణిలో నిలిపాయి. గడియారం వారి శివభారతంపై 
ఆయన రచించిన వమర్శ ఆధార భూమిక ఈ వ్యాసం. సం) 


సాహిత్యము జీవిత విమర్శనము (మాథ్యూ ఆర్నాల్డ్‌ అయిన, విమర్శనము సాహిత్య 
జీవితమనవచ్చును. తులనాత్మకమయిన కావ్యగుణ దోషపరిశీలనమే విమర్శనా 
ధ్యేయము. కవి హృదయావిష్మారము చేసి కావ్యావగాహమునకు దోహదము చేయుటయు, 
దోషముల వేలుపఅచి, వానివలన కావ్యఘనత న్యూనము కానట్లు చేయుటయు, సాహిత్య 
విమర్శనా ధర్మము, సాహిత్యవిమర్శన ఉపాలంభనము కాదు. నిందకాదు. 
అవహేళనకాదు. వ్యంగ్యము కాదు. భర్పనము కాదు. విమర్శనము కవిజన 
ప్రోత్సాహకారిగ నుండుట అపేక్ష్యము. కాని సహజసాధువులైన కవులను మూగవారిగ 
చేయునదిగ ఉండరాదు. కవి మేదకుడు కావున అతనిని బెదిరించి చూతమని విమర్శకున 
కనిపించుటయు, కవి స్వతంత్ర ప్రవృత్తి కలవాడు కావున అతనికి కట్టుపాటులు 
చేయవలెనని లాక్షణికునకును, వైయ్యాకరణునకును అనిపించుటయును సహజము. 
“కవి గజాంకుశము”, “కవిమూషిక మార్జాలము”, “కవికంఠ కాలపాశము” 
“కవిసర్పగారుడము” వంటి లాక్షణిక (గ్రంథ నామకరణ మందీ మనస్తత్వము 
కానవచ్చును. “కవిజనాశ్రయము”, “కవి కంఠాభరణము”, “బాలకవి శరణ్యము” వంటి 
లాక్షణిక గ్రంథ నామకరణమందు, కవి కుపకారము చేయవలెనను మనస్తత్వము 


లాాసాహితీ వైజయంతి 


కనిపించును. భావుకుడయిన విమర్శకుని కొజకు కవి వేచియుండును. తన 
కాలమునందు లేకపోయినమానె భావికాలమునందయినను తన మనోధర్మమే కలవాడు 
రాకపోవునా అని భవభూతివలె కవి శతాబ్దములు ఎదురుచూచుచుండును. ఒక్కొక్కప్పుడు 
కవిత్వమునే వదలుకొనును. ఒక కవికిని, అతని, స్నేహితునకు జరిగిన సంభాషణ 
వినుడు. 


కన్వంభోః? కవి రస్మి! కావ్యభీ నవాసూక్తిః సఖే పర్యతాం 

త్యక్తా కావ్యకథైవ సంప్రతిమయా! కస్మాదిదం? శ్రూయతాం 

యస్ప్సమ్యగ్వి వినక్తి దోషగుణయోః సారం స్వయంనతృవిః 

సోస్మిన్‌ భావక ఏవనాస్తి! అథభవైద్దైవాస్న నిర్మత్సరః 

జూ “కావ్య మీమాసం” - రాజశేఖరుడు 

తెలుగు: “ప్ర:- ఎవరు మీరు? 

ఉవ- కవిని నేను. 

(ప్ర:- ఏమైనను అభినవ సూక్తి కలదేని మిత్రమా చదువుము. 

ఉ:- ఇప్పుడు నేను కవితా ప్రస్తావననయే తలచుకొనుట లేదు. 

(ప్ర:- ఏల? 


ఉవ- వినుడు. స్వయముగ తాను కవియె గుణదోషసారము తెలిసి చక్కగా 
విమర్శింపగల భావుకుడే ఈ ప్రపంచమున లేడు. ఎచ్చటనైన ఒకడున్నను 
దైవవశమున అతడు మాత్సర్యమును వీడి ఉండుట లేదు. కావున నేను 
కవిత్వమును వదలితిని”. కవియు, విమర్శకుడును పరస్పర విరోధులను 
కానుట అసంగత పరిస్థితి. వారిని ఒక నాణిపు రెండు (ప్రక్కలుగా భావిం 
పవచ్చును. స్వయముగ కవియైన వాడో, కవిహృదయము కలవాడో నిజమైన 
సాహిత్య విమర్శకుడు కాగలడు. జీవిత తత్త్వమును కవి తన మాటలలో 
చెప్పగ, కవితాతత్వమును భావుకుడు తన మాటలలో చెప్పును. కవి 


కాల 


33 


-శ్రీ సర్దేశాయి త8తుకుంరార్టి - 


సృష్టికర్తయగు ('బ్రహ్మవంటివాడు. భావకుడు నృసన్టి లయకారుడగు 
శర్వుడయినను కావచ్చును. కావ్యగుణదోషములు ప్రసాద చిత్తతతో చేసిన 
విమర్శనము కావ్యమున్నన్నినాళ్ళు మన్ననలందును. కలుష చిత్తతతో, 
దోషైకదృష్టితో చేసిన విమర్శనము కాలప్రవావమున మునిగిపోవును. ఒకవేళ 
తేలుచున్నను, కావ్యప్రియులైన లోకులు దానినొక చెత్తచెదారముగ 
పరిగణింతురు. లేదా వస్తు ప్రదర్శనాశాలలోని వింత వస్తువుగ చూతురు. 
షేక్సుపియర్‌ నాటకములను గూర్చిన నాటిథామస్‌ రైమర్‌వ్రాతలును, మిల్టన్‌ 
కవి రచించిన “స్వర్గచ్యుతి” (PARADISE ౬05) లో దాని నిడివి తప్ప 
తక్కిన గుణము కన్పింపదు అనిన విమర్శకునివ్రాతలును నేడు మనకు 
విడ్డూరముగనే కన్పించును. సహృదయతతోడి సృజనాత్మక విమర్శనము 
కావ్యమును నూత్నతేజో విరాజమానము చేయును. అట్టి విమర్శకులు కవిలోక 
బాంధవులు. ఆంగ్రమున టి.యస్‌. ఇలియట్‌ (ఇతడు మహాకవికూడ), 
ఎజ్రాపొంద్‌ (ఇతనిని “కవుల మంత్రసాని” అని అందురు), వాల్టర్‌ పాటర్‌, 
ఫెంచి భాషలో సెయింట్‌ బీవ్‌ (340 BEUVE), రష్యన్‌ భాషలో ఇల్యా 
ఎ(హైన్‌బర్ల్‌లు అట్టి సాహిత్య విమర్శకులు. 
మహాకవుల రచనలపై ఆలంకారిక దార్శనిక విచారములు తెలుగున తక్కువ. ప్రాచీన 
కవులలో తిక్కన, నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, పింగళిసూరన, ఆధునిక 
కవులలో గురజాడ అప్పారావు రచనలపై విసృత సాహిత్య చర్చలు జరిగినవి. నన్నయ, 
నాచన సోమన, శ్రీనాథుడు, కృష్ణదేవరాయలు, చేమకూర వేంకటకవి రచనలపై తగు 
మాత్రముగ పరామర్శలు వెలువడినవి. ఎజ్టాప్రెగ్గడ, పోతన, సూరన, పినవీరభద్రుడు, 
అనంతామాత్యుడు, కోనబుద్ధరాజు, తెనాలి రామకృష్ణుడు, సంకుసాల నరసింహకవి, 
గౌరన, కంకంటి పాపరాజు, అన్నమాచార్యుల వంటివారి రచనలపై ఎన్నియెన సాహిత్య 
విచారధారలు రావలసి ఉండెను. రాలేదు. 


సమకాలపు కవుల రచనలపై సాహిత్య విమర్శనమునకు దొరకొనుటలో కొన్ని 
కష్టనిషారములున్నవి. “సమకాలము వారలు మెచ్చరేకదా” అని చేమకూర వేంకటకవి 


0 రాలా 


ఆాాాాసాహితీ వైజయంతి 


(వ్రాసెను. సమకాలము వారలు తిట్టరేకదా అనిన కూడ సత్యదూరము కానేరదు. 
మెచ్చుట కెంత నిర్లిప్తత కావలెనో, తిట్టుటకంత నిర్లిప్తత కావలెను. సాహిత్యవేత్త కావ్యము 
వ్రాసి కవి కాగోరునుకాని, ఇంకొక కవి గ్రంథముపై వ్రాయబూనడు. అది 
కృతజ్ఞతారహిత ప్రక్రియ. ఇది మొదటి కారణము. సమకాలీన కావ్యస్థానమును 
నిర్ణయించుట కష్టతరమగుట రెండవ కారణము. నిర్ణయించుట ఏల కష్టతరము? 
వర్తమాన కాలము మారుచుండును. వర్తమానకాల వస్తుస్వరూప స్వభావమును 
మారుచుండును. మారుచుపోవు స్వరూప స్వభావములను నిర్ణయించుట కష్టము. 
పురాణయుగము గడిచిన తర్వాతనే దానికి పరాణయుగమని సాహిత్యవేత్తలు పేరుపెట్టిరి. 
కళాస్వరూప నిర్ణయమునకు, కొంత ముందునకో కొంత వెనుకకో పోవలసి ఉండును. 
చిత్రలేఖకుడును, శిల్పియు తాము సృష్టించు కళాఖండ స్వరూప సామరస్యమును 
అవగాహనము చేసికొనుటకు కళాఖండమునకు కొంత దూరము ముందుకువచ్చి 
పరిశీలింతురు. అటులనే కావ్యశిల్ప స్వరూపమును నిర్ణయించుటకు కొంతకాలము 
ముందుకుపోయి పూనుకొనుటయే సరియైన విధానము. ఇక మూడవ కారణమిది. 
ఒక్కొక్క కాలమందొక్కొక్క విధమగు సాహిత్య సిద్ధాంతములు, అభిరుచులు రాజ్యము 
చేయుచుండును. సాహితీ జిజ్ఞాసువులు సమకాలీన సిద్దాంతాఖిరుచుల వలన 
కొంచెముగనో, గొప్పగనో, ప్రభావితులై ఉందురు. ఆ సిద్ధాంతములకును, ఆ 
అభిరుచులకు గిట్టని ఏ సమకాలీన రచనయు సత్వరాదరము పొందజాలదు. ఇట 
భవభూతి పలుకులు స్మరణీయములు. అట్టి రచనలు సమకాలీన సిద్ధాంతానుసారము 
అనుకూల వర్గీకరణమున కందవు. నేటి JంhN Cowper Pos రచనలు, యూదుకవి 
Agnon రచనలట్టివి. ఒక్కొక్కప్పుడట్టి రచనలు సమకాలమునగాక తర్వాతికాలమున 
జనాదరణము సంపాదించు కొనును. ఇంగ్రీషున Jంhn Donne, G.M. Hopkins, Edward 
Fitzgerald ల కవిత్వములు, తెలుగున పాల్కురికి సోమనాథ, పోతన, వేమనల కవిత్వము 
లిందుకు తార్మాణ లనవచ్చును. సమకాలీన కవుల రచనలపై విమర్శనల గతులివి. 


గడియారము వేంకటశేవశాగన్తి వ్రానిన “శివభారతమున” కిబువదవ 
శతాబ్దమునందలి తెలుగు సాహిత్యమున విశిష్ట స్థానమున్నది. స్థూలదృష్టికి శివభారతము 
సాంప్రదాయక పద్యకావ్యముగ కన్పించినను సూక్ష్మ వివేచన చేసిన, ఈ గ్రంథమున 


శీ నరేశాయి తిరురుటరార్రి - 
అనేక విషయములలో నవీనత గల అగ్రగామి కవిత్వముగ స్పష్టమగును. 


భారత స్వాతంత్ర్య సంగ్రామము పరాకాష్ట దశలోనున్నప్పుడు, భారతీయత్వమును 
మొగలులనుండి రక్షించుటకు బ్రతుకు నర్పించిన శివాజీ జీవితమును శివభారతముగ 
(వ్రాయుట మొదటి నవ్యత. 1.422106 ప్రతిపాదించిన R36౭ (జాతి), Milieu (సాంఘిక 
వ్యవస్థ), Moment (తత్మాల పరిస్థితిల ప్రభావ మీ గ్రంథావతరణమునందున్నది. 
ఆంధ్రుడైన కవి మహారాష్టుడైన శివాజీ చరిత్ర వ్రాయుట రెండవ విశిష్టత. “మా తెలుగు 
తల్లి” “మా తెలుగు వీరులు” అని వ్రాయుట, పాడుట, స్వాభిమానము, 
ప్రాంతీయాభిమానమనిపించుకొనును. ఇతర ప్రాంత వీరుని గూర్చివ్రాయుట, పాడుట, 
జాతీయ సమైక్యతకు మూలకందము. రంతిదేవుడు, అశోకుడు, పుష్యమిత్రుడు, 
పృథ్వీరాజు, కృష్ణదేవరాయలు, షేర్షా అక్బరు, దారాషుకో, శివాజి, రంజిక్‌సింగు, 
జవహర్‌లాల్‌ నెహ్రూ - ఇది సమైక్య భారతీయ నాయకుల సంప్రదాయ పరంపర. 
ఒక ప్రాంతపు కవి, ఇంకొక ప్రాంతము గూర్చి వ్రాయవలెను. శివాజీ గుణించి తెలుగు 
కవి వ్రాసినాడు. కృష్ణదేవరాయలు గూర్చి పంజాబీ కవి వ్రాయవలెను. రాజరాజ చోకునిపై 
ంగాలీ కవి వ్రాయవలెను. సుభాస్‌ చంద్రబోసు చరిత్రను మహారాష్ట్ర కవి వ్రాయవలెను. 
అప్పుడే మనలో నిజమైన జాతీయ సమ్యెకతాభావము స్థిరపడిన దనవచ్చును. ఈ 
పథమునకు శివభారతము మార్గదర్శి. 


శివభారతమందలి ఆద్యంతములు (ప్రత్యేకత గలవి. “నాంది”, “ప్రస్తావన”, 
“పూర్వరంగము”ల ఉనికివలన శివభారత మొక పద్యనాటకముగ రూపొందింప 
బడినదను భావమును కలుగజేయును. అధిక సంఖ్య పద్యములు సంభాషణాత్మకముగ 
నుండుట ఈ భావమును దృఢపజచును. స్వకీయ సమస్యలు దుఃఖములు కాక 
శివభారతమందలి (ప్రధాన పాత్రల ముఖమున జాతీయ భావములు, రాజనీతులు 
వినవచ్చుచుండును. ఇందలి దాదోజీ, రామదాసు, జయసింగు, శివాజి, పాత్రల 
వాక్యములు వినుచుండిన కిరాతార్మునీయములోని పాత్రల నంభాషణము 
వినుచున్నట్లుండును. శాంతివర్వమందు భీష్మ, ధర్మరాజుల సంభాషణము 
వినినట్లుండును. కేవల జనరంజకతకు, సాహిత్య ఖేలనమునకుగాక గంభీర జాతీయతా 
తత్వ ప్రతిపాదనమునకై రచితమయిన శివభారతమును అదే అభినివేశము తోడనే 


96 


— — — — — ——సాహితీలైజయంతి 
పరిశీలించుట సాహిత్య తాత్తికుల విధి. 

కావ్యమును పరిశీలించు పద్ధతులు మూడు. లక్ష్యానుసరణ పద్దతి, కవిమార్దానుసరణ 
పద్దతి, లక్షణాననుసరణ పద్ధతి. 


ఒకకవి రచనను పరిశీలించునపుడు, అతని కవిత్వమును సమకాలపు కవుల రచనలతోడను, 
(ప్రాక్షన కవుల రచనలతోడను పోల్చి చూచుట లక్ష్యానుసరణ పద్ధతి. తెలుగు కవిత్వ 
విమర్శనమున ఒక కవిని విమర్శింపవలెనన్న, ఇదిగో తిక్కన ఎట్లువ్రాసెనో చూడుడని 
తెలుగు భారతమునుండి పద్యముల నుద్ధరించుట. పింగళి సూరన కవిత్వతత్వ 
విచారమున, కట్టమంచి రామలింగారెడ్డి ఈ పద్ధతి కంకురార్ప్చణము చేసెను. ఆ కవి 
ఈ కవి కంటె గొప్పవాడు. ఈ కవి ఒకటవ శ్రేణికి చెందినవాడు, ఆ కవి మూడవ 
శ్రేణికి చెందినవాడు అను వర్గీకరణ మనస్తత్వము బహుజనపల్లి సీతారామాచార్యుల 
శబ్ద రత్నాకరమందు సుదీర్హ పట్టికగ రూపొందినది. కావ్యము ఒక గుడిగోపురము 
వంటిది. గుడి గోపురమున అనేక శిల్పము లుండును. కొన్ని చిన్నవి. కొన్ని పెద్దవి. 
కొన్ని అందమయినవి, కొన్ని అందవికారములైనవి. ఇన్ని విధములయిన 
శిల్పములున్నందువలననే ఆ గోపురమున కంత సౌందర్యము, అంత గాంభీర్యము. 
అంత అంగాంగ సామరస్య సంశ్రిష్టత. అందు ప్రతి శిల్పఖండికకును దానిదేయైన ఒక 
స్థానము (01010) ఉన్నది. మజుగుజ్ఞుగ, పొట్టలావుగ, కాలుచేతులు పొడవుగనుండి 
స్వతస్సిద్ధముగ వికారముగనే కన్సడు ఒక ప్రతిమను గోపురము నుండి తీసివేయుడు. 
ఇప్పుడు గోపురముపై సమగ్రదృష్టి సారింపుడు. గోపుర సమగ్ర సౌందర్యము (4030 
bea1y) కొంత లోపించిన సంగతి తెలియవచ్చును. శతక వాజ్మయ ప్రపంచమున కవి 
చౌడప్ప లేనియెడల చాల వెలితి ఏర్పడును. అపారమయిన కావ్య సంసారమున ఎ 
కవి స్థాన మాకవిది. ఏ కవి పౌరసత్వ మాకవిది. కవితా లోకమును పేకముక్కల 
మేడతో పోల్చవచ్చును. కొన్ని పేకముక్కలు ప్రముఖ స్థానమునందుండును. కొన్ని 
పేకలు మారుమూల నుండును. కొన్ని రంగురంగులతో విరాజిల్లు చుండును. కొన్ని 
వర్ణ విహీనములై ఉండును. కాని దేనిస్థానము దానిది. ఒక పేకను కదల్చిన పేకమేడ 
కూలిపోవును. కవిప్రపంచ మైక్యరాజ్య సమితి (United Nations) వంటిది. చిన్నదయినను, 
పెద్దదయినను, బలహీనమైనదయినను, బలవంతమయినదయినను, ప్రతి దేశమునకును 


97 


-శ్రీ నర్షేశాయి రిరురుంరావు- 


అందు సమాన ప్రతిపత్తి కలదు. కవ్యైక్య రాజ్యసమితియందు ప్రతి కవికిని సమాన 
(ప్రతిపత్తి కలదు. ఆ కవితో ఈ కవిని పోల్బుటకీ కవి ఒప్పుకొనడు. “కవి యల్లసాని 
పెద్దన, కవి తిక్కన సోమయాజి గణుతింపంగా, కవి నేను రామకృష్ణుడి” అని కవి 
తనను తానే ఇతర కవులతో పోల్బుకొనునేగాని, ఇతరులు పోల్చిన ఒప్పడు. “తుసా 
బుసా” అని ఎగిరిపడును. ఆ కవి గొప్పవాడే కావచ్చును. ఈ కవి అంత పెద్దవాడు 
కాకపోవచ్చును. ఐనను ఐక్యరాజ్య సమితిలో నిద్దజు సమానులేకద. కవిసంతతి అజంతా 
కుడ్య చిత్రసంతతిని పోలును. ఏ చిన్న చిత్తరువును తీసివేసినను, తత్ముడ్యగత సమరస 
సౌందర్యము సమయును. ఏ కవిని కించపజిచినను, కవుల కందథికిని అవమానము 
జరిగినట్లే. కవి తనకంటె ముందుకవి గడించి పెట్టిపోయిన కవిత్వమను ఆస్తిని 
పంచుకొనును. తెలిసియో, తెలియకయో వారసుడగును. ఎట్లు వ్రాయవలెనను 
విషయముననేకాక, ఎట్లువ్రాయగూడదను విషయమునను నిన్నటి కవి నేటి కవికి, 
నేటికవి రేపటి కవికి దారిచూపించిన వాడగుచున్నాడు. వాల్మీకికి మధుచ్చందసుడున్నట్లు 
నేటి కవికి నిన్నటి కవి ఉన్నాడు. నిన్నటి కవికంటె నేటి కవికి కవితా సౌకర్యమును 
ఎక్కువ. ఏలయన, ఇతడతని భుజములపై కూర్చొని ఉన్నాడు. షేక్స్‌పియరుకంటె 
తాను గొప్ప నాటకకర్తనని జార్జి బెర్నార్ట్‌షా అనినాడను సందర్భ మీ అర్ధముతోడనే 
అయియుందడును. కవుల పరస్పర సంబంధ మంతటి సున్నితమయినది. కావున, కావ్య 
పరిశీలనమున, లక్ష్యానుసరణపద్దతి అనపాయికాదు. 


ఆలంకారిక గ్రంథములందు నిర్ణయించిన లక్షణములబట్టి మన ఎదుటనున్న 
కావ్యము వెలకట్టుట లక్షణానుసరణ పద్ధతి. కావ్యము పద్యమా, గద్యమా, దృశ్యమా, 
(శ్రవ్యమా, మహాకావ్యమా, కావ్యమా, ఖందకావ్యమా? జగన్నాథ పందితరాయలు చెప్పిన 
ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అధమ అను నాల్లు విధములయిన కావ్యభేదములలో 
మన కావ్య మే భేదము? కావ్య నాయకుడు ధీరోదాత్తాది చతుర్విధ నాయకులలో 
ఎవరు? నాయిక ఎట్టిది? ఏ ఏ రసములున్నవి? కావ్యమందలి వృత్తులు, రీతులు, 
పాకములు, అలంకారములు, అష్టాదశ వర్ణనములు మున్నగువాని విశదీకరణము 
లక్షణానుసరణ వద్ధతి. ఈ వద్ధతివలన కావ్య బాహ్య, స్తూల స్వరూపములు 
తెలియవచ్చునేకాని, ఇవి తెలిసిన తర్వాత కూడ కావ్యమందు, ముత్యమందు కాంతివలె, 


ఆాాాాాసాహితీ వైజయంతి 


ఇంకను ఏమో తప్పించుకొని తిరుగుచుండునో, ఆ కవితా లావణ్యము మన 
అనుభవములోనికి రాజాలదు. ఆ కవితా రహస్యము మనకు చిక్కదు. ఈ విషయమునే 
ఆనందవర్ధనుడిట్లు చెప్పెను. 


పుతీయమానం ఫుకదీన్యదేక, కస్త్వమ్తై కావీషు కులోకవినాం 
యత్‌తత్‌ ప్రసైద్ధిదయ కాతిరిక్తం ఐభాలి తాకణ్య బువొంగనాను 

(ధ్వన్యాలోకము) 
కవిత్వములోని అంతుచిక్కని ఈ రహస్యమునే 0౦0౪ల Barfield తనే Poetic Diction 


= A Study in Meaning లో , ‘that precarious element in poetry which has puzzled critics 
and poets alike......... " అని వ్యాఖ్యానించెను. కావున లక్షణానుసరణ పద్ధతియు 
సలక్షణమయినది కాదు. ఆలంకారికుల లక్షణములన్నింటిని కల్షియున్నను, కావ్యము 
తలిసెట్టి రామారావు “ప్రబంధనాయికా” వ్యంగ్య చిత్రమువలె, నుందరము 
కాకపోవచ్చును. నేటి ఆలంకారికుల లక్షణములతో నిన్నటి కావ్యమును పరిశీలించి, 
ఆ లక్షణములందు లేనిచో, కావ్య మలాక్షణిక మనుట గుజ్బమునకు ముందు బండిని 
కట్టుటవంటిది. ఒక కాలమున ఒక ఆలంకారిక సిద్ధాంతము అధికారము 
చేయుచుండును. కవి ఆ సిద్ధ్దాంతమున కనువగునట్లు కావ్యము వ్రాయుననుకొందము. 
ఒక రాజును పడగొట్టి ఇంకొకరాజు వచ్చినట్లు, ఒక సిద్ధాంతమును కాదని ఇంకొక 
సిద్ధాంతము ప్రాచుర్యము పొందును. అప్పుడు నిన్న సలక్షణముగ పరిగణింపబడు 
కావ్యము నేడలాక్షణికమగును. లక్షణ మనిన ఒక లక్షణము కాదు. ఉన్న లక్షణము 
లన్నింటి సముదాయ మనుకొనినను, ఆలంకారిక మతములు పరస్పర విరుద్ధములుగ 
నున్నవేకాని వానికి పొంతన కుదరలేదు. ఆనందవర్థన మతమునకు, మహిమభట్టు 
మతమునకు ఉత్తర దక్షిణ ధృవముల యంతదూరము. కుంతకుని మతమునకు 
క్షేమేంద్రుని మతమునకు పోలికయే లేదు. లక్షణముల సామరస్యము ఇట్టులుండ కవి 
ఎవరి లక్షణములు పాటింపవలెను? కావ్య లక్షణములు కవుల రచనలలో అచ్చటచ్చట 
నున్నట్టివేకాని ఆలంకారికులు సృష్టించలేదు. ఆలంకారికులు వానిని సంకలనమును 
చేసిరనవచ్చునేమో! అలంకార శాస్త్రము కావ్యావగాహము కొజకేర్పడినదేకాని కావ్యముపై 


-శ్రీ సర్దేశాయి ఆథురుంరాని - 


న్యాయవిచారణచేసి దానికి శిక్షనిచ్చుటకు మాత్రముకాదు. సంస్కృతమున కావ్యములు, 
అలంకార శాస్త్రములు శాంతియుత సహజీవనము సలుపుచుండెనేకాని, అలంకార 
శాస్త్రములు కవులను శాశింపలేదు. కావ్యములు ముందువచ్చిన చెవులు. అలంకార 
శాస్తములే వెనుకవచ్చిన కొమ్ములు. పాశ్చాత్య నాటక నియమములనే పరికింతము. 
తనకంటే ముందున్న ముగ్గురు నలుగురు (గ్రీకు నాటకకర్తల నాటకముల పరిశీలించి 
అరిస్టాటిల్‌ చేసినవేకాని, ఆ నాటక కర్తలు (ఇస్మెలస్‌, సొఫాక్షిస్‌, యూరిపిడిస్‌) ఇతని 
నియమములు చూచి తమ నాటకములు వ్రాయలేదు. అరిస్టాటిల్‌ తర్వాత అతని నాటక 
సూత్రముల అనుసారము రచితమైన నాటకములు (ఫ్రెంచి కవులగు కొర్చీల్‌, రాసిన్‌ల 
నాటకములు), అరిస్టాటిల్‌ నాటక సూత్రములకంటె ముందువచ్చిన నాటకముల స్థాయికి 
రాలేదను విషయమును, అరిస్టాటిల్‌ నాటక సూత్రముల పాటింపని షేక్స్‌పియరు 
నాటకములు మహోత్తమములై యున్న విషయమును మననము చేసిన, శాస్త్రీయ 
సలక్షణతకు కళావైభవమునకు సంబంధము ఉండనక్కజలేదను ప్రాధమిక సత్యము 
వెల్లడియగును. 


శాస్త్రమున నియమములని యుండును. కాని కవిత్వమున కాదు. నిజముగ కవియైన 
వానికి ఆలంకారిక భిషక్కులిచ్చు సూత్ర చిట్కాలు, రసగుళికలు, సిద్ధాంత లేహ్యము 
లక్కజలేదు. కవిత్వము దానంతట అదియే వచ్చును. వాల్నీకికివలె, Robert 3గుకు 
వలె. కవిత్వము నియతికృత నియమరహిత మయినట్టిదనియు, అనన్య పరతంత్ర 
మయినట్టిదనియు, అలంకారికులే ఒప్పుకొనిరి. అలంకార శాస్త్ర గ్రంథములు లేకున్నను, 
కావ్యము లుద్భవించుచునే ఉండును. కావ్యములు లేకున్న అలంకారిక గ్రంధములు 
రావు. కావ్యములు లేకున్న జాతి సంస్కృతియ లేదు. మధుచ్చందసుడు, దీర్హతమసుడు, 
వామదేవుడు, వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, భవభూతి, బాణుడు లేరనుకొందము. 
అప్పూడు భారతీయ సంస్కృతియ లేదు. భరతుడు, భామహుడు, దండి, ఆనందవర్ధనుడు, 
అభినవగుప్తుడు, కుంతకుడు, రాజశేఖరుడు, జగన్నాథ పండితరాయలు లేరనుకొందము. 
అప్పుడు కొన్ని ఆలోచనా ప్రేరక [గ్రంథము లుండవేమో కాని, భారతీయ సంస్కృతి 
ఉండును. ఆలంకారికుడు కవియునైన ఎడల చిత్రమయిన పరిస్థితి యేర్పడును. తాను 
(ప్రతిపాదించు జాచిత్య సిద్దాంతమునకు విరుద్ధములయిన ఉదాహరణములను తన 


సాహితీ వైజయంతి " 
రచనలనుండియే ఇచ్చి, క్షేమేంద్రుడు తన నిషక్షపాత బుద్ధిని, కవిని నియమబద్దుని 


చేయుటయందు అలంకార దర్శనాశక్తతను చాటినాడు. 


కావ్యము కవి సామ్రాజ్యము. ప్రాచీనుల మాటలలో చెప్పవలెనన్న “అపారేకావ్య 
సంసారే కవిరేవ ప్రజాపతిః. ఏ సామ్రాజ్యపు కట్టుపాటులా సామ్రాజ్యమువి. ఏ 
సామ్రాజ్యమును దర్శించునపుడు ఆ సామ్రాజ్య నియమముల ననుసరింపవలెననునది 
ప్రాచీన ధర్మశాస్తమతమే. కావ్యమును, దాని సృష్టించిన కవి ఉద్దేశించినట్టియు, 
తత్మావ్యాంత ర్ఫూతము లయినట్టియు, నియమములచేతనే పరిశీలింవవలెను. 
మాయకోవస్కీ “కవితా నియమములను కవియే సృష్టించుకొనును. (The ౧౦౯౬1 pre- 
cisely the person who creates these poetic rules) అనెను. కవి తనకు తానే సృష్టించుకొనిన 
నియమము లెట్లుండును? కరుణ మొక్కటే రసమనియు, తన కవిత్వ మందలి 
కరుణముచేత రాళ్లుకూడ ఏడ్చుననియు, వజహృదయములు పగులుననియు అర్థము 
ధ్వనించునట్లు భవభూతి “ఉత్తర రామచరిత” నాటకమున పాత్రల ముఖమున 
చెప్పించినాడు. నన్నయ, తన కవిత్వమున “ప్రసన్న కథాకలితార్ధ యుక్తాయు, “అక్షర 
రమ్యతాయు ఉండుననెను. “ప్రాత వడ్డమాటలు” వాడనని తిక్కన శపథము చేసెను. 
తన కవిత్న్వమువలన “ఆంధ్రావళి మోదముంబొరయూ ననియు విశ్వాసము ప్రకటించెను. 
నన్నెచోడుడు, తనది “దేశి కవిత్వము,” “వస్తు కవిత్వము” అని నిర్వచించెను. 
“అల్పాక్షరముల ననల్ఫార్థము” వచ్చునట్లు చేయగల రచనయే కవిత్వమని పాల్కురికి 
సోమనాథుడు తీర్మానించెను. ఎజ్జా_పైగ్గడ తనకు “ప్రబంధ పరమేశుడు” అను 
బిరుదమున్నట్లు చెప్పినాడు. అతని కవిత్వము ప్రబంధ గుణము కలిగినట్టిదని అర్ధము. 
నాచన సోమనాథుడు తనను “నవీనగుణ సనాథు”నిగ పాఠకులకు పరిచయము 
చేసికొనెను. తన “కవిత్వ వర్ణనాకర్ణనమున, యతి విటుడుగాను, విటుడు యతిగాను 
మాజకపోవునా?” అని సంకుసాల నరసింహ కవి సవాలుచేసెను. తాను “సహజ 
పాండిత్యుడు” అని నివేదించుకొనెను పోతన. ఇతని కవిత్వము సహజ పాండిత్య 
జనితమని అర్ధము. అల్లసాని పెద్దనది అని ప్రచారములోన్న “పూతమెజుంగులుం..... 
సారెసారెకున్‌” అను దీర్హమైన ఉత్సలమాలికా చాటువులో కవిత్వ స్వరూపము వర్ణితమయినది. 
అల్లసాని పెద్దన కవిత్వమందీ లక్షణములు కలవా? పింగళి సూరన తన కవిత్వ 


లాలాలాాాాాా0] టా 


-శ నర్తేశాయి శిరుముంరావు్‌- 


మెట్లుండునో “కళ్తాపూర్ణోదయ” కావ్యమున “పొసగ ముత్తెపుసరులొ “చలువగల వెన్నెలల 
చెలువునకు” (ఆశ్వా 1; పద్యములు 82-83) అను పద్యములలో కలభాషిణీ 
పాత్రముఖమున చెప్పించెను. “కళాపూర్ణోదయ”మే, పూర్ణకవిత్వకళా వికాసముపైని 
ఒక అన్యాపదేశ కావ్యము (41162000 అని అనుకొనినను తప్పుండదు. రామరాజ 
భూషణుడు తన కవిత్వమున సంగీత సాహిత్యములుండు ననెను. చేమకూర వేంకటకవి 
తానువ్రాయు ప్రతి పద్యములోను (విజయ విలాసము) ఏదో ఒక విశేష ముండితీరునని 
ముందుగనే మనలను హెచ్చరించినాడు. వేములవాడ భీమకవి, మైలమ భీమన 
ఖద్దసృష్టికి, బ్రవ్మోండమందలి భీషణ వస్తువులన్నియు ముడి సరుకులు అని వాని 
వివరముల నిచ్చినాడు. (చూ. “గరళపు ముద్దలోహము” అనుచాటు పద్యము). అట్టి 
కవియే అనదగు శ్రీరంగం శ్రీనివాసరావు “నవకవనము”నకు కావలసిన బీభత్సమయ 
సామగ్రిని పేర్మొనినాడు (చూ. “నవ కవిత” - మహాప్రస్థానం). నేటి దిగంబర కవులు 
“దికొలు అను కవితలద్వారా, క్రుళ్లును కప్పుకొనిన సంఘమును బిత్తర చేయవలెనని 
తత్తజిపడుచున్నారు. “కేకలు” వ్రాయుచున్నారు. 


ఈ యీ కవులు తాము చేసిన ప్రతిజ్ఞలను నిలబెట్టుకొనిరా? లేదా? వారి వారి 
కవిత్వములలో, వారి వారి చేతనే నిర్వచింపబడిన లక్షణములు, గుణములు, ధర్మములు, 
ఉద్దేశింపబడిన శక్తులు, సామగ్రి, వస్తువులు ఉన్నవా? లేవా? అని పరిశీలించుట కవి 
మార్గానుసరణ పద్ధతి. కొందటు కవులు తమ కవిత్వ గుణములను సూక్ష్మముగను, 
సున్నితముగను అచ్చటచ్చట సూచించి ఉందురు. తమ కవిత్వ ధర్మములను ప్రత్యేకముగ 
చెప్పని కవుల రచనలలోకూడ, జొన్నచేలో నడచుచు పోయినట్లెల్ల, స్వయం నిర్మిత 
సూత్రములు, నియమములు, కవితా సంబంధి తత్త్వములు, సుస్పష్టములగుచు పోవును. 


ఇట్టి విమర్శనము కవిమార్గానుసరణ పద్దతికి చెందును. ఇతర కావ్య నియమావళి 
కిచట చెల్లుబడిలేదు. రామాయణ కవిత్వ నియమములు మహాభారతమున కన్వయింపవు. 
తిక్కన కవిత్వ సూత్రములు, రామరాజ భూషణుని కవిత్వ సూత్రములు వేట్వేజు. 
షేక్స్‌పియరు, జార్డ్‌ బెర్నార్ట్‌షాల నాటక నియమములకు సామాన్య గుణముకంటేె విభిన్న 
గుణమే హెచ్చుపాలుగ నుండును. టైెక్ట్‌ (Beంt[01t Brecht) నాటక సిద్ధాంతములు బెకెట్‌ 
(Samuel Beckett) నాటక సిద్ధాంతములు పరస్పర విరుద్ధములు. మిల్టన్‌ కవిత్వ పద్ధతిని 


102. 


——————సాహిోతీ వైజయంతి 


ఇఇ. కమ్మంగ్స్‌ (౬౭ ౬౫౫౫8౬౨) కవిత్వ పద్ధతితో పోల్చరాదు. ఎంతమంది కవులున్నారో 
అన్ని ఆలంకారిక మతములున్నవి. అన్ని నంవదాయములున్నవి. ఈ 
సంప్రదాయావగాహనమే విమర్శకుని విధి. 


కావ్యము సాలీడు తననుండియే తంతువుల తయారుచేసి, గూడల్లుకొని అందు 
భద్రముగనుండు సాలీడువలె, కావ్యము స్వయం భవసాహిత్య సూత్ర తంతువుల మధ్య 
భద్రముగనుండును. 


కావ్య మీమాంసకర్త రాజశేఖరుడు చతుర్విధ సాహిత్య విమర్శకుల పేర్మొనెను. 
ఎట్టి మంచి కావ్యమునైనను పరిగణింపనివాడు అరోచకుడు. కావ్యము మంచిడైనను, 
చెడ్డదైనను తెగమెచ్చుకొనువాడు సతృణాభ్యవహారి. ఈర్వ్య్యతోడి దోషైకద్భష్టితో కావ్యమును 
పరీక్షించువాడు మత్సరి. నిష్పక్షపాతబుద్ధితో సత్యాన్వేషియై కావ్యసమాలోచనము 
చేయువాడు తత్వాభినివేశి. తత్త్యాభినివేశమార్గమ ముత్తమము. మత్సరమార్గము 
పరిహార్యము. 


కావ్యరచన బాధాయుతము. కావ్య విమర్శనము బాధ్యతాయుతము. కావ్యము 
పాకము. విమర్శనము రుచి గ్రహణ పారీణత. కావ్యము సుగంధపుప్పము. విమర్శనము 
మందానిలము. కావ్యము మకరంద భరిత ప్రసూనము. విమర్శనము మధుపము. 
కావ్య మనాహత నాదము. విమర్శనము విమల గాంధర్వము, కావ్యము తుషా ధాన్యముల 
మిశ్రమమైనట్లయిన, విమర్శనము శూర్చము! ఇది సాహిత్య తత్త్వము. 


"The rudiment of criticism is the ability to select a good poem and reject a bad 
poem, and its most severe test, its ability to select a good new poem, to respond 
properly to a new situation". 


TS. Eliot - INTRODUCTION TO THE USE OF POETRY AND THE USE OF 
CRITICISM. 





నెటి సాహిత్యము 
శ్రీ గిడుగు తేంకట రామమూర్తి రంటలు 


ఈ నవ్యసాహిత్యపరిషత్తు వార్షికోత్సవము (1987) సందర్భములో నా చిత్ర పటము 
బహిర్గతము చేసి నన్ను గౌరవించినందుకు మీకందరికీ నా వందనములు. ఈ 
చిత్రపటము వ్రాసిన కవుతా రామమోహనశాస్త్రి గారిని నేను ప్రథమ పర్యాయము 
చూచినది వారు ఈ చిత్రపటము వ్రాయడానికి నన్ను చూడవచ్చినప్పుడే. ఈ శిల్పికి 
నా పటము చిత్రించ వలెనని ఎందుకు బుద్దిపుట్టినదని నేను అడుగగా, అక్కడి 
మిత్రులవల్ల 'నేను వ్యావహారిక భాషావాదములో చూపిన సత్యాగ్రహము తనకు 
నచ్చినిదని శిల్పి చెప్పినట్లు తెలిసింది. ఈ చిత్రపటము నాకు చిరమిత్రులైన ఉన్నవ 
లక్ష్మీనారాయణగారు తెరవడము నాకు సంతసము ద్విగుణము చేసినది. 

నవ్యసాహిత్య పరిషత్తు అనగానే కొందరూరకే తాచుపాములవలె లేస్తారు. అసలు 
నవ్యసాహిత్యము అంటే అర్థమేమిటి అని కూడా అంటున్నారు. ఆ మాటకు సరైన 
అర్థము లేదని వారి ఊహ. “నవ్య సాహిత్యము అంటే నవ్య = ఇప్పటి సాహిత్యము 
అని నేను అంటాను. కొందరు 'నవిలో నుంచి 'ను' (నూతన) వచ్చిందంటారు. నేను 
'నులో నుంచి 'నవి 'నూతని వచ్చినవి అంటాను. ఇంగ్లీషులో నవ్‌ (N0౪) అంటే 
ఇప్పుడు "కు అనేది కవ్‌ (004) ఐనట్లే “ను” అల్లా ఇంగ్లీషులో నవ్‌ (N0౪) ఐనది. 
కాబట్టి “నవి లేక 'నూతని అంటే ఇప్పటిది అని అర్థము. నవ్యసాహిత్యము అంటే 
నేటి సాహిత్యము అని అర్ధము. ఇందులో తప్పు ఏమున్నది? 

నవ్యము, నూతనము, అంటే వీరికి ఇంత కష్టమెందుకు? బుగ్వేదము ప్రాచీనతమ 
మైనదిగదా! అందుకు మొదట బుక్కు “అగ్నిమీళే” అని ప్రారంభిస్తుంది. దానివెంటనే 
“అగ్నిఃపూర్వేభిః బుషిభిః ఈడ్యో నూతనైరుతి అని ఉన్నది. ఇక్కడ “పూర్వేభిక? అని 
తృతీయా బహువచనములో పూర్వవైదిక రూపమున్నూ 'నూతనైః అని నూతన 
సాంస్కృతిక రూపమున్నూ ఉన్నవి. బుషులు మంత్రద్రష్టలు. బుగ్వేద కాలమునాడు 


———సాఫోతీ వైజయంతి 


కూడా పూర్వబుషులు చెప్పిన పాతబుక్కులతోనూ నూతన బుషులు చెప్పిన 
నవ్యబుక్కులతోనూ అగ్నిని పూజిస్తూ వచ్చినారు. 

కొత్తలో నైరస్యమేమీలేదు. గతమంతా గతము: అది తెలియదు. మనకు ఇప్పటిదే 
కావలె. నవ్యసాహిత్య పరిషత్తు కోరేది అదే. నేడు తెలిసే విషయాలు ఇప్పటి కవులు 
రచిస్తున్నారు. అందుకు తప్పేమీ లేదు. మొదట మొదట చాలా మంది భావకవిత్వాన్ని 
తిట్టినారు. ఈ నడుమ రాజమహేంద్రవరములో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు 
వార్షికోత్సవ సందర్భంలో అప్పటి ఆహ్వాన సంఘాధ్యక్షులు తమ స్వాగతోపన్యాసములో 
భావకవులను అంగీకరిస్తే మంచిదన్నారు. దానినిబట్టి ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు 
కూడా ఇప్పుడు నవ్య సాహిత్యాన్ని ఆమోదించినట్లే కనబడుతుంది. 

బుగ్వేద కాలమునాడుగూడా నూతన బుషులు నవ్యబుక్కులు చెప్పినారు. అప్పటికి 
అవి నవ్యసాహిత్యము. తర్వాత బ్రావ్మణములు వచ్చినవి; ఆ తర్వాత ఉపనిషత్తులు 
పుట్టినవి. అప్పటికి అవీ నవ్యసాహిత్యమే. పిమ్మట పురాణాలు పుట్టినవి. ఆ పురాణాలే 
అప్పటికి నవ్యసాహిత్యము. కావ్యాలు పుట్టిన రోజులలో అవే నవ్యసాహిత్యము. 

కాని ఎప్పటికప్పుడు నవ్యసాహిత్యానికి దెబ్బలు వస్తూనే వచ్చినవి; వాటిని పెద్దలు 
నివారించుకుంటూనే వచ్చారు. అన్నిటికంటే సాహిత్యానికి పెద్ద దెబ్బవేసినది 
'కావ్యాలాపాంశ్చ వర్జయేత్‌” అనే నిషేధము పెట్టిన వైదిక లోకము. వారి మతములో 
కావ్యము వేద మూలము కాదు కనుక వర్యము. కాని అప్పటి కవులు ఆ నిషేధానికి 
కట్టుబడక కావ్యాలు వ్రాసినవారు. కావ్యాలలో శృంగారాది వర్ణనలు ఉంటవని వైదికులు 
ఆక్షేపిస్తే అప్పటివారు వేదములో నుంచి సంభోగ శృంగారం దగ్గరనుంచీ, కావ్యాలలో 
ఉండే అన్ని విషయాలూ, ఎత్తి చూపి వాళ్ళను నిరుత్తరులనుగా చేసినారు. కొందరు 
కావ్యము ఆనందము కలిగిస్తుంది, కనుక కావ్యపఠనము వల్లకాదు అంటే కావ్యాలు 
కలిగించే ఆనందము (బ్రహ్మోనంద సహోదరమని నిరూపించి కావ్యాలు కాంతాసమ్మితంగా 
ఉపదేశము చేస్తవని నిర్ధారణ చేసినారు. ఈ విధంగా అప్పటి కవులు కావ్య ప్రయోజనము 
సాధించినారు. లేకపోతే అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఒక్క స్వాధ్యాయ ప్రవచనమే 
ఉండిపోయేది. 

అలాగే మొదట వచన కావ్యాలు వ్రాసేవారిని ఆక్షేపించినారు. తర్వాత 'వాసవదత్త 


0 — 


-శ్రీ గిడుగు రేంకట రామమూర్తి రంతులు- 


'కాదంబరి” వంటి గొప్ప వచన కావ్యాలు పుట్టినవి. అటుపిమ్మట “కవీనా మగల ద్దర్వో 
నూనం వాసవదత్తయా అవనీ, “బాణోచ్చిష్ట మిదం జగత్‌” అనీ వాక్యాలు పుట్టినవి. 

ప్రాకృతంలో కావ్యాలు వ్రాయరాదన్నారు కొన్నాళ్ళు. (ప్రాకృతము అపభ్రంశ భాష 
అనీ అందులో కావ్యాలు వ్రాస్తే నరకంలో పడిపోతారనీ భయ పెట్టినారు. కాని తర్వాత 
“సేతుబంధము గాథాసప్తశతి” వంటి కావ్యాలు ఆ అపభ్రంశ భాషలోనే పుట్టినవి. 
బౌద్భుల మత([గ్రంథమైన (క్రిపిటకమంతా జీవద్భాష ఐన పాలీభాషలోనే ఉన్నది. 
పాలీభాషలో ఎన్నో బౌద్ధమత గ్రంథాలు వ్రాశారు. 

మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కొత్త విషయాలకు మొదటలో 
కొంత బాధ వస్తూనే వచ్చింది. క్రైస్తవుల మత[గ్రంథమైన బైబిలు మొదట ఇంగ్లీషులో 
ఉండకూడదన్నారు. విక్లిపు (గంగ) అది ఇంగ్లీషులో వ్రాస్తే తగలబెట్టించి ఆయననూ 
ఆయనను అనుసరించిన వారినీ ఎన్నో చిక్కులు పెట్టినారు. గెలీలియో (6ఇ|॥0)ను 
అప్పటి మతాధిపతులు ఎన్నో చిక్కులు పెట్టినారు. ఇప్పటికి నూరేళ్ళ కిందటిదాకా 
ఆక్సుఫర్షు యూనివర్శిటీవంటి విద్యాలయాలలో ఇంగ్లీషు వాజయము ప్రత్యేకముగా 
చెప్పే ప్రొఫెసర్లు లేరు. ఇప్పుడు షెల్లీ, టెన్నిసను, షా - వీళ్ళ కావ్యాలు చదవనివాళ్ళను 
వ్యర్థులంటారు. 

“సాహిత్యము, సారస్వతము, వాజ్బయము' అనే మూడు మాటలను పర్యాయపదాలుగా 
వాడుతున్నాము. మూడు మాటలూ ఒకే అర్థంలో ఉపయోగించి వాటిని వృధాచేసేకంటే 
మూటీినీ అర్ధభేదముతో ప్రయోగిస్తే బాగుంటుంది. అందులో “సాహిత్యం” అనే మాటను 
సామాన్యముగా ఇంగ్లీషులో 'కల్చ్పరు” అన్నట్లు విశాలమైన అర్థంతో వాడితే మంచిది. 
ఈ అర్థములో సాహిత్యము లోక సంగ్రహార్థము ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు 
శాస్త్రాలు అన్నీ కళలలోకి వస్తున్నవి. మనపూర్వులు యూరపు అంటేనే ఏమో ఎరుగరు. 
ఇప్పటి శాస్రజ్ఞులు లోకమంతా తెలుసుకొని ఒకచోటి నుంచి ఇంకొక చోటికి శీఘ్రంగా 
వెళ్ళుతున్నారు. అంతేకాకుండా జ్యోతిశ్శాస్రజ్ఞుల మనస్సులు ఇప్పుడు విశ్వవిహారం 
చేస్తున్నవి. ఈ మధ్య ప్రతిభలో 'విశ్వపర్యటనము” అనే చక్కని వ్యాసము వ్రాసినారు. 
నేటి సాహిత్యం అనంత విశ్వమంతా ఆక్రమిస్తున్నది. 

నేటి లోకానికి ఉపకారము చేయవలెనంటే నవ్యసాహిత్యము కావలె. భారతాదులలోని 


త్‌ 


106 


——— సాకీ వైజయంతి 


నీతులు ఇప్పుడు పనికిరావు. నేడు లోక సంగ్రహము కోసము పుస్తకాలు వ్రాస్తే నేటి 
వ్యావవోరిక భాషలోనే వ్రాయవలె. (గ్రాంధిక భాష ఎవ్వరికీ రాదు. అది మనకిప్పుడు 
పనికిరాదు. ఇంగ్లండులో లోకసంగ్రవోనికి ఈమధ్య ప్రధానంగా నాటకము, జర్నలిజము 
ఎక్కువగా ఉపకరిస్తున్నవి. అలాగే మన దేశంలో కూడా కావలె. కాబట్టి వాడుక భాష 
ఉపయోగించక తప్పుదు. 

ఈ వాడుక భాష ఒక రూపంగా ఉండడం లేదని తెలియనివారు ఆక్షేపిస్తున్నారు. 
కాని వారికి జీవద్భాష స్వరూపమే తెలియదు. ఎక్కడైనా రెండు సూర్యోదయాలు 
ఒక్కేరూపంగా ఉంటవా? ఒక మనిషిని పోలిన మనిషి ఇంకొకడుంటాడా? ఒక్క మనిషివే 
రెండు చెవులూ ఒక్క విధంగా ఉండవే. జీవద్భాషలో ఉన్న విశేషమే అది. అచ్చుదిమ్మెలో 
వేసి తయారుచేసేది కాదు. వ్యాకరణాలతో నిఘంటువులతో కట్టీవేస్తే పడివుండదు. 
అది జీవద్భాష. అది వాడకుండా ఉంటామనేవాళ్ళు నాలికలు కోసుకోవలసినదే. 

ఈ యుగములో స్పిరిట్‌ ఆఫ్‌ ఛాలెంజి (Spirit of Challenge) ప్రధానంగా ఉన్నది. 
“ఛాలెంజి అంటే తెలుగులో సరిఐన పదము లేదుకాని ధిక్కారము అనేమాట కొంత 
దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ యుగాన్ని 'ధిక్మార యుగము” అంటున్నాను. వ్రథమంలో 
కొందరు స్వతంత్రుల అధికారం ధిక్కరించి స్వతంత్రులైనారు. పూర్వం స్త్రీలు విద్య 
నేర్చుకోరాదు, ఉద్యోగాలు చేయరాదు. కాని వారిప్పుడు మేమెందుకు పనికిరామూ 
అంటున్నారు. వాళ్ళు అన్ని ఉద్యోగాలూ చేస్తున్నారు. టర్కీలో ఇప్పుడు చివరకు ఆకాశ 
విమానాలు నడిపేందుకు ఆరువందల మంది స్త్రీలు సిద్ధమయినారు. సైనిక దళాలలో 
కూడా స్రీలు చేరినారు. ప్రీల రెజిమెంట్లే ప్రత్యేకంగా ఉన్నవి. ఈ విధంగా స్రీలు 
పురుషుల అధికారం ధిక్కరిస్తున్నారు. మొన్న మొన్నటివరకూ రాజ్యాలలో అధికారాలు 
ధనవంతులకే ఉంటున్నవి. కాని నేడు బీదవాళ్ళు ధనికుల అధికారం ధిక్కరిస్తున్నారు. 

ఇటువంటి సమయంలో నేటి సాహిత్యాన్ని ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శకుల 
అవివేకమే వ్యక్తమవుతుంది. అట్టి విమర్శనలకు నిరుత్సాహ పడనక్కరలేదు. కాళిదాసుకూ 
భవభూతికీ కూడా ఆక్షేపణలు రాకపోలేదు. భాసుడూ మొదలైన వాళ్ళ నాటకాలు 
ఉండగా ఈ కొత్తనాటక మెందుకూ అని అప్పటి అజ్ఞానులు కొందరు ఆక్షేపిస్తే కాళిదాసు 
'మాలవికాగ్నిమిత్రము'లో 


E07 — 


-శ్రీ గిడుగు శేంకది రామమూర్తి రంతులు 


“పురాణ మిత్యేవ న సాధు సర్వమ్‌ 

న చాపి కావ్యం నవ మి త్యవద్యమ్‌ 

సంతః పరీ క్ష్యాన్యతర దృజంతే 

మూఢః పరప్రత్యయనేయబుద్ధివొ 

అని ప్రస్తావనలో చెప్పించి నవకవులను హేళనచేసేవారిని, మూఢుల కింద కట్టి 
వేసినాడు. భవభూతి కూడా అప్పటివాళ్ళు “ఎందుకివి అవి ఆక్షేపిస్తే, 

'యే నామ కేచి దిహ నః ప్రథయ న్యవజ్ఞాం 

జానంతు తే కిమపి తాన్సతి నైష యత్నః 

ఉత్పత్ప్వృతే£_ స్తు మమ కోతి పి సమానధర్మా 

కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృథ్వీ’ 

అని చెప్పుకోవలసి వచ్చినది. వర్గువర్తువంటి మహాకవి పుస్తకాలు మొదట 
పదకొండేళ్ళలో పది ప్రతులు మాత్రమే అమ్మకమయినవి. టెన్నిసనువంటివాడు తన 
పుస్తకాలు అమ్ముడుకాకపోవడము చూచి "This wll never 60" అన్నాడు. బెర్నార్లు 
షా పుస్తకాలు అచ్చువేసే వాళ్ళే మొదట లేకపోయినారు. కాని ఇప్పుడు షా పుస్తకాలు 
విరివిగా అమ్మకమవుతున్నవి. “షాను నీవు ఎందుకు పుస్తకాలు ప్రాస్తున్నావంటే “నేను 
నేటివాళ్ళకోసం వ్రాస్తున్నాను. నేటి లోకం కోసం వ్రాస్తున్నాను. శాశ్వతత్వం కోసం 
కాదు” అన్నాడు. 

ప్రతి కొత్త ఉద్యమానికి మొదట చిక్కులు వస్తవి. నెను పాతికేళ్ళ కిందట ఈ ఊరు 
వచ్చినప్పుడు వింజమూరి భావనాచార్యులుగారు 'మీవాదం అంగీకరించము” అన్నారు. 
వారి పుత్రులైన వింజమూరి రంగాచార్యులుగారు మద్రాసులో అదేవిధంగా గ్రాంథిక 
భాషలోనే గ్రంథాలు వ్రాయవలెనన్నారు. కాని ఈ పాతికేళ్ళలో ఎంత మార్పు జరిగిందో 
చూడండి! గురజాడ అప్పారావు చనిపోయినప్పుడు వింజమూరి రంగాచార్యులుగారు 
సంవత్సరాది సంచికలో విచార పడుతూ కావ్యము వ్రాసినారు. నావాద మంగీకరించని 
వింజమూరి భావనాచార్యులుగారి కుమారుడు పార్ధసారధి వ్యావహారిక భాషలో కధలు 
వ్రాస్తూ ఈ పరిషత్తులో సభ్యుడుగా ఉండడమే కాకుండా ఇంత వైభవంగా జరుగుతున్న 
ఈ సభవారి ఆహ్వాన సంఘానికి కార్యదర్భులలో ఒకడుగా కూడా ఉన్నాడు. 





———— — — —  — — — — —నాహితీ వైజయంతి 


నేటి సాహిత్యము సర్వతోముఖంగా వృద్దికావలెనంటే వ్యావహారిక భాషలో 
యూనివర్శిటీలలో అన్ని విషయాలూ బోధించేందుకు ప నికివచ్చే పుస్తకాలు వ్రాయవలె, 
షుమారు రెండుకోట్ల తెలుగు వాళ్ళున్నారు. మన దేశంలో నూటికి పడిమందికంటె 
సంతకం చెయగలవాళ్లు లేరు. ఆ పదిమందిలో చదివేవాళ్ళు బహు కొద్ది మంది. 
అందులో సాహిొత్య(గంధాలు అర్థము చేనుకోగలవాళ్ళు ఎందరున్నారు? 
చదవలేనివాళ్ళనందరినీ చదవగలిగేట్లు చేయడం మనపని. ఇంత మందికీ వ్యవవోరానికి 
అవసరమైన చదువు చదివేట్లు చేయడానికి ఏ భాషలో పుస్తకాలు వ్రాయవలె? కాశీ 
కృష్ణాచార్యులుగారు ఆంధ్రం సంస్కృతం కంటె గొప్పది. ఆంధ్రం బాగా రావలెనంటే 
సంస్కృతమూ, ఆంధ్రమూ పూర్తిగా వచ్చి ఉండవలె అన్నారు. నేను కొంత పూర్వాంధ్ర 
భాష నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను. కాని నాకు ఇప్పటికీ దాని స్వరూపం పూర్తిగా 
తెలిసింది కాదు. ఆ సందేవోలు తీర్చగలవారు ఎవరున్నారో నా ఎదట నిల్చి చెప్పండి! 
అటువంటి పూర్వభాషలో కావ్యాలు వ్రాస్తే మన దేశంలో చదువురానివారందరికీ చదువు 
నేర్చగలమా? ఈ మూడు కోట్ల మందీ నిఘంటువులూ, వ్యాకరణాలూ చెప్పుకొని 
తర్వాత విద్య నెర్చుకొనవలెనా? గ్రాంధిక భాషలో కావ్యాలు వ్రాయలేరు. గ్రాంథిక 
భాష అనే పేరుతో అందరూ కృతకభాష వ్రాస్తున్నారు. వ్యావహారిక భాష అంటే ఇప్పుడు 
శిష్టుల వ్యవహారంలో ఉన్న భాష అది నేను ఉగ్గుబాలతో నేర్చుకొన్న భాష. అది దేశి, 
జాను తెనుగు! అది మనది, మన భాష ఆ భాషలోనే కావ్యాలు వ్రాయవలె. కావ్యం 
నేర్చు దాని కూర్పులో ఉంటుంది. కర్పూరమంజరిలో సంస్కృతము మోటుభాష అనీ 
(వ్రాకృతము సుకుమారమైందనీ అన్నాడు. అలాగే (ప్రాకృత కావ్యము పసిపిల్లల వాక్కువలె 
అమృత మయమైనదన్నారు. కావ్యము అందము భాషలో లేదు. పూర్వపు వృత్తాలల్లో 
నేటి మాటలు వట్టవు. నేటి భాషకు తగిన వృత్తాలూ పాటలూ వాడుకలోకి 
తీసుకురావలెను. గురజాడ అప్పారావు అన్నట్లు 'కొత్తపాతల మేలికలయికి ఉండవలె. 
వ్యావహారిక భాష అపరిమిత ప్రయోజనము కలది. నవ్యసాహిత్యం లేకుంటే 
లోకసంగ్రహం జరగదు, లోకం వృద్దిపొందదు! ఉత్సాహంతో పనిచేయండి! మీకు 
విజయం తప్పదు! హ్‌ 


గి 
* 
# 


త్యారయ్యగారి నాదసుధారసం 


శ్రీ రొళ్ళరర్లి అనంతకృష్ణశర్మ 


శ్రీత్యాగయ్యగారు ప్రపంచానికి ప్రసాదించిన వరం గంగానదివలె మూడు మార్గాలతో 
ప్రవహించింది. శ్రీరామ భక్తి, కవిత, గానం, ఈ మూడు తత్వాలును పూర్వజన్మార్దితమైన 
పుణ్యంచేతనే తప్ప మనుష్య ప్రయత్నంతోగాని, ఆకస్మికంగాగాని లభించేవి కానంతగా, 
గొప్పతనంతో ఇంచు మించుగా ఉన్నవి. అయినా వంశ పరంపరగా, ఇంటిసొత్తుగా 
కూడా ఆయన పాలికి దొరకినవని చెప్పడానికి కావలసినంత సాక్ష్యం ఉన్నది. 


త్యాగయ్యగారి ప్రియశిష్యుండైన సౌరాష్ట్ర వేంకటరమణ భాగవతులు తన గురువుగారి 
జీవిత చరిత్రను కొంతవరకూ సంగ్రహంగా వ్రాసి పెట్టినాడు. దానిలో త్యాగయ్యతండ్రి 
రామ(బ్రహ్మంగారిని గూర్చి ఈ మాట లున్నవి : 


వీరు శ్రీమద్రామాయణ, భాగవత, భారతాది ప్రసంగాదుల యందు ప్రవీణుడును, 
తంజావూరు తులసింగ మహాప్రభువులవారి సంస్థానంలో శ్రీమద్రామాయణ ప్రసంగంచేసి, 
శ్రీరామనవమి గర్బోత్సవము సలిపి అనేక సన్మానముల నొందిరి. ఆ ద్రవ్యాల చేత తన 
యింట్లో శ్రీరామనవమి జననోత్సవమును అతి విమర్శగా చేయుచు నుండును. 


త్యాగయ్యగారి తాతగారైన గిరిరాజ (బ్రహ్మంగారిని గురించి “వీరు నకల 
విద్వలయందును సమర్ధులు అని మాత్రం పైచరిత్రలో గలదు. కాని ఎట్టయాపురం 
సుబ్బరామ దీక్షతులు గిరిరాజకవిని గూర్చి “ఇతడు... సంస్కృతాంధ్రభాషలలో మిక్కిలి 
ప్రజ్ఞ గలవాడు, సంగీత విద్యాసంపన్నుడు. ఇతడు తెనుగున భక్తిరసముగాను, 
వేదాంతవిషయముగాను బహుకీర్తనములజేసి ప్రఖ్యాతిని బొందినవాడు' అని వ్రాసినారు.” 
ఐతే. 


'మాయా నీ వంచన నడువదు । మాటాడక పోవే” 
అనే కాంభోజిరాగం వేదాంతకీర్తన ఒకటే సుబ్బరామ దీక్షితుల పుణ్యాన చిట్టతోపాటు 


110. 


-సాహితీ వైజయంతి - 


మనకు లభించింది. 


తక్కినవి నాకు దొరకలేదు. ఐతే తంజావూరి సరస్పతీ మహలు భండారంలో 
శాహమహారాజును, శరభోజిమవారాజును నాయకులనుగా జేసి, గిరిరాజకవి రచించిన 
శృంగార పదాలు కొన్ని నూర్లకైనా తక్కువ కాక, దిక్కూ దశా విచారించేవారు లేక 
మూల్చుతూ ఉన్నవి. ఆయన రచించిన తెలుగు యక్షగానాలు గూడాకొన్ని అక్కడ గలవు. 
గిరిరాజకవి తండ్రి పంచనదబ్రవ్మాంగారు కూడా వేదశాస్త్ర పురాణాదులయందు నిపుణుడు" 
అని పై త్యాగరాజ చరిత్రలో ఉన్నది. కనుక త్యాగయ్య గారి పూర్చీకులలో కనీసం 
మూడు తరాలవారు సంగీత సాహిత్య భగవద్భక్తులకు పేరు పొందిన వారనిన్నీ అందుచేత 
ఆయన కా మూడు విషయాలున్నూ, వద్దన్నా వదలక, ఉగ్గుపాలతో వచ్చిన వనిన్నీ 
చెప్పడానికి సందేహంలేదు. మరి అనిర్వచనీయమైన ఆయన ప్రతిభాశక్తి చేత ఆమూడూ 
చాలా ప్రబలించినవి. మూడూ ఒకదాని కొకటి వర్చస్సు నిస్తూ పెరిగినవి. ఒకదానితో 
మరి రెండూ ఎప్పుడుగాని వీడిపోక ఏకకుటుంబంగా నడచినవి. సంగీతానికి ఉల్లాసం 
ఎక్కువైన సమయంలో భక్తి., సాహిత్యాలూ, భక్తి ఉద్రేకించిన వేళలో సంగీత 
సాహిత్యాలూ, కావ్యకళ మెరసినప్పుడు భక్తీ, సంగీతాలూ వెనుక నిలిచి మేళం 
నడిపించినవి. ఈ త్రివేణీ సంగమాన్ని ఇంత స్పష్టంగా మనం త్యాగయ్య జీవితమందే 
చూడవచ్చును. ఈ మూటినీ ఆయన ఆత్నోత్తారణకై సాధించి ఊపాసించినాడు. కీర్తి, 
ద్రవ్యం, ప్రతిష్ట మొదలైన యే ఇతర ఫలాలనూ ఆసించక, ఇతర జీవులూ తరించవలెననే 
(ప్రపంచానికి మూటినీ వెదజల్లినాడు. 


ఐతే, ఆయన ధారాళంగా ఇచ్చిన ఈ తత్త [త్రయాన్ని మన మెంతవరకు 
గ్రహింపగలము? ఎంత జీర్ణించుకోగలము? మన కీ మూటిలో ఏది ముఖ్యం? ఏది 
గౌణం? ఈ విషయంలో నా దృష్టిని మాత్రం ఇక్కడ మనవి చేస్తాను. 


త్యాగయ్యగారి భగవద్భక్తి నావంటివాని యోగ్యతకు చాలదూరం మించిన 
మహాత్తత్త్వం, ఆయన భక్తి సంస్కారం గొప్పది. కనీసం నాల్దుతరాలది. ఇంక ఆయన 
సాధన అతిమానుషమైనది. పుట్టినది నిర్హుణెక బ్రహ్మవాదులైన స్మార్త బ్రాహ్మణుల కులంలో, 


లాలో! గా 


పెరిగింది శివుడు, విష్ణువు, స్కందుడు, పార్వతి, లక్ష్మి సరస్వతి, తులసి, విఘ్నేశ్వరుడు 
మొదలైన అన్ని దేవతలకు సమానంగా మొక్కులు చెల్లించవలసిన సంప్రదాయంలో 
ఈ పద్ధతిలో ఏ దేవతావ్యక్తియందుగాని ఆత్మీయత అనే భావాన్ని దృఢంగా అనుభవించే 
అవకాశం చాలదు. కాబట్టి భజన సంప్రదాయ ముండినా భక్తిసాధన ఈ సన్నివేశంలో 
మహాకష్టం. భక్తి జ్ఞానాలు రెంటికీ ఏకాగ్రత ముఖ్య సాధనమే. కాని, అన్వయంలో 
రెంటికీ ఎంతోభేదమున్నది. మనోమార్లాలను సంకోచ పరచి నిర్దణతత్వాన్ని సాధించే 
“స్తోహంి సిద్దాంతం జ్ఞానమార్గం, వాటిని వికాసపరచి అనంతకల్యాణగుణపరిపూర్ణ 
తత్వం ప్రత్యక్షీ కరించుకొనేది భక్తి పంథా ఐనా ఈభక్తిమార్గానికి భిన్నరూప గుణ 
చరిత్రాదులు గల బహుదేవతల హపూజాపురస్నారాలు సాధకములు కాజాలవు, ఏదో ఒక 
వ్యక్తిని పరదేవతగా భావించి, సమోపించి, అనుభవించి, ఉపాసించవలసి ఉంటుంది. 
తక్కిన దేవతలు, మునులు మొదలైనవారెంత గొప్పవారైనా ఆ మూలదేవత కనుచరులు 
గానే గమనింపవలసిఉంటుంది. ఇట్టి పరమైకాంత భక్తికి పునాది చాలా చిన్నతనమందే 
త్యాగయ్యక్షు వేసినారు. “గోలిగుండ్లాదే' ప్రాయమందే తండ్రి రామబ్రహ్మం కొడుకుకు 
రామనామోపదేశం చేసినాడు. తరువాత “ఐదారు దినములకే” రామకృష్ణానంద 
స్వాములనే యతీశ్వరుడు శ్రీరామషడక్షరీ మంత్రాన్ని అంగన్యాస కరన్యాసాలతో 
ఉపదేశించినాడు. ఆ మంత్రాన్ని అది మొదలు దినమొకటింటికి లక్షయిరువదియైదువేల 
నామముల ప్రకారంగా జపిస్తూ త్యాగయ్య తమ ముప్పదియెనిమిదవ ప్రాయమున 
తొంభైయారు కోట్ల నామములను పూర్తిజేసిరి అని ఒకకథ. మూడు మార్లయినా 
కోటిజపం ముగించినాడని వెంకటరమణ భాగవతుల వ్రాతవల్ల తెలుస్తుంది. ఎట్లయినా 
త్యాగయ్య తన ఆయుష్మాలంలో చాలాభాగం శ్రీరామమం[త జపానికి 
వినియోగించినాడనేమాట సత్యం. దానికితోడు (త్రికాలపూజ; మిగిలిన కాలం కీర్తనల 
రచనకు, భక్తిరసం ప్రవహించే తొమ్మిది మార్గాలలో త్యాగయ్య దేనినీ విడవక అన్నిటినీ 
సాధించినాడు. గనకనే ఆయన జీవితమంతా ప్రధానంగా రామమయ మైనది. ఇతర 
దేవతలపైన (శ్రద్ధసళ్ళింది. తుదకు సీతాదేవి మోద గూడా ఎక్కువగా చిత్తసమాధి 
కలిగించుకొనే అవకాశం ఆయనకు లేక పోయింది. అభిమానంలో తారతమ్యాన్ని 


సాహితీ వైజయంతి " 


విచారిస్తే శ్రీరాముని తరువాత తక్కిన అన్ని దేవతలకంటె పార్షతీదేవమాద ఆయనకు 
ప్రతిపత్తి ఎక్కువగా ఉన్నట్టు కానవస్తుంది. ఈ రామ భక్తి వికాసమార్లంలో పెరిగి 
పెరిగి తుదకు శ్రీరాముడుకూడా త్యాగయ్యపాలికి తన మేరలన్నీ దాటి సర్హాత్మకుడైన 


పరమాత్యగా ప్రతృక్షమైనాడు, 'పరమాత్ముడు వెలిగే ముచ్చట' మొదలైన కీర్తనలలో ఈ 
పరిణామం స్పష్టంగా కానవస్తుంది. 


తక్కిన పెద్దలంతా భక్తికి ఫలంగా భుక్తి, ముక్తులు రెండూ కావలెనని కోరుతూఉండే 
కాలంలో త్యాగయ్య ముక్తి ఒక్క దానికే వేకారి 


రామా నీపై తనకు (పేమపోదు a 
భోగానుభవంబులందు బాగుగా బుద్ధినీయదు” 


అని తన మనోగతిని ఆయన ఘోషించినాడు. దేశమంతా చిన్నచిన్న రాజులు, 
జమీందార్లు, పాళేగార్లు, దోపిడికాండ్లు మొదలైనవారి చేతులలో నలిగి ఛిన్నా భిన్నంగా 
చెడి చెటాకుల గలుస్తూఉన్న కాలంలో, కుంపిణీ తెల్లదొరలు వారినీ వీరినీ తగలబెట్టి 
తమాషా చూస్తూఉన్న సమయంలో, రాజులనీ అధికారులనీ పేరు పెట్టుకొన్న వారి 
అడుగులకు మడుగులొత్తకపోతే, వారిమిద పదాలో పద్యాలో కట్టి పొగడి పైకెత్తకపోతే, 
బతుకే లేని సన్నివేశాలలో, 


“దుర్మార్గ చరాధముల దొర నీవనజాలరా” 
'జేనె దుదరమునింప నే నరుల పొగడితినా 


అని రామునితోనే మొరబెట్టుకునే విరక్తి, హఠం, శ్రద్ధ, నిర్లక్ష్యం అలవరుచుకొని 
ఎనఖైయేండ్లు దినగండం దీర్హ్చాయుస్సుగా జీవిత సూత్రాన్ని బిగబట్టి నడిపినాడు! 
ఇటువంటి సంస్మారబలం, సంప్రదాయ శుద్ధి, సంకల్పదారుధ్యం, సాధన తీవ్రత లేకపోతే 
భక్తి వట్టి బహిర్లేపమో, వేషమో అవుతుంది. ఈ కాలంలో ఎంత మందికీ గుణాలు 
ఎంతమట్టుకున్నవో నాకు తెలియదు. నా మట్టుకు నాకు లేవనేది సత్యం. 


ఇంతేకాదు, శివభక్తులు, దేవీభక్తులు, స్మందభక్తులు మొదలైన వారిమాట 


 — 10 పా 


శ్రీ రాళ్ళీరర్ణి అనంతకృష్ణశర్మ - 


అట్లుందనియ్యండి. వైష్టవులలోనే కొందరికి రామునికంటే కృష్ణునిమోదా, 
నృసింహునిమాదా భక్తిభావం ఎక్కువగా ప్రసరిస్తుంది. ఇది వ్యక్తులందు ఎన్నో 
కారణాలచేత కలిగే చిత్తదౌర్పల్యం. త్యాగయ్య కూడా దీనికి తప్పలేదు. పై 
కృష్ణాదిమూర్తులమోద శాస్త్రానికి రెండుమూడు కీర్తనలు మాత్రం ఆయన రచించినా 
డంతే, కాని, ఆయన లక్ష్యమంతా, నమ్మకమంతా. 


“'కోదండపాణిరూపముతో వెలసినవాదేరా దైవము” 


అనే వ్యాపించింది. కనక ఆయన భక్తిమార్గం వైష్ణవ హిందువులలోనే ఎక్కువ 
వ్యాపింపజాలదు. మరిన్నీ ఏ భక్తి గాని కొన్ని సంకేతాలకూ, సంప్రదాయాలకూ లొంగి 
ఉండక తప్పదు. విష్ణుభక్తికి రామానుజ మధ్వాది సంప్రదాయాలూ, సంకేతాలూ ఎన్నో 
ఉన్నవి. త్యాగయ్యగారిది స్మార్తసంప్రదాయం; అందులోనూ స్వంత మార్గాలెక్కువ. వారి 
కందరికీ ఇది అంటడం నులభంకాదు. ఇంక హిందువులు కానివారిమాట 
చెప్పనక్కరలేదుగదా. కనక వ్యక్తి, సంఘం, జాతి, మతం మొదలైన కట్లు, కంచెలు 
అన్నీ విచ్చుకొని తోనుకొని పోగల్లిన యే ఒకరిద్దరు మహానుభావులకో తప్ప 
సామాన్యులకు త్యాగయ్య గారి భక్తిమార్గం అందరాని పండు. అందినా తినలేము. 


త్యాగయ్యగారి రెండవ వరం కవిత్వకళ, మహాకవుల కుండవలసిన గుణాలెన్నో 
ఆయనయందు స్వతస్సిద్ధంగా ఉన్నవి. చిన్నతనంనుంచీ పద్యాలూ పాటలూ అంతులేక 
విన్నాడు. వల్లించినాడు. స్వాభావికంగా రచనోత్సాహం కలవాడు గాబట్టి ఛందస్సు, 
యతిప్రాసలు మొదలైన వానిని సులభంగా వశీకరించుకోగల్లినాడు. భావాలలో ఆర్జవం 
నిండి ఏ మాట చెప్పినా వర్చస్సుతో చెప్పుగలిగినాడు. కృత్రిమంగా మాద వేసుకొన్న 
భావాలు ఆయన రచనల్లో లేనే లేవనవచ్చును. కొన్ని సాంప్రదాయికపు మాటలు తప్ప 
అన్నీ నిండుగా బతికిన భావాలే. దీనికి తోడు తన యిష్టమెట్లు వస్తే అట్లు వర్తించి 
వ్యవహరించే ధైర్యమూ, స్వాతం(త్యమూ ప్రబలంగా ఉండినది. దీనితో రచనకు ఒక 
నవ్యత ఎర్చడి, భావాలకొక విలానమూ, భాషకు ధారాళతా వచ్చి వినేవారి 
నాకర్షించగలదు. రామభక్తీ, తనకు ముక్తీ ఇవి రెండే భావనావిషయాలై కవితాకళకు 


1. 
. 


నెల 


అజ పోటీ 


వ యి ఇడ 
వలయం సంకుచితమైనా, దానిలోనే కొత్తకొత్త తోవలు తొక్కి ఆడే ప్రతిభాబలమున్నది. 
కనకనే ఈతని చేతికి దొరికిన శ్రీరామమూరి. దికితులు మొ 


fe 
కితులు మొదలుగవాకి దేవతలచలె, 
చ 


రి, మనవాదె కాన 


వల ధ్యానోపయోగిమూర్తి మాత్రం కాక, మనతో డై 
దివ్యమూర్తి మనుష్యుల అంతస్తుకు దిగినాడు. “ఆత్మానం మానుషం మ 


eh BA 
g 
9 fs 
గ్‌ గ] 
PA టో 


EA 
Et 
oA 
fy 
C9 
గ 


చెపిన అసత్యవాక్యం సత్యంగా, త్యాగయ్య గారి కవిత వుణాన 
పరిమళించింది. తెలుగు కవులలో పలువరికీ శక్తి లేదు. 


ఐతే, త్యాగయ్యగారి జీవితంలో ఆ శక్తికి భాషలోగాని, భావాలలోగాని తగినంత 
యేర్పులూ తీర్పులూ చేసే అవకాశమూ సంస్మారమూ చాలక, ఆయన కవిత పల్లెటూరి 
పడుచువలె అకృ(త్రిమంగా నిలిచింది. ఆయన తెలుగుభాష నాలుగైదు తరాలుగా 
తమిళదేశంలో నిలబడి సహజమైన పెరుగులూ మెరుగులూ చాలావరకు కోలుపోయింది; 
జిద్దుగట్టింది. “మూడు రెండు నదినాధుడు' 'నిద్దురజితుడు” వంటి కృష్రిమరూపాలతో 
అందదుకులైన వాక్యాలతో నడచింది. ఆయన సంస్కృతంకూడా ఎక్కువ వ్యాసంగాని 
కవకాశం చాలలేదనిపిస్తూ, నేర్చినదానికంటే విని గ్రహించిందే ఎక్కువ అని పదేపదే 
సూచిస్తుంది. 'కేచన నిజభక్తనిచయి” “'ముఖజితభార్యే” ఇత్యాదులుదాహరింపవచ్చును. 
త్యాగయ్య వ్యాకరణ నియమాలు ఉల్లంఘించినాడనే కాదు నామనవి. ఆ ఉల్లంఘన 
సహజమైన సరళమార్దంలో నడవలేదనే. తాళ్ళపాకవారు, క్షైతయ్య మొదలైన 
పదకవులందరూ, ఎందరో పద్యగద్యకవులూ, వైయాకరణుల అధికారానికి మితిని 
కలిగించినవారే. శబ్దశాస్త్ర నియమాలను ఎదిరించే దొమ్మగలవారు అప్పుడప్పుడుండబట్టే 
ఏభాషగాని ప్రవాహినిగా నడుస్తుంది. లేకపోతే పడియనీళ్ళవలె నిలిచిపోక తప్పుదు. 
కాని ఆ ఉద్యమం ఆయా భాషల ఆవరణంలోనే జరగవలసి ఉంటుంది. త్యాగయ్య 
గారి ప్రయత్నమో ఆ వలయానికి బైట అవిమర్శగా జరిగింది. 


ఇంక ఆయన భావాలుగూడా ఎన్నో చోట్ల పై అపక్వతనే సూచిస్తున్నవి. శక్తికితోడు 
లోకశాస్త్ర కావ్యాదుల పరిశీలన వల్ల కలిగే జాణతనం, కావ్యజ్ఞుల శిక్షతోడి అభ్యాసం - 
అనే రెండుగుణాలు కవితారచనకు ఆవశ్యకమన్నారు పెద్దలు. త్యాగయ్యకు శక్తీ, 
అభ్యాసము సమృద్ధిగా ఉన్నవి. కాని తక్కినవి సంపాదించే విరామమూ, అక్కరా ఎక్కువగా 


1 ————— 


ఆయనకుండినట్లు కానరాదు. కాబట్టే 'నీతండ్రిసొమ్ము వెరవక పోనేరదు.” “ ఈ 
హరామితనమేలి 'రంగడా విభీషణునకు పంగనామ మిడినరీతి ఇత్యాది, బాలభావాలు 
ఆయనరచనలో పడినిలిచినవి. చెప్పవలసిన భావాలు స్పష్టంగా, సరళంగా చెప్పగల 
ఓర్చో, శక్తియో లేక వాక్యమూ ఛందస్సూ ముగిస్తే చాలునని ముందుకుపోయిన రచన 
యెంతో ఉన్నది. కాబట్టి ఎన్నో కీర్తనలలో అర్ధమిప్పటికీ అస్పష్టంగానే నిలబడింది. 
ఇదంతా ఆయన శిష్య ప్రశిష్యులు తెలుగు తెలియక చేసిన అపరాధమని చెప్పేది ఒక 
సంప్రదాయం, కొంత నిజం కావచ్చును. కాని,తా బ్రగయ్యగారికికూడా ఇందులో భాగం 
ఎక్కువగానే ఉండిందని చెప్పకపోవడం సాధ్యంకాదు. ఆయనది తోచినవెంటనే కూర్చి 
పెట్టిన ఆశుకవిత; మన సంగీత రచనలవంటిది. రాగం, తానం, పల్లవి, స్వరకల్పన 
ఇత్యాది కర్ణాటక సంగీత స్వతంత్ర రచనలలో గాయకుడు వల్లించిన దానిని వదలి, 
తన సభ్యుల అదృష్టాన్ని నమ్మి 'నీవేగతిరా దేవుడా” అని సాహసించి కల్పనకు దూకుతాడు. 
ఆ తెగుదారి చొరవలో ప్రతిభావంతుడయి సుశిక్షితుడైన గాయకునినుండి అతడుగాని, 
మనంగాని కలలోనైనా ఊహించిఉండని అపూర్వాద్భుత రచనలు ఆవిర్భవించగలవు. 
ఆ ప్రయత్నంలో అపస్వరాలూ, అవలయలూ చొచ్చుకొన్నా మనం ఓర్చుకొందుము. 
ఓర్చు కోవలెను గూడ. ఈ కళ స్వరూపమది గనుక. పట్టుకు సులభంగా దొరకని 
నాదకాలాలతో అర్ధంలేని భావాలను రచించే విద్య అది. కాని సంకేతబద్ధమైన వాగర్ణాలతో 
చేయవలసిన కవితాకళ ఆ దారిలో నడవవలసిన అక్కరలేదు. స్ఫురించిన రచనను 
మళ్ళీ నిదానంగా నెమరువేసి చేర్పులూ, తీర్పులూ చేసే అవకాశమూ, చేయవలసిన 
ధర్మమూ ఇందులో ఉంది. దానిని ఉపయోగించుకోకపోతే ఆ కళ అఖండంగా సిద్ధించదు. 
కాబట్టే “నిలుకడ వలయు గృతికి అన్నారు విమర్శకులు. ఆశురచనలో గూడా 
అప్పుడప్పుడు అద్భుత రచనలు మించవచ్చును. కాని, కవికి ఆ సాకు పనికి రాదు; 
రాగూడదు. త్యాగయ్యగారి కవిత ఈ ఆశుతరగతిది. ఆశ్చర్యము కలిగించే ముక్క లెన్ని 
ఉన్నా అఖండత చాలనిది. కనుక తెలుగు సాహిత్యంలో ఇతర కవుల రచనలు చవిచూచిన 
నాలుకకు త్యాగయ్య కవితలోని రసం చాలదు. ఈమాట సాహసమైతే మన్నించండి. 


ఇంక నిజంగా నావంటివారిపాలికి మిగిలింది ఆయన అనుగ్రహించిన గానం. 


ఆఖందంగా అంతరంగంలో మ 

సాధించింది నాదయోగం. కవిత్వం ఈ రెంటికి పొత్తుకలిపే కొండివంటిది. అడి యీ 
రెండు మహాద్రవ్యాల hee సన్నగిల్లి మసక మసకయిపోయింది. వంశపరంపరతో 
వచ్చిన త్యాగయ్య గానా భిరుచికి శొండి వేంకటరమణయ గాడి దోహదం లభించింది. 
ఆ మహా విదాంసుడు - వాగ్గేయకారుడు - తంజావూ రు సంస్థాన నం దర్వారులో ఉగాది 
పండగనాడు మొదటి పాటకచ్చేరీ చేసే అధికారాన్ని సంపాదించుకొన్నవాడు. ఇంతేకాదు. 
'మహారాజువారి కొలువు మంటపములో రాజువారి ప్రక్కనే అర్జసింహాసనారూఢుడట. 
అంతటి మహావిద్వాంనుని శిక్షగూడా ఈ శిష్యమహాత్తరునికి చాలలేదు. మళ్ళీ 
రామకృష్ణానందస్వామే వచ్చి నారదమంత్రోపదేశంచేసి ఉపాసన చేయించినాడు. 
దానిఫలంగా “నాదసరసీరుహ భృంగుడు” నారదుడు (ప్రత్యక్షమై అ(గ్రహించినాడు. కనక 
త్యాగయ్య సంగీతం మనుష్యుల మట్టాన్ని దాటి దివ్యతకెక్కింది. కొన్నాళ్ళకు తరువాత 
శొంఠి వెంకటరమణయ్యగారే శిష్యుణ్ణి పిలిపించి తనయింట్లో పాటకచ్చేరీ చేయించి, 
ఆనందం పట్టజాలక, తనకు మహారాజావారు బహుమానంగా ఇచ్చిన తోడా, మకరకంటి 
మొదలైన సొమ్ములతో ఆయనను అలంకరించి చూచి కన్నులు చల్లజేసుకొన్నాడట. 
“శిష్యాదిచ్చే తరాజయం” అన్న పరమాచార్యన్యాయాన్ని సంతోషంగా ఆచరించి చూపిన 
ఆగురువు, ఆ శిష్యునకే అన్ని విధాలా తగిన మహనీయుడు. 


ట్లో 
EA 
ES | 
య 
A 
© 9. 
౮ a 
tf 
ల్ల 
Q 
ma 
O 

(గి 

రి 
5, 


కనకనే త్యాగయ్య నాదరచన భాషారచనను చాలా దూరం మోదిపోయింది. ఆయన 
నాదజీవనానికి భాష శరీరంగానూ, ఎన్నో చోట్ల వట్టి వేషంగానూ పరిణమించి ఒదిగి 
నిలిచింది. ఇంతే కాదు. పరదేవతగా శ్రీరామమూర్తిని ఉపాసించే సాధనంగా త్యాగయ్య 
ఉపయోగించుకొన్న యీ నాదకళ తుదకు శ్రీరాముడే ఐపోయింది. అథవా రాముడే 
నాదకళారూపముగా మారిపోయినాడు. అంటే రామమూర్తియందారోపించి ధ్యానించిన 
అఖండత, అమేయత, అనిర్వచనీయత - ఈనాద(ప్రవంచ మందే త్యాగయ్యకు 
అనుభవానికి వచ్చింది. ఇంకొకవిధంగా ఈమాట చెప్పితే పాట భక్తియెల్లలనుగూడా 
దాటిందన్నమాట. ఆయన రచించిన అమోఘమైన కృతులలో ఒకటైన ఈ కృతి ఈ 


ప్న్న 


117 


విషయానికి సాక్షి 
'నీ దయచే రామ - నిత్యానందుడైతి, 
నాదబ్రహ్మానంద రసాకృతిగల - నీడయచే 
పరమృదుభాష - సుస్వరమయభూష 
పరత్యాగరాజ వాక్చేలావృత ” 


కాబట్టే, 'నాదోపాసనచే శంకరనారాయణ విధులు వెలసిరి ఓ మనసా” అని చాటేదాకా 
ఆయన థైర్యం పాకింది. 


ఈ అనుభవమే ముఖ్యంగా ఆయన పాటలలో ఎక్కువగా ఉన్మీలితమైంది. సంకేతాలతో 
బతికేది భాష కాబట్టి దాని వ్యాప్తి మితమైనది. భాషనుబట్టి మాత్రమే చూస్తే 'అరగింపవే 
పాలు” అన్నపాట రామునికే పూజచేస్తూ నైవేద్యమిచ్చే సమయంలో మాత్రం సార్ధక 
మౌతుంది. అప్పుడుగూడా ఒక మాటు ఆమాట చెప్పితే చాలును. కాని దాన్ని నాల్గుపక్కలా 
పట్టుకొని ఆడించే పాటమెట్టుకు త్యాగయ్యగారు ఐదారు సంగతులు చెర్చినాడు. ఎందుకు? 
ఈ రాముడు, పాలు, ఆరగింపు మొదలైన ఖండభావాలకంటే వాటికి (ప్రేరకమైన ఉల్లాసం, 
అలౌకికత, తృప్తి మొదలైన అనుభావాలలో తన్మయత్వాన్ని పొందడానికి, 
అఖండమార్గంలో నడవడానికి, ఆ నాదరచనలు సోవానాలు కాగలవు. సంగతులైదారు 
అనేది మచ్చుకేకాని శక్తిగలవారు ఐదునూర్లూ, ఐదేసి వేలూ కల్పించుకోవచ్చును. 
సంకల్పించుకోవలెను. కీర్తనలకు సంగతులు వేసి పాడే వద్ధతికి త్యాగయ్యే 
ప్రథమాచార్యుడంటారు. అదే నిజమైతే ఆయన కింతకంటే వేరే ఉద్దేశం కానరాదు. 
ఆయన తన కీర్తనలను భాషాభావాలు మాత్రమే ధ్యానిస్తూ, చల్లగా, ముద్దుగా, స్పష్టంగా 
ముత్తైదువుల పెండ్లిపాటలవలె, ఒకమాటు పరించి వదిలేవాడనీ, ఈసంగతులు, 
నెరవళ్ళు, స్వరకల్పనలూ అన్నీ తరువాతి “విద్వాంసుల” విపరీత కల్పనలనీ కొందరు 
ఊహించేట్టున్నది. కాని, అది న్యాయం కాదు. త్యాగయ్య గురువుగారింట్లో కచ్చేరీ 
చేసినప్పుడు “దొరకునా ఇటువంటి సేవి అనే కీర్తన పాడి, దాని మూడవ చరణం 
లోని 'కామితఫలదాయకియౌసీతి అనేచోట “పల్లవి సాహిత్య స్వరములు పాడి 


చూకినషుడే గురువుగారు 'డొరకునా ఇటు వంటి శిష్యుడు!” అని మెచ్చుకొని తన 
భూషణాలు ఇచ్చి గౌరవించినాదని వేంకటరమణభాగవతుల చరిత్రలో 


గలడు. ఇదిగాక ఎనో ,ర్రనల సంగతులు అన్ని శిషపరంపరలలోనూ ఒకే విధంగా 
నేటికీ పాడే వాడుకలో ఉన్నవి. ఇంకా “నాద సుధారసం బిలను నరాకృతాయెరా” అనై 
కీర్తనలో సంగతులు ఆ నాదసుధారసమూర్తి రాముడు ఆడే మాటలైనవని త్యాగయ్యే 
ధ్యానించినాడు. 


కాబట్టే ఆయన రచనలు భాష మతం, జాతి మొదలైన ఎల్లలన్ని దాటి కర్ణాటక 
సంగీత రసికుల కందరికీ ఈ నూటయేబదేండ్లకు పైబడి పరమానందదాయకమైన 
ఆస్తిగా పరిణమించినవి. ఆయన తెలుగు వాడనీ, రామభక్తుడసీ,బ్రావ్యాణుడనీ, 
ములకనాటి స్మార్తుడనీ, ఎక్కువ అభిమానమో, అసహ్యమో ఆయన పాటల విషయంలో 
ఆధునికులు కొందరు చూడడం కేవలం బాలిశమని - ఆతా పరాధమని - చెప్పక 
తీరదు. అవి అలౌకికంగా అనుభవించవలసినవి. 


కనుక రామభక్తి ఉన్నా లేకపోయినా, తెలుగు సంస్కృతాలు రుచించినా 
రుచింపకపోయినా, త్యాగయ్యగారి కీర్తనలు దొరికినన్ని సంగ్రహించడమూ, వాటి 
వర్ణమట్టులను స్వరూపనాశం చేయక భద్రపరచి శిష్య పరంపరలో వ్యాప్తికి తేవడమూ, 
గాన గాంభీర్యాన్ని ఆ అంతస్తులో తామనుభవించి ఇతరులనుభవించేట్టు చేయడమూ 
- ఇవి ఇప్పటి కర్ణాటక నాదకళారసికుల ధర్మమని నా ప్రార్థన. ఇది మతధర్మము, 
కులధర్మము, జాతి ధర్మము కాని కాదు. మటి మానవధర్శ్మం. వివిధ భేదాలతో 
అడ్డగోడలతో ఉద్రేకాలు పెరిగి అనాహుతాలపాలై పోతూవుండే మన దేశంలో 
త్యాగయ్యగారి యీ గానకళకు పరస్పర స్నేహసౌహార్దాలకు సాధనంగా ఉపయోగించి 
మనం ధన్యులం కావలసిఉన్నాము. భక్తి లభిస్తే వ్యక్తులు కృతకృత్యులౌతారు. కవిత్వం 
రసింపగలిగితే తెలుగు తెలిసినవారానందిస్తారు. కాని త్యాగయ్య గారి నాదసుధ దారికితే 
- హిందువులే కాదు, మనుష్యజాతే తరించిపోతుంది. ఆయనకళ నారాయణాస్త్రం, 
దానికి నమస్కారం తప్ప వేరే ఎదురేమి లేదు. 


sie, 


PI 
EI 


మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 


- శ్రీ వ్రట్టరక్తి నారాయభాచార్యులు 


అది స్తబ్ధరాక్రి. స్తబ్ధతర ప్రకృతి. విశ్వనాథ సత్యనారాయణ గారు తాము 
రచించుచున్న రామాయణ కల్పద్రుమమును జదువుచుండిరి. నేను పరవశుడనై 
వినుచున్నాను. తీయదనపు వేదనచే తూగాడు వారి గొంతుకలో పద్యములు గలగల 
లాడు చున్న కొలదియు నా హృదయమున భావములు నెజ్బులు చిలుచుండినవి. 
చదువుచుండినది పుత్రకామేష్టి యాగ ఘట్టము. కర్మభూమిలోని ఘనత. “అది 
లేదే” యని రాపాడు రచయిత దుఃఖము. యజ్ఞ భూమిలోని పావిత్ర్యము, నాటి 
శాంతికి వేకారు కవి మనస్సులోని యాకలి, అనపత్యుడగు దశరథుని వేధ, అందులో 
దాగిన కవి బాధ - నా భావనానేత్రము నెదుట బ్రత్యక్ష మగుచుం డినవి. 
చదువుచున్న వారావేశమున ముందు వెన్మల జూచుట లేదు. నాకు వేళయే తోచుట 
లేదు. అర్ధరాత్రి మీరినది. కడకు వారు కన్నీటితో ఫక్కున పగులబడినారు. “జెను, 
మన దేశమున కేదియు నక్కరలేదు. ఎడద చచ్చిన జాతి కేమైన నెందులకు? 
“మనది యనున దంతయు గతించినది. నేడు మిగిలిన నన్నియు దాని జీర్ణద్భాయలు. 
చచ్చిపోవుచున్న జాతిలోని చివరి మెజపులు, మా గొడవలు వినువా రెవ్వరు?” 
అన్నారు. ఆ యనుట నా హృదయము నొకసారి యుజ్టూత లూచినది. తల 
పైకెత్తి చూచితిని. వారి ముఖమున దారుణ కోపము - దారుణ తర తాపము 
పెనగొన్నవి. నిటాలము ముడుతలు పడినది. ఆ వికట భ్రూకుటిలో - ఆ జడిగట్టిన 
స్వేదబిందువులలో తెల్లని విభూతి వట్టెలు చెమ్మగిల్లినవి. విశాలములై 
జ్యోతిష్టంతములగు కన్నులు ధగధగ వెలుగజొచ్చినవి. 'పిలకి కంపించి పోయినది. 


శడీర చమూపాద చూడము ఖభావనావేశమున చూగాదుచుడు సడి. నల్లని త్రాచువలె 
నున్న వేడి యూర్చు “నాభిలో బుట్టి గుండె నొకతాపు తాచి కంరసీమ కమలి 
మొగమున కెగదన్ని భూయగమున నల్లనై" మా గదిలోని స్తబ్లాకాశమున నలలు 
రేగినది. నాటి యా మూర్తి'లయసమయ దండధరనిర్దయు డై యున్న భట్టారకుని 
భీముని పాత్రమును జ్ఞప్తి కెలయించినది. ఆ జ్యోతి స్పరూపునెదుట నేను పురుగునై 
నా యస్తిత్వమునే గోలుపోవుదునా యని భయమైనది. చకితుడనై - దీనుడనై 
సత్యము కాని - మిధ్య గాని యా మూర్తి కొక్కనారి నమస్మరించుకొన్నాను. 

నే నేమియు బదులొసగలేదు. వారి మాటలే నా గుండెలో సుడులు దిరుగ 
నారంభించినవి. రామాయణ పరన మాగినది. బరువగు నెడదతో వా రింటికి 
వెళ్ళినారు. అతని వెంబడించు సామర్ధ్యము నాకు లేదు. ఆ స్పర్శ అగ్నికణము - 
తీవ్రబాధ- దారుణ తపస్సు! 

అతడొక విచిత్ర మానవుడు. విశిష్టవ్యక్తి. ఆ హృదయమునకు విషాదమే 
పరివేషము. సుఖములో నొదిగిన దుఃఖము - జ్ఞానములో నున్న యజ్ఞానము - 
సంయోగమునందున్న భావి వియోగము - సీసం యా వ్యక్తి చూచును. తెలుగు 
నేలలో 'విశ్వనాథివంటి పండితు డుండవచ్చును గాని అతని వంటి సంస్మారి 
యరుదు. వారి భావము లొక నిముసమున - తాత్మాలికావేశమున గడ్డకు దొరలినవి 
కావు. మరి యనుభవ మను త్రేతాగ్నిలో వ్రేల్వబడిన హవిస్సుల ధూమములు. 
అతని జీవిత మగ్నికుండము. కడుపులో - ఎదలో క్రుంగి క్రుంగి ఆ దుఃఖమును 
పట్టలేనప్పుడు - వహ్ని పర్వతము “లావా” రసమును వలె ఒక్కసారి తన రచనల 
బయటి కుమియును. ఆ మానవుని జూచినప్పుడు - “నిజముగా నిత డెపుడైన 
నవ్వునా” యను సందేహము కలుగును. ఆ మహాకవి జీవిత మంతయు కష్టముల 
పెంట. కష్టము లనగా బహిరంగము మాత్రమే కాదు. ఠాగూరు కన్నను భోగి 
లేడు. అతని కన్న మథనపడిన వాడును లేడు. మణి కష్టమనగా సత్యమును 
గూర్చిన యావేదన. ఈ తెగ వారికి ప్రపంచమంతయు సమస్యలే! అన్నియు నా 


 — —- చెం లాలా 


-శ్రీ శ్రుట్టరర్తి నారాయభావార్భుల- 


వేదనలే! సత్యనారాయణ గారికిని ఈ ద్రోవయే పట్టినది. ప్రపంచమంతయు 
పాశ్చాత్య నాగరికతాబద్ధమై తన వ్యక్తిత్వమును సంపూర్తిగ నాశమొనరించుకొని 
ప్రకయోన్ముఖమై పోవుచున్నది. మానవునకు మానవత్వము పై విశ్వాసము లేదు. 
“ప్రాచీనత” అను దానిలోని మహత్త్వము నశించినది. పై మెజుగులు ప్రియమైనవి. 
తెనుగునేలలో తెనుగుతనము లేదు. ఆనాటి కోతి కొమ్మచ్చులు - చెడుగుళ్లు- 
కత్తియాటలు - మల్లయుద్ధములు ఏవీ? ఆ రమణీయ సౌందర్యము లాకాశ 
సౌధము వలె మాయమైనవి. “పుట్టగొడుగు మతములు”, అధికారములేని 
స్వాతంత్యములు గతియైనవి. ప్రీత్వము లేని ప్రీ - మగతనము లేని మగవాడు - 
ఈ రాక్షస విలాసములు .... ఇదియేనా పరమార్ధము? ఈ భావములచే బ్రదుకే 
బంధమైనది. జీవచ్చవమై పోవుచున్న సమాజమును జూచి క్రుంగినాడు. కన్నీరు 
గార్చి బావురుమన్నాడు. దీనికితోడు దరిద్రము!” (మా స్వామి'- 50వ పద్యము), 
దానిలోతన వైదుష్యము - స్వాతంత్ర్యము - మతిప్రతిభ అన్నియు కిం భాగ్యములై 
పోయినవి. అదృష్టము పూర్తిగా వక్రించినది. చేతికందిన పండు నోటి కందుట 
లేదు. (మా స్వామి” - 48వ పద్యము) ఏ పని చేయబూనినను తనకన్న ముందే 
యచట శని యావేశించును. బ్రదుకునకు పరాషేక్ష తప్పినది కాదు. ఆత్మస్వాతంత్ర్యము 
పడనివ్వలేదు. ఈ రెంటి నడుమ పడలేక కడ కాశ్రయించినాడు. యాచన గొంతులోనే 
నిలచినది. స్తుతిపరమగు నీ సమాజమున కాతనివేధ యర్థము కాలేదు. ఎవ్వరు 
నాదరింప లేదు. ఛీ యనుకొన్నాడు. వైరాగ్యము శరణ్యమైనది. కాని వెంట ముడివెట్టు 
కొన్న 'తొడుగుకంపి వంటి యీ సంసారము? గుండెల లోతులదాక బెనవైచికొన్న 
యీ మమత? ఈ తెగువ లేని హృదయము? కుమిలి కుమిలి కులదైవమగు 
విశ్వేశ్వరు నాశ్రయించినాడు. ఆ శిలామూర్తి పలుకలేదు. తన మొజ దేవునకు 
కూడ కాబట్టలేదా? నా వలె నీ దైవము కూడ “తీవేర్యామదాసూయ వాంఛాదుష్పాత్ము 
డగునా? ఆ యాదిభిక్షున కేమియు లేదనుకొమ్ము. కాకున్న నిమ్మళముగా 
'తనమైదీధితి” లోనైనను జేర్చికొనరాదా! నాతో ఈ ప్రళభయనాటకమాడించుటేమి, 


న నన |) 


వ కక ఇ ప క్క చంక 
తాను తమాడై బాతుల cr "~~ ఎట్టి దతముతొ 


ర 
| 
గ 


గ్‌ 


కొన్నాడు. తన్ను తన్నినాడు. దైవమది యంతయు నిర్తికారుడై చూచెనే కాని 
తీర్చలేదు. దైవము - ప్రపంచము రెండును తనకు దేషులే యనుకొన్నాడు. ఈ 
మానవులు మానవులా? “గోముఖ వ్యాఘములు.' వీరికన్నను తమ నైజవ తిని 
స్పష్టముగా గనుపజచు పెద్దపులులే మేలుగాదా? 'వింతల కోరల్‌ మిడిగ్రుడ్లు లేని 
దితి సంతానంబు' కంటెను ప్రత్యక్ష రాక్షసులు నయము. ఈ యభిప్రాయములతో 
“సర్వంబున్‌ ప్రతికూలమే యయినయోజన్‌ దోచు లోకంబు” అని తీర్యానించు 
కొన్నాడు. తాత్మాలికములగు సీ పరిస్థితులు మాత్రమే కా దతని బాధించునవి. 
నిత్యములగు సమస్యలును కొన్ని కద్దు. “సౌందర్య మచ్చముగా శరీర సంబంధికాదు 
గదా? మతి యీ మానవు లాంగిక సౌందర్య మును జూచి యేల యింతగా 
మత్తెక్కెదరు?” అని పనవును. “పూవులు పుట్టుచున్నవి, రాలిపోవుచున్నవి. ఈ 
సౌందర్యమున కెక్కడ వినియోగ”మని యేడ్చును. “అప్పు లిచ్చిన వారాబాకీ తీర్చలేని 
వానిని పట్టి యెందుకు బాధింతురు? వాని శరీరమం దే మున్నది? వాని బొమికలు 
రత్నములా?” యని వాపోవును. మతి యీ సమస్యల నెవ్వరు తీర్చు వారు? ఎట్లు 
తీర్చుట? ఈ వేదన కర్ణము లేదు - అంతము లేదు. ఈ రీతి నిత్యనైమిత్తికము 
లగు నియమముల ననుసరించిన వేదనలతో బాధ పడినాడు. ఆ దుఃఖమే కవితయె 
తెనుగు నేలకు దక్కినది. 

ప్రపంచము మంచి చెడ్డలకు నాటక రంగము. ఈశబలిత మగు సృష్టియందే 
సౌందర్యము - శాంతి యున్నది. కాని దాని నరిగించుకొనవలె నన్నచో 
సామాన్యమగు శక్తి చాలదు. మన వాజ్మయము నంతయు వెదకినను నాకు 
గనుపించున దిట్టివారు కవులలో నిద్దరు. ఒకడు తిక్కన; రెండవ వాడు కాళిదాసు. 


లాలా పా 


-శ్రీ వుట్దరర్తి నారాయభావార్వుల 


అందుకే వారిరువురి జీవితమంతయు హాయిగా పూల తేరుపై కదలినది. ఒక్కొాకసారి 
కాళిదాసు మనల నూరార్శినప్పుడు ఆనందచకితుల మగుదుము. ఆ స్పర్శ యమృత 
హస్తము వలె నుండును. వాసనలు లేక రంగులు మాత్రమే మిగిల్బికొన్న కొండగోగుల 
జూచి యాతని మనస్సును దుఃఖపడకపోదు. కడ కొక ముక్కతో తన్నూరడించుకాని, 
(ప్రపంచము నూజడించును. 

“పాయేణ సామగ్రవిధౌ గుణానాం 

పరాజ్యుఖీ విశ్వస్ఫజః ప్రవృత్తి - కు. సం. 
అపుడా మహాకవి హృదయమునందు జగదీశ్వరి యగు (ప్రకృతి మాతయే 
పలుకుచున్నదా యనిపించును. అంతేకాని భవభూతి వలె - 

“నైసర్ణికీ సురభిణః కుసుమస్య సిద్దా 

మూరి స్థితి ర్న చరణ రవతాడనాని” (ఉత్తర రామచరితము) 

అని తా నేడ్చి ఇతరుల నేడ్చింపడు. “మానవ జన్మమున ఫలము శాంతి. 
వైరుద్ధములను సమన్వయించుకొని స్వరూపమును నిలుపుకొనుట యందే నిజమగు 
మానవత్వ మున్నది. ఏడ్చి యేమి సాధించినట్లు? సృష్టిలోని కొజతను జూచినప్పుడు 
సహృదయునకు దుఃఖము గలుగుట స్వభావము. కాని సృష్టికి ఒక నియతి యున్నది. 
ఈ నిత్యసత్యమును మనము మజువరాదు. భగవంతు డొసగిన దానితో తృప్తిపడక 
లేని దానికై పనవుట పేరాశగాక మటేమి?” 

ఇది కాళిదాసు వాదము. తిక్వనయందును ఇట్టి భావము లనేకములు 
గాన్సించుచుండును. వారు మనోవశులు. ణబుషితృమునకు చేసాచిన కవులు. ఈ 
జ్ఞానమార్గ మాపాత కఠినమే! కాని పరమసత్యము. దీని ననుసరించుట సులభము 
గాదు. అందుకే కవులలో వీరి కనుసరణములు చాల తక్కువ. అందుకొనవలె నని 
యాశ యందజకును కద్దు. కాని అది అందియందదు. దూరపు యొక్కులు 
యొక్కుదురు. 

మన “విశ్వనాథి కవికి వ్యాసభగవానునితో నారంభమై భవభూతియందు 


 — — — 12 


————————నసాఫోతీవైజయంతి 
పండిన మార్గమే పట్టినది. ఇది ఆయన యొక్క మూలతత్త్వము. దీనితో బాటు 
ఆవంకగుణము లన్నియు గుదురు కొన్నవి. తాను మాయ నేర్తలేడు; నేర్చిన వాది 
జూచి యోర్వలేడు. ఒకరిని యాచింపలేడు; అడుగక యివ్వని దాతల జూచి 
యుపేక్షింపలేడు. సుఖము లనుభవింపలేడు; మానలేదు. తనకు సరిపోని 
(ప్రపంచమును విడువలేడు; సరిపోని వానిని సహనముతో సహింపలేడు. ఈ 
రీతి జీవిత మొక నిప్పులకుంపటియై పద్యములు, పదములు గాక యూర్పులే 
ధారలుగా కట్టినవి. ఈ మహాకవి తన “యాంధ్ర టప్రశస్తి'లో “ఎన్ని జన్మమ్ముల 
నుండి యీ తనువునన్‌ బ్రవహించెనో యాంధ్ర రక్తముల్‌” అని యాశ్చర్య పడినాడు. 
ఆంధ్రరక్త మేమోకాని “వైదిక రక్తము” మాత్రము నిశ్చయముగా పారినది. 
“భాస్వన్మత్పితృరక్త గౌరవిమని సగర్వముగా చెప్పికొన్నాడు. తండ్రి తమ్ము “తన 
హస్తంబున పెల్లురేగిన మహాదాతృత్వ శౌర్యాగ్ని కింధనములుగా” జేసి వెళ్లినాడు. 
లేమిడి పెద్దల యాస్తిగా దక్కినది. దానిని గూడ - దానితో సంప్రాప్తించిన 
దారిద్రమును గూడ ఆభిజాత్యముగా అన్వయించుకొన్నాడు. ఆనాటి శ్రోత్రియ 
కుటుంబములు, అగ్నులు, అరణులు, వేదఘోషలలో పలికిన పావిత్రము - 
వీనిని దలచి కన్నీరు నించి “నా మాతృభూమి తేజోమవాశ్చుుతిని బ్రహ్నక్షత్ర 
తేజమ్ము మంటగలసి” అని గొంతెత్తి యెద్చినాడు. (బ్రాహ్మణుడు చేసిన యుప 
కారమంతయు భస్మహోమమై బ్రాహ్మణు డన్నంత చీదరించుకొను సంఘమును 
జూచి “భూమీదేవుల దుష్టు లందురు జనమ్ముల్‌ చూడు విశ్వేశ్వరా!” అని ఫిర్యాదు 
చేసివాడు. కాలము లేదుగాని - తాను గూడ ఒక నన్నయయై రాజరాజ 
నరేంద్రుని వంటి ధర్మ ప్రభువు మొక్కులు గొనుచు 'లోకహితనిష్టతో నామ్మాయముల 
బలికింపవలెనని యాతని యాశ. 

సత్యనారాయణ గారికి వైదిక కవి నన్నయ యింటి దేవుడు. “ఏ దేశికవిత 
పాలించిన కవిరాజు నన్నయ వ్యాకరణంబు నందు సమసిపోయెనొ!” అనునది 
యెన్నడో - యెప్పుడో అతనికి గలిగిన భావము, భట్టారకుని జటిలదీర్హ సమాసములు, 


లాయ 


-శ్రీ వుట్టరక్తినారాయభొబార్యుల- 


సంస్కృత సంప్రదాయసిద్ధమైన అన్వయ కాఠిన్యము మొదలగునవన్నియు తన 
కవితయం దచ్చుగ్రుద్దుకొనవలె నని యాతని దప్పి. ఆంధ్ర దేశమున ముఖ్యముగా 
సంస్కృతమును వైదికులును, తెనుగును నియోగులును పోషించిరి. నిజముగ 
నన్నయభట్టుకంటెను తెనుగుదనపుతీపి తిక్షనయందు వేయిమడుగులెక్కువ. కాని 
నన్నయ కవితలోని పోకడలు దప్ప, “విశ్వనాథ రచనలో తిక్కన తెనుగుతనము 
లేదు. “కోకిలమ్మ పెళ్ళిలో తెలుగు కోయిలను సృష్టించినాడుకాని తాను మాత్రము 
సంస్కృతపు చిలుకయే యెనాడు. పాపము! నవీనులకున్న పెద్ద చెడ్డ గుణము 
వ్యుత్పత్తి లోపము. వారికి భావము లున్నవి; భాష లేదు. దీనికి తోడు 
చిత్రవిచిత్రములగు పదచాపల్యములు! అధికారము లేని స్వాతంత్ర్యము! నియమము 
ప్రాతదైనను క్రొత్త దైనను దానిని సరిగా నిర్వహింపలేని యసామర్థ్యము! దానిని 
కప్పిపుచ్చుకొను దురహంకృతి! దీనితో 'నస్పష్టత యను వింతతెవులు నేటి యాంధ్ర 
కవిత్వమునకు పట్టుకొన్నది. వారు వాడు పదములకును, మనస్సులోని భావము 
నకును సంబంధముండదు. కాని ఈ లోపము లొక్కటియు 'విశ్వనాథికు లేవు. 
వారి వైదుష్య మంతు లేనిది. సంస్కృత వాజ్మయమును సమగ్రముగా పరిశోధిం 
చినాడు. వ్యాకరణ సూత్రములను వల్ల వేసినాడు. ప్రస్థానత్రయమును పాఠము 
చదివినాడు. ఇవన్నియు కొందరు నవీనుల వలె భాషాంతరీకరణముల సహాయమున 
జూచి చదివితిమని వెట్టి మొట్టి చేష్టలు చేయక ప్రాచీన గురువుల యొద్ద ప్రాచీన 
పద్ధతిలో చదివినాడు. భాసుని నుండి నీలకంఠదీక్షితుల వజకు నున్న కవుల 
అనేకచ్చాయలు అతని రచనలో వాసించుచుండును. ఇక నాంధ్ర మందమా - 
ఆపోశనమె పట్టినాడు. నన్నయ నుపాసించినాడు. తిక్కనను సేమమడిగినాడు. 
శ్రీనాధునితో చేయి కలిపినాడు. పోతనను (మొక్కికొన్నాడు. రాయలనాటి 
వాజ్బయమును చదివినాడు. ఆముక్తమాల్యద నామోదించి తెనాలి రాముని 
వియ్యమందినాడు. 'విశ్వనాథు కలము సారించినపుడు వాజ్మయ మహాత్ములయాత్మలు 
వచ్చి పైగలు చేయుచుండునేమో! పై రెంటికి తోడుగా నాంగ్ల భాష వచ్చినది. 


లాాాాాాసాహితీ వైజయంతి 
విద్యార్థి దశలో విమర్శ దృష్టితో - సత్యదృష్టితో చక్కగ నాకలించినాడు. కాని 
యాంగ్ల భాషలో ప్రాచ్య వృదయములోని శాంతి - బుషిత్వము అతనికి గోచరింప 
లేదు. “మనలో లేని క్రొత్తదన మిందేమున్నది? ఈ భౌతిక దృష్టి మన వారు 
నమలిపారవేసినదే గదా! ఈ పాశవిక శృంగారములో - ఈ విషయలంపటతలో 
నున్న యానందమేమి? దీనినేనా బుషిసంతతియగు హైందవులు *“దాహిమని 
స్వీకరించునది! అయ్యో! దేశమేమి యన్యాయమైపోయినది. మా హృదయముల 
సర్వనాశనము చేసినదే యీ యాంగ్లవిద్య.” - ఈ భావముతో “దొరలు దొంగిలని 
నిర్ణయించుకొన్నాడు. ఇంతలో తన “రంగని వంటి పరదేశ శుష్క విద్యావాసితులు 
యువకులు బయలుదేరినారు. దానితో నింకను అసహ్యము పెరిగినది. “ఇంగ్లీషు 
నెందుకు చదివితి?”నని పశ్చాత్తాప పడినాడు. “తొందరగా మజచిపోలేదే!” యని 
చింతపడినాడు. కడకు “నా మాతృభాష నానా దుష్టభాషల యౌద్ధత్యమును 
తలనవధరించి” అని యెడదలో పెగలినాడు. కనుక సత్యనారాయణగారి కవితలో 
పడిన యాంగ్ల భాషల పైమెజుగులు తనకు తెలియక పడినవే తప్ప తెలిసి పడినవి 
లేవు. 

విశ్వనాథ సత్యనారాయణగారి పరీక్ష మహా సునిశితమైనది. ఒక దృశ్యమును 
కాని, వస్తువును కాని, అతడు చాల తీవ్రముగా - తీక్టముగా జూచును. ఆ పరీక్ష 
సౌందర్యపు మేరలు కూడ దాటిపోవును. చూచినదాని నటులే ప్రత్యక్షము సేయ 
నాకాంక్షించును. అపుడు సౌందర్యము గౌణమై విషయ కార్మశ్య మేర్చడును. ఒక 
దానిని చెప్పినచో పాఠకుడింకెన్నడు మటువనట్లు - మజచిపోలేనట్లు చెప్పవలెనని 
యాతని యాశ. దానికి సాంకేతికమగు భాష పర్యాప్తము కాదు. అమితవేధ 
ననుభవించును. లై లేనన్ని (కొత్తపదములను సృష్టించును. (పోతు వెన్నెలలు, 
ఎడద కోసలు, గుండెల గూడులు) భాషను సుడులు ద్రిప్పును. (లోగొంతు రాగాలు, 
ప్రేమల బావియూట, అమృతము కూడుగట్టన దొరా!) క్రాత్తవగు నుక్తులను 
కల్పించును. (లేదలిరు వెన్నెలలు, వెన్నెల చివుళ్లు మొదలుగునవి) 


లాలా ———————— 


-శ్రీ శుస్తవక్తి నారాయభాచార్వు. 


ఈ విధమైన వేదనయే భవభూతి మహాకవి యందును గానబడును. సంస్కృత 
వాజ్బయమున నింకెచ్చటను వినబడని వింత పదములను, విశేషణములను, 
భావములను మనము చూతుము. ఈ మహాకవి తీక్ష దృష్టికి “నిరాభరణతలో నొక 
సౌందర్యము” గోచరించినది. భవభూతికి సీతయందు వలె దేవదాసి గిరిక కన్నుల 
యందు భగవంతు డాడినాడు. వీరిరువురికిని (స్త్రీ వ్యక్తి జగన్మాత. 

'విశ్వనాథి ప్రయోగములయందు మహేాస్వతండత్రుడు. అపూర్వములగు 
పదములెన్నియో యాతని రచనలలో దొరలు చుండును. సంస్కృతములోని 
వైకల్పిప్రయోగముల నన్నింటిని పట్టుపట్టి వాడినాడు. (అగ్వ్యాహితుడు, వాగ్నేతృ 
త్వము) వారు వాడిన కొన్ని యాచ్చిక ప్రయోగములు వ్యాకరణము లింకను సాధింప 
వలసి యున్నది. లేక మనము గమనింపవలసి యున్నది. (క్రొత్త త్రవ్వి, చిక్క 
వెన్నెలలు, శీతలీకరింపించు). గ్రామ్య పదముల కెన్నింటికో గ్రాంథికత గల్పించినాడు. 
(మోస్తరు, మాద్రి) మణి యొక్కొక్కప్పు డతిసాహసముగా “అతి సన్నగిలు వంటి 
పదములను గూడ వాడుచుండును. ఆ యావేశమున ఆయనకు శరీరము గూడ 
దెలియదు. దొరకిన పదమంతయు యోగ్యమే యగును. (గ్రామ్య (గ్రాంథిక 
విషయమున నీకవి కొక నిశ్చితాభిప్రాయము లేదేమో! ఇది రసలుబ్బులగు రచయితల 
కనవసరము గూడ. కాని నేను మాత్ర మీతనిని పాత్రోచిత భాషావాది 
యనుకొందును. సంస్కృత వైదుష్య మందలి యభిమానముచే సత్యనారాయణగారు 
“జానుతెనుగు సొంపుల నభిమానింపలేదేమో! ఆయన భాష గీర్వాణ సార్వభౌమత్వము 
నంగీకరించినది. ఈ మాటలన్నప్పుడు వారికి తెనుగు వారి యనుభవము చాలదని 
నా తలపు గాదు. వారి యనుభవము “రావియాకుల చుట్టలు కాల్చుకొను పాలేరు 
బుడ్డవాండ్రు మొదలుకొని జమీందారుల వజకును విరిసికొన్నది. కాని ప్రౌాఢత్వ 
మతనికి స్వభావమైనది. చిన్నభావమైనను గొప్ప భాషలో జెప్పును. ఆ భాషాసంధిలో 
భావబంధము నిరికించినపుడు భావము మన కందుబాటులో నున్నదైనను ఎక్కడో 
ఆకాశమున కెగిరి అందుకొనవలసిన పదార్థముగా మారిపోవును. చూడుడు: 


ఆాాాాంంాంవొహొాతీ వైజయంతి 
“పునుకల్‌ చూచిన కాజగడ్డలు ఫణు 


ల్వ్పొల్సారు కాజాకులే 
మనసొ జాబిలి కాజపూ వెరుపు పె 
లై సారమౌ దుబ్బు ల 
ల్లిన యుండల్‌ మెయిబూది పూత తెలి ఢి 
ల్లీ భోగముల్‌ చేను నీ 
వనెదన్‌ మాపితృపాదు లమ్మని పొలం 
బౌ దీవు విశ్వేశ్వరా!” 
ఇందులోని పదార్థము లెల్లను మన పల్లెటూరు వారు వాడుకొనునవే! 
మనమును చూచినవే! కాని యా పదముల తిరుగుడులో భావ మేదో క్రాత్తదై 
ప్రయత్న లభ్యమైపోవును. ఇట్టి చోటుల వారి పాండిత్యమునకు మన మెంత 
సంతసించినను “భావము దూరమైనదే” యను బాధ మాత్రము పోదు. 
కొంద రీనాటి విమర్శకులు సత్యనారాయణ గారి శైలిలో సంగీతము 
(04310) లేదందురు. నాకు చూడ నీ ప్రశ్నయే అర్ధమగుట లేదు. ఉచ్చారణయందు 
సౌందర్యము లేని పదమే లేదు. కాని దానిని వాడిన చోటునుబట్టి యా సౌందర్యము 
(ప్రకృత బాధకముగనో, సాధకముగనో పరిణమించును. సత్యనారాయణ గారిలో 
రసానుభూతికి బాధను గలిగించుప్రయోగములు లేవు. అతని భాష 'లేతబుజ్జలకు’ 
పనికివచ్చునది కాదు; జటిలమైనది. వసంతకాలమున తిన్నగా కదలివచ్చు పువ్వుల 
వాసనవంటిది కాదు; మణీ కీకారణ్యమున విశంకటముగా దిరుగు మదగజముల 
గుంపు. పై రెంటిలో నెందులో సౌందర్యము లేదు? కనుక 'విశ్వనాథశైలిలో 
సంగీతము లేదనుటకన్నను అది తారథశుతిలో పలికిన దనుట తగినది. 
ఈ మహాకవికి ధ్వనిదృష్టి చాల తక్కువ. ధ్వని యొక శిల్పము. దానిని 
చిత్రించుటకు నిలుకడయు, నెమ్మదియు కావలెను. ఆవేశపరవశులై పరుగెత్తు 
వారికి నిలుకడ య్మెడిదడి? ఇతడే కాదు - ఈ తెగవారందరును రసవాదులే. 


తీ వుట్టురర్తి బారాియభాచార్చుల౮- 


రసమునకును, ధ్వనికిని సంబంధము లేదా యను విచార మిట నప్రస్తుతము. 
రసవాదులలో పూర్తిగ ధ్వని లేకయే పోవునని నా యభిప్రాయము కాదు. బ్రతుకు 
నుండి ధ్వనివాద మంత దూరము గాదు. మణి యావేశ పరవశులకు ధ్వని దృష్టి 
లేదంటినంతే! 

'విశ్వనాథి కావ్యము లన్నియు చదువగా రెండు మూడు చోటుల మాత్రమే 
నాకు ధ్వని గోచరించినది. 

“అయ్యా! భక్తులపైని నీ కరుణ ది 

వ్యాంభ స్తరంగాలతో 

ముయ్యేరై ప్రవహించుగాని యెడ” 

ఇచట నత్యంత సూక్ష్మముగ (త్రిమూర్యాత్మక స్వరూవ వస్తుధ్వని గోచరించు 
చున్నది. 

“పతి వంక చూచుచూ 

పడతి కిన్నెరసాని 

పోయేటి వేళలో భూమి తనంతగా 

తోరమై విరియుచూ త్రోవచేసిందీ” 

పై గీతమున సీతా నిర్యాణము రూపమగు రామాయణ వృత్తాంతము 
వ్యంగ్యము. 

“పఆుగెత్తెడు నీవేణీ 

బంధము బూనితి చేతను” 

ఇచట శా(స్తీయముగా ధ్వనియైనను శ్లేషయనిపించుటగా నున్నది. ఇతడు 
ముఖ్యముగా వాచ్యకవి. భావతతీక్ష్యతపై నున్నంత దాహము శిల్పముపై లేదు. 

సత్యనారాయణగారి కావ్యములను చదువుచున్నపుడు అతనికి నియతమగు 
శైలి యున్నదా యని సందేహము కలుగును. వారి యుపాస్య దైవమగు నన్నయకే 
లేదు. అతని క్కెడ నుండి వచ్చును? దీనికి రసావేశమే కారణము. ఈ మహాకవి 


——— నా మోలీ వైజయంతి 


మహాస్వతండత్రుడు. ఏ పోకడలైనను పోగలడు. భాషారంగమున నాతడు సవ్యసాచి. 
భావములయం దాతడు భగీరథుడు. గద్యము నందు గాని, పద్యమునందు గాని 
వారి శైలి విశ్ళరూపముల నెత్తును. కాని తాను స్వతంత్రముగా నిలచి చెప్పునపుడు 
మాత్రము ఆనాటి భట్టారకుడే మనకు బ్రత్యక్షమగును. 
“కాషాయ రమ్య పల్క్మల హుతాశన శిఖా 
సంపిహి తాశ్వత్ణ సామిధేని 
భువన మోహన హేతు నవ వయః ప్రత్యుష 
స్సమయ రోచిఃపూర్ణ చంద్రరేఖ 
కుపిత శంకర నేత్ర కుహరాగ్ని దగ్గ మ 
న్మథ దేవునకును ప్రాణ ప్రతిష్ట 
అమిత లావణ్య నీలాకాశ పశ్చిమా 
శాచరత్సిత నూత్న జలద శకల 
మొక్క బుషికన్య” 
సంస్కృత సమాసములు నిడుదలై మధురములై యున్నవి. వానియం దొక 
విధమగు లయ - తూకము ఉన్నది. ఈ లయ భట్టారకుని విశిష్టగుణము. 
శ్రీనాథుని సమాసముల వలె ఆర్భాటము లేదు. సంస్కృత సమాసములలో 
మందగతి యున్నది. వాని నుచ్చరించుచున్నపుడు ఆనాటి యౌవన మదాలసలగు 
వైదిక కన్యకలు అలవోకకు గంగాతీరమున దిరుగుచున్నట్లే యుండును. పైగా 
నన్నిటికిని స్వాతంత్యమను ప్రభాతారుణమగు మైపూత గలదు. నన్నయలోని 
బహిరంగ సృష్టియే యిందును కలిసికొన్నది. భట్టారకుని కవిత్వమున సాంస్కృతిక 
సంప్రదాయము లెక్కువ. అతని పద్యముల నొక్కొకసారి సంస్కృత శ్లోకముల 
వలెనే అన్వయింపవలసియుండును. ఈ యలవాటే సత్యనారాయణ గారికి పట్టినది. 
వారి 'యాంధ్రప్రశస్తొలో 
“ఆ మధురంపు దృక్కు ఫల 


 ———ె 0D — 


-శీ శ్రట్టరక్తినారాయభాచార్చులు- 


మై యుదయించిన యీకుమారు ది 
వ్యామృత వాహినీ మధుర 

మౌ పసినవ్వులె నన్ను నిల్ప ల్స్‌ 
భూమిపయిన్‌ లతాంగి సుతు 

పుట్టినతోనె గతించినన్‌ మునుల్‌ 
పో మృగరాజరూపమును 

పొందు మటంచును శాప మిచ్చినన్‌.” 

ఈ పద్యమున్నది. దీనిని “సుతు పుట్టినతోనె లతాంగి గతించినన్‌, మునులు 
మృగరాజ రూపమును బొందుమటంచును శాపమిచ్చినన్‌”, భూమిపై నన్ను 
నిల్చనని యన్వయించు కొనవలెను. ఈ పద్ధతి జూచినప్పుడు సంస్కృత సాహిత్య 
సౌరభములు దీనియం దెంత పండి ఫలించినవో పాఠకు లూహసేయగలరు. 

“నీ కర్పూరపు ఖండముల్‌ భుజము లందింపన్‌ గదోయి?” ఇక్కడ నీ 
యనుదానికి భుజములతో నన్వయము. నడుమనున్న విశేషణము “నీ కర్పూరపు 
ఖండములొ అను దానిని దాటించి యన్వయించు కొనవలెను. 

“ఆ వసంతా రామమ్ములలో పికమ్ములొలికెన్‌ 

(దాక్షారసాంభో నిధుల” 

ఇచటి “ఒలుకు అను శబ్దమునకు వెంటనే *చల్లిపోవు అను నర్థము 
స్ఫురించును. అప్పుడు '“పికమ్ములు అను దానితో సరిగా నన్వయింపలేదు. 
శబ్దరత్నాకరములో చల్లు, పోయు అను నర్ధ్థములు కూడ నివ్వబడినవి. కాగా 
'ఒలుకు అను పదములో 'ఒలికించు” అను నర్ధమును ఉన్నదన్న మాట. ఎటులైనను 
“ఒలుకు అను పదమునకు ర్వుడితి స్ఫూర్తి మాత్రము లేదు. 

నన్నయ సమాసముల వలెనే వీరి సమాసములును చాల నిడుదలు. 
ఒక్కొకసారి పద్యమునందలి రెండుమూడు పాదములను కూడ త్రోసికొని 
ప్రసరించును. “శృంగారవీధిలో కొన్ని పద్యములలో నొక సమాసమే నాల్లు 


132 


లాాాాాాంాావాహితీ వైజయంతి 


పాదములకును నడిచినది. సాధారణముగ రెండు పాదములైనను నాక్రమింపని 
సమాసము లరుదు. 
అతని భావములే చాల నూతనములు. సృష్టి యంచులలో నుండి 
ప్రయత్నపడి పదార్ధములను గొని తెచ్చును. ఓ చలి తేంద్ర నీలధనురుజ్వలమూర్తి 
అను తీక్ష్వదాహ మాతనికే కలదు. వాడు నలంకారము లన్నియు కొత్తవే! 
'నూత్నత'యను పదార్ధము లేని దీతడు కలమే పైకెత్తడా యనిపించును. తీక్ష్య 
ముగ నాలోచించు మెదడున్నది. భావించు హృదయమున్నది. తోచిన దానిని 
వెల్లడించు వైదుష్యమున్నది. చాలని దానికి సృష్టించుకొను సాహసమున్నది. ఆతని 
కేమి తక్కువ? విశ్వేశ్వరుని “గళరుద్రాక్షీ భవద్బాడబా!” యని సంబోధించినాడు. 
'ఆంధ్రప్రశస్తాలో - 
య. శుక్తిమతి 
తొంగలి జెప్పలబోలియున్న నీ 
కనులకు నాంధ్ర దేశమది 
కైవసమయ్యెనురా కుమార కా!” 
అని ధీపకర్ణితో బలికించినాడు. ఇట 'కుమారకా' యనుచోట నల్పార్థమున 
“కప్‌” ప్రత్యయము. దానితో దీపకర్ణిలోని (పేమ మొదలుగునవి వ్యంగ్యములు. 
కాని 'కనులకు కైవసమగుటి మనకు నేరుగా క్రొత్త భావము. ఇట్టి. విచిత్రపు 
పోకడ లెన్నియో కలవు. 'ఆంధ్రప్రశస్తిలోనే - 
“నీ కోదండ వినిర్ణతాశుగ మహా 
గ్ని జ్వాలలన్‌ దట్టమై 
యేకోనల్ద హియింపగా బడెడు తం 
డ్రీ! యవ్వి శ్రీకృష్ణ వే 
ణీ కల్యాణ పృషత్సరంపరల శాం 
తిన్‌ సస్యవంతంబులై 


——ె పప పాలా 


ఆ కీదారములై తగున్‌ విజయ ల 
క్షీ కేశబంధంబులై” 

అని దీపకర్ణి పలుకుచున్నాడు. ఇది చక్కని ్రాఢోక్తి. ప్రాత క్రొత్తల 
నడిమిత్రోవ. ఇందులో నొక లోకాచారమును మూలముగా దీసికొని ఈ మహాకవి 
తన సామర్ధ్యమును వెలయించినాడు. కేదారములను “విజయలక్ష్మీ కేశబంధము" 
లనుట రమణీయమగు స్వాతంత్ర్యము. 

ఇతనికి చంద్రుడు 'వడగట్టిన యెండు గంధపున్‌ బెజడు వలె గనపడినాడు. 
సముద్రుడు “చీకటిలో మరణవేధతో మూల్గుచున్న దున్నయైనాడు. దేవదాసి 
పలువరసలు “సుదర్శ నాయుధపు టంచులుగా మారినవి. ఇట్టివి లెక్క లేనన్ని 
గానబడును. అతడు 'కిన్నెరసానిలో వాడిన యుపమానమలు జూడుడు: పారుచున్న 
కిన్నెర - 

“పదువు గట్టిన లేళ్ల కదుపులా తోచింది 

కదలు తెల్లని పూల నదివోలె కదలింది 

వదలు తెల్లని త్రాచుపడగలా విరిసింది 


తొడిమ యూడిన పూవు పడతిలా తోచింది 

కడు సిగ్గుపడు రాచకన్నెలా తోచింది 

బెడగు పోయిన రత్న పేటిలా తోచింది” 

ఆత్యంతము నూతనము లీ యుపమానములు. ఇట్టి వక్కడక్కడనే కాదు, 
వరుసబెట్టి యెన్నినూరులైనను వాడగల ప్రొఢి యాతని కున్నది. స్వాతంత్ర్య మాతని 
కొక క్రీడ - జన్మహక్కు అది యన్నిట వ్యాపించుటచేతనే జీవితమున కష్టములు 
తప్పనిసరియైనవి. 

కొన్ని భావముల నాతడు వాడినప్పుడు పదసంపత్తి యున్నను - పర్యాప్తముగ 
నున్నను మనకు దృశ్యమే ప్రత్యక్షము గాదు. దీనికి కారణములు రెండు. మనము 


లాాాాాాాానాహిదీ వైజయంతి 


బొత్తిగా నలవాటే పడని భావ నూత్తత యొకటి; ఆ భావములను లగింప జేయుటకు 
కోడెత్రాచువలె చుట్టలు చుట్టు కొన్న భాష. ఈ రెండును మనలను దూరముగా 
నెట్టివేయును. నిట్టూర్పుతో వెనుకకు మజలుదుము. 
సత్యనారాయణగారు మహారసావేశి. ఆ యావేశమున వారికి శరీరమే 
తెలియదు. పదములు, భావములు అవశములై దొరలవలసినదే కాని 
వెనుకముందులు జూచికొను నిలుకడ లేదు. దీనితో నాక భావము పూర్తియగు 
లోపలనే మజియొకటి సందు చేసికానును. ఒక్కొకనారి పాదమునకొక భావముం 
డును. వీని నన్నిటిని సమన్వయించికొనుట చాల కష్టమగును. కాని యిట్టివి 
అపూర్వముగా కనబడును. నరముల కంటిన వైదుష్యము - జన్మమున కంటిన 
ప్రతిభ - బ్రదుకున కంటిన స్వాతంత్ర్యము మహాకవి తలచుటకు ముందే తమంత 
తామే పైబడి దూకును. వీరి రసావేశమును గమనించినపుడొక్కొకసారి మనకు 
నవ్వువచ్చును. ఇట్టి జీవి ప్రపంచమున (బ్రతుకగలడా యనిపించును. 
“'ఆం(ధ్రప్రశస్తిలో నాతడనుట చూడుడు: 
“ఈ నాపదార్పిత క్షోణి నేరాజు ధ 
ర్మాసనం బుండి స్మృత్యర్థ మనెనొ! 
ఈ నాదృగావృతంబైన భూములలోన 
నే శౌర్యధనులు శిక్షింపబడిరొ! 
ఈ నాశరీరమం దివతళించిన గాలి 
యెంత పౌరాతన్య మేచుకొనెనా? 
ఈ నాతనూపూర్ణమైన యా కాశమ్ము 
నేక్రతుధ్వనులు శబ్దించినవియొ” 
అచటి గాలి, నీరు, వాన, కడకు చీమ - అన్నియు నాతనికి మాననీయములే! 
ఆకాశమున క్రతుధ్వనులు శబ్దించినవట. ఆకాశము శబ్దగుణము. ఈ [క్రతు 
ధ్వనులలో నతని [శ్రోత్రియత చక్కగా వాసించినది. కవి యెంతగా లీనుడైననో 


య 


_శ్రీ శుట్టరర్తి నారాయభాబార్భులు. 


తప్ప ఈ తన్మయీభావనము గుదురదు. 

ఇట్టి రసవాదమునకు జెందిన భావము లెన్నియో ఈ మహాకవిలో 
దొరలుచుండును. "కిన్నెర రాయియైన తన ప్రియుని జూచి, 

“నాకు మల్లే నీవు నదివోలె పారరా 

జలముగా యిద్దరము కలిసిపోదామురా 

కెరటాలు కెరటాలు కౌగిలితామురా!” 

అని వాపోయినప్పుడు ఆ యాకాంక్షకు - ముగ్గతకు మనమేమి రసస్వరూపమే 
పులకరించును. తన్మయీభవనము 'విశ్వనాథికు వెన్నతో పెట్టిన విద్య. గాఢముగా 
భావించును. తీవ్రముగా మననము చేయును. పూర్తిగా తన్ను మజచును. “నీ 
నిష్టాగతి నీవుగాక మరి లేనేలేను విశ్వేశ్వరా!” యనినాడు. ఇది యాతని 
తన్మయీభవన పరాకాష్ట ఒక్క విశ్వేశ్వరునేకాదు - ప్రతివస్తువును భావించినప్పుడు 
ఆతడు “శిలవోలెన్‌ గదలంగలేక హృదయస్సిగార్ట సద్భావనాభిల చైతన్యుడై” పోవును. 

ఆతని తన్మయీ భవనము, తీక్ష్యత యింత గాఢముగా వాత్తికొనియుండుటచే 
ఆతనిలో తేలికభావముల కవకాశమే లేదు. ఏది చెప్పినను గాఢముగా - 
మనస్ఫూర్తిగా వివరించును. అతని రాగద్వేషములు - ఈర్వ్యాసూయలు గుండెల 
లోతుల నుంచి వచ్చినవే కాని తెచ్చి పెట్టుకొన్నవి కావు. వైభవక్షతమైన తెనుగునేలను 
జూచి - 

“తెలుగు నదులెల్ల పొంగెత్తి ప్రళయవారి 

కెరలిపడి తెన్సనేల ముగించనిమ్ము! 

నేటితో సస్వతంత్రతా నియతమైన 

యీ బ్రదుకు తెన్గువారు భరింపలేరు” 

అని యన్నచో నా భావము హృదయపూర్వకముగా భావించినదే కాని 
'జంభపు చేష్ట గాదు. “విశ్వనాథ పుస్తకములను చదువుట కొక ప్రత్యేకాధికారము 
గావలెను. దారిబోవు వారి కంతయు నవి యర్థము కావు. కనుక “మా కర్ణము 
కాలే”దని విమర్శించినచో లాభము లేదు. వారి కావ్యములే గాదు - మహాకవుల 


ఆాలాాాాలాాాసాహితీ వైజయంతి 


కావ్యము లన్నియు నింతే! 

తెనుగుదనమన్న నాతనికి మహాగర్వము. తానెన్ని జన్మములైనను తెనుగు 
నేలలో దెనుగువాడుగా బుట్టవలెనని ఆశ. అవకాశము దొరకినప్పు డంతయు 
తెనుగు పిట్టలు, తెనుగు పాటలు, తెనుగు నదులు అని కలవరించుచుండును. 
ఆంధ్ర రాజుల వైభవమును దలచినప్పు డాతని రక్త ముడుకెత్తును. “నే డది లే దే” 
యని యలపరించిపోవును. నాటి తెనుగు నేలలో “కడిగి యచ్చటి మట్టి గడ్డలు 
సైతమ్ము నవమృగీమదవాసనలు” విగిర్చినవట. ఇంతయభిమానమున్నను అతనికి 
పాపము తెనుగుతనమంటలేదు. మరి కవిసి కొన్నది యాంధ్రత్వము. చిక్కని 
జాతీయములు - పూలగుత్తుల వంటి యాచ్చికములు 'విశ్వనాథి శైలియందు 
కానము. వారి శైలి సంస్కృత సమాసముల బరువున భుగ్నమైనది. ఇట్టి శైలియే 
వారికి తగినది. లేకున్న నీగభీరములగు భావములు సుకుమారమగు భాషయందు 
లగింపక ద్విజేంద్రుని సాంఘిక నాటకముల గతియే పట్టియుండును. 

సత్యనారాయణగారి రచనల యందు హాస్యము తక్కువ. బ్రదుకునందు 
లేని హాస్యము భావమునందు మాత్రమెక్కడ నుండి వచ్చును? కాని యంతటితో 
నాగడు. అంటని తెనుగుతనమునకు వలెనే అందరాని హాస్యమునకు గూడ 
యత్నించును. కొన్ని యెడల నపవాస్యమునకు గూడ యత్నించును. కొన్ని యెడల 
నాహాస్య మునందును తీక్షతయే నిలచి కలుగుచున్న కాసంత నవ్వును పోగొట్టును. 
అతని నవ్వు రంగుపూవుల వంటి వాసనలేనిది. తన్ను చూచి తనకే నవ్వు నిష్ట్ణురమగు 
ప్రపంచము నాశ్రయించి బ్రదుకవలసిన భాగ్యము తనకు బట్టెనే యని తోచక 
నవ్వెడు, వెకిలి నవ్వు భవభూతి మహాకవి నవ్వు కూడ ఇట్టిదే! ఇంతకును నిజముగా 
సత్యనారాయణగారి నవ్వు ఏడువలేని నవ్వు. అతని హాస్యము చూడుడు: 

“క సామీ! అల కొండకోయెతకు నీ 

యొయ్యార మె బూది పూ 
తే సర్వం బయి, నీకు నాయమ సొబం 


పక) నానో 


-శ్రీ పుట్దరర్తి నారాయభొచార్యుయు- 


గే నచ్చి కన్నారు ర 
య్యా! సంతానము నేన్గుమో మొకడు విం 
తౌ నార్మొగా లొక్కడో 
హో! సౌరాపద కాకరుం డొక డదే 
మో కాని విశ్వేశ్వరా!” 
నా కీ పద్యమును జూచినప్పుడు నవ్వు రాలేదు. “మహాకవి” కీ యింత 
చాపల్యము లేకున్న బాగుండదా యను పశ్చాత్తాపమె కలిగినది. ఈ హాస్యము 
జీవితమునందు, రచనయందును లేకపోబట్టియే వీరి సంభాషణములలో శక్తి - 
కాదు, రక్తి తక్కువ. 
ఆంధ్ర సాహిత్యమున సత్యనారాయణగారు తాకక విడచిన మార్గము లేదు. 
ఖండకావ్యములు, మహాకావ్యములు వ్రాసినారు; వ్రాయుచున్నారు. కథలు, నవలలు 
రచించినారు. గేయ కావ్యములను పాడినారు. వారు వ్రాసిన చాటువులలో 
గేయములు, ఇంకను స్వతంత్రముగా నున్న పదకవితలు ఎన్నో యున్నవి. వీనిలో 
ప్రాత క్రొత్తల నడిమి దారిని సమన్వయించుకొనుటలోని బాధ కొద్దిగా నున్నను 
విశిష్టత మాత్రము లేకపోలేదు. వారి పదరచనలలో చక్కగా పండినవి కిన్నెరసాని 
పాటలు.” 
దీని యందలి కథావస్తువు వారు స్వయమేగా తయారు చేసికొన్నదే! ఇందు 
కాధారముగా నున్న వస్తువులు రెండు: ఒకటి భద్రాద్రి దగ్గరి కొండ- ఆ కొండను 
చుట్టుచున్న ప్రవాహము. ఆ యేరే యీతని రచనలో 'తెనుగుసాని' యైనది. ఆ 
గుట్ట 'తెనుగుమగడైనాడు. ఈ రెంటిని తోడుదీసికొని యొక తెనుగు వారి కాపురమును 
(ప్రత్యక్షమొనరింప బూనుకొన్నాడు కవి. ఈ సన్నివేశమును చూచినప్పుడు పెనుగొండ 
యందలి “బృందా వనము” చూచి శుక్తిమతీ కోలాహల గిరికాపాత్రములు సృష్టించిన 
భట్టుమూర్తి నాకు జ్ఞావకమునకు వచ్చినాడు. ఒకటే దృశ్యము రెండు 
హృదయములలో - భిన్న రీతులతో భిన్న లక్ష్యముల కాధారమైనది. ఇరువురును 
కాలమునే యనుసరించినారు. అతడు పాండిత్యమును (గుమ్మరించి మెదడును 


షా 


138 


— — — — — — — — — — — — — — —సాహితీ వైజయంతి 
వంచి భళీ యనిపించు కొన్నాడు. ఇతడు తాను వాపోయి పరితల నేడిపించినాడు. 
రసనాళముల దాకి రసము యొక్క మేరలు తడవినాడు. 'కిన్నెరసాని' రసాకృతి. 
అందుచే నామె 'ధుసీవైఖరి బూనినది. మగడు 'శిలాహృదయు'డగు మగవాడు - 
రాయి యమైనాడు. ఇరువురకును గలిగిన దొకటే దుఃఖము. సంభవించినది 
భిన్నపరిణామము. అట్లు గలుగుటకు కారణమేమి? (ప్రీ వురుష జన్మల 
మూలతత్వమునం దున్న దీభేదము. ప్రకృతి రూపిణియగు స్త్రీ రసాకృతి. ముద్ధలలిత 
స్వరూపిణి. పురుషుడు స్రీ కన్నను గంభీరుడు, ఉదాత్తుడు. వాని వృాదయము దుః 
ఖముచే పగులునే కాని పాదు. ఈ దృశ్యమును జదువుచున్నప్పుడు ఉత్తరరామ 
చరితములోని - 

“అనిర్భిన్న గభీరత్వా దంతర్లూఢఘనవ్యథః, 

పుటపాక ప్రతీకాశో రామస్య కరుణో రసః” 

అను శ్లోకము జ్ఞప్తికి వచ్చినది. ఈ భిన్న తత్వ రహస్యము నెంత 
సునిశితముగా నర్థము చేసికొన్నాడు “విశ్వనాథ.” దీని నింకను చక్కగా మధుర 
భావకపులగు చైతన్యుడు, సూరదాసు మొదలగు వారు గమనించిరి. దానిని 
బలవంతముగ తొలగించుటకు హృదయహూర్వకముగ యత్నించిరి. అందియందని 
యా యనుభూతికి వేకారి యేద్చిరి. వారి కవితయంద దీతీవ్రావేదనయే ధ్వనించును. 

“ఆంధ్రప్రశస్తిలో వలెనే “కిన్నెరసాని పాటలయందున రసావేశము గట్టు 
లొరసి పారినది. కిన్నెరసాని దుఃఖమున కొక వనమే కాదు తెలుగు వారి 
(బ్రదుకులన్నియు పాటయై పోవును. ఇది యొక విలక్షణ కావ్యము. ఒక ప్రత్యేక 
రచనా పద్ధతికి దారితీయు ననుటలో సందేహము లేదు. “విశ్వనాథ” - కిన్నెరసాని 
ఈ రెండును అనుస్యూతములై యాంధ్ర సారస్వతమునందు నిక్కచ్చిగా నిలువగలవు. 

సాంకేతికమగు కావ్యదృష్టితో చూచినపుడు “కిన్నెరసానిలో పులుముడు 
లెక్కువ. అందుకే దానిని చదువరాదు - మణీ పాడవలెను. కంఠమెత్తి పాడినపు 
డాయామైేడితమే సౌందర్యముగ మారి భావద్శష్టికి తోడువడును. “ఓ నాథ! ఓనాథ!” 


-శ్రీ శుట్టరర్తి భారాయభొబార్యుంు- 
యని నాలుగు సారులన్నప్పుడు, ఆ నాల్గుసారులును వివిధ స్వరములతో 
మేళవించినప్పుడు పదమొక్కటిర్రైనను అనేక భావములు రాగమునకన్నను స్పష్టములై 
కానుపించును. దీనితో 'లీనతియను ధర్మమెక్కువయగును. ఇతర కావ్యములకును, 
గేయకావ్యములకు నున్న ఖేదములలో నిది యొకటి. 

ఒక్కొక్కసారి ఈతడు భావములు క్రమముగా బరిపోషించి సింహావలోకన 
న్యాయమున వెనుకకు చూచును. ఈ పద్ధతిలో పూర్ణ తన్మయీ భవనమునకు 
దారి యున్నది. వాక్యము పూర్తిగాక నిలచినప్పుడు ఎంతటి మూఢునకైనను వెనుక 
దిరిగి చూడవలసి వచ్చును. 

“జలదేవతలు వచ్చి 

నెలత కిన్నెరసాని 

పదమంచు పదమంచు బలవంత పెట్టంగ 

మతిమతి పతి చుట్టు తిరిగి కిన్నెరసాని 

వలవలా యేద్చింది పలపలా కుందింది” 

“జలదేవతు వచ్చి 

చంపెట్ట పతిగుట్ట 

విడలేక విడలేక పడతి కిన్నెరసాని 

చనలేక చనలేక చాన కిన్నెరసాని 

పోలేక పోలేక బాలకిన్నెరసాని” 

(కింది చరణములలో నన్వయము ముగియలేదు. అసంపూర్ణమై నిలచినది. 
దీనితో మనకు తెలియకనే రెండవసారి “వలవలా యేద్చింది పలపలా కుందింది” 
అని పై దాని ననుసం ధించుకొందుము. (క్రింది చరణములలోని భావమంతయు 
నొక్ళసారి పై దానికి లంఘించును, మీ మాంసకుల పరమాపూర్వము వలె రెట్టింపుగా 
రసము చర్వణావిషయమగును. 

ఈ (క్రింది దానిలో రాబోవు కథను సూచించుచు నాటక లక్షణమును 


ఆాాాాాాాసాహితీ వైజయంతి 


వెలయించినాడు. కిన్నెరసాని 

“ఎడదలో నెదురైన 

బెడదలో కష్టాల 

కడలియే కలగాంచెనో!” 

దీనికి తరువాత “కడలిపొంగు” వర్ణింపబడుచున్నది. కావ్యమంతయు 
రోకటిపాట వలె గాక విషయభేదమును బట్టి గేయముల మట్టులును మారినవి 

ఇది యెంత గేయకావ్యమైనను దీనియందును - 

“ఈ తరగల కదలికలో 

నీ తరుణీ! నీ కంఠ 

శ్రీతారుణ్యము తోచగ 

పోతివటే పరుగులెత్తి” 

అన్న కవికి స్వభావసిద్ధమైన (ప్రౌఢోక్తులు వలచినవి. అట్టి యెడ సాధారణుడైన 
యొక సంసారి గాక యెవడో యుదాత్త నాయకుడు తలపోయుచున్నటులుండును. 
అనగా అచ్చపు కావ్యదృష్టి నాసించు నన్నమాట. 

“కిన్నెరసాని” నే కావ్యములలో చేర్చవలెననుట యొక ప్రశ్న ఇది పాశ్చాత్య 
విమర్శకులకు దుఃఖాంతము. (ప్రాక్రన బుషులకు మోదాంతము. మానవ 
జీవితమునకు లాలసత ముఖ్యము కాదనియు, సమస్త భారములను భగవంతునిపై 
వైచి నిత్యశాంతి ననుభవించుటయే ఫలమనియు బోధించుచున్నాడు. వైషయికమైన 
యనురాగము అంతకన్నను తీవ్రమగు - పవిత్రమగు భక్తిగా మారినది. జీవిత 
ములంతరించినచో దైవిక గుణమగు (పేమ నశింపదనియు, అది నిత్యమనియు 
ఘోషించినాడు. నిష్కల్మష (ప్రేమకు భగవంతుడు దగ్గజనే యుండునని చాటినాడు. 
కిన్నెర, దాని మగడు బ్రదికి పవిత్రులు, చచ్చి పవిత్రతరులు నయినారు. ఇంక 
నీకావ్యము మోదాంతము గాక మరేమి? 

ఇక వీరు వ్రాసిన నవలలు - వీని యందు 'నేను జూచినవి మూడే. ఈ 


-శ్రీ భట్టరర్తి నారాయభొచార్భులు- 

మూడును కావ్యదృష్షికి నవలలుగా గాక కావ్యములుగా గోచరించినవి. 
సత్యనారాయణ గారు నవలలు వ్రాయుట భవభూతి నాటకములు వ్రాయుటవంటిదే! 
నవలకు కావలసిన పద్ధ8(TeChnique) లేదు. మన వారు నాటక రచనము 
సాహిత్య మునకు ప్రధానపట్టముగా నిర్ణయించిరి. నాటకకారుడు సహస్రాక్షుడు 
కావలెను. హృదయమును సంపూర్ణముగా నదుపులో నుంచుకొన్న బుషికి 
నాటకరచన సాధ్యము. తన్ను మటువనీని తన్మయీభవనము కావలెను. ఈ రెండు 
ధర్మములును ఆవేశపరులకు సామాన్యముగా నంటవు. ఈ రెంటిని సమన్వ 
యించుకొన్న వారు నాకు తోచినంతవజకు భాస కాళిదాసు; దిజ్నాగునివంటి 
మరికొందరు. తక్కిన వారికి సార్వత్రిక దృష్టి యున్న రన సిద్ధి లేదు; రససిద్ధి 
యున్న వశిత్వము లేదు. భవభూతి నాటకములలో పరిమాణములోని మితి 
(Sense of propotion) తక్కువ. దీనికి మాలతీమాధవము ప్రబల సాక్ష్యము. 
ఇక రససిద్ధి లేక పాండిత్యమును గ్రుమ్మరించి తృషప్తిపడు నాటకర్తలు సంస్కృతమున 
నెందరో కలరు. నవలలు, కథలు మొదలగు వానికిని, నాటకమునకును మేరువంత 
భేదమున్నది. ఇవీ నాటకములంత గొప్ప పదార్థాములు కాకపోయినను ఆ తెగలోనే 
చేరిన వస్తువులు. వానిని రచించుటకు నాటకకారుని వంటి మనస్తత్న్వమే కావలెను. 
“విశ్వనాథ మహావేశి. మతి యతని గ్రంథములు కావ్యములు గాక నవల 
లెటులగును? కాకున్నను చింతలేదు. కావ్యములుగా, అభ్యాయికలుగా చదివి 
యానందింతుము. 

“చెలియలికట్ట యొక యనర్గమగు రచన. (ప్రారంభము మొదులుకొని చివర 
వజకు నొక యాత్మవేదన ఛాయారూపమై పాటినది. మన యువకులు ఎన్ని 
యపసిద్ధాంతములకో యెజయగుచున్నారు. పాశ్చాత్య విద్య ప్రాచ్య హృదయము 
యొక్క వునాదులనే కదలించి వేసినది. ఆదర్శములన్నియు (క్రొత్తగా 
నిర్శింపబడుచున్నవి. అవి హిందూ హృదయమున తయారైనవి కావు. మణీ 
దిగుమతి సరకులు. వీని ధాటి కెందరో యువకులు నైతికముగ పాడైపోవుచున్నారు. 
చిన్న పెద్ద యను తారతమ్యజ్ఞానమే నశించినది. ఎవ్వడైననేమాటైన వాడవచ్చును. 


 — — — — — — —సాహితీ వైజయంతి 
అధికార వివక్ష లేదు. అనుభవములచే పండని నూతన పిద్దాంతముల నటిగించు 
కొనలేక - విడువలేక సంఘ మజీర్ణరోగముచే బాధపడుచున్నది. వీనిచే తీవ్రపరిణా 
మములు కలిగి దారుణతర ప్రళయమునకు దాకిచూపుచున్నడి. దాస్యమును 
గౌరవముగా ననుసంధించుకొను చున్నాము. ఈ విషమ స్థితుల నరికట్ట గ్రంధకర్త 
సర్వవిధముల యత్నించినాడు. 

వీది నవలలు చదివిన యువకులు “విశ్వనాధ కేవలము పూర్వాచార 
పరాయుణుడు. (Conservative) విశాలదృష్టి శూన్యము. అట్టి వారు మన 
దేశమునకు నేటి పరిస్థితులలో పనికిరారని తీవ్రముగా వాదింతురు. ఈ 
వాదమునందు కొంత సత్యము లేకపోలేదు. కాని యామాత్రమునకే యాతని 
త్రోసివేయుట మాత్రము కృతఘృత, నిజమే! గ్రంధకర్త హృదయ మున్న వాడు. 
ప్రాచ్యభాషల - యభిప్రాయముల గౌరవము గురుతించినవాడు. మనవంటి బానిస 
గాడు; స్వతంత్రుడు. అతని కీ కలుగుచున్న దుష్టపరిణామముల జూచి హృదయము 
మండినది. మన జాతీయతా స్వరూపమును వ్యక్తీకరించి బుద్ధి జెప్పబూను కొన్నాడు. 
దానిలో తనకు తెలియకయే కాసంత యఖినివేశము సందుచేసికొన్నది. నేడు 
ముఖ్యముగా మన సంఘమున కిటువంటి రచయితలు గావలయును. మాది” 
యను అహంకారము చచ్చి నందువలననే మన జాతి క్షీణించుచున్నది. ఈ 
యహంతను రెచ్చగొట్టవలెను. అతని (COnseEati5m) (భాందసమునకు క్షమా 
పణ యున్నది కాని మన (Extremism) (అతి) మాత్రము జాతి ద్రోహము - 
దేశద్రోహము. ప్రపంచ మంతటిని ప్రేమించు విశాల దృష్టి గలవారు నికరముగా 
సన్యసింపవచ్చును. వారికి స్వరాజ్యము మాత్రమెందుకు, బ్రదుకు మాత్రమేల? 

కొందరీరీతి వాదింతురు: “నత్యనారాయణ గారు ఎదుటివారి 
దుర్చ్భలాంశముల మాత్రమే యెత్తి ఖండింతురు. కొంచెము దృఢములుగు వాని 
జోలికి పోరు. వానిని దడవినచో తమ సనాతన వాదము నిలువదేమోనని వారికి 
భయము.” నా కీ ప్రశ్నయే అర్థము కాలేదు. అంశములలో నివి దుర్చలములు, 
ఇవి సబలములు నని యెవ్వరును పట్టీ వ్రాయలేదు. ఎదుటి వారి వాక్సాతురి 


శ్రీ పుట్టరర్తినారాయభాచార్యులు- 

మొదలగు వానిని బట్టి సబలము దుర్చలము కావచ్చును. దుర్చలమైనను బలవంతము 
కావచ్చును; ఒకవేళ నీ విభాగమున్నదే యనుకొనుడు. దుర్భలాంశముల నెత్తి “యొదుటి 
వాదిని ఖండించెనే పాపము అను నా యింత సానుభూతియు మనయందే 
యుండరాదా! పోనిండు. దుర్భలాంశములను వీరు ఖండించినారు. సబలాంశముల 
నింకెవ్వరైన ఖండించిన “అధిక స్యాధికం ఫలమ్‌” అందరు సబలాంశములనే 
ఖండించినచో నాటికి మరల ఈ దుర్భలముల సబలములై కూర్చొనవా? 

“సత్యనారాయణ గారికి శాస్త్రీయ విజ్ఞానము లౌదను టొక వాదము. 
దీనికిముందు 'శాస్త్రిమను పదమును ఏ యర్ధమున విమర్శకులు వాడిరో తెలుపవలసి 
యున్నది. ఇంతకు నిది గాలి ప్రశ్న పూర్తిగా వివరింపనిది యుత్తరమిచ్చుట కష్టమే. 
సత్యనారాయణ గారిలో ప్రాచ్యులలవాటు పడిన శాస్త్రజ్ఞాన మున్నది. అతని వచన 
రచనలో చిక్కని తర్మమున్నది. తాను తలచుకొన్న యే యభిప్రాయమునైనను నాతడు 
మట్టసముగా గ్రుక్నుమిక్మనక ఇతరులచే నొప్పించును. అతని దొక వాదము చూడుడు. 
సాధారణముగ నింగ్షీషు చదివిన వారు “మడు”గను మాట కర్థమే లేదు. మడుగేమిటి? 
పరిశుభ్రమగు గుడ్డ గట్టుటయే నాగరికత” యని గద్దింతురు. “పరిశుభ్ర వస్త్రధారణమే 
నాగరికత యైనప్పుడు - ఆ వస్త్రమును గట్టుకొన్నప్పుడు పర స్పర్శయే లేకుండుట 
యింకను నాగరికత కాదా?” - ఇది సత్యనారాయణగారి పంథా. దీనికి మన 
యువకులేమి బదులొసగెదరో చూడవలెనని నాకు కుతూహలము. 
...... “విశ్వనాథగారి వచనము రచనము గాడు - మతి కవిత. అనగా గద్యమునకు 
కావలసిన గుణముల కంటె పద్యమునకు వలయు భావన, ఆవేశము ముందు 
నడుచును. వారి వేయి పడగిలను చదువుచున్నపుడ ననోక మవో కావ్యమును 
జదువుచున్నాననుకాంటిని. శయ్యా సౌభాగ్యము, సమాసములలోని తూకము, నన్నయ 
కవితారీతులు - అన్నియు ప్రత్యక్షమగు చుండును. నన్నయయన్న నాతనికి పిచ్చి. 
అక్షరమక్షరము నాతని ననుసరింప నావేశము. “తగులును లేక తప్పును” నతడు; 


తీరుగా “తగులును లేక తగులదును” (వేయిపడగలు) అని భట్టారకుని వలెనే 
(ప్రపంచించును. 


రా సుం క వైజయంతి 





వారి వచనమునం దనెక శయ్యలున్నవి. ఒక్పొకసారి నన్నయవ౭ డర 
- అ జ ఆపు 
కోమలములగు సమాసముల వాడును. తిక్కన వలె విలుపులు ఐరుచును. శ్రీనాధుని 


వలె బిగువైన పదాటోపమును జూపును. పోతన వలె గలగలమను ప. తో 
మధుర లాస్యము లాడును. పెద్దన వలె శిరీష కుసుమ కోమల వైదర్హ ము 
నెఖపును. రాయల వలె మారుమూల పదముల బగుల గొట్టును. తెన్నాలి వాని 
వలె ఉద్దండశైలిని జిమ్మును. చేమకూర వారి వలె తెనుగులలోని యచ్చుకట్టును 
చూపును. కడకు చూర్జ్ణికల వంటి వానిని గూడ విడువలేదీతడు. ఈ క్రింది శైలి 
యెట్టిదో చూడుడు: 

“పగదీరిన దన్న పాపటేడు ప్రక్కలొజయుచు నాసా రంధ్రమునెక్కి మెదడులో 
పీఠము బెట్టగా శ్రీ కాళహస్తీశ్చ్వరుడు మల్లికార్జున దేవుని మహాభక్తుడు త్రేతాదాఃపర 
సంధినాటి గజరాజు, బాధచే బెట్టిన ఘీంకారము వంటి హృదయవిదారణమైన 
ఘీంకృతి” (వేయిపడగలు) 

ఇంతేకాక చిత్రవిచిత్రములైన శయ్యల నీతడు క్రొత్తగా లేవదీయును. వచన 
రచనమున అతని కతడే సాటి. అతని పద్యములకు వలెనే గద్యములకు నియత 
మగు శైలి లేదు. కాని యెన్నియో రచనా పద్ధతులను గనుపజుచినాడు. వానిని 
మూలములుగా గైకొని యెందరో వ్యక్తులు ఎన్ని విశిష్టరీతులనైనను 
పెంపొందింపవచ్చును. 

వారి 'వేయిపడగి లొక యపూర్వ సృష్టి, అది మన పుణ్య ముచే తెలుగువాది 
కొక్కరికే దక్కినది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఫణములు వేయి. కవిగారి ప్రతిభా ఫణము 
లసంఖ్యములై తెనుగు నేల నావరించినవి. అం దొక విరాట్పరూపమున్నది. 
ప్రాచీన నవీన సమాజములకు వేయిపడగ లొక లంకె. ఈ గ్రంథము చదువదగినదే 
కాదు - వల్లింపదగినది. (పేమింపదగినే కాదు - పూజింపదగినది. ఆంధ్రుల కా 
రచనము గర్వకారణము. నా పేలవము లగు మాటలచేె దానిని విమర్శించుట 
నిజముగా దాని గౌరవమును కొఅతపఅచుట. 

రి “పసిరికి పాత్ర భావనాకల్పితము. గిరిక 'దేవదాసీత్వము గూడుకట్టిన 


145 


-శ్రీ వుప్తుర్తి నారయభాబార్వులు- 


మూర్తి. అరుంధతి యరుంథతి. ధర్మారావు గారు కవిగారే! ఆ (గంధమొక యమృత 
ప్రవాహము - గంధర్వ లోకము! వారి నాటకములు రెండున్నవి. అందులో 
'నర్తనశాలి బహుశః చిన్నతనమున వ్రాసియుందురు. ఇక 'వెనరాజూ భావుకులలో, 
పండితులలో నొక తుపానునే లేవదీసినది. దానిని పరామర్శించు విమర్శనము 
లెన్నియో పుట్టవల సియున్నది. 

మహాకవి సత్యనారాయణ గారి నింత చిన్న వ్యాసముతో బూజింపయత్నిం 
చుట నిజముగా వెక్కిరింత. వారు ప్రాచీన మహాకవుల కెవ్వరికిని తీసిపోని 
సాహితీసార్వభౌములు. మహా పండితుడు. విశంకటుడు. ఇంకను చెప్పినచో 
రూపొంతరాపన్నుడగు భట్టారకుడు. అయిననేమి? అదృష్టము పూర్తిగ వక్రించిన 
యభాగ్యుడు, చచ్చిన వారిని గూర్చి యేడ్తుమే కాని బ్రదికిన మహాకవుల గొడవ 
మనకు గాబట్టుటయే లేదు. వారికి గుడివాడలో జరిగిన సన్మానము నూలుపోగు. 
న్యాయముగా నాతని భర్మ సింహాసనముపై నెక్కించి రాజులు మోయవలెను. 
అతని గౌరవ మాంధ్ర దేశగౌరవము. కాని లాభమేమి? తెనుగు వారికి ఆత్మశక్తి 
గమనించి గౌరవించు సాహసమింకను రాలేదు. 

నేటికే మహాకవి “విశ్వనాథ ఆంధ్ర వాజ్మయమున 'కాలమందరుగనివాిడై 
నాడు. ప్రతిపద్యరసాస్పదమగు రామాయణమును పాడి బుషియే కాగలడు. 
కాని ఇంతలో “అంతా వ్యర్థము. వట్టియాశ పెనుమాయావల్లి” అను బెడదచే 
మూల గూర్చుండునేమో యను భయము నాకున్నది. తెనుగు వారి నోములచే - 
ఆంధ్ర సాహితీ పుణ్యముచే అట్టి దుష్మాలము మాత్రము రాకుండుగాత! 


వ 
యే 





146 


సంస్కృత విద్వాంసులకొక విన్నపము 


- శ్రీ తేదేకు తేంకటూనంకు 


(కతిపయ శబ్దార్థశబ్ద స్వరూప విచారము, అని వీరు 70సం.ల కిందట భారతిలో 
(వ్రాశారు. అందులోంచి ఈ రచన సంగృహీతం. 


20వ శతాబ్దం తెలుగునాట పురాభారతీయ విజ్ఞానం, తులనాత్మక భాషాశాస్త్రం, 
(ప్రాచీన భారత చరిత్ర, సంస్కృతి వేత్తలలో అత్యంత ప్రముఖులు శ్రీ వేదము 
వెంకటాచలముగారు. పారశీకుల వేదమైన జందవెస్తాను స్వరసహితంగా పఠించగల 
(ప్రతిభాశాలి. ప్రాచీన భాషావేత్త. సం॥1) 


స్వామినః, మో యట్టి మహాత్ముల పాదధూళి మా శిరమున నంటజాలు. మా 


పాండిత్యము అఖండమైనది. దానిని తక్కువగా చెప్పుట బుద్ది తక్కువ. మాది పండిత 
వంశము. నేను పండితుని పుత్రుడను, కావున నట్టి యవజ్ఞతను చేయజాలను. 


అయినను 'బాలాదపి శుకాదపి అను న్యాయముననుసరించి నమస్మార పూర్వకముగా 
నొకమనవి చేయుచున్నాను. మాకు సముద్ర మంత విద్యయుండినను అది రాణించుట 
లేదు. మివలన సంస్కృత విద్యల వృద్ధికి సహాయము అల్బప్రాయమైయున్నది. మీ 
విద్యకన్న తక్కువ పడిన సంస్కృత విద్యతో యూరోపియనులు సంస్కృత విద్యల 
విషయమయి శోధనలు చేసి అమేయమైన యుపకృతిగల గ్రంథములను వ్రాసియున్నారు. 
వారు విద్యలను లభ్యపరచుకొనుట యందును, (ప్రచుర వరచుటయందును గల 
పద్ధతులకును మా పద్ధతులకును అంత భేదమున్నది. ఆ విద్వాంసులును మనవలెనే 
పేదలు. వారి భాషకాదు. వారి దేశము కాదు. వారు రచించు గ్రంధముల వలన 


-శీ చేదు రేంకటానంలము- 


ద్రవ్యలబ్ధియు నుండదు. ఇట్లుండ వారు ఇట్టి పరిశ్రమ యేల చేయవలె? విద్యాభివృద్ధి 
కొరకు. ఈ యాస్టమనకేల కొరతపడవలె? 


ఏ మాటకు గాని హేతువాదములు చేయకూడదు, తర్మవాదములు చేయకూడదు. 
“నమామాంస్యం కధంచని అని వాగ్బంధనము చేయబూనుట సరికాదు. అవశ్యకర్త 
వ్యాంశములు - ఈ మోమాంన యును, ఈ వాదములును - అనుదినము 
యూరోపియనులు చేయు చుండునది యిదియే - కావుననే వారలు అంత పురోవృద్ధిలో 
నుండుట. 


ఇప్పటికి నాలుగు వేల సంవత్సరముల క్రింద వ్యాపకులుగా నుండిన వారు ఎంత 
మహనీయులయ్యును వారు చేసిన కట్టుబాట్లను రాబోవు మన్వంతరముల వారందరును, 
మహాప్రళయము వరకు జవదాట కుండునట్లు వారి కాలు సేతులు కట్టివేసి, నోట 
గుడ్డలు చొప్పించి, శవ ప్రాయులనుగ పారవైచునంత యధికారము వారికెట్లు కలిగినది. 
ఇట్టి యధికారమును భగవంతుడు కూడ తనపై నిలుపుకొనలేదు. 


కాలానుగుణముగ వద్ధతులు మారుచుండును. మారలు కొంత ఇంగ్లీషు 
చదువుకొనవలయును. ఎక్కువగా పనిలేదు. సంస్కృతమును గురించి ఇంగ్లీషు 
విద్వాంసులు అప్పటప్పటికి వ్రాయు గ్రంథములను అన్వయించుకొను శక్తికి వలయు 
(ప్రవేశమున్న యెడల చాలును. ఇంగ్లీషు గ్రంధములు ఒకటి రెండు తాము 
న్వయముగాజూచి అన్వయించుకొన గలిగిన యెడల అపేక్షణీయమయిన 
పద్ధతులన్నియును మోకు తెలియును. ఇంగ్లీషు విద్యను కొందరు కర్మరులు చండాల 
విద్యయని చెప్పుట కలదు. చండాలత్వము శ్వాసవాయువునకు లేనట్టే విద్యలకును 
లేదు. మరియు ఇంగ్లీమువారు మన వేదములను “చూచిని బుషులకు 
దూరపుదాయాదులు. చండాలురు కారు. హూణులును కారు. 


ఇదియునుగాక మీరు అవెస్తభాషను పరిశ్రమచేసి పఠించవలెను. ఆ భాషాజ్ఞానము 
వలన సంస్కృత పాండిత్యమునకు మిక్కిలి శోభ కలుగును. బంగారమునకు 
మెరుగుపెట్టినట్లు, సంస్కృత భాష యొక్కయు, వ్యాకరణము యొక్కయు పూర్వ రూపము 
దానియందు తెలియును. అదియు నివుడు మనకు ఇంగ్లీషు లేక గుజరాతి ద్వారా 


మెం అ ఛా లామా సై ఆర్ష ఇయ బాజ్‌ హొం డం మొన అటో అలాల వ ల్లో 
భ్‌ ధమ? స్‌ ఆల Ta చ roe భవ అం wes వదద కక ఆమ అపు న క క అ. 
wr చైన్‌ అటు 
తెలియును 
a త చా నో ar ఇ ి ఇ ప్‌ ఇనా (న్కు జ్యో ఇత జ ళీ శి ‘శ జ్‌ 4 Ra ట్‌ ఏ ఛో 
మరియు మోకు కొంత హాస్టర తటియనలన యుత్చడి. అడగా వురాతన దె 
గ యం లం యం గ టం అదర అచేం నాంది అంకం ట్య 
చరిత్రములు. ఆ దేశములను గూక్లియు ఆ కాలపు జనులు వాకి మతములు. దేవతలు, 


అక్కడి సస్యములేమి? ఫలవ్యక్షము లేమి? ఆని తెలియవలెను. ఈ రెంటిని తెలియక 
(హిస్టరీ - భూగోళము) పండితులని యుండువారు మన సంస్కృత విద్వాంసులు తప్ప 
ఈ భూమియందితరులు లేరు. 


మారు నాగరలిపిని వాడుక పరచుకొనవలెను. సంస్కృత [గ్రంధముల కంతయు 
నిర్షోషములగు (ప్రతులు నాగరలిపియందుండును. మరియు అన్యదేశముల వారు 
సంస్కృతమును గురించి వ్రాయు గ్రంధములలో నాగరమే వాడుదురు. గీర్వాణ భాషకు 
దేవనాగరలిపి యుండ పనిలేదా? ఈ పై జెప్పిన విషయములు ఇంగ్లీషులో వ్రాయబడిన 
(గంధములలోనే చిక్కునుగాని మనకుగల స్వదేశ గ్రంధములలో నిపుడు లేవు. కావున 
నింగ్లీషు నేర్చుట ముఖ్యము. అది కష్టమని పరిహరింపవలదు. పాణినీయమును, 
మహాభాపష్యమును సాధించిన వారికిది యొక విషయము కాదు. వయస్సు కూడా 
కారణము కాదు. 'అజరామరవత్రాజ్ఞు, విద్యామర్ధంచ చింతయేత్‌ అని తమకు తెలిసియే 
యున్నది. మాతుః శ్రీ విక్టోరియా చక్రవర్తినిగారు ష్ట్రుబ్దపూర్తి అయిన పిదప హిందూస్మానీ 
భాషను చదువనారంభించి లెస్పగ నెర్చినారు. ఈ విద్యా సాధనములను కొంత 
చేర్చుకొనిన యెడల మిరలు అద్వితీయులగుదురు. 


ప్రకుంచ భాషలు 


ఈ లోకమునందు మనుష్య జాతులెన్నికలవో అట్లే భాషల నంఖ్యలును 
ఏర్పడియున్నవి. ఒకరి భాష మరియొకరికి సహజముగా తెలియుటలేదు. చదివి కష్టించి 


-శీ తేదీయు తేంకటూచంరు - 


తెలిసికొనవలసినదె. ఈయన్ని భాషలకును సామాన్యములగు లక్షణములు కొన్ని గలవు. 


1. 


2, 


3. 


ఏ భాషయందుగాని కల శబ్దస్తోమమంతయు ఆ భాషకు స్వతస్సిద్ధము కాదు. 
ఇతర భాషలయందుండి బహు సందర్భముల వలన వచ్చి చేరిన పదములు పెక్కులు. 
ఇతర భాషల “నుండి (గహింపబడిన పదములు సాధారణముగ స్వభాషకుగల 


వ్యాకరణ పద్ధతులను, ఉచ్చారణ ఖేదములను, లోకుల వాడుకలను అనుసరించి 
వైరూప్యమును జెందును. 


ఏ భాషయందుగాని యథార్ధమయిన వ్యుత్పత్తి తలియరాని పదములు (అనగా ఆ 
భాషయందు ప్రసిద్ధి గాంచిన పండితులకు కూడ తెలియనివి) అనేకములు గలవు. 


ఒక్కొక్క భాషయందును స్వదేశ పదములు అనేకములు ఆ భాష రూపములను 
పొంది నిజ స్వరూపమిట్టిదియని తెలియరాక యుండును. 


ఒక్కొక్క భాషయందును పరిభాషిక పదములు తరుచుగ నుండును. 


ఒక్కొక భాషయెడలను -(గ్రాంథికమయిన భాషకును, జనము వాడుచుండెడి 
భాషకును మిక్కిలి జేదముండును. 


ఒక్కొక్క భాషయందును ప్రశస్తమైన యర్ధముగల మాటలు కొన్ని నీచార్ధములో 
వాడబడుచుండుటయును తద్విపరీతమును చూడగలము. 


ఇతర భాషల నుండి స్వీకరించబడిన పదముల సంఖ్యలో కొన్ని అన్యదేశీయములని 
తెలియునుగాని, అట్టివి ఏ దేశము నుండి ఏ భాష నుండి వచ్చినవి అని 
తెలియకుండుట కలదు. మరికొన్ని పదములు అన్యదేశీయములనియే తెలియదు. 
స్వభాషలోనివేయని భావన. 


ఈ లక్షణములన్నియు మన సంస్కృత భాషయందు గూడ కలవు. మన విద్వాంసులకు 


పరంపరాగతమయిన దుర్భృమయొకటి కలదు. మన భూగోళములో నుండు 
భాషలకన్నిటికిని మన సంస్కృత భాష మాతృభాషయనియు ఇది దేవతలు వాడుచుండెడి 
భాషయనియు నమ్ముచుందురు. కావుననే దీనిని గీర్వాణ భాషయని పేర్కొనుట కలదు. 


 — — —నాహోతీవైజయంతి 

ఇదియునుంగాక ఈవల వణిజుల వాడుకలో వ్యాపృతమయి యిపుడు ఉత్తరదేశములో 
సంస్కృతమునువ్రాయుటకు స్టిరపడిన నాగరమను లిపికి దేవనాగర మని కూడ 
నామకరణము చేసిరి. ఇట్టి దుర్చమ క్రీస్తుళకము 18వ శతాబ్దిలో యూరోపు 
దేశమునందలి విద్వాంసులకు హీబ్రూ భాషను గురించి కలిగియుండినది. కాలక్రమమున 
అధిక విద్యావ్యాసంగము చేత ఆ దురభిప్రాయము అడుగంటిపోయినది. ఇప్పటికిని 
మనదేశమునందు సంస్కృతమునకు సంబంధించిన ఈ పొరపాటు సవరణకాలేదు. 
పయి చెప్పిన లక్షణములు మన గీర్వాణము నందు గలవనుటకు నిదర్శనములు వందల 
కొలది చూపవచ్చును. వాటిని గూర్చి వేరు గ్రంథము వ్రాయవలసి యున్నది. సద్యః 
సులభసాధ్యములగు కొన్ని శబ్బములను మాత్రము దిక్ప్రదర్భన న్యాయముగ సూచింతుము. 
హయవాచకమగు బడబాశబ్దమొకటి గలదు. 


ఈ శబ్దము గీర్వాణులు వాడుచుండు బృందారకభాషలోనిదేనా? లేక మన సంస్కృత 
భాషయందు ఎక్కడనుండియో వచ్చి చేరినదా? మన పూర్వ పద్ధతుల ప్రకారము 
సంస్కృతములో నుండెడు ఏ శబ్దముగాని సంస్కృతమే అని చెప్పవలయును. దానికి 
సంస్కృతములో నుండు సాధన సంపదవలననే వ్యుత్పత్తి కల్పింప వలయును. 
యాథార్థ్యముతో పనిలేదు. ఈ శబ్దమునకు ప్రసిద్ధములయిన నామలింగాను శాసన 
వ్యాఖ్యానములలో చెప్పబడిన వివరణ చూడనగును. 


క్షీరస్వామి - (బడంబలం హయంవా, వాతీతి, బడబా), భానూజీ దీక్షితుడు. 
సుప్రసిద్దుడగు భట్టోజీదీక్షితుని కుమారుడు. “బలం సామర్థ్యమతిశయితమన్యాఃి 
బలంవాతివా, బలేన వ్రజతివా-, గురుబాల (ప్రబోధిక-వలతే ఇతిబడబా, వలసంచలనే, 
వబయోర్లడయోశ్సైకత్వమ్‌. 


క్రీస్తు శకమునకు అయిదు వందల సంవత్సరములకు ముందు పారశీక దేశమునందు 
చాయమాన (4ఉయ॥యులుల) వంశ సంభూతులు, సామాజ్యపదము నధిష్టించిన 
చక్రవర్తులు ఏలుచుండిరి. వారి కాలమందు భరత ఖండములో సింధునదికి పశ్చిమ 
భాగమంతయు వారి ప్రభుత్వమునకు లోబడి యుండినది. 


పారశీక దేశమునందలి హయములు దేవామునందు ఉన్నతములును - కష్టమునకు 


లాలా]! టా 


-శీ రేదీరు తేంకటాచంము - 

కఓర్చినవిగనుండును. అరబ్బీ గుర్రములు కురుచలును, అందమయినవియు, 
జవాధికములునయి యుండును. ఈ ప్రాచీన చక్రవర్తులలో నొకరు - ఈ రెండు 
జాతులను కలయదోలిన యెడల నొక ప్రశస్తమయిన సంకరజాతి ఉత్సన్నమగునని 
యెంచి అట్లు గావించిరి. అట్లు పుట్టిన అశ్వములు అరబ్బీ గుర్రములవలె 
జవనాశ్వములుగను, పారసీక హయములవలె బలిష్టములుగను వెలువడినవి. వీటిలో 
ప్రీ ప్రకృతికి ప్రాశస్త్యము కలిగినది. వీటిలో శ్రేష్టమయిన వాటిని సామంతులకును, 
ఇతర దేశాధిపతులకును బహుమానముగా నొసంగుచుండిరి. క్రమేణ వాణిజ్య వాహిని 
కూడ ఏర్పడినది. 


ఈ యుత్తమ హయములు మిక్కిలి వేగవంతములని సూచించుచు వీనికి “'బాద్‌పా” 
అని పేరుపెట్టిరి. ఇయ్యది అన్వర్ధనామము. పాణినీయ ప్రక్రియలతో నవసరములేని 
వ్యుత్పత్తి - బాద్‌ అనగా వాయువు (సంస్కృతములోని 'వాతి శబ్దము) - పా అనగా 
పాదము. బాద్‌పా - అనగా గాలిని కాళ్ళుగా గలది. వాయువేగమని అర్ధము. ఈ 
యర్ధముగల శబ్దమును, గుర్రములను గురించియు నొక దేవదూతను గురించియు 
జగద్విదితుడు, యవనకవీశ్వరుడు, హోమరు గ్రీకుభాషలో “పాడేనెమొస్‌” అని 
(ప్రయాగించియున్నాడు. 


ఆ శబ్దమునకు అర్ధము 'గాలిని కాళ్ళుగా గలద'యని. ఈ హోమరు కవి ఈ చెప్పిన 
చక్రవర్తులకన్న మున్నూరు సంవత్సరముల కాలము ముందువాడు. ఈ '“బాద్‌పాొ అనునది 
వాయు వేగము గలదైనందున స్వర్గాదిలోకములకు పోయి అక్కడి వారిని మెప్పించిన 
పిదప ఆ గీర్వాణుల వాణియందు బడబా అను నామముతో పరిణమించినది. మరియొక 
శబ్దమును ఉదాహరింతుము. 


కుకుప్‌ - కుకుభః 


“దిశస్తుకకుభః కావ్వాః అని అమరుడు - దిక్కు అని యర్థము. ఈ శబ్దమునకు 
కూడ వ్యాఖ్యాతలు పయిన చూపిన పద్ధతిన వ్యుత్పత్తి వ్రాసియున్నారు. 


ఈ పదము (అసురుల) అస్సిరియనుల భాషలోనిది - బాబిలోనియను అనువారు 
ఈ యస్సిరియనుల వంశపూర్వులు (ఇప్పుడిచ్చట) అస్సిరియనులని ప్రన్తావముకల 


52 లా 


—— — — — — — — —సాఫాతీ వైజయంతి 


తావుల బాబిలోనియను లను కూడ కలిపి యన్వయింతురుగాక! ఆ భాషయందు 
“కక్కబు' - 'కకబుూ అని రూపము. ఈ శబ్దమునకు నక్ష్మత్రమని యర్థము. అస్సిరియనుల 
గణములో చేరిన అరబ్బుల భాషలో ఈ మాట ఇంచుకరూప భేదముతో స్థిరపడియున్నది. 
'కౌకబ్‌ అనగా నక్షత్రము. ఈ అస్సిరియనులు పూర్వదేవగణము. వీరు సురలకన్న 
బహుకాలము ముందుగా అనేక విద్యలను నేర్చినవారు. వారివలన దేవతలును మనుష్య 
జాతులును అనేక విషయములను తెలిసికొని వారి వారి ప్రతిభా విశేషము వలన ఆ 
జ్ఞానమును వృద్ది పరచుకొనుచుండినారు. 


క్ష 

ఇట్టి విషయములో చేరినది జ్యోతిశ్శాస్త్ర జ్ఞానమొకటి. నక్షత్రములు - రాసులు - 
మేషాదిస్థానములు ప్రథమమున కనిపట్టి యీ భూమి యందు వ్యాపింజేసిన వారు ఈ 
అస్సిరియనులని చెప్పదగియున్నది. పూర్వకాలములలో చీకటి రాత్రులయందు, కొండ 
గురుతులు లేని ఎడారి వ్రదేశములయందు, క్రొత్త తావులయందు - నడి 
సముద్రములోను - దిక్కులు తెలియుట ఎట్లు? అందుచేతనే ఇప్పటికిని “వాడు కేవలం 
దిక్కులేనివాడు' అని జనసామాన్యమయిన వాడుక మాటకలదు. దానియర్ధము ఏ 
ముఖముగ గాని పోవుటకు లేదనుట. అట్టి సందర్భములలో నక్షత్రముల వలన దిక్కులను 
గుర్తించుచు వచ్చిరి. నావికాయాత్ర చేయువారికిది దైనందిన విషయముగా నుండినది. 
వారు బాల్యాదారభ్య ఈ నక్షత్రములను, వాటినిబట్టీ దిక్కులను గుర్తించుటను 
అలవర్చుకొనుచుందురు. ఈ కారణము వలన దిక్కులకును నక్షతములకును 
అభేదాధ్యవసాయము కలిగి దీని పేరు దాని పేరయినది. 


ఇంకొక పదము 
బుక్షము - నక్షతవాచకము. 


“బుక్షాచ్చభల్లభాలుకాః అని అమరుడు - భల్లూకము (ఎలుగు గొడ్డు - 
ఎలుగుబంటి)నకు బుక్షమని పేరుగదా! “నక్షత్ర మృక్షభమ్‌....” ఈ వాక్యములో 
బుక్షశబ్దము నక్షత్ర నామ పర్యాయముగ పఠింప బడినది. ఏమి కారణము? 
కృష్ణాష్టమికిని పీర్ల పండుగకును ఏమి సంబంధము? ఈ సంబంధము సంస్కృత 
భాషా (ప్రపంచములో తెలియదు. 


నల. 


153 


-శీ రేకు తేంటాచందుు- 

జ్యోతిశ్శాస్త్రజ్ఞులని చెప్పబడిన అసురుల పూర్వులు ఇపుడు మనము “సప్తర్షులు” 
అని చెప్పుచుండు నక్షత కూటమునకు ఎలుగుగొడ్డు అని పేరు పెట్టిరి. నక్షత్ర 
కూటములకంతయు ఒక్కొక్కదానికిని ఒక్కొక్క ఆకార సామ్యమును భావించి మానము, 
మేషము - ఇత్యాది పేర్లు ఈ ప్రాచీనులు పెట్టుచుండిరి. వీరు ఈ సప్తర్షి మండలమునకు” 
భల్లూక నామము పెట్టినారు. దేవతలు ఈ విషయమును బోధచేసికొనినవారయి ఆ 
నక్ష్మత్రరాశికి మొదట భల్లూక నామముతో బుక్షమని పేరుపెట్టిరి. ఈవల 
కొంతకాలమునకు మన నప్తర్నులకు వియన్మండలములో తావు కల్పించుట 
అవసరముకాగా వారికి ఒక్కొక్కరికి ఈ బుక్షరాశియందలి ఒక్కొక్క నక్షత్రమును ఇచ్చివేసి 
ఆ బుషులను అక్కడ చేరవైసినారు. అప్పటినుండి అది సప్తర్షి మండలమయినది. 
పూర్వచరిత్రము విస్పృ్రతమయినది. అయినను బహుకాలము ఎలుగుగొడ్డునకును, 
నక్షత్రములకును సంబంధము కలిగియుండినందున ఏ నక్షత్రముల తోడి సంబంధమని 
జ్ఞాపకశుద్ధి లేనందునను బుక్షశబ్దము భల్లూక వాచకముగాను నక్షత్ర సామాన్య 
వాచకముగాను నుండినది. ఈ విషయమై మోక్షమూల భట్టాచార్యులు (Mame) 
నిజము తెలియక పొరపడియున్నారు. ఒక్కొక్క నక్షత్రమును ఇచ్చివేసి ఆ బుషులను 
అక్కడ చేర్చివేసినారు. 


చమస 


ఇదియొక పవిత్రమైన యాగపాత్రము. జెదుంబరము, ఒక విధమయిన కొయ్యతెడ్డు, 
ఇంచుమించుగ అయిదారు అంగుళముల చదరమును నాలుగు అంగుళముల 
స్థాల్యమును గలద్దె మద్య మూడు అంగుళముల ఆయామమును 
రెండంగుళములలోతును ఉండునట్లు తొల్చబడిన పాత్రము. చేతితో పట్టుకొనుటకు ఆ 
కొయ్యలోనే దిర్హము కాకుండ నొక పిడి చేయబడియుండును. అగ్నిష్షీమాదిసోమ 
యాగములలో కొందరు బుత్విక్కులు చమసాధ్వరులను పేరుతో వీటిని దగ్గర పెట్టుకొని 
అపుడపుడు ఒక్క్మొక్కమాట (శ్రౌతప్రక్రియలోనిది అరచుచు నస్యము వేసికొనుచు 
లోకాభిరామము మాటలాడుచు ఉందురు. కొన్ని తరుణములలో ఈ చమసములతో 
సోమమును పోయుదురు. దానిని వీరుత్రాగుదురు. 


ఈ పదము సంస్కృతికుల పూర్వులకును సామాన్యమగుమాట. దీని వ్యుత్పత్తి పరాసీలో 
154 


ఎ 


ఆాాాాాసాహితీ వైజయంతి 


తెలియును. దీని న్వన్వరూపమున భరత ఖండమందంతయు తెలినినమాట. 
తెలుగువాడుక భాషలో కూడా చమ” అని వాడెదరు. దీని స్వరూపము “చమ్‌చః' 
అనగా చిన్న తెడ్డు వంటి సాధనము. ఇంగ్లీషులో “స్పూను అందురు. ఫారసీలో 'చమ్‌” 
అనగా తెడ్డు. అబక “చః అనునదిక్షుద్రార్ధద్యోతకమగు ప్రత్యయము. సంస్కృతములోని 
“క ప్రత్యయము వంటిది. 'చమ్‌చః అనగా చిన్నతెడ్డు. ఇటులనే ఉత్తరాదిన వేడినీళ్ళుకాచు 
తామ పాత్రమునకు 'డేగిసా' అందురు. దీని స్వరూపము 'దేగ్‌చ (ప్రథమాక్షరము 
“డి కాదు “ది అనగా చిన్నకాగు అని అర్థము. దేగ్‌ అనునది పెద్దది. ఇట్లు చమ్‌చః 
అనునది చమ్‌సః, చమసః అని మారినది. 


కొసి తెలుగు మాటల వతతి 


వాడుకలో నుండు తెలుగుభాషలో ఆచ్చికములుగానివియు, సంస్కృత సమములు, 
తర్భవములు గానివియునగు పదములు ఇతర భాషల నుండి వచ్చియున్నవి. 


ప్రాకృతములు (హిందీ, గుజరాతీ, మరాఠీ ఇత్యాదులు), హిందూస్థానీ లేక ఉర్దూ 
- అరబ్బీ - పారసీ - డఖనీ -[ద్రావిడములు (అరవము, కన్నడము ఇత్యాదులు) 
సుమోరియన్‌ సెమిటిక్‌ (అస్సీరియన్‌, బాబిలోనియన్‌, హీబ్రూ) ఇత్యాదులు, (గ్రీకు, 
లాటిన్‌, ఇంగ్లీషు ఇత్యాది భాషల నుండి లభ్యవడినవి. కొన్ని వదములు 
స్వదేశోత్సన్నములయిన పారిభాషికములు, కొన్ని సంస్కృతమునుండి కల్పింపబడిన 
పారిభాషికములు, కొన్ని దేశ చరిత్రములలోని సందర్భములననుసరించియు, కొన్ని 
భూగోళమునకు సంబంధించియు, కొన్ని ఇతిహాసములకు సంబంధించియు కలిగినవి. 


కొన్ని ద్వైభాషికములు; అనగా తెలుగు భాషలోని పదమొకటియు, తత్సమానార్ధ 
ద్యోతకమయిన వేరొక భాషలోని పదమొకటియును జేర్చి ఒక జంటమాటగ నేర్పడుట 
కలదు. ఇట్టి పదములను ఇంగ్లీషులో బైలింగ్వలిజమ్‌స్‌ అనియందురు. వాణిజ్యము - 
నావికాయా(త్రలు - ఇత్యాది సంబంధముల వలన కలిగిన పదములు, కొన్ని ఆయా 
కాలపు రాజ్యాంగ పద్ధతులను, వ్యావహారిక సందర్భములను అనుసరించి వెలువడిన 
పదములు కొన్ని - స్త్రీపురుషుల ఆభరణములయు, అలంకార పరికరములయు 
నామములుకొన్న్సి తినుబండారములు, పిండివంటలు, “మిఠాయి దినునులు, 


లాలా వం టా 


-శ్రీ తేదేరు చేంకటా౮ము- 

“(గంథాణ్యము'లని చెప్పబడు వైద్యమున కుపచరించు వస్తువుల నామములు కొన్ని, 
దీపావళినాడు పిల్లలు కాల్చుచుండు మందుసామానుల "పేళ్లు కొన్ని - ఆటపాటలు, 
మేళతాళములు, ఊరేగింపులు, భోగవనితల నృత్యాదికములు, ఇత్యాదులకు 
సంబంధించిన పెళ్ళుకొన్ని యుద్ధసేనలు - గుర్రములు - ఏనుగులు - బండ్లు 
ఇత్యాదులకు సంబంధించిన నామములు కొన్ని మన ఉడుపులు, వస్త్రములు, 'షికారిల 
వేటలు, సాముగరిడీలు, వీటి పదములుకొన్హి ఇంకను ఇతర వర్ణముల మాటలు 
పెక్కులును వాడుక భాషలో కుదిరియున్నవి. ఇవన్నియు ఇతర భాషల నుండి వచ్చిచేరినవి. 
ఇట్లే లోకములోని అన్ని భాషలయుందును సాంకర్యము కలదు. అయితే 
యూరోపియనులకును మనకును గల భేదమొకటి ద్విరుక్తముగా చెప్పవలసియున్నది. 
మన పద్ధతి సంస్కృత పాండిత్యము నుండి మనకు వచ్చినదాయము. 


ఇతర భాషల నుండి ఇతర ద్వీపములనుండి వచ్చి మన భాషలో పదములు 
చేరియున్నవనుట తప్పు, లజ్జకుకారణము. సంస్కృతమును గూర్చి ఇట్టి మాట చెప్పువాడు 
వేదబాహ్యుడు - దేశద్రోహి. వాని దురితమునకు నిష్కియలేదు. ఆంధ్రమును గూర్చి 
చెప్పినచో బహుశః ప్రాయశ్చిత్త కాండలలో నేదేని కచ్చ చాంద్రాయణాది సులభమార్గ 
మగపడవచ్చునని తోచుచున్నది. 


యూరోపులోని సుసంస్కృతములయిన భాషలు అనగా ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచి 
- వీటిలో పై చెప్పిన విధమున నన్యదేశీయములు మెండుగనుండును. వాటి విషయమయి 
ఆయా దేశపు లాక్షణికులు, నైఘంటికులును ఒక్కొక్క మాట యొక్కయు పుట్టుకను, 
చరిత్రను శోధనచేసి బయలుపరచి నిఘంటువులను వ్రాసియున్నారు. ఇంకను 
వ్రాయుచున్నారు. ఇందులకు కారణము వారికి మానావమానములు లేకపోవుటయే. 
ఇట్టి గ్రంధములు మన భాషలకును కావలసియున్నవి; ఎప్పుడు కలుగగలవు? మనకును 
మానావమానములు వీడిపోయిన పిదప. ఇప్పుడు అనేక పదములు అన్యదేశీయములని 
మన లాక్షణికులకును నైఘంటికులకును తెలియుట లేదు. అట్టి వాటిని దేశ్యములని 
చూపి విరమించుచున్నారు. 


ఈ నిఘంటువులలో తెనుగు పదములును దేశ్యములు, అరబ్బీ నుండి వచ్చినవనియు 
దేశ్యములే. ' 


—— —సాహితీకైజయంతి 
అంగడి - దెశ్యము; దుకాణము - దేశ్యము, అరబ్బీ నుండి వచ్చినవియు దేశ్యములే. 
ఇట్టి లక్షణము వలని (ప్రయోజనమేమి? 


అంగడి - దేశ్యము; దుకాణము - దేశ్యము, కిటికీ - దేశ్యము = గవాక్షము. 
హాజరు - దేశ్యము - ఆస్థానము, హజారము యొక్క మారురూపము. 
హజారము - దేశ్యము, అజారమునకు మొదటి రూపము. 

అజారము - దేశ్యము - మొగసాల. 

పాపోసు, పాయపోసు - వైకృతము = ముచ్చె 

పాదుసా, పాదుసాహే - వైకృతము = రాజు 


ఈ నైఘంటికులు ప్రయోగించుచుండు దేశ్యము, వైకృతము అను సంకేతముల 
కర్థము వారికే తెలియవలెను. చదువు వారికి తెలియదు. 'విధాతావేత్తి వానవా”. 


దుకాణ శబ్దము - అరబ్బీ నుండి పరాసీలో చేరి భరతఖండములోని మహ్మదీయుల 
వాడుకలో ప్రచురమై హిందువులు వాడుచుండుమాట. ఇది మాండలికము. విశేషించి 
విశాఖపట్టణ సీమలో దుకాణమందురు. నెల్లూరి సీమలో అంగడియందురు కాని 
దుకాణమనుటలేదు. దీనికి పారసీ రూపములు దుకాన్‌ - దుక్కాన్‌ - వీటి యర్ధము 
అంగడియని. ఇది యెట్టి దేశ్యమని ఈ నైఘంటికుల యభిప్రాయము? 


కిటికీ - దేశ్యము = గవాక్షమని యర్థము. 

ఇది తెనుగుమాట కాదు. హిందీ - ఆ భాషలో దీని రూపము కిడిక్‌ - ఇది యెట్టి 
దేశ్యము? హాజరు, హజారము, అజారము (దేశ్యములు) = ఆస్థానము. ఈ పదములు 
అరబ్బీ శబ్దమునకు తెనుగు వారి వాడుకలో పుట్టిన వికారములు. మహమ్మదీయ 
ప్రభుత్వములో పుట్టినవి. వీటి అరబ్బీ రూపములు హోజిర్‌ - హుజూర్‌. 


ఈ వాోజిర్‌ శబ్దము "కోర్టు కచ్చేరీల వాడుకలో మహమ్మదీయులును, హిందువులును 
అనుదినము చెప్పుచుందురు. అయితే ఉచ్చారణ తప్పుగ నుండును. 'హాజిరొ అని 
మధ్యవర్ణమును ఇకారముతో చెప్పక “హాజర్‌' అని అకారముతో చెప్పుదురు. ఇట్లే 


157 





శ్రీ చేదీము చేంకటాచంము 


'నాజిరొ శబ్దము. కోర్టు 'నాజరుగారూ అందురు. 'నాజిర్‌ అని చెప్పవలెను. ఈ పదములెట్టి 
దేశ్యములు? 

పాపోసు - పాయపోసు, వైకృతము = ముచ్చె. 

వైకృతమను సంజ్ఞకు నిర్వచనమిట్లున్నది. “ప్రాక్సృతసమమును, నంస్కృత 
ప్రాకృతభావమునైన పదము”. 

సంస్కృతము చెడి, హిందూస్థానములో నూరు ప్రాకృతములయి యున్నది. 
'ప్రాకృతము అన్న మాత్రాన యే ప్రాకృతమని అన్వయించునది? ఏ ప్రాకృతసమము? 

ఈ పాపోసు, పాయపోసు శబ్దములు ప్రాకృత సమములు కావు. సంస్కృత (ప్రాకృత 
భవములును కావు. పారసీమాటలు. 


“'పాయెపోష్‌ అనునది రూపము (యకారమును తేల్చి పలుకవలెను అనగా ముచ్చె 
అని అర్థము. పాయె = కాలికి, పోష్‌ = తొడుగు; కాలికి తొడుగుముచ్చె. 


'పోషీదన్‌” అని పారసీ ధాతురూపము. అర్థము తొడుగుట. 


దీనియందలి షకారము మన వారి వాడుకలో సకారముగ మారినది. ఈ శబ్దమును 
మాండలికము. నెల్లూరు సీమలో, మద్రాసులో కొంతకాలము క్రింద వాడుకలో 
నుండినది. ఇపుడు - ఈ మాటను వాడుటలేదు. బూటు’ క్రింద నలిగిపోయినది. 
దీనియర్ధ్థము ఈ కాలములో సాధారణముగ తెలియదు. 


పాదుసా - పాదుసాహి - వైకృతము = రాజు. 


వీటిని గురించి యొక వార్తికమును వ్రాసియున్నారు. “పాదుసా, పాదుసాహి 
శబ్దములకు మ్లేచ్చ భాషయందు తరచు వాడుకగలదు”. 


దీనివలన స్పష్టము, వీరికి మ్లేచ్చ శబ్దమునకర్థము తెలియలేదు. ఈ తెలియమి 
మనలో పండిత పామర సామాన్యమైయున్నది. మ్లేచ్చ భాషయనుటలో ఈ భరత 
ఖండములోని మహమ్మదీయుల వాడుక భాషయని వీరి బోధగా తెలియుచున్నది. మరియు 
“తరచు” అనుటలో వీరి భావమేమని తెలియలేదు. ఇదియును గనక తరచు వాడుకగల 


ఆాలాాాసాపొతీ వైజయంతి 


దనుటచే నేమి ద్యోతితము? ఇది తెనుగు మాటయనియును దీనిని మ్లేచ్చులు తమ 
భాషలో చేర్చుకొని వాడుచున్నారనియా లేక ఇది మ్లేచ్చ భాషలో రూఢమయిన 
పదమనియు, తెలుగులో చేరియుండుననియా? ఈ రెండు సందర్భములలో నొకటియును 
దీని వైకృత శబ్ద నిర్వచనమునకు సరిపడదు. అట్లుండ వైకృతమనుట యెొట్టిది? 


పాదుసా - పాదుసాహి - ఇవి పారసీభాష మాటలకు వికృత రూపములు. పాద్‌షాః 
పాద్‌షః (బాద్‌షాః అని రూపాంతరము) అనగా సార్వభౌముడు, చక్రవర్తి, సామ్రాట్‌, 
రారాజు, పాద్‌షాహీ - విశేషణము, విశేష్యముగ గూడ వాడబడును. చక్రవర్తికి 
సంబంధించిన, సామ్రాజ్యమునకు సంబంధించిన (అని అర్థము). ప్రభుత్వము (అని 
అర్థము. ) 


ఆర్యావర్తమునందు మహమ్మదీయ (ప్రభుత్వముతో వాడుకలో వచ్చి చేరినవి. 
మొగలాయి ప్రభుత్వములో మిక్కిలి వ్యాపకమును జెందినవి. ఢిల్లీ పాదుషా అని వాడుక. 
సామంతరాజులకు పాదుషా అని చెప్పరు. తరచుగ నాంధ్రుల వాడుకలో “పాచ్చా, 
'పాచ్చావు” '“పొచ్చాయి అని కూడ కలదు. పాపోసు శబ్దమునందువలె షకారము 
సకారమగుట. 


బొబ్బిలి కథలో (బాల్యములో విన్న జ్ఞాపకము) బుస్సీ దొర సరదారీలోని ఫ్రెంచి 
సైనికులను గూర్చి మాటలు..... 


'దేశమెరుగనీ ఫరాసులే మనదేశముకొచ్చినరు. భూమి లెరుగనీ ఫరాసులే మన 
భూముల కొచ్చినరు. అంతలేసి మారాట భూములే హతముచేసినారు. గోలకొండ దర్చారి 
మాదనే కొట్టిపోరినారు. పాచ్చావును సాధించీనా ఫరాసులే వీరు. 


ఈ కథ చెప్పిన వారికి ఆ కాలమందు పాచ్చా శబ్దము యొక్క క్రమమైన యర్థము 
తెలిసియుండినది. గోలకొండ దర్భారు అన్నాడు. అనగా సామంత ప్రభుత్వమని. ఇక్కడ 
గోలకొండ దర్బారు అనునది నిజాముగారి ప్రభుత్వము. పాచ్చావు అన్నది ఢిల్లీ చక్రవర్తి. 
మారాట అనునది మహారాష్ట్ర అని అర్ధము. 


పారసీకులు - సాంస్ఫృతికుల గణములోనివారు. కావున సాంస్కృతికుల వంటి 


-శీ తేదీయి తేకటూాచంరం- 


మ్లేచ్చులేగాని వేరుగాదు. వారి భాషయును సంస్కృత భాషవంటి మ్లేచ్చ భాషయేగాని 
ఎక్కవ తక్కువలు లేవు. వివరము వక్ష్యమాణము. మనదేశములోని మహమ్మదీయులు 
వాడుచుండెడి భాషయును మ్లేచ్చభాషకాదు. హిందూస్థానములోని హిందువులు వాడు 
చుండు భాషయును ఇదియును ఒకే భాషయని చెప్పవచ్చును. 


ఇట్టి సన్నివేశములో అపేక్షణీయమయిన సాహితీవటిమలేక మన భాషలకు 
నిఘంటువులను వ్రాయబూనుట సాహసము. కేవలము సంస్కృతము నాధారపరచి 
సనంన్భతమునకుగాని నంన్యృుతాంద్రము లను మాత్రమాధారము చేసికొని 
తెలుగునకుగాని నిఘంటువులు ఏర్పడవు. 


తెలియని విషయము తెలియదనుటలో అవమానమేమియు లేదు. తెలియనిచోట్ల 
యావచ్చక్తిని వినియోగించి తెలిసికొను ప్రయత్నములు చేయవలెను. 


కొన్ని మాటలను సర్వసామాన్యముగ వాడుచుందురు. అయితే ఆ పదములకుండు 
అర్ధమొకటి, వాడుకలోగల అర్ధము మరియొకటి. కొన్ని మాటలను కొందరు ఒక 
అర్ధములోను, మరికొందరు వేరయిన అర్ధములోను ఉపయోగింతురు. కొన్ని పదములు 
మాందలికములు అనగా దేశ్యములు. ఒక మండలములో వాడుకలో నుండుమాటలు 
ఇంకొక మండలములో తెలియరావ. 


(పైతమునకు పితృత్వము వచ్చువరకు జరుపునట్టి యపరకర్శకు ఒక (ప్రదేశములో 
కర్మాంతరములు, ఒకచోట తీరాలు, ఒకచోట దినవారములు, ఒకచోట క్రతువులు అని 
చెప్పుదురు. ఇటువలెనే ఒకచోట గర్భాదానమందురు; ఇంకొకచోట ఆక్రియకే 
నిషేకమందురు; మరియొకచోట “ప్రస్తుతి మనుటచే గర్భాధానమని తెలియదు. కడప 
- వారికి పునస్సంధానమనుటలో ఈ యర్థము కలుగదు. ఇట్టి మాండలికములు వేనవేలు 
యూరోపియను భాషలలో కలవు. వాటి కన్నిటికిని స్థలనిర్దేశములు, వ్యుత్పత్తి, పుట్టుక 
కాలము, ఇత్యాది విశేషములను తెలియపరచు నిఘంటువులు ఏర్పడియున్నవి. 


మరియు కొన్ని మాటలను అపార్థములలో నుపయోగింతురని చెప్పితిమి. 
ఇందులకుదాహరణముగా పయిన చెప్పిన గర్భాధాన (ప్రస్తుతమునే విచారింతము. 


-సాహాతీ వైజయంతి " 


యాజకులు, పురోహితులు, తమ గృహస్థులతో కూడ ఊరిలో బంధు మిత్రాదులను 
ఆహ్వానము చేయవచ్చి - “అయ్యా - రేపు దేవదత్తయ్య గారి కుమారుడికి గర్భాధానము. 
తమరు సకుటుంబముగా దయచేయవలె' అని చెప్పుదురు. ఈ శబ్ద ప్రయోగమును 
గూర్చి మనదేశములో ఇంగ్లీషు చదివిన వారిలో కొందరి వాడుకయు నొకటి చోద్యముగ 
నుండును. వారు ఈ దినము రామమ గారి ఇంటికి భోజనానికి వెళ్ళాలి. వాడికి 
'నప్‌షల్సు' అని చెప్పుదురు. ఈ 'నప్‌షల్సు” అనునది ఇంగ్రీషమాట. గర్భాధానమని 
యర్థము. మనమాటకు పట్టిన దుర్రహచారమే మనవారి యాజమాన్యమున ఆ ఇంగ్లీషు 
మాటకు కూడ గలిగినది. ఆ 'నప్‌షల్‌స అను మాటను గర్భాధానమను మాటవలెనే 
స్త్రీ విషయమయ్యే చెప్పవలెనుగాని మగవాని నుద్దేశించికాదు. దీనికి కారణము ఈ 
రెండు పదముల వ్యుత్సత్తిలో తెలియును. 


ye * 


[ 
౨. 


LER De రో 





మొగల్‌రాజ పురం హిల్‌ సైడ్‌. (వాటర్‌ కలర్స్‌) వి.వి.భగీరధి 


అవధానములు 


- కొరుర్తాణో రేంకద లక్ష్మభరార 


అవధానములు, అవధానులు : మన దేశమునం దష్టా వధానములనియు, 
శతావధానము లనియుం గొందజు చేయుచుందురు. వారిని మన వారు 
అష్టావధాను లనియు శతావధానులయు6 వీలుచు చుందురు. ఇట్టి 
యవధానములను గుణించి గ్రంథములు సంస్కృతమునందున్నట్టు కానరాదు. 
అవధానులును స్పష్టముగం జెప్పరు. ఉచ్చిష్ట గణపతి మొదలైన దేవతల 
యుపాసనవలన నిట్టిశక్తి వచ్చు ననియు, నిది యభ్యాసము వలన రానేరదనియుం 
గొందజు చెప్పుచున్నను, అభ్యాసము వలన నితర విద్యల వలెనే వీనిని గూడ 
నేర్చుకొన వచ్చును. (కందుకూరి వీరేశలింగము గారి స్వీయచరిత్రము, 1వ 
భాగము, 3వ ప్రకరణము, అని యిప్పుడు విద్వాంసులు నమ్ము చున్నారు. 
చిత్తెకాగ్ర్యముం జేయుశక్తియు, ధారణశక్తియు నెక్కుడు గం గలవారి కవధానము 
సులభసాధ్యము; అన్యులకు గొంతకష్ట సాధ్యము. 

అవధానము గుతించిన పై వ్యాసము చదువు వారికి, నొక్కసారి 
(ఏకసమయావచ్చేదమున) ఎనిమిది విషయములను గాని, నూజు విషయములను 
గాని మనసెట్టు (గ్రహించు నన్న నందేవాము గలుగ అవధాని అన్ని 
అష్టావధానమందుంగాని శతావధానమందుం గాని అవధాని అన్ని విషయములను 
ఎకకాలమందు గ్రహించుచున్నా6 డనుట నిజము గాదు. కాని అష్టావధానములను 
ఏకకాలమందు గ్రహించుచున్నా౭ డనుట నిజము గాదు. ఒక విషయము మన 
దృష్టిపథకమునకు రానున్నది యని మొదటం దెలిసి యెదురు చూచుచున్నపు డా 
విషయమును [గ్రహించుటకు మనసునకు 76 మానముల కాలముకంటె 
నెక్కుడుపట్టదు (Rihote Psychology Attention, ౨. 74) మానకాల మనంగా 


— — — — — — ——సాహితీ వైజయంతి 


నొక సెకెసులో 1000వ వంతు. ఆయా అవధాని యొక్క గ్రహణశక్తిని బట్టి ఈ 
కాలము హెచ్చుచుండును, తగ్గుచుండును. కావున నతిసూక్షకాలములో [గ్రహింప 
బడు విషయము లన్నియు మనకు నేకకాలమందు జరిగినట్లు కావనవచ్చినను 
భిన్నభిన్న కాలమందే మనస్సుచేత గ్రహింపంబడును. ఇదియుం గాక యీ 
యవధానములలో నవధాన కార్యముకంటె 'ధారణి (Retention) 'స్కతి (Re- 
production, memory) అను మానసక్రియల పనియే యొక్కుడుండును. ప్రథమ 
పృచ్చకుని ప్రశ్నయు, ద్వితీయ పృచ్చకుని ప్రశ్నయు, నేకకాలమందు నడుగం 
బడవు. ప్రత్యుత్తరములును ఏకకాలమందు నీయంబడవు. కావుంన గ్రమముగాం 
జెప్పంబడిన ప్రశ్నలన్నియు జ్ఞాపకముంచుకొని, మరల నా వరుస వచ్చినప్పుడు 
గాని, నడుమ నడిగినప్పుడు గాని (ప్రతిపృచ్చకుని (ప్రశ్నలకును తగిన జవాబు 
చెప్పుటకు ధారణాశక్తియు, స్కృతియు నెక్కుడు గావలయును, అవధానము, ధారణ, 
స్మృతి యనునవి వేజువేజు మానస వ్యాపారము లయినను వీనికిం బరస్పర 
సంబంధము కలదు. లక్ష్యపూర్వకముగ (అవధాన పూర్వకముగ) గమనించిన 
విషయము చక్కంగ ధరింపం బడును, అనంగా బాగున మనస్సులో నాంటును. 
అట్లు నాంటినది మరల వలయు నెడ శీఘ్రముగ జ్ఞాపకము వచ్చును. 

ఇకం నష్టావధాన శతావధాన విధానములును, వానికై చేయంబడు 
నుపాయములును సంగ్రహముగం జెప్పెదను. 

అష్టావధానములు: అష్టావధాన మనంగా నేకకాల మునందు నెనిమిది 
విషయములను మననస్సుచే గ్రహించి ధరించుట. ఏకకాలమనంగా మిక్కిలి 
యవ్యవధిగల కాలము. శాస్రీయరీతి చేత నవి భిన్న కాలములే యైనను 
వ్యావహారికమున నేకకాలముగనే కానవచ్చును. సాధారణముగ, 1. కవిత్వము, 
PR వ్యస్తాక్షరి, 3. గణితము, 4 సమస్య, 5. పూరణం, 6. కావ్యపాఠము, 7 
చదరంగము, 8. సంభాషణము నను నెనిమిది కార్యముల నవధాని యేక 
కాలమునందే చేయచుండును. అష్టావధానమునకు నీ యెనిమిదియే 
యుండవలయునని నియమము లేదు. ఇందుంగొన్ని మార్పుచేసి కొందణు చెప్పెదరు. 


కన 


163 


- కొరురాణో రేంకదు అడ్మ్మభరాల్ర- 


వీనిలో “కవిత్వము,” “సమస్య అనునని నిజముగా ఆశుకవిత్వ విషయములు. 
ఆశుకవిత్వమునందుం గూడ నవధాన మెక్కువగ నుండవలయును. ఇందునుగుతించి 
“ఆశుకవిత్వము క్రింద నధికముగ వ్రాయంబడును. 

వ్యస్తాక్షరి : ఒక్క వాక్యమునందలి పదము లొక్కొక్కటిగం బృచ్చకునియిష్టము 
వచ్చిన క్రమముగ నిన్నవయక్షర మిది యని చెప్పిన యెడల నన్నియు విని చివరకు 
మూల వాక్యమిది యని యవధాని చదివి చెప్పును; లేదా యెవరికిని దెలియకుండం 
గాగితముపైని వాక్యము వ్రాసి అక్షరముల కంకెలు వేసి అక్షరములను కత్తిరించి 
అందు నిష్టము వచ్చిన క్రమమున నొక్కొక్కటి యవధానికిం జూపు చుందురు. 
అర్థయుక్తమైన వాక్యమైన యెడల నక్షరముల సహవాసము కొంతవరకు జ్ఞాపకశక్తికి 
సాయము చేయును గాని, పెక్కుసారులు పృచ్చకుండు వాక్యమందలి పదములు 
నీయక, అర్ధము లేని యక్షర సమూహ మొకటి కల్పించుకొని యందలి యక్షరము 
జెప్పును; లేదా అవధానికిం దెలియనిభాషలోని వాక్యమందలి అక్షరముల నైనను 
చెప్పును. అప్పుడీయవధానము కొంచెము కష్టము. దీనికి శతావధానమునందుం 
జెప్పబడిన నూజుస్థిర శబ్దములు సాయము తీసికొనవలెను (దీని తరువాత రచింపం 
బడిన శతావధాన విధానమును జదువుండు). స్థిరనా మములకును ఈ 
యక్షరములకును స్థిరసంబంధము కలుగం౭జేసి కొనవలెను. వీలగునంతవజకు 
పృచ్చకు. డిచ్చిన అక్షర మొక శబ్దము యొక్క ప్రథమాక్షరముగ నుండునట్లుగం 
జూచి యా శబ్దమునకు, అవధాని మనస్సులోని (ధ్రువ శబ్దమునకు సంబం ధములోని 
ధ్రువ శబ్దమునకు కల్పుకొనవలెను. 9వ అక్షరము “చి, అవధాని యొక్క 9వ 
ధ్రువశబ్దము “పాము” అనుకొనుడు. ప్పుడు అవధాని “పాము చలిచీమల చేతం 
జిక్కి చావదె సుమతీ” అని యొక వాక్యమును కల్పించుకొనెను. మరల నతండు 
వరుసగం నక్షరములను జెప్పునపుడు 9వ సంఖ్య అతనికి మనసు లోనికి రాం 
గానే, పాము అను ధ్రువ శబ్దమును దానితోపాటు “పాము చలి చీమలచేతం 
జిక్కి చావదె సుమతీ అన్న మాటయుం దోంచి 9వ యక్షరము 'చియని స్పష్టపడును. 
ఈ క్రియ యంతయు సభ్యాసముచే నొకసెకను కంటె నెంతో తక్కువ కాలములో 


ాాాాపాహితీ వైజయంతి 


జరుగును. ఇవాక్షరము శబ్దమునకు మొదట నుండుటకు వీలు లేని యెడల 
శబ్దమునకు మొదట నుండుటకు వీలు లేనియెడల శబ్దమునకు మధ్యను, చివర 
నుండునట్లు ఏర్పణుచు కొనవచ్చును. మూండు నాల్లు హల్లులు గలసిన సంయుక్తాక్షర 
మైన యెడల నా యక్షరములు విడందీని వేలు పదముగనో పదములగనో యేర్పాటు 
చేసికొనవలయును. 'స్ట్ర' అనునక్షర మిచ్చిన యెడల నిది గల శబ్దము దొరకుట 
దుర్లభము. కావున దానికి గుర్తుగ “సంగయ్యిఅను శబ్దమును కల్పించుకొని 
ధ్రువశబ్దముతోం గల్పుకొనవలెను. ఈ శబ్దమందలి మొదటి అక్షరము “న్‌ కును, 
రెండవ క్షరము 'గికును, మూండవ యక్షరము 'య్‌’ కును ఉద్పోధికములుగ 
నుండును. అభ్యాసము వలను నీ కల్పనా శక్తి దినదినాభివృద్ధిం జెందును. 

కొంచెము శ్రద్ధగ నుండవలెను. ఒకప్పు డితరములగు నవధానములను 
ఇదియు నొక్కసారి తటస్థింపవచ్చును. అప్పుడు పొరపాటు పడవచ్చును. ఇదియు 
గాక, వీనిని లెక్క పెట్టునప్పుడు 1, 2, 3, 4 అని లెక్క పెట్టుకొనుచున్న యెడల 
నెక్కడనైనను అంకెలు పొరపడవచ్చును. క్రిందటి తడవ లెక్కించినది మూండా, 
నాలుగా అని సంశయము రావచ్చును. కావున 1టి కాంగానే పరబ్రహ్మ మనియు, 
2 కాంగానే ద్వైత మనయు, కి కాగానే వేదములనియు మనసులో నీ ప్రకారము 
మొదటి 10 సంఖ్యలకో 20 సంఖ్యలకో ఒక నామక్రమమును, తరువాత 10 
సంఖ్యలకో 20 సంఖ్యలకో మజీయొక నామక్రమమును ఏర్పాటు చేసుకొన్న యెడల 
సంఖ్యలు తప్పకుండం దేలంగలవు. 

గణిత విషయమునందు లెక్కలు చేయుటయుం గలదు. కొందటు కూడికలు 
గుణకార భాగహారములను చేయుదురు; కొందజు ఇంగ్లీషు తారీకిచ్చిన యెడల 
మనసులో లెక్కవేసి వారము చెప్పుదురు, ఇందుకై వీరు గణిత శాస్తమునందు నిట్టి 
లెక్కలు చేయుటకై కల సులభ పద్ధతులను నేర్చుకొందురు. 

శతావధానమందు నూర్జురు పృచ్చకులు వరుసగం గూర్చుండి అవధానిని 
క్రమముగ నూజు విషయములను గుతీంచి నిష్టము వచ్చిన వృత్తములనందు 


- కొరుర్తాణో తేంకట అక్ష్మణరార్రి- 


వర్ణింపుమని యడుగుదురు. అవధాని మొదటి వాని యొద్ద నుండి చివరి వాని 
వఖకును వరుసగ నొక్నక్శనికి వాండు గోరిన విషయమును గుతించి వర్ణనము 
వాండు గోరిన వృత్తమున మొదటి చరణము చెప్పుకొనుచు బోవును. నూజవ 
వానికి ప్రథమ చరణము చెప్పిన తరువాత మరల మొదట్‌ పృచ్చకుని యొద్దకు 
వచ్చి యచ్చట నుండి క్రమముగ నూజు మందికిని వారి నారి రెండవ చరణమును 
జెప్పును. ఇట్లు క్రమముగ నాల్గు చరణములును పుంర్తి చేయును. తరువాత 
మొదట నుండి చివరి వాని వణకు నొక్కొక్కనిం జూ ఏ వారి పద్యముం బూర్తిగ 
నాల్గు చరణములును చదువును. 

కొన్ని యవధానములందు నన్నియు వర్ణనములే పెట్టక, కొన్ని సమస్యలును, 
కొన్ని లెక్కలును (ఇంగ్లీషు తేదీ యిచ్చి వారము చెప్పుమనుట మొదలయినది), 
అష్టావధానముల వలె గంటలు కొట్టుట, పూలు, వేయుట మొదలయినవియుం 
బెట్టుదురు. కాని వర్ణనములు. సమస్యలే యొక్కువుగ నుండును. కావున గవిత్వము 
చెప్పంగల్లినవారే సాధారణముగ శతావధానవు చేయంగలరు. వారి వారి భాషా 
జ్ఞానమును బట్టి వర్ణనలు సమస్యలు సంస్కృత ము, తెలుంగు, పారిసీ మొదలయిన 
భాషలలోం జెప్పెదరు. 

పూర్తిగ శతావధానము చేయుటకు(: గాలము 16 గంటలు మొదలు 24 
గంటల వఅకునును పట్టును. ఇన్ని గంట లొకటే రీతిని సభ చేయుచుండుట 
కష్టము గనుక, దినమునకు ర్‌, 6 గంటుల చొప్పున సభ చేసి మూండు నాల్లు 
దినములలోం బూర్తి చేయుదురు. ఇది యాంధ్ర దేశాచారము. ఉత్తర హిందూ 
దేశమం దే యవధానమైనను ఒక్క సుభలోం బూర్తి కావలసినదే. అట్లు కాని 
దానిని వారు అవధానమని యననేయన,రు. కావున నచ్చట శతావధానము లరుదు. 
అష్ట, షోడశ, పంచవింశతి అవధాన,ములే జరుగుచుండును. శతావధానము 
మిక్కిలి శ్రమ ప్రదము గనుక సాధారణణముగ నొక్కసారి చెప్పిన వానికి “శతావధాని 
యన్న బిరుదు వచ్చును. అట్టి వాను మిక్కిలి తక్కువ. శతావధాను లన్న పేళ్లు 
పెట్టుకునికొనిన వారు సాధారణ ముగ _నిరువది ముప్పది యవధానములను 


లాాాాాాసాహితీ వైజయంతి 


మాత్రము చేయుచుందురు. 

శతావధానమునందు నూర్గురు పృచ్చకు లడిగిన వర్ణన విషయములును 
వృత్తములును ప్రాసాక్షరమును జ్ఞాపక ముండవలయును. ఇంతియ కాదు, ఏ 
పృచ్చకుని యొద్దకు వచ్చి నప్పు డా పచ్చకుని విషయము, వృత్తము, అది వజకుం 
జెప్పిన చరణము యొక్క ప్రాసాక్షరము జ్ఞాపకమున్నం గాని తరువాతి చరణము 
చెప్పుటకు వీలులేదు. కావున నవధాని అవధాన ధారణా జ్ఞాపకశక్తు లితరజనుల 
యాయా శక్తుల కంటె నెక్కుడు తీవ్రముగ నుండవలెననుటకు సందేహము లేదు. 
కాని యీ మానవ శక్తులెంత తీవ్రముగ నున్నను, కేవలము వాని సాహాయ్యముననే 
అవధానములు చేయంగల్టుట యసంభవము. కావున నామానసిక శక్తులకుం 
దోడు పడుటకై కొన్ని యుపాయములను పన్నవలెను. ఈ యుపాయములు “జ్ఞాపక 
సిద్దాంతము (Law 0f Association) అను మానసిక సిద్దాంతము ననుసరించి 
పన్నంబడును. విడివిడి శబ్బములను జ్ఞాపకముంచుకొనుటకంటె నా విడివిడి శబ్దములే 
యొక కథా రూపముగం జెప్పంబడిన యెడల జ్ఞాపకముంచుకొనుట సుకరము. 
ఆ కథలోని (ప్రతి శబ్దమునకు ఇతర శబ్బములతో కథరూప సాహచర్యము 
(సహవాసము) కలిగినందున, నిది యితర శబ్బములను జ్ఞాపకముగం (Re- 
minder) బని చేయును. “పుట్టె కట్టె కొట్టెను తెచ్చె నను మాటలు అర్ధము లేనవిగం 
జెప్పి జ్ఞాపకముంచుకొనమనినం గష్టముగ నుండును. కాని “పుట్ట ననంగా రాముడు 
పుట్టెను. కట్టె ననంగా సేతువు కట్టె కట్టెను. “కొట్ట ననంగా రావణునిం గొట్టెను. 
తెచ్చె?” ననంగా సీతను తెచ్చెను అని రామాయణ కథతో సంబంధము కలిపి యీ 
మాటలు చెప్పిన యెడల నవి జ్ఞాపకముండుటయే కాక వాని క్రమము గూడ 
జ్ఞాపకముండును. అట్లే పిల్లవాండు, చెప్పులు, కట్టి, చెవి, ఈంకె, కరణము, కప్ప, 
కాలు, మామిడిపండు, జల్లెడ అను పది మాటలు మరలం జెప్పు మన్న యెడలం 
(గమముగం జెప్పుట కష్టము. ఈ పదములనే ఒక కథగ నల్లి ఒక పిల్లవాండు 
చెప్పులు తొడుగుకొని, కజ్జ పట్టుకొని, చెవిలో నీంకె కలము దూర్చుకొని, కరణమును 


వెక్కిరించుచు నడవంగా నాతని కాలొక్త బడి చేతిలోని మామిడి పండు 


-కొరుర్సాణో రేంకట లక్ష్మభరార- 


జాతి [క్రిందంబడి జల్లెడ వలె నంతటను చిల్లులు పడిపోయెను. అని చెప్పిన 
యెడల నీ పదము లన్నియు సులభముగ జ్ఞాపకముండయే కాక వాని క్రమముగ 
గూడ జ్ఞప్తిలో నుండును. ఇట్టి కొన్ని యుక్తులనే అవధానులుపయోగించెదరు. 
వాని విధము కొంచెముగ వివరిం చెదను. 

అవధానములు చేయుట నేర్చుకొనునప్పుడు మొదట నవధాని నూటు పేళ్లు 
క్రమము దప్పక వల్లె వేయును. ఈ పేళ్ల జాబితా ఒక్కొక యవధానికి నొక్కొక 
విధముగ నుండును. ఒకటే విధముగ నుండవలయునని లేదు. కాని యిద్దజు 
అవధానులు కలిసి అవధానము చేయునెడల వారి జూవీతా యొకటిగనే 
యుండవలయును, లేనియెడల నవధానము తప్పును. ఈ పేళ్ల జావితాలో నే 
"పేరు చెప్పినను అవధాని సంఖ్య వెంటనే చెప్పునట్లును, సంఖ్య చెప్పిన యెడల నా 
పేరు చెప్పునట్లును ఆ జాబితాను వల్లించి యలవాటు చేసికొనియుండును. అవధాని 
జావితాలో 1వ శబ్దము “శంకరుడు 37వ శబ్దము “'చీంపురుకట్టి, 75వ శబ్దము 
'గుజ్బము”, 98వ శబ్దము “ఉయ్యెలి అని అనుకొందము. బాగుగ వల్లించినందునను, 
అదే పనిగ అసకృదావృత్తిచే నలవాటు చేసి కొన్నందునను అవధాని గారికి 1 
అనంగనే 'శంకరి పదమును, శంకరుడు” అనంగనె 1వ సంఖ్యయు జ్ఞాపకము 
వచ్చును. ఇట్లే అన్ని యంకెలను గుతించియు, శబ్దములను గుజించియు నని 
తెలిసికొనవలెను. ఇది అవధానముల మొదటి పాఠము. 

ఇట్లు శబ్దములతో సంసిద్దుండైన యవధాని, తన శబ్దములకును పృచ్చకుని 
ప్రశ్న విషయమునకును సంబంధము కల్పు కథలను అల్లుట నేర్చుకొనవలెను. 
అవధాని 1వ పృచ్చకుని యొద్దకు రాంగా నాతండు నాకు పరీక్షా ఫలితమునకై 
యెదురు చూచుచున్న పిల్లవాని మానసికావస్థను వర్ణింపుమని అడుగును అని 
అనుకొందము. అవధాని 1వ అంకె “శంకరుడు” కావున శంకరునకును పరీక్ష 
పిల్లవానికిని సంబంధము గల కథ యొకటి వెంటనే కల్పించుకొనును. “పరీక్షా 
ఫలితమునకై ఎదురుచూచు పిల్లవాండు తన్ను శంకరుండు వ్యాను చేసిన యెడల 
రెండు కొబ్బెర కాయలు కొట్టెదనని మొక్కెను' అని యొక కథ తన మనసులో 


 — — — — — — — —నహోతీవైజయంతి 

వెంటనే అల్లుకొనును. దీని కెంతయో కాలము పట్టదు. అభ్యాసమధికమైన కొల 
దియు ఒక సెకనులో నరపాలు కూడం బట్టదు ఇట్లు కథ కల్పించుకొనుట వలన 
ఈ శంకర పదము ద్వారా 1వ సంఖ్యకును, 1వ పృచ్చకుని విషయమునకు 
అవధాని మనసులో లంకె కూడి, మరలం గావలసివచ్చినపుడెల్ల జ్ఞాపకముగ 
నుండును అన్ని పదములకును పృచ్చకుని విషయముతో సంబంధము కుదురక 
పోవచ్చునని చదువరుల తలంపవచ్చును. కాని అభ్యాసము వలన, నెట్టి 
విపరీతములైన రెండు విషయము లకును, లంకె పెట్టు నలవాటు అవధానికి 
సమకూరును. పరీక్ష పిల్లవానికిని ఇతర శబ్బములకును సంబంధమెట్లు కుదురునో 
చూతము. 1వ పృచ్చకుండు గాక 38వ పృచ్చకుండు ఈ (పరీక్ష పిల్లవాని) 
విషయమును వర్ణింపుమని కోరె ననుకొనుండు. అవధానుల 38వ శబ్దము “చీ 
పురుకట్ట. పిల్లవానికి దీనికి సం బంధమును కల్పుట యెట్లు? “పరీక్షా క్రులితమునకై 
యెదురు చూచుచున్న పిల్లవాండు తాను తప్పిపోయిన యెడల దన్ను తన తల్లి 
చీపురుకట్ట తీసికొని కొట్టును అని భయ పడు చుండెను’ అని కథ కల్పించుకొనవచ్చును; 
మతియొక విధముగనైనను గల్పవచ్చును. ఇట్లు 'చీంపురుకట్టి శబ్ద్బ్దసాహ చర్యము 
చేత నవధాని మనసులో 38వ సంఖ్యకును పరీక్ష పిల్లవానికిని (ఆ యవధానము 
పూర్తి యగు వజకు) నెడతెగని సంబంధము కలుగును. మరల నవధాని యా 
పృచ్చకుని యొద్దకు వచ్చి రెండవ చరణము చెప్ప వలసి వచ్చినప్పుడు గాని, 
నడుమ నెవరైనను ౩68వ ప్రశ్నకు జవాబు చెప్పుండని యడిగినప్పుడు గాని అవథానికి 
ఈ కల్పిత కథ వర్ణనీయ విషయమును జ్ఞప్తికిం దెచ్చి యిదివజకు జెప్పిన 
చరణములను అందించును. ఇట్లే 75వ పృచ్చకుండు ఈ విషయమును వర్ణింపుమని 
కోరిన యెడల, 75వ శబ్దమగు “గుజ్జముతో పరీక్షా బాలుకుని గల్ప “నా కిప్పుడు 
పెద్దగుల్టమున్న యెడల నెక్కి సినెటుహౌసునకు వెళ్లి పరీక్షా ఫలితమును కనుం 
గొని వత్తు నని విద్యార్థి యనుకొనెను, అని కథ కల్పించు కొనవచ్చును. 98వ 
పృచ్చకుండడిగిన యెడల 'నా బాలుని మనస్సు ఉయ్యల వలె నూంగులాడు చుండెనని 
యల్లవచ్చును. ఇట్లు కొంచెము ఆలోచన చేసిన యెడల నెట్టి శబ్బమునైనను ఎట్టి 


169 


-కొరుర్తాణో తేంకట్‌ క్ష్కఖరావ - 


విష యముతోనైనను కల్పవచ్చును. కల్పించుకొను కథలు, సందర్భములు వినుటకు 
సొంపుగ నుండవలెనని లేదు. ఎట్టి ఆవకతవకలుగ నున్నవిగను, ఎట్టి విచిత్రమయిన 
ఊహలు గలవిగనైనను ఉండ వచ్చును. అవి అవధాని మనసునందే యుండును. 
ఇతరులకుం చెప్పంబడవు. ఆయన మనస్సులో రెండు విషయములకు సం బంధము 
కలుగుటయే యుద్దేశము. స్థిరనామములకును వర్ణన విషయములకును 
సాధారణపుంగథ పొసగనప్పుడు, స్థిరనామము లకు సంబంధించిన లేక పోలిన 
యిత నామములతో సంబందోపజచి, భయంకర కృత్యములు, విపరీత కార్యములు, 
అద్భుత చర్యలు కల్పించుకొన్న యెడల మనఃపటము నందు నవి ద్భఢముగ నాం 
టుకొనును. 25వ పృచ్చకుండు సెటిల్‌మెంటును గుతించి యడిగెననుకొనుము. 
అవధానుల వారి 25వ శబ్దము “శ్రీరాముడు” అనుకొందము. శ్రీరామునితోం గథ 
కల్పించుకొనుటకు వీలు లేనప్పుడు బలరాముండు, పరశురాముండు, రాముండు 
మొదల యిన పేళ్లతోనైనను కల్పవచ్చును. అవధానులు మాననీ యులగు మోచర్ల 
రామచంద్రరావు గాని నెజబుంగుదురేని, మాననీ యులగు రామచంద్రరావుగారు 
లెజస్లేటివ్‌ కౌన్సిలులో “సెటిల్‌ మెంటునును గుతించి ప్రతిపక్షుల గుండెలదరు 
నట్లు సంభాషించిరి అని కల్పిం చుకొందురు. 

ఈ ప్రకారము పృచ్చక సంఖ్య జ్ఞాపకము వచ్చినతోనే దానికి సంబంధించిన 
విషయము జ్ఞాపకము వచ్చునుపాయము చెప్పంబడినది. ఇక వృత్తము, (పాసమును 
జ్ఞాపకముండు నుపాయ మెద్దియో విచారింతము. పది, యిరువది యవధానములు, 
మాత్రము చేయునప్పుడు, విషయము జ్ఞాపకము రాంగానే, దానిని గుణించి 
యంతకుంబూర్వము చెప్పిన చరణము జ్ఞాపకమునకు వచ్చును. కాని నూజు 
అవధానములు చేయవలసి వచ్చినప్పుడు ఏవియైనను గుర్తులు పెట్టుకొనని యెడల 
నొకప్పు డవధానులు పొరపడవచ్చును; కావున నట్టి సంశయము వచ్చినపుడు 
నిశ్చయబుద్ధి కల్గుటకై వృత్తమును గూడ నంతకుంబూర్వము కల్పించుకొన్న కథతో 
లంకె పెట్టెదరు. శార్జూలము, మత్తేభము, ఉత్పలమాల, చంపకమాల, సీసము, 
కందము, తేటగీత, ఆటవెలంది మొదలయిన వృత్తముల పేళ్ళు గాని, గుర్తులు 


[70 


—సాహితీ వైజయంతి 


గాని కథతోం గలయునట్లుగ నల్లుకొందురు. 1వ పృచ్చకుండు పరీక్ష పిల్లవానిని 
గుతించి శార్జూలముతో వర్ణింపుమని యడుగంగా “పిల్లవాడు శంకరుని ధ్యానించి 
కొబ్బరికాయ కొట్టెదనని మొక్కును అని కథ కల్పించుకొను నని యిదివజకుం 
జెప్పితిమి. ఇందు వృత్తము సంగతి కూడం గలసి యుండవలయునన్న 'పిల్లవాం 
డు శంకరుని శార్జూలాంబరునిగా ధ్యానించి కొబ్బరికాయ కొట్టెదనని మొక్కును” 
అని కథ జల్పించుకొందురు. “మత్తేభము” చెప్పుమన్న 'గజచర్మధరుని ధ్యానించెను” 
అని, అనుకొందురు. ఉత్సలమాలకు “పెద్దదండి అనియు, చంపకమాలకు 'చిన్నదండి 
అనియు, కందమునకు కంద, పెండలములు మొదలయిన పదములను, సీసమునకు 
వెండి, బంగారము, సీసము మొదలయిన పదములను గుర్తుగ నుంచుకొని 
వీలు(పకారము కథలోం గల్పుచుండును. కొందతింకొక మార్గము నవలంబింతురు. 
ఆకారము మత్తేభమునకును, ఆకా రము శార్జూలమునకును, ఉకారము 
చం'పకమాలను, ఊకారము ఉత్సలమాలకును ఇట్లే మిగత గుర్తులు పెట్టుకొందురు. 
ఈ గుర్తు ప్రకారము 1వ వృచ్చకుండడిగిన ప్రశ్నకు “పరీక్ష పిల్లవాడు పరీక్ష 
ప్యాసు అయిన యెడల శంకరునకు నూజు మామిడికాయలు సమర్పించెదను” 
అని మొక్కెనని కథ కల్పించుకొందురు. “మామిడి” శబ్దములోని మొదటి అక్షరమైన 
(మాలో “ఆ ఉన్నది గనుక నది శార్జూల వృత్తమునకు జ్ఞాపకము. ఇల్లే ప్రాసములను 
గుతీం చియుం గథ కల్పించెదరు. పై ప్రశ్చమునకు నుత్తరముగ మొదటి చరణము 
చెప్పంగ “ధ్రి ప్రాసము పడిన యెడల పైకథలోం జిపర 'అని (మొక్కుచు వాండు 
నిద్రించెను అని కలుపుకొనును. 

వైదికావధానము: “అవధాని శబ్దము మొదట వేదాధ్య యనమును గుతించి 
వాడుక లోనికి వచ్చినది. అడిగిన పన్నము గాని, పనస గాని తప్పక చెప్పుటకు 
తదేక దృష్టి కావలయును. అదియే యవధానము. “తూ, “చి తప్పకుండం బనస 
చెప్పిన వానిని “అవధాని యందురు. పనస చెప్పుటలో పదము, క్రమము, జట, 
ఘన, రథ, పంచసంధి అని ఐదు విధములు కలవు. ఇవన్నియు. దప్పక చెప్పుటకు 
నద్భుత ధారణాశక్తి యుండవల యును. మొదటం బది పండ్రెండు సంవత్సరముల 


కనాను 


[1/71 


-కొరురాణో రేంకట ౮క్క ఖరార - 


వజణకును సంథ వల్లించి తరువాత నసకృదావృత్తి యున్న యెడల నివి యన్నియు 
సిద్ధించును. ఇందులో ననేక విధములయిన చిత్రములు చేయుచుందురు. పది 
పనసలం దీసికొని, మొదట నన్నింటి మొదటి పదములను, తరువాత సన్నింటి 
రెండవ పదములును, తరువాత నాల్గవ పదములను ఇట్లు క్రమముగం జెప్పుదురు! 
ఒక పనసం దీసికొని మొదటి చివరి పదము లొక్కసారియు, తరువాత మొదట 
నుండి రెండవ పదమును, తరువాత మొదటి నుండి మూడవ పదమును చివరి 
నుండి మూడవ పదమును ఇట్లు గబగబ చెప్పుదురు. 

స్వరావధానము : వైదికావధానము నందే స్వరావధానమన్న యొక భేదము 
కలదు. వేదమంత్రములకు ఉదాత్తానుదాత్త స్వరితప్రచయములను నాల్గు విధముల 
స్వరములు కలవు. ఈ నాల్గు స్వరములకును నాల్లు పేళ్లు గుర్తు పెట్టుకొని పృచ్చకుం 
డు దూరముగం గూర్చుండి యొక పనస మనసులో ననుకొని (పృచ్చకు' నకుం 
బనసపాఠము రానియెడల బనస గల కాగితము అవధా నికి గానరాకుండం 
బెట్టుకొని వ్రేళ్ళపై స్వరము చూప వచ్చును) వేళ్ళమీద బొటిమన ట్రేలితో స్వరములు 
మాత్రములు చూపును. ఆ వ్రేళ్ళ గుర్తును చూసి అవధాని ఆ పనసను గుర్తించి 
చదువును. ఇందుకు స్వరావధాన మనునొక గ్రంథము కలదు. అందు ఉదాత్తము 
మొదటం గల పనసలివి, అనుదాత్తములు మొదటం గలవి యివి యని విడందీసి 
చెప్పంబడి యుండును. అవధాని వానిని పాఠము చేసి యుంచును. 

నేత్రావధానము : ఇందు నిద్దజవధానులు పనిచేయుదురు. ఒకండు 
దూరముగం గూర్చుండి మనము కాగితము మీందను, వ్రాసియిచ్చిన మాటలు 
గదల్చ్పక, కేవలము కనులను కదల్చి రెండవ యవధానికిం దెల్పును. అతడా 
కనుల చలనము. జూచి, యా మాటలు నోట జెప్పును. వీరిద్దబును మొదట 
నక్షరములకు 6 గను సంజ్ఞ లేర్చజుచుకొందు రనుట స్పష్టము. అట్లేర్చజుచు 
కొనినను, అవధాని సావధానముగ నేత్ర చలనము అనుసరిం చినం గాని వాక్యమును 
కనుంగొనలేండు. 


/ 


లాలా 72 ———— 


ఆాలాసాహితీ వైజయంతి 


అవధానము, యోగము: ఇటీవల మన తెనుంగు దేశ మందు నవధానముల 
పిచ్చియు, ఆశుకవిత్వముల పిచ్చియు హెచ్చినది. ఏ పిల్లవాండును అష్టావధానియే, 
నాల్గు పద్యము లల్ల నేర్చిన ప్రతి వాండును శతావధినియే. అవధానశక్తి నెంత 
వజకు నభివృద్ధి చేయవచ్చు నన్న విషయమును జూపుట కెవ్వండేనియు నొక్కం 
డిట్టి యవధానముల వెంట దగిలినను తగుల వచ్చును కాని ఎక్కడు 
జనులవధానములు చేసిన యెడలం బ్రయో జనము లేదు. ఎక్కుడు శ్రమ చేసిన 
యెడల విద్యార్థులకును, సామాన్య జనులకును బుద్ధి భ్రంశము కలుగువచ్చును. పది 
విషయములందు నొక్క కాలమున లక్ష్యము పెట్టుటకు యత్నించుటకంటె నాక 
కాలమున నొక విషయమునందు నిశ్చలముగ దృష్టినిగాని మనస్సుగాని నిల్పి, 
తదేక నిష్టతో సను సంధానము చేయు సామర్ధ్యమునకై పాటుపడుట మన విద్యా 
ర్థులకును, ఇతర జనులకును ఉపయోగకరము. దీనినే యోగ మందురు. కావున 
శతావధానము కంటెం బ్రపంచమునందు నేకావధానమే ముఖ్యముగ విద్యార్థులకు 
నావశ్యకము. ఇతర విషచయములన్నింటిని మజచి యేక విషయమునందుం 
గొంచెము కాలమైనను పూర్తిగ మనసు నిలుపగల్టితిమేని యా విషయమును వేయి 
సారులు వల్లించిన దానికంటె నెక్కుడు గట్టిగను, స్పష్టముగను, అచలముగను, ఆ 
విషయ మలవడును. 

[గ్రంథ సంగ్రహము : అవధానమును గుణించి సంస్కృ తము నందు 
గ్రంథ మున్నట్టు కానరాదు. ఇటీవల శ్రీయుత నందగిరి శేషగిరిరావుగారు “అవధాన 
దర్పణము అను తెనుంగు గ్రంథ మును ప్రకటించినారు. అవధానమును గుణతించిన 
రహస్యములను ఇతరులు దాచి యుంచుచుండంగ వీరు తమ యనుభ వములను 
పుస్తక రూపముగం బ్రకటించి ప్రపం చమునకుం దెల్పుట యెంతయు శ్లాఘా 
పాత్రము. 

(ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నుంచి) 


sie 


ణి 
యత 


ఆంధ్ర నాటాత్యంటై సంస్కృత 


మహాభారత ప్రభావము 


శీ పింగళి లక్ష్మీకాంత 


మన పూర్వుతు 'ద్వాపరాంతము” అని చెప్పేకాలమున అనగా షుమారు అయిదవేం 
సంవత్సరముల క్రిందట ఈ మన భారత దేశంలో సర్వసంప్రదాయనాశహేతు వయిన 
ఒక సంక్షోభము తుపానువలే లేచి భరత ఖండము నంతనూ ముంచి వేయటాని! 
ఉద్యుక్తమై యుండునది. మన జాతియొక్క (ప్రవృత్తికి, మన సాంఘిక నియమములక్త, 
మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఆది నుంచీ కారణభూతమైన వేదశాస్త్ర విజ్ఞానమంతా ఆ 
మహాకల్లోలంలో ఛిన్నాభిన్నమై, సనాతన మార్గము తప్పి, పరస్పర భిన్నములైన పలు 
రకముల కృత్రిమ మతములకు, ఆ మతములను ఆశయించిన పలు రకముల 
జాతులకు, ఆ జాతులను పాలించే పలు రకముల రాజులకూ తల యెత్తే అవకాశం 
చిక్కినది. ఆ విప్లవమును ధర్మగ్గాని అని గాని, ధర్మసాంకర్యము అని గాని చెప్పవచ్చును 
ఎప్పుడెప్పుడు ధర్మగ్గాని కలుగుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించు కొంటాను 
అని చెప్పిన భగవంతుడు శ్రీకృష్ణుడు సనాతన ధర్మమును పునః ప్రతిష్టించుటకు 6 
కాలంలో అవతరించినాడు. ఆ ధర్మసంస్థాపనార్థమై ఆయన చేపట్టిన సాధనములళో 
భారత యుద్ధము ఒకటీ, 

భారత యుద్ధము కేవలము కురుపాండవుల యుద్ధమే కాదు. ఆ రెండు పక్షముల 
నిమిత్తముగా ఆనాడు ఈ భరత ఖండములో ధర్మాధర్మములకు జరిగిన మహాయుద్ధమది. 
కృష్ణుని అవతారమునకు పూర్వమునుండియే ఆ రెండు పక్షములునూ తమ తమ 
సేవలను కూర్చుకొనుచూ, తమ తమ పక్షములను బలపరచుకొనుచూ, ఎడనెడ 
తారసిల్లినపుడు ఒండొంటిని తాకుచూ ప్రజాసమూహమునకు కంటికి నిద్రయు, కాలికి 


-సాహితీ వైజయంతి - 


నిలకడయు లేని ఉపద్రవమును దెచ్చి పెట్టుచుండినవి. చారిత్రకంగా చూస్తే అధర్మమే 
బలవత్తరమై ఉండినది. దానికి ఆబలము చేకూర్చిన రాజులు కంసుడు, శిశుపాలుడు, 
నరకుడు, జరాసంధుడు మొదలైనవారు. వీరిలో (ప్రబలులైన నరకజరాసంధులు నరబలిని 
కోరే హింసాత్మక శాక్తేయ మతస్థులు. ఉత్తర హిందూ స్థానంలో సగంకంటె ఎక్కువ 
భాగం వారి వశంలో ఉండినది. మతము పేరిట వారు సాగించిన దుష్పరిపాలనమే 
వారికి రాక్షనులని పేరు తెచ్చింది. ఈ రాక్షసులను స్వయంగా సంహారంచేసి, 
వారవలంబించిన దుర్మతమును తుడిచివేసి, సనాతనమును, ఉపనిషత్రతి పాదితమును 
ఆయన సాత్విక మతమును ప్రతిష్టించుటయే తన అవతార ప్రయోజనంగా భావించి 
శ్రీకృష్ణ భగవానుడు తన భూలోక యాత్రను మొదటి నుండీ సాగించాడు. తాను పునః 
ప్రతిష్టచేసే ఆసనాతన ధర్మం శిరసావహించి తనకు శిష్యుడై తన ఉపదేశప్రకారం 
ప్రజాపరిపాలనం ఏర్చర్చగల ధార్మికుడైన మహాప్రభువు పాండవుడేనని చూడగలిగి 
అతనికి భారతయుద్ధ జయము నిచ్చి ధర్మపరిపాలకుడైన రాజుగా పట్టాభిషేకం చేశాడు. 

ఈ మహాయుద్దానికి పూర్వం ఎంత కాలం నుండో విజృంభిస్తున్న సాంఘిక 
దావాగ్నిలో పురాతన భారత విజ్ఞానమంతా దగ్ధమైపోయింది. వేదములు తారుమారైనవి. 
ఉపనిషత్తులు, ధర్మ శాస్త్రములు విస్సృతములైపోయినవి. అసద్ధర్మములు, అసత్య 
సిద్దాంతములు తలయెత్తసాగినవి. ఆనాటి విజ్ఞానమంతా గ్రంథ రూపంలో కాక 
(శ్రుతరూపంగానే ఉండేది. అందచేతనే పండితులకు బహుశ్రుతులు అనే పేరు వచ్చింది. 
ద్వాపరాంతంలో జరిగిన యీ ప్రళయంలో శ్రుతరూవమైన ఆవిజ్ఞానమంతా 
మృగ్యమైపోయింది. ధర్మసంస్థాపనం చేయటానికై కృష్ణుడవతరించినట్లే ఇంచుమించుగా 
అస్తమించిపోయిన ఆ (ప్రాచీన విజ్ఞాన సంస్థాపన చేయటానికే వ్యాసుడు పుట్టాడు. 
అందుచేతనే ఆ మహార్షిని నారాయణావతరామన్నారు. ఆ యుగాంతంలో 
యాదవకృష్ణుడున్నూూ కృష్ణద్వైపాయనుడున్నూ పుట్టియుండకపోతే ఈ భారతదేశము 
పాశ్చాత్యులు అడుగుపెట్టేనాటికి ఆఫ్రికా, అమెరికా ఖండము లున్నట్టుగా శుద్ధ అనాగరక 
జాతులకు ఆలవాలమై భూత(పేత పిశాచములకు తాండవరంగంగా ఉండేది. 

వ్యాస భగవానుడు ఈ విజ్ఞాన సంరక్షణానికి పూనుకొనినప్పుడు మొదట చేసిన 
కార్యం వేదములను విడదీయటం. ఆనాటికి పదములు చిక్కుపడ్డ నూలుగుట్టవలె పోగు 


TNS? శ్రా క స 


శ్రీలింగళి అక్మ్మేకాంతం - 


తీయటానికి వీలు లేకుండా చేతపట్టితే తెగిపోయేస్టితిలో ఉన్నాయి. ఆ నూలిరాశి దగ్గర 
కూర్చుండి ఒక్క పోగైనా తెగకుండా ఆ చిక్కు తీసి పడుగుగా చాచినవాడు వ్యాసుడు. 
ఈ అర్థాన్నే ఎర్రాప్రగడ “ప్రోగులై యెందును పోగేర్చడక యున్న శ్రుతులన్నియును 
ఓజ సూత్ర పరిచె' అని చక్కగా, సంగ్రహముగా, వ్యంగ్య ప్రధానమైన పద్య పాదంలో 
ఇమిడ్చాడు. వేదములు విడదీసినంతనే భారతీయ సంస్కృతి భవనమునకు దృఢమైన 
పునాది యేర్చడింది. ఆయన భారతాన్ని రచించడము అనగా ఆ పునాదిమీద భారతీయ 
విజ్ఞాన సౌధాన్ని నిర్మించటము. కౌరవ పాండవ చరిత్రను నిమిత్త మాత్రముగా గ్రహించి 
ఆ మహాకవి భారతములో ధర్మశాస్త్ర వాక్యములూ, ఆగమ తాత్సర్యములూ, 
ఉపనిషద్రహస్యములూ, ఐతిహాసిక గాథలూ, పురాణ చరిత్రలూ, రాజవంశ వర్ణనలూ, 
అది యిది అననేల, సమగ్ర భారతీయ సంస్కృతి సారమంతా రాశీభూతం చేసి ఒక్కచోట 
నిబింధీంచాడు. ఆనాటికి ఒండొంటికి పొత్తు కుదరక తలకొకదారిని పోతున్న ఆగమ 
సిద్దాంతముల నన్నిటినీ సమన్వయపరచి వాటికన్నిటికీ ఏకవాక్యత కల్గించాడు. 
మీదుమిక్కిలి సర్వోపనిషత్‌ సారమైన భగవద్గీతను ఇందు బంధించి ఉపనిషదర్థములకు 
స్థిరమైన వసతి ఏర్పరచాడు. ఇంచు మించు సనత్సుజాతీయము కూడా అట్టిదే. 

ఈ మహారచనవల్ల రోగగ్రస్తమై చివికి జీర్ణించిపోతున్న భారతీయ ఆత్మస్వరూపము 
ఆరోగ్యవంతమై నూతన యౌవనము తో, వసంత బుతువునందలి ఉద్యానవనమువలె 
కలకలలాడ జొచ్చింది. ఆకల్పవాటికలో లభించని సత్పదార్ధం లేదు. ఎవరు ఏ భావముతో 
సేవిస్తే ఆ భావితార్థమే లభించింది. ఆదిపర్వము 32వ పద్యము “ధర్మతత్వజ్ఞులు 
ధర్మశాస్త్రం బని” ఇత్యాదిచూడండి. ఈ అర్థాన్నే సూత్రప్రాయంగా ధర్మే చార్జె చ కామే 
చ మోక్షే చ భరతర్షభ, యది వోస్తి తదన్యత్ర యన్నె హాస్తి నతత్‌ క్వచిత్‌ అని సౌతి 
అన్నాడు. అయితే వారి వారి అభిమతములనుబట్టి నానామూర్తు లుగా గోచరించే యీ 
భారత సరస్వతియొక్క నిజస్వరూపం ఏమిటని ప్రశ్నిస్తే అది ధర్మా బ్వైతమూర్తి అని 
తిక్కన సోమయాజి చరమపరమ సిద్ధాంతము చేశాడు. ఇందుచేతనే సమస్త వేద 
వేదాంగసారములు క్రోడీకరించిన కోశము కావున ఈ మహాగ్రంథము పంచమవేదమైంది. 

భారతదేశములోని దేశ భాషలు, ఆ భాషలలోని కవిత్వము మొదట యెట్లా పుట్టినా, 
ఆయా భాషలలో ఉత్తమ సాహిత్యము అని చెప్పుకోతగిన ప్రాఢరచనలన్నీ సంస్కృత 


ఆాలాాాలాలాసాహొతీ వైజయంతి 


వాజ్మయానికి అనువాదాలు గానో, అనుసరణములుగానో అవతరించాయి. దీనికి 
కారణమేమంటే భారతజాతి కంతకీ ఒకే సంస్కృతి ఉండటం, అది అంతా సంస్కృతంలో 
నిక్షిప్తమై ఉండటమున్నూ విజ్ఞానాత్మకము, ఉపదేశపూర్వకము అయిన సాహిత్యరచనకు 
దొరకొన్న దేశ భాషాకవులు ఆ సంస్కృత మహానిధులను త్రవ్వి ప్రజలకు ఆ ధనములను 
పంచిపెట్టటం కంటె తాము క్రొత్తగా సృష్టించేది యేదీ ఉండదని భావించి ఉంటారు. 
సంస్కతాను వాదములను ప్రారంభించక ముందు ఆయా భాషలలో కవులూ లేకపోలేదు. 
కవిత్వమూ పుట్టకపోలేదు. కాని అదంతా బాల్యదశ. ఆ బాల్యదశలోని కవిత్వమంతా. 
రమణీయంగా, ఆనందజనకంగా ఉండవచ్చు. ఆనందజనకమైనంత మాత్రమున 
సారన్వత ప్రయోజనము పూర్తిగా నిద్ధింవదు. ఆనందముతోబాటు విజ్ఞాన 
బోధకత్వముంటేగాని సాహిత్యము ఉత్తమ కక్ష్యకు ఎక్కదు. చిత్రకళలలో తానును 
ఒకటి అయ్యూ కవిత్వము తక్కిన సోదర కళలకు దుర్గమమైన భూములను మెట్టుట 
యీ కారణము చేతనే. సంగీతాది చిత్రకళలు ఆనందదాయకాలేగాని విజ్ఞానోపదేశకములు 
కావు. ఆ ఉభయ సామర్హ్యములు కలది కావ్యం. అందుచేత మహా కావ్యము లెప్పుడూ 
విజ్ఞాన - ఉపదేశములతో విశ్వశ్రేయమును కాంక్షిస్తూనే ఉంటాయి. 'విశ్వశ్రేయః కావ్యం 
అనే వాక్యమునకు అర్థమిది. సమగ్రమైన ఆత్మీయతావికాసము కలగవలెనంటే, 
రసాస్వాదనతోబాటు ఆత్మజ్ఞానము సంపాదించవలెనంటే ప్రౌఢ సారస్వత సేవకంటే 
వేరొక మార్గం లేదు. కవిగా జన్మించినందు వలన తనమీద భగవంతుడు పెట్టిన 
బాధ్యతను గుర్తించిన మహాకవులు అటువంటి మహాగ్రంథరచనములకే పూనుకుంటారు. 
కాని మహాగ్రంథ రచనము వస్తువుగా మహాకథను ఆపేక్షిస్తుంది. అల్పకథలను తీసుకొని 
మహాప్రబోధములను సల్పవలెనంటే సాగదు. మన దేశములో జరిగిన అటువంటి 
మహాకథలలో భారతం మొదటిది. 

భారతకథను దేశ భాషలలోకి అతరింపచేస్తే ప్రజలకు విజ్ఞాన సత్రము నెలకొల్చినట్లు 
అవుతుందని, ఆ ప్రజలు ధర్మమాగ్గమున సంచరిస్తారు అని, వారు మాట్లాడే భాష 
ఉత్తమ సాహిత్యద్రవ్యంగా పరిణమిస్తుంది అనీ నంకల్పించిన మహోదారుడు 
రాజరాజనరేద్రుడు. ఆ సంకల్పాన్ని నిర్వహించటానికి తాంబూలము పుచ్చుకున్న మహాకవి 
నన్నయభట్టు. నన్నయ ఆదికవి అయినట్లు గానే తెలుగులో భారతము 


ఆాంాాాాయాాాాాా 


శ్రీఫింగళి లక్ష్మీకాంతం . 


ఆదికావ్యమయింది. సంస్కృతములో రామాయణం ఆదికావ్యమయి యుండగా దానిని 
వదిలిపెట్టి రాజరాజనరేంద్రుడు భారతాన్నే ఎందుకు కోరాడంటే మహత్వములో 
రామాయణముకంటే భారతము గొప్పది కనుక, నన్నయ భారతము పుట్టకచేత అది 
కావ్యమే కాకుండా ఉత్తమ కావ్యరచనకు మార్గదర్శకము కూడా అయింది. ఆయన 
'ఆంధ్ర కావ్యపథమ్ము తీర్చినవాడు” అని ఖ్యాతిని పొందారు. అంతేకాదు. నన్నయనాటికి 
ఆంధ్రభాషకు చక్కని వ్యవస్థ యేర్చడి లేదు. తెలుగు భాషను సంవన్నముగా చేయుటకై 
ఆనాటి రచయితలు స్వీకరిస్తున్న తత్సమ తద్భవ పదములకు శాప్రీయమైన సురూపత 
యేర్పడ లేదు. సమాసఘటనలు కూడా నియతిని పొందలేదు. అవ్యవస్థితము గా నున్న 
ఆ భాషలో భారత రచనమే కాదు. ప్రామాణికమైన ఏగ్రంథ రచనమూ సాగదు. అందుచేత 
భాషాసంస్కారమునకు, దాని ప్రామాణికత్వమునకు, శబ్దస్వరూప నిరూపణకు ఆనాటి 
పండితులు పరిషత్తులుగా ఏర్పడి చాలా కృషిచేశారు. వారిలో నన్నయ భట్టు అగ్రస్థానమును 
అధిష్టించాడు. ఆ పరిషత్‌ సహాయంతో ఆయన చేసిన అనుశాసనమే తెలుగు భాషకు 
ప్రమాణమైంది. ఆయన వాగనుశాసనుడైనాడు. 

లాక్షిణికులు సర్వలక్ష్య సంగ్రహమని భారతమును కొనియాడడం సంస్కృత 
భారతముపట్ల సందేహాస్పదమే అయినా తెనుగుభారతముపట్ల యథార్థమైనది. సంస్కృత 
భారతములోని కొన్ని ప్రయోగములు వైయాకరణులుగాని యితర కవులుగాని లక్ష్యముగా 
స్వీకరించటానికి అంగీకరించరు. అవి ఆర్ష ప్రయోగములు అని వాటికి ప్రత్యేక 
మొకస్టానము ఇస్తారు. ఇక తెనుగుననో మన భారతాన్నిబట్టె లక్షణగ్రంథాలు పుట్టాయి. 
కవుల కందరికీ ఈ భాష లక్ష్యమైంది. భారత ప్రయోగానికి విరుద్ధంగా (ప్రయోగం చేసే 
కవులందరూ అ(ప్రామాణికులుగా తిరస్మరించ బడ్డారు. కావున భాషాలక్షణమునకు, 
లక్ష్యమునకు కూడా దృఢతరమైన యీ పునాదిమీదనే ఉత్తర కాలంలో ఆంధ్ర వాజ్మయ 
గోపుర నిర్మాణం జరిగింది. 

కాని, నన్నయ చేతిలో భారతము పూర్తికాకపోబట్టి రాజ నరేంద్రుడు ఆశించిన 
ప్రయోజనం నెరవేరలేదు. భారత కథలో మూడువంతులు నిలిచిపోవటమే కాకుండా 
ధర్మ ప్రతిపాదకమైన మహాగ్రంథమంతా మిగిలే ఉన్నది. దానిని చేపట్టి కొనసాగింపగల 
మహాకవి యెవ్వడూ రెండు వందల యేళ్లదాకా పుట్టలేదు. ఆ రెండు వందల యేళ్లలో 


ఆాాాసాహితీ వైజయంతి 


ఆంధ్ర దేశంలో ఇంచుమించు ద్వాపరాంతం లో ఉత్తర హిందూస్థానంలో తటస్టించిన 
విష్ట్లవంవంటి విప్లవమే పొడచూపింది. వీరశైవము అనే పేర ఒక నూతన మత ప్రచారం 
సాగి వర్ణాశ్రమ ధర్మాలను, కర్మపరత్వమును, నిదయంగా తీక్షణంగా ఖండింవ 
మొదలిడింది. ఆ మతాచార్యుల ఉపదేశములూ ఆ కవుల (గంథములూ అమాయికమ్మెన 
ప్రజాసామాన్యమును, సామాన్యులనే కాక వివేకవంతులైన విద్యావంతులను కూడా 
సనాతన మార్దం నుండి తొలగింపపూనుకొన్నాయి. శివభక్తి, శివారాధన, శివపారమ్యము 
భారతీయులందరకూ వందనీయమే కాని శివేతరులైన దేవతలను నిందించటం, 
దూషించటం, వీరశైవ చిహ్నమైన లింగధారణం మొదలైనవి లేని శివభక్తులను 
తూలనాడటం మొదలైన గ్రామ్య ప్రచారాన్ని అరికట్టటానికి అద్వైతానికి శక్తిచాలక 
ఉండినది. అద్వైతసారమంతా సంస్కృత భాషలో ప్రస్థానత్రయంలో ఉన్నది. దానిని 
చదివినవారు, చెప్పగా విన్నవారు, విని గ్రహించినవారు చాలా తక్కువ. భారతంలో 
ఉన్నది ఈ అద్వైతసారమే గదా! ఆ భారతాంధ్రానువాదాన్ని పూర్తిచేస్తే ప్రజలకు ప్రజల 
భాషలో అద్వైతమును బోధచేసినట్లు అవుతుంది. ఆ ధర్మసారం వంటపడితే వీర్వశైవంమీద 
వారే విముఖులవుతారు. అందుచేత కవిబ్రహ్మ తిక్సనసోమయాజి దీక్షాపూర్వకంగా భారత 
రచనానికి ఉపక్రమించి ఆంధ్రులకు ఆంధ్ర భాషలో అద్వైతామృతాన్ని పంచిపెట్టాడు. 
స్వర్గోకవాసులయిన రాజరాజ నరేంద్రుడు, నన్నయభట్టు, తమ తపస్సు ఫలించిందని 
సంతోషించారు. శివకేశవాత్మకమైన హరిహరపరబ్రహ్మమును సృష్టించిన అపరబ్రహ్మ 
యీ కవిబ్రహ్మ. 

ఆ అద్వైతమూర్తిని ఆయన ఆవిష్మరించినంతనే ఆంధ్ర దేశంలో వీరశైవ, వీరవైష్టవ 
అంతర్యుద్దాలు సమసిపోయినవి. నూటికి ఏ నలుగురైదుగురో తప్ప ఆంధ్రులందరూ 
అద్వైతులే అయినారు. నేటికిని మనలో బహు సంఖ్యాకులకు శివకేశవభేద బుద్ధియే 
లేదు. “శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే” అన్న మండ్రార్థమును మనము 
జీర్ణించుకొన్నాము. వీరశైవము పేర యీ మతవిప్లవమే కాక ఆదుష్మాలములో ఈ 
ఆంధ్ర భూమిలో రాజకీయ విప్లవములు కూడా చెలరేగినవి. అచిరకాలములోనే 
రాజ్యముల తరువాత రాజ్యములు కూలిపోయినవి. పల్నాటిలో ఆనాటి భారత యుద్దానికి 
ప్రతిబింబంగా అన్నదమ్ములకు మరియొక యుద్ధం జరిగింది. ఈ అంతర్వైరమువల్ల 


శ్రీఫింగళి అడ్ష్మీకాంతం . 

దేశము నిర్వీర్యమై ఛిన్నాభిన్నములై పోయినది. ఈ దురంతమంతా పారజూచిన పెద్దలు 
కొందరు ఆంధ్రజాతిని ఏకముగా సంభటించుటకు, ఆంధ్రత్వమునకు ఒక 
సుస్టిరరూపమును ఏర్పరచుటకు పలువిధముల పాటుపడిరి. వారి పరిశ్రమముయొక్క 
సారస్వత రూపమే తిక్కనగారి భారత స్వరూపము. ఆంధ్రత్వమునకు, ఆంధ్రభాషకు, 
అద్వైత మతమునకు మన హృదయములలో దృఢస్థానకమైన స్థిరత్వ మేర్చడినది. ఈ 
భారతరచనలో తిక్కన చూపిన కళాకౌశలం నాటి నుండి నేటిదాక “కావ్యశిల్సిని” అని 
అనిపించుకోదలచినవాని కెల్ల మేలుబంతియైనది. 

తదుపరి నూరేండ్లకు అరణ్యపర్వ శేషమును పూర్తిచేసిన ఎర్రాప్రగడ కూడా నన్నయ 
తిక్కనల ప్రక్క నిలబడగల మహాకవియే. కవిత్రయము అను పేర ఆ మువ్వురు మనకు 
పూజ్యులైనారు. ఇంకొక చిత్రమేమంటే గుణప్రాధాన్యమునుబట్టి చూచినపుడు ఈ ముగ్గురి 
రచనలును మూడు భిన్న పద్ధతులలో నడుస్తుంటాయి. నన్నయ రచనలో ప్రధాన గుణము 
కథా కథనము. తిక్కన రచనలో ప్రధాన గుణము నాటకీయత, అనగా సంవాద చతురత, 
పాత్ర చిత్రణము, అభినయ నిర్దేశము మొదలైనవి. ఎర్రన రచనలో ప్రధాన గుణము 
వర్ణనా సౌలభ్యము. అసలు సారస్వతము అనేది శ్రవ్యము, దృశ్యము, వర్ణనాత్మకము 
అని మూడు విధములుగానే ఉంటుంది. ఆ మూడు శాఖలకు ఈ మువ్వురు ఆది 
కవులు మహాగురువులై ఉత్తరకాలంలో ఏ జాతి కవికైననూ తమ రచనే ఆదిభిక్ష 
అగునటులుగా భారతమును ఇచ్చిపోయినారు. ఈ భరత ఖండములో ఏ దేశ భాషలోను 
ఆంధ్ర మహాభారతంవంటి భారతము లేదు. ఆంగ్ల సారస్వత ప్రతిష్టకు ఒక షేక్సియరు 
నాటక చక్రమే చాలినట్లుగా ఆంధ్ర సారస్వత ప్రతిష్టకు ఒక్క మహాభారత్నమే చాలును. 
మన జాతికి ఇటువంటి మహాప్రసాదము లభించుట సంస్కృత భారత (ప్రభావము 
వల్లనే. 





-సాహితీ వైజయంతి - 


నాగశ్వరరావుపంతులుగారు: 


తత్త్వవేత్త, గ్రంథకర్త 
శ్రీ నోరి నరసీంహాశాల్రు 


(శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు ఆధునిక తెలుగు భాషా సాహిత్య 
సంస్కృతులను ఉజ్జీవింపచేసినవారు. ప్రాచీన సాహిత్యాన్ని పునరుజ్జీవింప చేసినవారు. 
తెలుగువారి సర్వతోముఖ విజ్ఞాన వికాసానికి కారణజన్ముడైన మహితాత్ముడు 
పంతులుగారు. కొమర్రాజు, కందుకూరి, గిడుగుల సమస్మంధుడు ఆ మహనీయుడి 
దివ్యమూర్తి మత్వం ఈ వ్యాసంలో నిరూపితం. సం 

“ఒరులేయవి యొనరించిన 

నరవర యప్రియము తన మనంబున కగుం దా 

నొరులకు నవి సేయకునికి 

పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్‌.” 

నేటికి మన మనుభవింప నారంభించుచున్న సర్వతోముఖమగు నాంధ్రాభ్యు 
దయము నాగేశ్వరరావుగారి జీవితముతో ఎంత పెనవేసికొని యున్నదో, వారి 
నిరంతర కృషిమీద నెంత యాధారపడి యున్నదో, సామాన్యులకు విప్పరాని చిక్కు 
ఆయన ప్రతిభా ప్రవృత్తు లెంత విస్తార గంఖీరములో, వాని పరిపూర్ణత్వ మెట్టిదో 
పూర్తిగా తెలిసినవారు అరుదు. 

ఆయన దేశోద్దారకుడు. బిరుదములు పలువుర కలంకార ప్రాయములు. 
సార్థకమైన బిరుదములు కల కొలది మందిలో పంతులుగారు అగ్రశ్రేణివారు. 
ఆంధ్ర ప్రభుత్వాధినేతలు ఇప్పుడిప్పుడే వారి దేశోద్ధారకత్వ స్వరూపము గుర్తింప 
నారంభించు చున్నారు. సామాన్య జనులు గుర్తించినట్లు లేదు. విశ్వదాతగా ఆయనను 
కీర్తించువారు వారి వితరణ మాత్రమే ఎరుగుదురు. ఆ దాతృత్వమునకు విశాలమైన 
వారి పరమకారుణిక హృదయ మెరుగరు. ఎంత చిన్న సత్మార్యమును తలపెట్టినవారి 


-శ్రీ నోరి నరఫింహాడాస్తి - 

కైనను వారిచ్చుచుండెడి చేయూతకు కారణమైన వారి విశ్వప్రేమను భావింపగలవా 
రరుదు. వారి దాతృత్వమునకు అవకాశమిచ్చిన వారి సంపదకు అంతరాంతరములలో 
నొక్నింత యసూయ కూడ కలవారే పలువురు! 

ఆంధ్ర విశ్వవిద్యాలయము వారికి “కళాప్రపూర్ణ పట్ట మొసగినది. అప్పుడు 
ఎందరో మహాపండితులుండగా, పండితులుగా కనబడని వీరి కిచ్చుటకు వీరికున్న 
పలుకుబడియే కారణమని పలువురభిప్రాయపడియుందురు. కాని ఏ ఒక్క 
పండితునికిని లేని బహుముఖమగు కళాప్రపూర్ణత్వము వారికే కలదనుట యతిశయోక్తి 
కాదు. ఆ పట్టము పొందినవారిలోనెల్ల వారే యుత్తములు, పాండిత్య (ప్రకర్ష 
(ప్రకటించుకొను నితరులవలెగాక, వారి పాండిత్యములోతు గంభీరమైనది; 
మహాసముద్రము లోతువలె పైకి కనుపించునది కాదు. 

విరోధికృత్సంవత్సరాది సంచిక / పీఠికలో ఒకానొక ప్రసిద్ధాంధ్రుని గూర్చి 
నాగేశ్వరరావుగారు వ్రాసిన ఈ క్రింది మాటలు వారికే అక్షరశః అన్వయించును. 
ఎట్టి యాదర్శములు వారిని నిరంతర మావేశించి యుండెడివో కూడ సీ వాక్యములు 
సూచించును. 

“స్వయం సహాయమునకును, సత్యప్రియత్వమునకును, నిరంతర వ్యవసాయ 
పరత్వమునకును ప్రమాణముగా నెన్నదగిన ఈ పూజ్యుని సచ్చారిత్రము పఠనాకము!!” 

ఆంధ్రదేశ ప్రజలలో ఒక విచిత్ర ప్రకృతి ద్యోతమవుచున్నది. చేతులార తెచ్చుకొన్న 
దారిద్రముతో బాధపడువారిని, సత్సథ(భ్రష్ణు లైనవారిని, అల్పాయుష్ములను, యాచన 
మభ్యాసముగా కలవారిని అతిశయముగా శ్లాఘించి పూజించినట్లుగా, స్వశక్తివలన 
నార్జించిన సంపదతో తృప్తిపడుచు ఇతరులను యాచింపనివారిని, ఎట్టి 
సందర్భములందును సత్సథము విసర్జింపని పుణ్యపురుషులను, దీర్చాయుష్మంతులై 
నిరంతర ధర్మ దీక్షా పరతంటత్రులైన పూజ్యులను, వారిని తగినట్లు మనవారు 
గౌరవింపరు. సాంస్కృతిక రంగము లన్నిటిలో నిది ప్రతిఫలించుచుండుట 
శోచనీయము! పంతులు గారు ఆంధ్ర హృదయములలో పొందదగిన ఉత్తమోత్తమ 
స్థానము పొందకుండుటకు ప్రధాన కారణమిదియే కావచ్చును. 

2 
నాగేశ్వరరావుగారి సంస్కార స్వరూపము అవగాహన చేసి కొనుటకు వారి 


———— ———సాహితీ వైజయంతి 
యౌవన దశలోను పరిణత యౌవనములోను ఎట్టి భావములు ప్రపంచ మందును 
భారతదేశమునందును ప్రచలితమై యుండెడివో తెలిసికొనుట యవసరము. 

ఆ కాలమున విజ్ఞాన శాస్త్రజ్ఞుల కందరికి కనువిప్పు కలిగించినది డార్విను 
పరిణామవాదము. అది జీవశాస్తమునకు సంబంధించి ఉద్భవించినడైనను దాని 
(ప్రభావము విజ్ఞానశా(స్రము లన్నిటియందేకాక, మత సాంఫిక వేదాంత 
కళాసాహిత్యాది సమస్త రంగములందును చూపసాగినది. ఈ కాలములో ఐన్‌స్టీన్‌ 
సాపేక్ష వాదమున కెంత ప్రాబిల్యమున్నదో అంతకంటె ఎక్కువ ప్రాబల్యమే ఆనాడు 
పరిణామ వాదమున కుండెడిది. నేటి సాపేక్షవాదము ప్రపంచ విఖ్యాతి పొందక 
పూర్వమే దానిని పంతులుగారు (గహించిరి. వారి ఉత్తర కాలీన రచనలలో నది 
(ప్రతిఫలించుటయే కాక స్పష్టముగా పేర్కొనబడినది. అయినను వారి సంస్కృతిని 
విశేషముగా ప్రభావితము చేసినది పరిణామ వాదమే. వారి యువనాస్యములందు 
వలెనే రచనలయందును పరిణామ శబ్దము తరచుగా దొరలుచుండును. 

ఇక రెండవది. ఆ కాలమున భారతీయ విద్యావంతులందు రామకృష్ణ 
పరమహంస జీవితము బోధలు ముఖ్యముగా వివేకానందుల ద్వారా విశేష 
వ్యాప్తికాంచినవి. వారిద్దరును జెత్తరాహులును వంగీయులును నైనను, వారి 
ప్రభావము ఆ ప్రాంతములందుకంటె దక్షిణ భారతముననే దృఢతరముగా 
వ్యాపించినది. వివేకానందులు శంకారాద్వైతమునే అభిమానించి యుపదేశించినను, 
వారి యుపదేశములలో నది వేదోక్త కర్మాచరణమునకు శిరోభూషణముగా గాక, 
కులమతాతీతమై విశ్వసాధారణతత్వముగా రూపొందినది. పరమహంస బోధలు 
పురాణములనుండియు, ప్రాచీన భక్తుల కథానుభవముల నుండియు గ్రహించినవే 
యైనను, ఆయన ప్రదర్శించిన జీవితము పలు నూతజోజ్జీవితములై ప్రాణ ప్రతిష్ట 
పడిసినవి. మత కలహములతోను, విజృంభించుచున్న క్రైస్తవ మత ప్రచారముతోను 
సతమతమవుచున్న భారత భూమిలోని సంస్మారవంతులను పరమహంస ఉపదేశించిన 
సర్వ మత సమరసభావములు విశేషముగా నాకర్షించినవి. ఈ సామరస్యము, ' 
విశ్వ విసృత భావించి పంతులుగారు కావించిన ప్రతి రచనయందును ద్యోత 
మగుచుంచును. 


-శ్రీ నోరి సోసియాణాస్తి - 

వారు విద్యాభ్యాసము చేయుచుండిన కాలములో జర్మను తత్త్పవేత్తయెన కాంటు” 
(గంథములకు ఎక్కువ ప్రాబల్యముండెడిది. ప్రాచ్య తత్వవేత్తలలో శంకరులవలెనే, 
పాశ్చత్య తత్తవేత్తలలో కాంటు అద్వితీయుడను ప్రతిష్ట విద్యార్థి లోకములో నుండెడిది. 
నీతిశాస్రమునకు మూలసూత్రముగా ఒక సిద్ధాంతమును ఆయన ప్రతిపాదించెను. 
అది యిప్పటికిని ఎథిక్సులో పరమ ప్రధానమైన సూత్రములలో నొకటియే._అది 
పంతులుగారి హృదయములో నాటుకొని యుండవలె. దాని స్వరూపమునే 
వివరించు భారత పద్యమే నేటివరకు ఆంధ్రపత్రిక సంపాదకీయముల కన్నిటికి 
శిరోధార్యమై మకుటాయమానముగా శోభిల్లుచున్నది. ఒరు లేయవి యొనరించిని 
ఇత్యాది పద్యము పంతులుగారి ధర్మడీక్షకు ప్రత్యక్ష చివ్నాము! కాంటు సూత్రమునకును 
భారత ధర్మమునకును సామరస్యము. 

వారు బందరు, గుంటూరు, మదరాసులో ఉన్నత విద్యాభ్యాసము చేసినను, 
విద్య పూర్తియెన కొలది కాలమునకే సాహసముతో బొంబాయి కేగిరి. ఆనాడు 
మహారాష్ట్రమున కంతటికి పూనా పట్టణము సాంస్కృతిక కేంద్రముగా నుండెడిది. 
గోఖలే, తిలకు, రానడేవంటి మహానుభావులెందరో మహార్యాష్టమునేకాక భారత 
జాతినంతటిని వీర్యవంతము చేయుచున్న రోజులవి. బ్రిటీషు ప్రభుత్వము మన 
దేశమున నెలకొనకుండ ప్రతిఘటించిన వారిలో చివరివారు మహారాషులు. 
అంతవరకు భారతదేశములో చాల భాగము మహారాష్ట్రల పాలనముననే 
యుండెడిది. అట్లు పాలించిన యోధా(గ్రేసరుల వంశములలోని మహనీయులతో 
పాటు పూర్వ వీరుల స్మృతి యప్పటి కింకను మాయక యక్కడ సజీవమై యుండెను. 
గణేశ నవరాత్రముల పేరితో జాతీయత యానాడక్కడ విజృంభించి భరతభూమిని 
దీపించుచుండెను. కేవల రాజకీయ రంగమునందేకాక, సర్వతో ముఖముగ ప్రాచీన 
హైందవ సంస్కృతియందు చైతన్యముతో గూడిన అభిమానము విజృంభించి ఉత్తమ 
కృషి జరిగినది. భండార్మరువంటి విద్వాంసులు సంస్కృత భాషకు చేసిన సేవ 
అపారమైనది. భారతదేశ మందంతటను లభ్యమైన సంస్కృత గ్రంథప్రతులను తెప్పించి 
పండితులచే పరిష్మరింపజేసి నిర్ణయ సాగరువారు నిర్దుష్టముగా అచ్చువేయించి 
తక్కువ ధరకు దేవమంతట వెదజల్లిరి. ఆనాడు వారచ్చువేసిన వేదభాష్యములు 


ాలాాాాాాసాహితీ వైజయంతి 


అష్టాదశ పురాణ [గ్రంథములు నేటికిని తదభిమానులకు ఆధారముగా నున్నవి. 

అట్టి చైతన్యము పొంగులువారుచున్న మహారాష్టములో వర్తక సంస్థలో చేరి 
జీవిత మారంభించిన నాగేశ్వరరాయలు ఉన్నతాదర్శపూరితులై, ఆ మహా చైతన్య 
ప్రవంతిని ఆంధ్ర దేశమునందు వెల్లివిరియునట్లు చేయుటకు దీక్షపూనిరి. వారికంటె 
వయస్సులో పిన్నలయ్యును, సంస్కతిలోగాని, ఉన్నతాదర్శములలో గాని వారికే 
మాత్రము తీసిపోని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు వారికి సహచరులైరి. 
లక్ష్మణరావుగారు మహారాష్ట భాషలో గూడ నుద్దంథములు వ్రాసిన విద్వాంసులు. 
ఆంధ్రపత్రిక బొంబాయి నుండి మదరాసుకు రాకముందే లక్ష్మణరావుగారు 
చెన్నపట్టణమునకు వచ్చి విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి "స్థాపించి అద్వితీయ 
[గ్రంథములను ప్రచురించుటకు పూనుకొనిరి. సత్యాన్వేషణతత్పరత్వములోను, విద్యా 
సంస్కృతులు ఆంధ్ర దేశమంతట వ్యాప్తి చేయువలెనను దీక్షలోను, ఆ యిద్దరును 
ఒకరి కొకరు తీసిపోని మహావ్యక్తులు. వ్యాపార సంస్థలతోడి సంబంధము తో 
ప్రారంభించిన నాగేశ్వరుల లోకానుభవము, వారు తలపెట్టిన ప్రతి ఉద్యమమును 
సంపూర్ణముగా కార్యరూపమున సాధించు శక్తిని మాత్రము వారిద్దరిలో నాగేశ్వరుల 
కొక్కరికే యిచ్చినది. లక్ష్మణరావుగారు ప్రీతితో పెనగులాడి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము 
నందు అకారము కూడ పూర్తి చేయలేక దివంగతులైరి. ఆ పిమ్మట వారి స్మృతి 
చిహ్నముగా పంతులుగారు లక్ష్మణరావుగారు వ్రాసి కొనిన నోట్సు ఉన్నంతవరకైనను 
పూర్తిచేయించి ప్రకటింపగలిగిరి. అంతకుపూర్వము సంచికలుగా వచ్చుచుండిన 
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము రెండు సంపుటములును, పంతులుగారి చేతిలో ఆంధ్ర 
భాష ఇంతవరకు నోచుకొనని ఉజ్వల రూపముతో సాక్షాత్మరించినది. డెమ్మి 1/4 
సైజులో ఒక్కొక్కటి 600 పేజీలుగల సంపుటము లవి. విషయ గౌరముననేగాక 
కాగితము, అచ్చు, సాధారణ చిత్రములు, (త్రివర్ణ చిత్రములు, పటములు, బెండింగు, 
తక్కువ వెల-వానికి సాటియెన సంపుటములు తెలుగులో నిప్పటికి చూచి ఎరుగము. 
పంతులుగారీ ప్రకటనలో ధనము వెదజల్లియుండ వలెను. వారెన్నో దానములు 
చేసి విశ్వదాత యని ప్రసిద్ధి కెక్కినను, వారి వితరణమునకు ప్రత్యక్ష చిహ్నము, 
నభూతో న భవిష్యతిగా ప్రకటింపబడిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము! 


-శ్రీ నోరి నరసింహాశాస్రు - 


బొంబాయికి జీవయాత్రకై వెళ్లిన నాగేశ్వరరాయలు అక్కడి నుండియే ఆంధ్ర 
వారపత్రిక ప్రారంభించినారు. అది కీలక సంవత్సర భాద్ర పదశుద్ధ చతుర్దశి 
బుధవారమున (9-9-1908) ప్రారంభింప బడినది. ఆనాడు వెలువడుటకు 
మహారా(ష్టములో నానాడు మహోత్సాహముతో జరుగుచుండిన గణపతి 
నవరాత్రోత్సవములే కారణము. ఉత్సవము ముగిసిన వెంటనే పత్రిక ప్రారంభించిరి. 
స్మార్త సంప్రదాయమునను, శైవ సంప్రదాయమునను గూడ ప్రథమపూజ్యుడు శ్రీ 
మహాగణాధిపతి. నాగేశ్వరరాయల కార్యదీక్షకు, వారికి శ్రీ మహాగణాధిపతియందలి 
భక్తితోడై, వారు తలపెట్టిన కార్యములు నిర్విఘ్నముగా నెరవేర్చ గలిగెను. 

ఆంధ్రపత్రిక బొంబాయిలో నారేండ్లు వారపత్రికగా నుండి చెన్నపట్టణము 
వచ్చి, వారపత్రికగనే కాక దినపత్రికగా గూడా వెలువడసాగినది. పత్రిక 
వెలువడసాగిన మూడవ సంవత్సరము నుండియే (సాధారణ సంవత్సరాది నుండి) 
సంవత్సరాది సంచిక లారంభమైనవి. అవి వందల కొలది చిత్రపటములతో ఉత్తమ 
వ్యాసములతో ఆంధ్రభూమి నలంకరించెడివి. మొదటి సంచికను బాల్యమునందే 
చూచు భాగ్యముగల ఈ వ్యాసకర్త దానినెన్ని పర్యాయములు ముగ్గుడై తిరగవేసెనో 
లెక్కింప శక్యముకాదు. సర్వరంగములలో ్రసిద్ధులైనవారి ఛాయా పటములు 
చూచు చున్నప్పుడెంత ఉన్నతాదర్శములు రేకెత్తుచుండెనో ఊహింప వలసినదే! 

పంతులుగారు చెన్నపట్టణములో విద్యాభ్యాసము చేయు చుండిన రోజులలో 
నక్కడ రెంటాల వెంకట సుబ్బారావుగారను గొప్ప మేధావి, హైకోర్టు వకీలుగా 
నుండెడివారు. 

3 

నాగేశ్వరరాయలు గ్రంథ శతములు రచించినను అవి గ్రంథ రూపముగా 
కనుపింపవు. వారి భగవద్దీత కూడ వారి నిర్యాణానంతరమున వారు వ్రాసిన 
అసంపూర్ణమైన ఉపోద్దాతము తో ప్రచురింపబడినదే. వారి ఆంధ్ర వాజ్మయ చరిత్ర 
వారు ఆంధ్ర వాజ్మయ సూచికకు పీఠికగా వ్రాసినదే, వారి యనంతరమున 
గ్రంథరూపము ధరించినది. వారు వ్రాసిన పీఠికలు, ప్రత్యేక వ్యాసములు కొన్ని 


సాహితీ వైజయంతి - 


కలిపియు, కొన్ని (ప్రత్యేకముగను (గంధములుగా (గ్రహింపదగినవే. విజ్ఞాన 
సర్వస్వములో అజంతా విహారములపై వ్రాసిన వ్యాసము ప్రత్యేక గ్రంథముగా 
రాదగిన వానిలో నగ్రగణ్యము! అజంతా విహారములను గూర్చి బహుగ్రంథములు 
చదివినవారికి గూడ కలుగని వాని స్వరూపమును గూర్చిన విస్పష్ట భావన ఆ 
వ్యాసమువలన కలుగగలదు. అందులోనిదే “అనాహతము” అను వ్యాసము కూడ 
కొంత వరకట్టిదే. బసవ పురాణప్రస్తావన, మాలపల్లి తొలిపలుకు, న్నానఘట్టము 
పీఠిక, శతకమంజరి సంపాదకీయము, శతకముల పీఠికలు సమ(గగతకు, వారి 
నిష్పక్షపాత దృష్టికి, విశాల ప్రవృత్తికి ప్రత్యేకముగా నెన్నదగినవి. ఇక వారి 
సంవత్సరాది సంచికల పీఠికలు (ప్రస్తావనలు నిరుపమానములు. ఆ యా 
సంవత్సరముల ఆంధ్ర సాంస్కృతిక చరిత్రకుప్రధానముగను, భారతభూమి 
సంస్కతికిని, (పపంచ సంస్కతికిని కొంతవరకును, భవిష్యచ్చరిత్రకారులకు ప్రధా 
నాధరములుగా నుండదగిన ఉదాత్త సమీక్షలు. పంతులుగారిట్లు బహు గ్రంథకర్తలు. 
అయినను భారతదేశములో పూర్వముండిన మహాశిల్పులు చిత్రకారులు గ్రంథకర్తలు 
తమ నామమునకు కంటె తమ సృష్టికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లే, పంతులుగారును 
ఎందరో (గంథకర్తలను ప్రచారమునకు తెచ్చినను తాము గ్రంథకర్తగా యశస్సు 
తెచ్చుకొనుటకు ఎంతమాత్రము ప్రయత్నింపలేదు. వారు 'సంపాదకులుగా” 
నుండుటకే అభిమానించిరి. వ్యాస శబ్దార్థము కూడ దానికి తుల్యమైనదని విజ్ఞులకు 
ప్రత్యేకముగా వివరింప నక్కరలేదు. 

పంతులుగారు ఇంత విస్తారముగా చేసిన రచనలకును, ఇతరుల రచనలు 
వ్యాప్తికి తెచ్చుటకును మూలసూత్రములేవి? ఏ తత్త్వము వారి నావేశించి కార్యాచరణ 
నిమగ్నుల గావించినది? వారి తాత్విక దృష్టి ఎట్టిది? వారి ప్రధానాదర్శమేది? ఈ 
రెండు ప్రశ్నలకు క్లుప్తముగా సమాధానము చెప్పినచో వారిది సమన్వయ తత్వమని, 
వారి యాదర్శము విశ్వశ్రేయస్సు అని వెంటనే చెప్పవచ్చును. వారి హృదయములో 
సమన్వయము, విశ్వశ్రేయస్సు ఎంతగా స్థిరప్రతిష్ట చేసికొన్నవో తెలియుటకు వారి 
రచనలకు ఆ రెండు శబ్దములు తరచుగా ప్రతి శబ్దించుచుండుటయే ప్రత్యక్ష 
నిదర్శనము! 


-శ్రీ నోరి నరసీంతాణొస్తి . 

4 

వారి సమన్వయ తత్త్వ స్వరూపమమి? 

(ప్రపంచము నేడనేక విరోధ భావములలో సతమత మవుచున్న్చది. అనేక 
మతములు, మతములలో శాఖాంతరములు కలవు. విజ్ఞాన శాస్త్రము మత 
విశ్వాసముల నన్నిటిని కూకటివేళ్లతో పెల్లగించి వెయుచున్నది. పాశ్చాత్య సంస్కృతికి 
ప్రాచ్య సంస్కృతికి ఘర్షణము, ప్రజాస్వామ్య సంగ్రామములు, పారి[శామిక 
సంగ్రామములు కలవు. (ప్రాచీన భావములకు నవీన భావములకు విరోధము 
చెలరేగుచున్నది. ఆంధ్రభాషా విషయములో గ్రామ్య గ్రాంథిక వివాదములును 
గలవు. ఈ విషయములన్నిటిలో భేదము బాహ్యమైనదనియు ఆంతర్యమున నన్నిటి 
లక్ష్యమొకటే యనియు వారి సమన్వయము. అదియే వారి తాత్విక దృష్టి! 

వారొకచో “వాద మంతర్లింగ రూపమున విశ్వమంతటను విలసిల్లుచున్నది. 
మానవ దేహమున సహస్రారమునందు దేదీప్య మానముగా విరాజిల్లుచున్నది. 
బుద్ద క్రీస్తు కృష్ణావతారములందీ దివ్యతేజమును భక్తులు సందర్శించి చిత్రించిరి 
అని వ్రాసిరి. వ్రాయుటే కాదు, విరోధికృ త్సంవత్సరాది సంచికలో కైస్తవ మతమును 
గూర్చిన రెండు వ్యాసములును, మహమ్మదు జీవితమును గూర్చి యొకటియు, 
బుద్ధ జయంతి వ్యాసమొకటియు (ప్రచురించిరి. (క్రైస్తవ మత సంబంధములైన 
రెండు వ్యాసములలో నొకటి (కైస్తవ మతమన్న భయపడనవసరము లేదని 
చెప్పుచుండగా, రెండవది భవిష్యత్మాలమున “ఇండియా యను కిరీటము క్రీస్తుకు 
తప్పక దొరుకును, అది కైస్తవ మతమయమగునని ఉద్దాటించినది. ఆ సంచికలోనే 
ఒకే పేజీలో ప్రక్క ప్రక్క పార్వతీ పరమేశ్వరులయు, ఏసుక్రీస్తు, గౌతమబుద్దుడు, 
సుజాత, జొరాస్టరుల చిత్రములను ప్రచురించిరి. 

అపరోక్షానుభూతియందు “శంకరాచార్యులు సాపేక్షములైన కర్మయోగమును 
సన్యాసయోగమును బుద్ధియోగమును, నిరపేక్షమైన ఆత్మయోగము నందు వేదాంత 
రూపమునను సమన్వయము చేసి సనాతన వైదిక మతము నుద్ధరించి ఆచార్య 
పదము నధిష్టించెను అని పేర్కొనిరి. 

వీర శైవులు జైన బౌద్ధ మతములను ఖండించి ఆ మతస్థులను హింసించినను 


188 


సాహితి ౩జయంతి - 


బౌద్ధమతములోని త్రిశరణములే వీరశైవములో గురు లింగ జంగమ శరణు 
రూపముల దాల్సినవని సమన్వ యించిరి. యోగ విషయములో గూడ పరిభాషలో 
భేదమే కాని స్వరూపములో భేదము లేదనుటకు యోగమునకును వీరశెవాగమము 
లకును సమన్వయము చేయుచు, ఒక పట్టిక రూపములో ఒకదానికొకటి యెదురుగా 
షల్లింగములు, షట్‌ స్థలములు, షడక్షరి, షట్చక్రములు, షడ్వాహృతులు చూపి 
సిద్ధాంత మొనర్చిరి. “వీర శైవాగమములందు వేదాంత మంత్రశాస్త రహస్యములు 
భిన్న రూపముల సమన్వయమును బొంది భక్తియోగ ప్రభావమును నిత్యజీవనమందు 
విస్తరింపజేసినివనిరి. “ఆదియుగమునందు కరవరమైన వైదిక మతము 
తదనంతరము జ్ఞానవరమును భక్తి పరమునునై పరివర్తనము పొందినది. వైదిక 
మంత్రోపస్థిత రుద్రుడు వేదాంతమున శివస్వరూప పరిణామమును బొందుచు, 
సర్వవ్యాపకుడై శివోహం” తత్వమును వ్యక్తము చేయుచున్నాడు. శివుడు యజ్ఞ 
పురుషుడు, సగుణ నిర్ణుణ పరబ్రహ్మము” అని వక్కాణించిరి. 

ఈ సమన్వయ తత్వము వారికి భగవద్దీతను నిష్టతో అధ్యయనము 
చేయుటవలననే అబ్బినది. భగవద్దీతకంటె వేద వేదాంగ వేదాంతములను, 
సాంఖ్యయోగ భక్తులను, శాస్తాను భవములను సమన్వయము చేయు నుద్దంథము 
మరియొకటి లేదు. అందువల్లనే అర్జునునిచే వ్యామిశ్రములైన వాక్యములతో నా 
బుద్ధిని మోహింపజేయుచున్నట్లున్నావు అనిపించినది. ప్రత్యేకముగా గ్రంథ 
రూపముగా పంతులుగారు రచించిన గ్రంథము భగవద్దీతావివరణ మొక్కటేయని 
కూడా మనము గుర్తించుకొనవలెను. 

ఈ సమన్వయ తత్వము మత విషయములతో నాగలేదు. అప్పటి నుండి 
నేటివరకు వాద ప్రతివాద కారణమైన గ్రాంథిక గ్రామ్య భాషా వాదమును 
ప్రసావించుచు, “గ్రామ్యభాష గ్రాంథిక భాషగాను, గ్రాంథిక భాష గ్రామ్య భాషగాను 
మారుచుండుట ప్రకృతి సిద్ధము.... సహజధర్మము మారకుండ భాషాభివృద్ధిని 
జేయుట భాషాభిమానుల విధి యని యుద్బోధించిరి. విజ్ఞానశాస్త్ర (గ్రంథములలో 
పారిభాషిక పదములు సంస్కృతము నుండి సృష్టింప వలెనా, పరభాషా పదములనే 
గ్రహింపవలెనా అను విషయమున 'సంస్ఫృత భాషలో లేని నూతన పరిభాషకుగాను 


-శ్రీ నోరి నరసింాశొస్రు . 

అన్య దేశ పదములను వాడుట లోకాచార సిద్ధము. ఉన్న పదములకు బదులన్యదేశ 
పదములను వాడుట నిరర్ణకము” అని నిర్ధారించి హిందూ దేశ భాషలు సంస్కృత 
సంపర్మములేక బలహీనములై కళా విహీనములగుచున్నవని నిర్దేశించిరి. ఈ 
సందర్భములోనే హిందూదేశ భాషలకు సన్నిహిత సంబంధము కల్పించుటకు 
సంస్కృతము సాధనము అని సిద్దాంతము చేసిది. 

పై విషయములు ఇప్పటికి 55 సంవత్సరములకు పూర్వమే పంతులుగారు 
చెప్పినవి. వారు అభిమానములకు మొగ్గుచూపక, సత్య పథాన్వేషణము చేయు 
నాదర్శముతో యోగదృష్టితో దర్శింప గలవారు కనుకనే, వివాద విషయములలో 
నుతిసూ[త్రముగా మధ్యేమార్ల మన్వేషింపగలిగిరి. వారి రచనలలో తరచుగా నొక 
యాదర్శము ప్రదర్శితమగుచుండును. మనము మన జీవయాత్రను 
దేహయాత్రార్ధముకాక లోక కల్యాణార్థముగా మలచినచో, జీవ యాత్రయే 
దేవయాత్రయై క్రమముగా కైవల్య యాత్రయు శివయాత్రయు మోక్షయాత్రయు 
కాగలదు. వారి జీవితాదర్శ మదియే! 

పంతులుగారు పూర్వాచార పరాయణులనుట ్రసిద్ధమే. కాని వారిది అభ్యుదయ 
మార్గమున సాగిపోవు నిత్య యౌవన దృష్టి బొంబాయి నగరమున యౌవనవతులు 
పాఠశాలలకు పోవుటచూచి యానందించి, ఆ యీడున తెలుగు యువతులు 
నలుగురు పిల్లల తల్లులై ఉత్సాహమును గోల్పోవుచున్నారని వాపోవుచు, ఆంధ్ర 
దేశమున కీ మహద్దశ యెప్పుడు పట్టునో తెలియదని చింతపడిరి. అట్లే వాణిజ్య 
పరిశ్రమల యందును నాంధ్రులు వెనుకబడి యున్నారని యాఖై యేళ్లకు పూర్వమే 
వారు విచారము ప్రదర్శించిరి. ఆంధ్రములో గత సంవత్సరములలో ప్రచురింపబడిన 
గ్రంథ సంఖ్యలిచ్చుచు, అందులో ముప్పాతిక గ్రంథములు పద్యరూపము లని 
తెలిపి, విద్యావ్యాప్తిగల పాశ్చాత్య దేశములందు వచన [గ్రంథము లధికముగా 
నుండుననుచు తెలుగు గ్రంథకర్తలు వచన రచనల కెక్కువగా పూనుకొన్నచో జ్ఞానము 
వ్యాపించి భాషాభ్యుదయ మును దేశాభ్యుదయమును కాగలదని ఉద్పోధించిరి. 

సంచిక ముఖ చిత్రపటమును గూర్చి “ఇది యీ యుత్సాహ భరితావస్థకు 
నిదర్శనము. సుందరోద్యానము. వసంతకాలము, పుష్పశోభితము. రూపవతి, 


————————సాహోతీవైజయంతి 


సురుచిర వస్తాలంకృత, ఎలజవ్వని. కుసుమాపచయము. పరమోత్సాహము” అని 
వర్ణించిరి. పంతులుగారిని నిత్య యౌవన వసంతమూర్తి ఎంతగా ఆవేశించి 
యుండెడిదో మరి! 

ర్‌ 

మరి నాగేశ్వరరావు రచనలలో (ప్రధాన లక్షణము లేవి? విశ్వశ్రేయః కావ్యమ్‌ 
అని సూత్రించి, శ్రేయసే భూయాసుః అని మంగళాచారణము చేసిన నన్నయ 
భట్టారకుని ఆదర్శమునే వారును తమ సమస్త రచనలలో కార్యరూపమున 
(బ్రదర్శించిరి, జీవయాత్రను కైవల్య యాత్రనుగా జేయు నాశయమే వారి రచనలలో 
విశ్వ శ్రేయస్సు రూపము ధరించినది. 

దానికి సాధనముగా పంతులుగారు పరిగ్రహించిన సమన్వయతత్వమే విశాల 
దృష్టిగా రూపొందినది. సత్పథమునే తమ గమ్యుముగా నెన్నుదురు. తమకు 
తోచినదేకాక ఇతర మార్గములు దుష్పథములుగా భాసించును. నదీనాం సాగరో 
గతిః-సర్వ దేవ నమస్కారః కేశవం (ప్రతి గచ్చతి-మమ వర్మను వర్తంతే మనుష్యాః 
పార్థ సర్వశః-ఇత్యాది వాక్యముల స్ఫూర్తి కలవారికి ఈ విశాలదృష్టి యలవడును. 
పూజ్యులైన యాచార్యులు ఉద్దండులైన పండితులు అనేక వ్యాఖ్యలు రచించిన 
భగవద్దీతవంటి ఉద్దంథము నకు వారు వ్రాసిన టీకా తాత్సార్య వివరణములో 
కొన్ని ఎంతో ముచ్చట గొల్పు స్వతంత్ర వివరణములు కలవు. “శ్రేయాన్‌ స్వధర్మో 
విగుణః పరధర్మాత్స్వ నుష్టితాతో అను వాక్యమును వివరించుచు, ఆత్మయోగధర్మము 
స్వధర్మమనియు, దేహేంద్రియధర్మము పరధర్మ మనియు వివరించుట యట్టివానిలో 
నొకటి. ఆ క్రింది శ్లోకములోనే భగవానుడు ఇంద్రియ విషయములందు 
రాగద్వేషములకు వశము కాగూడదని ఉపదేశించినది గుర్తుకు తెచ్చుకొన్నచో 
పంతులుగారి స్వతంత్ర వివరణ మెంతయు సమంజసమని రూఢమగును. 

గీతా గ్రంథము వ్యాఖ్యానించుటలో వారు ప్రధానముగా తిలకు గీతా రహస్యము 
నవలంబించినట్లు తోచును. కొంత మహాత్ముని గ్రంథమును అవలంబించిరి. కాని 
పూర్వాచార్యుల నెక్కువ గౌరవముతో భజించిరి. చేతనైనంతవరకు సమన్వయము 
చేయుచు అది సాధ్యముకానిచోట్ల, ఎవరిని ఖండించుటకు పూనుకొనక వారి వారి 


-శ్రీ నోరి నరసింహశాస్త్రి - 

భావము లిట్లున్నవని సంక్షేపముగా ప్రదర్శించి జెచిత్వము పాటించిరి. 

వారి రచనలలో నితరులను స్పష్టముగా ఖండించవలసిన యవసరము వచ్చిన 
చోట్లను గూడ నిగ్రహము సౌజన్యము చూపుదురే కాని విషయ ప్రదర్శనములో 
వెనుకాడరు. ఆంధ్ర వాజ్మయ చరిత్రలో నేటి ద్రావిడ పరిశోధకుల విపరీత తమిళ 
వాజ్మయ (ప్రాచీనతా సిద్ధ్దాంతములను విమర్శించుచు 'వేదనాయుగం పిళ్లెగారి 
మాతృ భాషాభిమాన మవ్యక్త సిద్దాంతములకు గారణమైని దనిరి. ఒక సంవత్సరాది 
సంచికలో గత సంవత్పరమునందాం(ధ్ర లోకమునందు కవుల కలహములు 
ముదిరినవని ప్రస్తావించి యివి జాతిద్వేషాభిమానములుగా బరణమించు దురవస్థ 
నుండి బాషను గాపాడుట తమ విధి యని భాషాభిమానుల నుద్చోధించిరి. 

పంతులగారి రచనలు చూచినవారికి వారి సర్వతోముఖ వ్యాసంగమును, 
[గ్రహించిన ప్రతి విషయమందును సమ[గ పఠన పరిశోధనములు నద్భుతము 
లనిపించును. ఆంధ్ర వాజ్మయ సూచికకు పీఠికాప్రాయముగా రచించిన ఆంధ్ర 
వాబ్బయ చరిత్ర మిందులకు నిదర్శనము. ఆంధ్ర కవులను వాజ్మయమును గురించి 
యేకాక తమిళాది భాషా వాబ్బయములను గూర్చి కూడా నప్పటికి వచ్చిన గ్రంథ 
జాతమును వ్యాస శతములను మూల కావ్యములతో పాటు ఎంత క్షుణ్జముగా 
నెట్టి పరిశీలనా దృష్టితో పఠించిరో ఆ గ్రంథమే ప్రత్యక్ష సాక్ష్యమిచ్చును. అజంతా 
విహారములు అను సుదీర్హ వ్యాసములోగూడ నీ లక్షణములు స్పష్టముగా చూడనగును. 

పంతులుగారివలె బహుముఖ వ్యాసంగములుగల వారికి బహు [గ్రంథ పఠనము 
అస్పష్టతకు కారణమగుట సామాన్య ధర్మము. కాని యది ఎంత మాత్రమును 
వారి రచనల కన్వయింపదు. ఎంత విపుల విషయమైనను స్పష్టముగా సులభముగా 
చెప్పుటలో వా రద్వితీయులు. కావలసినచోట్ల వారు పట్టికలు సిద్ధము చేయుదురు. 
ఆంధ్రవాజ్మయ చరిత్రలోని పట్టికలు విషయావగాహనమున కెంతయు 
నుపకరించును. ఇక అజంతా విహారముల వ్యాసము చదివినవారికి కలుగు 
నాశ్చర్యమునకు మేరయుండదు. ఆ ప్రదేశము చేరు మార్గములతో (ప్రారంభమైన 
వ్యాసము, ఆ విహారములెట్టి రమణీయప్రదేశములో నిర్మింపబడినవో వర్ణించి ఏ 
గుహ ఏ యాకారమున నున్నదియు, దేనిలో నేతావున ఏ చిత్రము వ్రాయబడినదో 


——  —  — — ——నాహితీవైజయంతి 
స్పష్టముగా కన్నుల కట్టినట్లు ప్రదర్శించును. ఆ చిత్రములలో రెండవ 
గుహాలయములోని పద్మపాణి బోధిసత్వుని చిత్రము ఉత్తమోత్తమ మైనదిగా త్ర 
కళావిదులు భావింతురు. పంతులుగారు దానినే విస్తరించి 'మౌనవ్యాఖ్యా ప్రకటిత 
పరబ్రహ్మ తత్వమియ్యదియని దక్షిణా మూర్తి భావనతో సమన్వయించి, ఆ 
మహాచిత్రములోని తక్కిన వివిధ భాగములను ఉత్సాహముతో వర్ణించినది. 
చదివినవారికి చిత్రకళయందు పంతులుగారి యభిరుచి ఎంత సున్నితమైనదో 
విసయము కలిగించును. అజంతా విహారముల స్వరూపము ఆ వ్యాసము 
చదివినప్పుడు కలిగినంత స్పష్టముగా కలుగుటకు బహుకాలము, బహుశ్రద్ధగా, 
బహుకష్టముతోగాని లభ్యముకాని బహుగ్రంథములను పఠించిననేకాని కలుగదనుట 
యతిశయోక్తి కాదు. 

ఇతర గ్రంథములకు వారు వ్రాసిన ప్రస్తావనలు తొలి పలుకు లందు ముఖ్యముగా 
వారి గుణగ్రహణ పారీణత గోచరించును. ఈ లక్షణమునకు బసవ పురాణ 
ప్రస్తావము, మాలపల్లికి, స్నాన వుట్టమునకు వ్రాసిన తొలి పలుకులు 
దృష్టాంతములు. బసవ పురాణ ప్రస్తావము వారి మతతత్వ సమన్వయమునకు 
నికషో పలము. నేటికాలపు గ్రంథమైన మాలపల్లిని వారెన్ని విధముల శ్లాఘించిరో 
చూడదగును. శైలిని గూర్చి వ్రాయుచు, “తెనుగు మాటలు, తెనుగు దేశము, 
తెనుగు సాహిత్యము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము, మాలపల్లి 
కనిర్వచనీయమైన ప్రతిభను సమకూర్చినవి..... వాడుక భాషయందు నవరస 
భరితమైన కావ్యమును రచించిన లక్ష్మీనారాయణగారు ధన్యులు... భారతీయ 
వేదాంత విజ్ఞాన సారమైన విశేష ధర్మోపదేశముతో.... కథ నుపసంహరము 
చేయుట సర్వోత్తమముగా నున్నది” అని ఉగ్గడించిరి. 

పంతులుగారి కెంత నౌజన్యమున్నను, సత్యపథము నుండి తొలగుట 
కంగీకరింపరు. ఆ తొలి పలుకులలోనే “సందర్భాను సారముగా చేసిన వర్ణనలు, 
బోధలు, వ్యాఖ్యానములు జ్ఞానదాయకము లైనను కావ్యరసానుసంధానమునకు 
(ప్రతిబంధములై కావ్యము పురాణ పరిణామమును బొందినది” అని (వ్రాసిన 
దానిలో ఎట్టి నిశిత విమర్శనమున్నదో బోధపడగలదు. ఇది ముఖ్యముగా నేటి 


-శ్రీ నోరి నరసింహశాస్త్రి - 


నవలాకారులును విమర్శకులును గమనింపదగిన సూక్ష్మధర్మము. 

అట్లే బసవ పురాణ ప్రస్తానములో “వీరశైవము తలపెట్టిన కులావరణ 
నిర్మూలనము దుస్తరమైనది. లింగాయతులు, జంగములు, సాలెలు, జాండ్రలు 
ప్రత్యేక కులమువారై మరికొన్ని కులములేర్చడినని..... భక్తి ప్రధానమైన వీరశైవము 
నిర్జీవమైన యాచార సంప్రదాయబద్దమై సాంఘిక ప్రయోజనములకును, మానవ 
కల్యాణమునకును నిరుపయోగమైనది” అని వ్రాయుటకును వారెంత మాత్రము 
వెనుకాడలేదు. 

వారి యుదాత్త గంభీర శైలి ముఖ్యముగా నెన్నదగినది. వారి కాయమువలెనే 
వారి యాశయములును ఉన్నతములు. వారి ఛాయపటము చూచువారికి 
నిండుదనము, సౌమ్యతతోపాటు, ఒకానొక విచిత్రమైన దూరభావము కూడ 
కానవచ్చును. అది యల్పబుడ్డులకు భయము కూడ కల్పించును. ఇక్కడ కుబుద్దులకు 
అల్పులకు కుటిలులకు స్థానము లేదని యట్టి వారిని దరిచేరనీయని ఉదాత్త 
భావమే! 

పంతులుగారి రచనలన్నిటిలో వారికి అభిమానపాత్రమైనవి సంవత్సరాది 
సంచికలు, వానికి వారు వ్రాసిన పీఠికలు, ప్రస్తావములునని మా విశ్వాసము. 
వానిలో పంతులుగారు తమ సర్వశక్తులు సంపూర్ణముగా వినియోగించెడివారు! 
అవి సామాన్యముగా వసంత శోభను వర్ణించుటతో నారంభమగును. సూర్య 
సిద్దాంతము ననుసరించి గత సంవత్సరముతో సృష్ట్వాది నుండి 195 కోట్ల యాభై 
ఎనిమిది లక్షల, ఎనభై ఐదువేల, ఎనిమిది వందల పైచిలుకు సంవత్సరములు 
గతించినవని లెక్కవేసి ఈ యనంత కాలములో సంవత్సరకాల మెంత స్వల్పమో 
సంభావింతురు. ఆపైన నీ గత సంవత్సర కాలములో (ప్రపంచము నందలిప్రధాన 
పరిణామముల సమీక్షచేసి ప్రత్యేకముగా భరత భూమిలోను, ఆంధ్రభూమిలోను 
జరిగిన విశేషములు సమగ్రముగా (ప్రదర్శింతురు. తుదకా సంచికలోని 
వ్యాసములను చిత్రములను స్టూలముగా వివరింతురు. 

ఇది సామాన్య ధర్మమైనను, వారికి ప్రతి సంవత్సరాది సంచిక లోను ఏదో ఒక 
విశేష విషయమునకు ప్రాధాన్యమీయవలెనను గొప్ప యాలోచన ముండెడిదను 


ఆాలాాాలాంాసాహితీ వైజయంతి 


విషయము 1916 నల సంవత్సరాది సంచిక ప్రస్తావన చదివినప్పుడే కాని 
స్ఫురింపలేదు. ప్రతి సంవత్సరము చేయు నాలోచనలేకాక ఎన్నో సంవత్సరములు 
ముందుగానే ఒక ప్రణాళికాబద్ధముగా నాడీ సంచికలు ప్రచురింప సాగిరను 
విషయము బోధపడినది. ఆ ప్రస్తావములో పూర్వము ప్రచురించిన ఆరు సంచికల 
విషయములు (ప్రస్తావించి ఏ సంచికలో నేది ప్రముఖమో వివరించిరి. సాధారణ 
సంచికలో విద్య జీవిత చరిత్రములును, విరోధికృత్తులో సాంఘిక విషయములను, 
పరీధావిలో పంచమ జార్జి రాజ్యాభిషేకముతో ఢిల్లీ నగర చరిత్రము స్వదేశ 
సంస్థానము చరిత్రలును,ప్రమాదీచలో వాజ్మయ సంబంధములను, ఆనంద 
సంచికలో మహాపురుషుల చరిత్రములును, రాక్షసలో, ఐరోపా మహాసంగ్రామ 
చరిత్రయు, ప్రముఖ స్థానమలంకరించెనని తెలిపి మరో సంచికలో వ్యవసాయాఖి 
వృద్ధి, నాట్యరంగము, చిత్రలేఖనము, రూపకల్పన, దేవాలయములు, ప్రాధాన్యము 
వహించినవని వివేచన మొనర్చిరి. ఈ దృష్టితో చూచినచో ప్రస్తావనలు వారి 
రచనలలో మకుటాయ మానములనిపించును. 

నర్వకార్యములందువలె తమ రచనలందంతయు విశ్వశేయన్సు 
ప్రతిఫలింపజేయుచు తమ జీవయాత్రను శివయాత్రనుగా జేసుకొన్న నాగేశ్వరరావుకు 
నమోవాకములు! 


ఒరులేయని యొనరించిన 

సరవర యప్రియము తన మనంబునకగు దా 
నొరులకు నవి సేయకునికి 

పరాయణము పరమ ధర్మపథములకెల్లన్‌. 
(మహాభారతము) 


శ్రీరిడ్వభాధీ సత్యనారాయఖ 


లోకంలో యేదైనా కష్టమైనపని చేస్తే కృత్యాద్యవస్థ అయింది అంటాం. కృత్యాద్యవస్థ 
అంటే కార్యారంభములో పడే కష్టం. నా కెన్నిసార్లు ఆలోచించినా, కావ్యారంభమనే 
తోస్తుంది. కార్యారంభానికి కష్టం లేదా, అంటే, ఉంది. దానికి విఘ్నేశ్వర పూజాదులతో 
ఆ కష్టం తీరుతుంది. కావ్యారంభానిగ్లూడా తీరుతుంది గదా అనవచ్చు. మన తెలుగు 
కవులు చాలా మంది అట్లాగే తీర్చుకున్నారు. సంస్కృతంలో లేని కృతి యివ్వడమనే 
సాంప్రదాయంతో తెలుగు కవులకాచిక్కు వదిలింది. కథారంభంలో ఆ చిక్కు మళ్ళీ 
వస్తే మనవాళ్ళు తేలిగ్గా దాటుకుపోయినారు. ఆ వూరు కోట వర్ణించడం, వ(ప్రపరిఖలను 
వర్ణించడం, నాల్గువర్ణాల వారినీ వర్ణించడం, ఆ వూళ్ళో ఒక రాజున్నాడు అని పేదరాసి 
పెద్దమ్మ కథవలె అందరు కవులూ తయారు చేశారు. అందుచేత వాళ్ళ కావ్యాలను 
నిందించడం లేదు. కావ్యాల్లో తక్కిన భాగాలన్నీ జగదద్భుతకరంగా చేశారు. కాని 
కృత్యాద్యవస్థ అనేదాన్ని పడ్డారుకాదు. 

తెలుగులో ఒకరిద్దజు కృత్యాద్యవస్థ పడ్డవాళ్ళూ ఉన్నారు. పింగళి సూరన వారిలో 
ప్రధానుడు. ఆయన కళాపూర్ణోదయ, ప్రభావతులు రెండింటిలోనూ కృత్యాద్యవస్థ పడ్డాడు. 
కళాపూర్ణోదయంలోకన్న ప్రభావతిలో యీ అవస్థ యెక్కువ హృదయంగమంగా ఉంది. 
కల్పనలో యెక్కువ ప్రసన్నత వుంది. 

సంస్కృత కవులు, అందులో నాటక కవులు పడ్డ యీ అవస్థ శిల్పాచార్యకమా 
అన్నట్లుంటుంది. ఆ కవులు మొదలు పెడుతూనే అగాధమైన విషయంతో మొదలు 
పెట్టడమో, ఒక్కసారిగా పఠితను రసాబ్దిలో మధ్యభాగంలో దించడమో చేస్తారు. వాళ్ళు 


సాహితీ వైజయంతి 


కావ్యాన్ని చూచే వైఖరియే వేలు. షేక్సుపియరు నాటకాల్లో ఆయన రాబోయే కథలో 
వుండే సమస్యాఘట్టాన్ని మొదటి రంగాల్లో ప్రదర్శించి వదిలిపెడతాడు. తక్కిన నాటకం 
యీ సమస్యాపూరణం. ఆయన కథలో అన్ని భాగాలూ ఒకదానితో ఒకటి అతికితే 
అతుకవచ్చు, అతక్కపోతే అతక్కపోవచ్చు. పాశ్చాత్య (గ్రంథాలు చాలా భాగం యిలా 
వున్నట్లు. తోస్తుంది. కొన్ని అత్యుత్తమ [గ్రంథాలూ వున్నవి. ఇబ్సెన్‌ వ్రాసిన 'Lady 01 
the Sea' చాలా అద్భుత రచన కలది. Sila$ Marmer ఒకటి, అటువంటిది. ఇంకా 
ఉన్నవి. ఈ గ్రంథాల్లో ఉన్న గొప్ప యేమిటంటే ఆ గ్రంథకర్తల దృష్టి సర్వతోముఖమైనది. 
ఏనాల్లు ఘట్టాలో రమ్యంగా వర్ణించి కావ్యం పూర్తయిందని అనుకోరు. వారు సృష్టినంతా 
ఒక అనంతరితమైన సూత్రంగా భావిస్తారు. ఈ సూ(త్రంయొక్క ఆది మధ్యాంతాలు 
అన్యోన్య నివిష్టాలుగా ఉంటవి. ఆది అంతమునందు, అంత మాదియందును 
(ప్రతిబింబిస్తవి. ఒకే వస్తువుయొక్క పరిణామం కాని, భిన్న వస్తువుల సమాహారం కాదు. 
ఇది వాళ్ళ సృష్టి వైలక్షణ్యం. ఇది సంస్కృత నాటక కవులు, (ప్రధానంగా కాళిదాస 
భవభూతులు చేసిన సృష్టి పాశ్చాత్యులలో ప్రధాన నిర్దిష్ట వస్తువు లోకవర్తమాన ప్రదర్శనమే 
అవటంచేత యీ శిల్పపు బిగువు వస్తుబలము లేక సన్న గిల్లినట్టు కనబడుతుంది. 
కొన్నిచోట్ల అదీ బాగానే వుండవచ్చు. 

ఇట్టి సృష్టిని కావ్యమునందు నిక్షేపించడంలో రెండు పద్ధతులు కనబడుతున్నవి. 
ఒకటి కావ్యాదియందు కావ్యప్రధానోద్దేశ్యము వ్యంగ్య భూతంగా నిక్షేపించి తక్కిన కావ్యం 
కావ్యంగా వ్రాసుకుపోవడం. రెండవది కావ్యముయొక్క సర్వాకృతి ఒక మహార్దానికి 
వ్యంగ్య రూపంవలె చెయ్యడం. ఈ పద్ధతిలో కవికి కృత్యాద్యవస్థయే కాదు, కృతి 
మధ్యాంతావస్థలు కూడా తప్పవు. ఈ రెండో రకాన తన కృతిని దీర్చిన ప్రభువు 
బుషిప్రథమ గణంలో చేరుతాడు. వారిద్దణూ కాళిదాస భవభూతులు. శాకుంతలోత్తర 
రామచరితలలో వారిట్లాంటి సృష్టి చేశారు. ఈ చెయ్యడంలో వారిద్దరి మధ్యా కొంత 
వైలక్షణ్యం లేకపోలేదు. 

ఇందులో మొదట చెప్పినటువంటి సృష్టి వారిద్దరినీ మినవోయిస్తే మరికొంత మంది 
చేశారు. భాసుడు, భట్టనారాయణుడు మొదలైనవారు కృత్యాద్యవస్థ మాత్రమే పడ్డారు. 
ఈ యవస్థ కలికాలములోనే మొదలు పెట్టలేదు. త్రేతనాటి వాల్మీకి, ద్వాపరమునాటి 


-శ్రీరిశ్వవాథీ సళ్చునారొయిభ 

వ్యాసుడూ దీనికి మార్గదర్శకులు. 

వాల్మీకి రామాయణము నారంభిస్తూ ఎల్లా ఆరంభించినాడు? అయోధ్యాపుర 
వర్ణనలతో (ప్రారంభించలేదు. రాజును వర్ణించి కథ మొదలు పెట్టలేదు. మునిపుంగవుడైన 
వాల్మీకి వాగ్విదాంవరుడైన నారదుని 'కోన్వస్మిన్‌ సాంప్రతం లోకే గుణవాన్‌ కశ్చ వీర్యవాన్‌ 
ఆత్మవాన్‌ కో జితక్రోధో ద్యుతిమాన్‌ కో2ినసూయకః అని ప్రశ్నించి తన మహాకావ్య 
పరమార్ధంలోనే మహానాయకుణ్ణి కూడా సంకల్పించాడు. ఆత్మవాన్‌ అని పరమేశ్వరుణ్ణి 
ఉద్దేశించాడు. ఈ కావ్యారంభం యుగాలు చన్న తరువాత సామాన్యంగా గోచరిస్తుంది. 
చిన్నప్పుడు చదివిన మనుచరిత్రలో పద్యాల్లోని అందం పెద్దయిం తర్వాత తెలియునట్లు. 
కాని దానిలో వున్న ప్రత్యగ్రత భావిస్తే గోచరిస్తుంది. అది అల్పమైన విషయం కాదు. 
కావ్యదృష్టితో గాకుండా, పురాణ దృష్టితో చూస్తే ఆయన అడిగాడు, ఈయన చెప్పాడనటం 
మాత్రమే పరమార్ధం. అది అట్లాగే జరిగినా దాన్ని కావ్యాదియం్షదు నిక్షేపించడం మాత్రం 
కవితాత్మను దర్శించడం. న 

ఇటువంటి కావ్యాదిసృష్టి యుగధర్మభేదంవల్ల మారుతుంది. వేద ఛందస్సులు 
మాత్రమే తెలిసివున్న ఆ రోజుల్లో కావ్యాది యిట్లా చెయ్యడమే ఘనం. పైగా ఆ కాలంలో 
వుండే ధర్మపు బిగువు కాలం గడచినకొద్ది వచ్చిన ధర్మచ్యుతి లేకపోవడంవల్ల 
కావ్యంలోగూడా ప్రతిబింబిస్తూ వుంటుంది. నిత్యధర్మాసక్తుడికి వ్యంగ్యం తక్కువ కావాలి; 
వ్యంగ్యం ద్వారా రససిద్ధి అల్పసంస్కారిక్‌, 

ఇంక వ్యాసుని కావ్యారంభం చూడాలి. వ్యాసుడి నాటికి ద్వాపరం చివరికి వచ్చి 
కలి ముట్టుకోబోతోంది. ధర్మమంతా ఉత్సన్నమైంది. అందుచేత ధర్మబోధనం చేస్తూ 
సృష్టియొక్క పరమ రహస్యం భారతం చెప్పవలసి వచ్చింది. ఆరహస్యం వాల్మీకి నాటికి 
విస్సృతిపథంలో పడిపోలేదు. వ్యాసుడి నాటికి పడ్డది కనుక ఆ రహస్యాన్ని వ్యాసుడు 
తన భారత గ్రంథంలో సర్వథా పరామర్శిస్తూ కావ్యపరమార్ధం మరో రీతిగా 
భావించకుండా గ్రంథాది యందే సర్ప్వయాగ కథద్వారా ఉపదేశించాడు. భారతమంతా 
కర్మ(ప్రాధాన్యాన్ని బోధించే గ్రంథం. కర్మ అంటే నిత్యనైమిత్తికం కాదు. ఆగామిసంచిత 
ప్రారబ్దాలు. సృష్ట్యాది నుండీ తనయందు ప్రతిఫలించిన బ్రహ్మపదార్ధం కలిగిన మూల 
(ప్రకృతి యెల్లా పరిణమిస్తుందో, అందులో బహముజీవుల కర్మసూత్రం యెల్లా నడుపుతుందో 


———————-సామోతీ వైజయంతి 


కర్మకు మొదలు చివరా యెక్కడో యీ విషయాలన్నీ ధ్వనితాలయ్యే సర్ప్వయాగ కథను 
యీ మహో విషయాలనే బోధించే భారత గ్రంథాదియందు ఆ మవార్షి నిక్షేపించాడు. 
ఆయన భారతాన్ని శంతనుడున్నాడు అని కాని, భరతుడు దగ్గర నుంచి కాని 
మొదలెట్టి కధ చెప్పలేదు. హస్తినాపురాన్ని వర్ణించనూ లేదు. అయితే సర్పయాగం 
కథాముఖంగా యెందుకు చేశాడు? సర్పయాగంయొక్క బీజాలు కొన్ని వేల ఏండ్లకు 
పూర్వం పడ్డవి. సర్పయాగం కల్యాదిలో జరిగింది. సముద్ర మధనం క్రేతాదిలో జరిగింది. 
సముద్ర మధనమైన తరువాత ఉచ్చైశ్చవము ఆ తీరాన మేస్తోంటే కద్రూవినతలు చూచి 
పన్నిదం చరిచారు. ఆ సందర్భంలో కద్రువ తన కొడుకులు జనమేజయ సర్పయాగంలో 
చచ్చేటట్టు శాపమిచ్చింది. ఈ శాపం తరువాత కొన్ని లక్షల యేండ్లకు యాగం జరిగింది. 
కర్మ్శసూత్రం రకరకంగా సాగుతోంది. ఇందులో ఉదంకుడి కథ అనుస్యూతమైంది. 
రురుప్రమద్వరల కథ కలిసిపోయింది. ఆస్తీకుడు వచ్చాడు. పరిక్షితుడు చచ్చిపోయిన 
పామును బుషిమెడలో వేశాడు. ఇట్లా బహుకథోపనదులను సంగ్రహించుకొని యీ 
కర్మ కథా (ప్రవాహం భారతసము[దాభిగామిని అయింది (ప్రారబ్ధకర్మను మనం 
గుర్తుపట్టలేము. దారిలో ఆగామి సంచితాలు వస్తవి. ఇవ్వన్నీ కలిసి యేం పరిణామం 
పొందుతవో తెలియదు. మొత్తానికి యీ సృష్టి అంతా చుట్టిన చాపవంటిది. పజచినకొద్దీ 
పోయి చివర కనపడాలిసిందే తప్ప అంతవజకూ కనపడదు. అయితే ఆ చివర 
పజచినప్పుడు మాత్రమే లేదు చుట్టినప్పుడూ ఉంది. ఆదిమధ్యంతముల సమష్టి సంక్షిప్తి 
యీ సృష్టి అనడం యీ సృష్టి రహస్యాన్ని తమ కావ్యాల్లో వ్యంగ్యభూతంగా ఉంచటం 
యీ కర్మభూమిలో ఉన్న మహాకవులకు తెలిసినదీ చేసినదీ, అయిన విషయం. 
అనుశాసనిక పర్వంలో మొదట గౌతమీలుబ్ధక సర్ప మృత్యుసంవాదమని ఒక ఉపాఖ్యానం 
ఉంది. అది అనుశాసనికంలో మొదటిది. భారతంలో అనుశాసనిక శాంతిపర్వాలు 
రెండూ ధర్మాల కాయువువట్టులు. శాంతి ఆధ్యాత్మిక విద్యనెంత చెబుతుందో, 
ఆనుశాసనికం ఆధిభౌతికాన్ని అంత చెబుతుంది. ఈ గౌతమ్యాదిసంవాదంలో గౌతమి 
కొడుకు పాము కజచి చస్తాడు. కిరాతకుడు ఆ పామును కట్టి తెచ్చి చంపుతానంటాడు. 
గౌతమి వద్దంటుంది. పాము, నాదేం తవ్పుంది, మృత్యువు కరవమన్నాడు, 
కరిచానంటుంతది. మృత్యువు వచ్చి నేను కాలుడి ఆజ్ఞ చేశానూ, నాదేం తప్పూ అంటుంది. 


- శ్రీరిశ్వనాథీ సర్చునారాయభఖి . 

కాలుడు వచ్చి యీ కుర్రవాడు పాముకజచి చనిపోయే దుష్కర్మ చేశాడు; ఇట్లా చచ్చాడు” 
అంటాడు. “తన యెబుకయు దేవాలాపములు నొక్క తెజగై యున్నన్‌” గౌతమి యిట్లా 
అంటుంది. వాడు అల్లాంటి కర్మచేసి పాముచేత కజివబడ్డాడు, నేనిటువంటి కొడుకును 
కనే కర్మచేసి యిట్లా కొడుకును కోల్పోయానంటుంది. ఇది భారతంయొక్క పరమార్ధం. 
దీన్నే వ్యాసుడు తన కావ్యాదియందు సర్పయాగ కథ ద్వారా ధ్వనితం చేశాడు. ఆయన 
పడ్డ కృత్యాద్యవస్థ యిది. కొందరాధునికులు పాండవులది న్యాయమా, కౌరవులదా అనీ, 
అర్జునుడెక్కువ వీరుడా, కర్టుడా అనీ, యిందులో బ్రాహ్మణ బ్రాహ్మణేతర కక్షలు ఉన్నవనీ 
బహువిధాలుగా ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన యీ కాలాన్నిబట్టి తగినదే కాని వ్యాసుడి 
కీ గోల తెలియదు. తెలుసునని కూడా ఆలోచిస్తే ఆలోచించవచ్చు. వ్యాసుడు జరిగిన 
కథలో ఆధ్యాత్మికాధి భౌతిక విషయాలు కొన్నిచోట్ల కథారూపంగానూ కొన్నిచోట్ల 
వ్యంగ్యభూతంగా పరమార్ధదృష్టితోనే వ్రాశాడు. దీనికి భారతంలో ఉన్న బహుకథలూ, 
తద్రంథానికి తిలకాయమానంగా వుండి, యిట్లాంటి ఉద్దేశం వ్యాసుడికి లేకపోతే 
తన్ముఖమునందు నిక్షేపించడం వ్యర్ధమూ గుణరహితమూ అయ్యే సర్పయాగ కథ, 
వ్రాయడు. 

కావ్యకళ కల్యాది నుండియే మిక్కిలి విజృంభించిందని చెప్పాలి. తత్పూర్వం వేదానికి 
బుక్కులకే ప్రాశస్త్యం. సృష్టిలో అదేమి చిత్రమో ఆదియందు సంపూర్ణత్వం, పోనుపోను 
ఛిద్రత్వం కనబడుతోంది. అన్ని జాతులలోనూ మహాకవులు తజ్ఞాతి సారస్వతోదయ 
ప్రథమ కాలాల్లోనే పుట్టారు. అట్లాగే కాళిదాసున్నూ ఆయన శాకుంతలంలో తీర్చిన 
తీర్చు అద్వితీయంగా ప్రకాశిస్తోంది. ఆయన తీసుకొన్నది ఒక రాజు కథ మాత్రమే. 
చేసిన సృష్టి శంభుతనువు. దానిలో యజమాని, హోత, సూర్యచంద్రులు, పంచభూతాలూ 
యిమిడిపోయినవి. (ప్రస్తావన నాటకానికి ముఖం కాబట్టి మనకావ్యార్ధ సూచనం దానిలో 
ఉండాలి కాబట్టి ప్రస్తావన యెవకైనా కొంచెం కవులైతే బాగా వ్రాయవచ్చు. కాని కథారంభం 
చేయడం మాత్రం కాళిదాస భవభూతులకు మాత్రమె తెలుసు. కాళిదాసు వ్రాయబోయేది 
శృంగార రస విషయం. తక్కిన రసములకూ శృంగారానికీ చాలా భేదం ఉంది. 
రౌద్రాదిరసాల్లో ఉదాత్తత్వం కొంచెం తగ్గినా తగ్గినట్లు కన్పించదు. శృంగార రసం 
యేమాత్రం పొల్లువచ్చినా అనుదాత్తతవచ్చి గ్రామ్యమైపోతుంది. రచనలోనే కాదు, 


-సాహితీ వైజయంతి - 


అభినయంలో కూడాను. చాలా మంది నటులు ఉదాత్తతాగ్రామ్యతల మధ్య కల పొలిమేర 
గుర్తెజుగక రసాభాసం చేస్తారు. ఇట్టి శృంగార రసాన్ని కాళిదాసు పట్టుకొని కావ్యం 
యెల్లా ఆరంభించాలో తెలియక చాలా గగ్గోలు పడ్డాడు. ఎకాయెకి శకుంతలను 
(ప్రవేశపెడితే దుష్యంతుడిచేత ఎల్లా మాట్లాడించాలో తెలియదు. దుష్వంతుడే ప్రవేశించినా 
ఎల్లా చెయ్యడమో కష్టం. ఈ కష్టాన్ని తప్పించుకునేందుకు ఆయన ఒక యెత్తు యెత్తాడు. 
దుష్యంతుడు లేడిని తరుముతున్నట్లు. 

రంగముమీద రధమెట్లా పరుగెత్తుతుందీ? లేడి యెట్లా పరుగెత్తు తుందీ? వాడు 
పూర్వుడు గనుక సరిపోయింది. ఆధునిక రంగానికి ఇటువంటి పరిస్థితులు పనికిరావు. 
వాళ్ళ వుద్దేశం వేరు. లేడి పరుగెత్తటం, రధం పరుగెత్తటం కవి పాత్రలచేత వర్ణింపించి 
సామాజికుల భావనలో ఆ పరుగెత్తటం కనిపింపచేస్తాడు. దానికి ఆ కాలపు నటకులూ 
సామాజికులూ కావాలి. ఈ లేడిని యింత మాత్రం కోసమే ప్రవేశపెట్టాడా? పెడితే 
మాత్రం శిల్పం కాదు. శిల్చమేం చేస్తుందంటే బహు విషయాలను స్ఫురింపచేస్తుంది. 
స్ఫురితాలూ, వ్యంగ్యాలూ, ధ్వనులూ అధికంగా ఉన్నకొద్దీ అధికమైన శిల్పం. అదే 
సౌందర్యం. అనగా భావనా సౌందర్యం. ఈ లేడి కాని రధాశ్వాలు కాని కాళిదాసు 
కావ్యవస్తువును ధ్వనిస్తున్నవి. 

“గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యందనే బద్దదృష్టిః, పశ్చార్దెన ప్రవిష్ట 
శృరపతనభియా భూయసా పూర్వకాయం”; ఆ లేడి మాటిమాటికి వెనుకకు తిరిగి 
చూస్తోందిట. పశ్చార్థభాగాన్ని పూర్వార్థకాయంలో ప్రవేశపెడుతోందిట. కవి తన కావ్య 
కథను యిట్లాగే ధ్వనించాడు. తన కావ్య పశ్చార్థ భాగము పూర్వార్ధభాగంలో ఉంది! 
తన కావ్యం మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తూ లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా పోతోంది. 
ఉదగ్రఫ్రతాలతో ఆకాశం మీద యెగిరి పోతోంది. ఈ ఉదగ్రవ్లతఘట్టాలు, స్తోకంగా 
ఉర్విని స్పృశించే ఘట్టాలు, శాకుంతల విమర్శ విషయాలు. కవికే తన కావ్యారంభంలో 
తానెటువంటి కష్టంలో ఉన్నాడో తెలుసు. అందుకనియే “ఉద్భాతినీ భూమిరియం'” 
అన్నాడు. నేల మిట్టపల్లాలుగా వుందిట. ఇది తన కథలోని యిక్కట్టు. శృంగారరసం 
(ప్రారంభించటం కష్టమని ధ్వనించటం. తాను రథంమీద పోయే వేగాన్ని చెపుతూ కూడా 
దీన్నే ధ్వనిస్తాడు. 


- శ్రీవిశ్వనొధీ సర్యనారాయభఖ . 

“య దాలోకే సూక్ష్మం వ్రజతి సహసా త ద్విపులతాం 

య దర్జె విచ్చిన్నం భవతి కృతసంధానమివ తత్‌” 

ఏది సగంలో తెగిపోతుందో అది మళ్ళీ కలుసుకున్నట్లే వుంది. శకుంతల ఉంగరం 
పారవేసుకోడం మూలంగా కథ తెగిపోయింది. కాని ఉంగరం దొరికి రాజుకు మళ్ళీ 
స్కృతి రావడంతో కథ కలిసింది. 

“ప్రకృత్యా యద్వక్రం తదపిసమ రేఖం నయనయోఃి స్వభావంగా యేది వంకరగా 
ఉందో అది మళ్ళీ చూస్తే సాఫుగా ఉంది. దుష్యంతుడు శకుంతలను తిరస్కరించడం 
వక్రంగా కన్పించినా, దూర్వాసుని శాపం వల్ల, దుష్యంతుడి ధర్మబుద్ధివల్ల న్యాయంగానే 
తోచింది. శకుంతల వక్రమార్గం వడుతోందని దువ్యంతుడికి కనిపించినా 
అంగుళీదర్శనంతో అది రాజుకు మళ్ళీ సరిగ్గానే కనిపించింది. 

ఇల్లాగా కొన్నిచోట్ల సువ్యక్తంగా, కొన్నిచోట్ల వ్యక్తావ్యక్తంగా కాళిదాసు తన కథను 
పూర్వభాగమంతా ధ్వనిస్తూనే వచ్చాడు. 

'తేన మృగ ఏష విప్రకృష్ణాంతర స్సంవృతః ఈ వాక్యం కూడా దానినే ధ్వనిస్తోందది. 
ఈ కష్టపు భూమి దాటింతరువాత తన కావ్యం యెల్లా నడుస్తుందో యిల్లా చెప్పాడు. 

'ముక్తేషు రశ్శిషు నిరాయతపూర్వకాయాః 

నిష్మంపచామరశిఖా నిభృతోర్హ్వృకర్దావ 

తన కావ్యం క్లిష్టఘట్టం దాటితే అంత దర్జాగా పోతుందట. ఈ వాక్యానికి ఆయన 
చతుర్థాంకంలో ఉన్న రచన, సప్తమాంకపు రచన చాలా నిదర్శనం. ఇంక తరువాత 
ప్రతి చిన్నవాక్యమునందు వస్తుధ్వనులు నించి కావ్యాన్ని బిగించాడు. శకుంతల చీర 
పొదమీద పడ్డది. మళ్ళీ ఆవిడ తీసుకొంది. అప్పుడామె చెలికత్తె “పరిముక్తాసి” అన్నది. 
వదిలిపెట్టబడ్డావు అని అర్థము. ఎవరిచేత? ఒక్క పొదచేతనే కాదు. కాశ్యపునిచేత కూడా. 
దుష్యంతుడు శకుంతలను “అపి తపో వర్ధతే” అని అడుగుతాడు. తపస్సు సాగుతోందా 
అని. ఎవరి తపస్సు. ఎటువంటి తపస్సు? కణ్వునిదా? ఆశ్రమంలోదా? కన్యాత్వ తపస్సా? 
ద్‌ని అర్ధం బహుముఖంగా ఉంటుంది? 

ఇల్లా కాళిదాసు కృత్యాద్యవస్థ పడ్డాడు. ధ్వనికి అవధి అయిన అతని రచనలో అవస్థ 
అవస్థకాదు. ఊరికే నామమాత్రం. 


202 


ఆాలాాానాపితీ వైజయంతి 


ఇట్లాగే భవభూతి కూడా ఉత్తర రామచరిత్రలో చేశాడు. సంస్కత నాటకాలంటే 
క(్రసంక్షిప్తితో కూడిన రచనలు. ప్రవేశ నిష్కమణాల దగ్గర నుంచీ అర్ధవంతాలుగా 
ఉంటవి. ప్రత్యక్షరమూ (ప్రయోజనకారిగా ఉంటుంది. ఉత్తర రామచరితలోని 
ఆద్యంతాంకాలు మంత్ర శాస్త్రం వంటివి. వర్ణ సమామ్నాయంలో ఆద్యక్షరమైన 
అకారమూ, అంత్యాక్షరమైన క్షకారమూ కలిసి అక్షమాల అయినట్లుగా భవభూతి 
ఆద్యంతాంకాలు రెండూ అల్లా చేశాడు. ఒకరు భవభూతి ప్రథమాంక నిర్దిష్పాలను 
బహువిషయాలు చివరి అంకాల్లో వాచ్యంగా చేశాడన్నారు. ఒక దృష్టికి అది వాచ్యంగా 
కనపడుతుంది. కాని లక్షణోదిత ధ్వనుల కతిశయించి శ్రీరామచంద్రుడి పరమ పురుషత్వం 
మహాధ్వనిగా కావ్యంలో కనిపిస్తుంది. మొట్టమొదటనే 

కిం త్వనుష్టాన నిత్యత్వం స్వాతంత్ర్య మపకర్షతి 

సంకటా వ్యోహితాగ్నీనాం ప్రత్యవాయైర్దహస్టతా 

గృహట్రస్థితుడైన జనకుని మూలంగా సీత విషాదం పొందుతూంటే రాముడామె 
నిట్లా ఓదార్చాడు. అనుష్టాన నిత్యత్వము స్వాతంత్ర్యమును లాగి వేస్తుందిట. రాముడు 
రాజ్యానుష్టాన నిత్యత్వం కలవాండు. తనకు స్వాతంత్ర్యంలేదు. అందుకనియే సీతాదేవిని 
కూడా వదిలిపెట్టవలసి వచ్చింది. ఈ ధ్వని యిందులో లేకపోతే అది శిల్పమనిపించుకోదు. 
ఒక ధర్మాన్ని చెప్పడం మాత్రమే అవుతుంది. భవభూతి ప్రథమాంక మంతా చిత్రపట 
దర్శనం చేస్తూ మాట్లాడిన మాటల్లో రాబోయే సీతా వియోగాన్నే సూచిస్తాడు. ఇది 
పూర్వార్ధంలో పశ్చార్ధం ప్రవేశించి కావ్యాన్ని కర్మసూత్రంతో కట్టివెయ్యటం. కథలు భేదమే 
తప్ప ఆ మహానుభావుల దృష్టి అంతా ఒకటే. కాళిదాసు రఘువంశంలో దిలీవుణ్ణి 
రాజ్యాశ్రమ ముని అన్నాడు. అది భవభూతి రామచంద్రుడి కెంత తగిపోతుంది? 

సంస్కృత నాటకాలు చదువుతోంటే కావ్యం యిల్లా ఎందుకు మొదలు పెట్టాడు, 
ప్రతి అంకమూ (ప్రవేశకం కూడా యిల్లా యెందుకు చేశాడు, ఈ మాట యిల్లా 
యెందుకనివించాడు, ఆన్న (ప్రశ్నలకు సమాధానాలుగా బహుప్రయోజనాలు 
కనబడుతూంటవి. 

ఇది ఒక మహేోశిల్చ లక్షణం. ఇది సంస్కృత నాటక సారస్వతంలో నిండి నిబిడీకృతమై 
వుంది. భాసుని ప్రతిమలో వల్మల వృత్తాంత మిట్లాంటిది. అది దీనికన్న తక్కువ రకం. 


- శ్రీలిశ్చనాథీ గత్వనారాయభ . 


రౌద్రమంతా కృత్యాద్యవస్థా విషయం. ఆ అంకంలో భట్టనారాయణుడు చూపింబచిన 
నేర్పు తక్కిన అంకాల్లో లేదు. ఆ అంకం వ్రాసిన యెత్తుగడలో తక్కిన పుస్తకం 
సంబాళించుకోలేకపోయినాడనిపిస్తుంది. 

తక్కిన చాలా మంది కవులు యీ క్షిష్టమార్గాన్ని పట్టక పాత్ర పోషణాదులు, 
అలంకారాదులు సంవిధాన కల్పనలతో తమ నాటకాలు రమ్యంగా చేసుకుంటూ వచ్చారు. 
ఈ మారం వ్యాస కాళిదాస భవభూతులది. తక్కిన వారు చేతనైనంతమట్టుకు కొద్ది 
కొద్దిగా సవరించుకొన్నారు. 

తెలుగులో పింగళిసూరన్న తన కథా కల్పనావైదుష్యంచేత కొంత కొంత యీ మార్గాన 
వెళ్ళాడు. కాని ఆయన ఉపగ్రుత్యాది శబ్దాలు నిక్షేపించి ఆ రెండవ రకపు చేతలోనే 
కొంత వాచ్యం చేశాడు. 

తిక్ళన్నగారు తాను భారతము వ్రాస్తూ ఉపాఖ్యానాల్లోనే కావ్య రచనా వైదుష్యం వెల్లడిస్తూ 
వచ్చాడు. ఆయన మరుత్తుని కథ ఒకటి అట్లాంటిది. భవిష్యత్మథా సూచన, ఆగావమి 
కథాంశ స్ఫురణచేసే మాటలు ప్రయోగించడం ఆయన చాలాచోట్ల చేశాడు. పది పద్యాలు 
చాలిన ఉపాఖ్యానంలో కూడా తిక్కనలో యీ పద్ధతి కనపడుతూ ఉంటుంది. 

ఇది భారతీయ శిల్పానికి ఉత్కృష్ట స్వరూపం అనుకోవాలి. అలాంటి రచనలో సృష్టి 
రహస్యం గోచరమవుతూ ఉంటుంది గనుక ఒక రకంగా చూస్తే యిది కావ్యగుణాపాదనమే 
అనిపించవచ్చు. కాని భవభూతి కాళిదాసాదుల తరగతులలో వారియందే కనబడుతున్నది. 
ఇట్టి రచన కొన్ని పాశ్చాత్య గ్రంధాల్లోనూ కనబడుతోంది. కాని వాళ్ళ ప్రధానంగా 
(ప్రతిపాదించే విషయాలు రసప్రధానాలు కాకుండా భావప్రధానాలవడంచేతనూ, వారి 
పరమోద్దేశాలు సంఘటన క్షిష్ట పరిస్థితుల విమర్శించుట కావడంచేతనూ వారికి 
భారతతీయులకు వలె ధర్మప్రాధాన్యబుద్ధి లేకపోవటంచేతనూ, ఇట్టి పద్ధతిలో ఆ కొద్ది 
మంది మహాకవుల రచనా కించి దూరంగా కనబడుతుంది. వట్టి కావ్యరచనా శిల్పం 
తీసుకొంటే అందు యీ పద్ధతులు కొద్దిమంది మహానుభావులలో లేకపోలేదు. 


204 


ఆరంభం పెద్ద అవస్ట! 
(ఈరచన ఆకాశవాణి నుంచి ప్రసారితం. పరిశోధన పత్రికలో ప్రచురితం సం॥.) 


శ్రీ శ్రీరంగం శ్రీనినొ;రారి) 


“రావద్దు రావద్దు లోనికి 


రాస్తున్నా నొక గీతం 
రావద్దు రావద్దు లోనికి .... 
ననుచూడ, కాదిదివెళ 

నా మనః కార్మిక శాల 
క్రక్కేది చండాగ్ని సెగలు 


సరే, ఏమయితేనేం? లోనికి రావద్దని మొదటే చెప్పి తర్వాత లోవల 
జరుగుతున్నదేమిటో వర్ణించబోవడం, అందుకే ఆరంభించిన గీతం పూర్తికాలేదు. ఈ 
విధంగా నేను మొదలుపెట్టి వదలిపెట్టి పెట్టిన గీతాలు చాలా ఉన్నాయి. 

“తలలో పుట్టి 

కలలో పెరిగి 

ఉద్రేకంతో నిండి 

ఉన్మాదంలో పండి 

కాలకూటపు గాటపు పొగలలో 

గంధక ద్రావక కాసారంలో 


- శ్రీ శ్రీరంగం శ్రీనిరాసరార్రి 


గండభేరుండాల కౌగిలింతలలో...” 

తర్వాత జ్ఞాపకం లేదు. 

“వాకిట్లో చీకట్లో ఎవరా కేక? 

నేనేలే... నేనేలే.... నేనే....” . 

అసంపూర్ణంగా ఉండిపోయేవి ఒక్క గీతాలే కావు. కధానికలూ. ఉదాహరణకి, 
గురజాడ అప్పారావుగారు ఎన్నో కథల కోసమని నోట్లు రాసి పెట్టుకున్నారు. చిత్రకారుని 
రచనలూ, మాటవరసకి! “ఈ బొమ్మ చాలా బాగుందండీ. పూర్తి చెయ్యలేకపోయారా?” 

ఎలాగైనా ఆరంభం పెద్ద అవస్థ. 

“కితిజ రేఖకు ప్రారంభం ఎక్కడ” అన్నాడొక కవి. 

కాని అసలు ఆరంభమనేది ఉన్నదా అని వేదాంతితోపాటు మనం 
(ప్రశ్నించుకోవాలి. “సాయంక్లాలమైంది. పూటకూళ్లమ్మకు సంతలో సామాను 
కొనిపెడతానని...” అని ప్రారంభమవుతుంది కన్యాశుల్మం నాటకం. కాని అప్పటికే 
ఎంతో కథ అయిపోయింది. ఈ సంతలో సామాను కొనిపెడతాననడమే ఒక నెల 
రోజుల కిందట! గిరీశం ప్రవేశించడమే బోలెడంత పూర్వకథతో (ప్రవేశిస్తాడు. అలాగే 
ఆ నాటకంలోని ప్రతీపాత్రా కూడా. 

అలాగే కావ్య ప్రపంచంలోని ప్రారంభానికి ముందే పుష్కలమైన పూర్వకథ 
ఉంటుంది. “దూరాన నారాజు కేరాయిడౌనో” అని ఎంకి ఆక్రోశించినప్పుడు మొదటి 
మాటలోనే మనం యెంకికీ నాయుడు బావకీ మధ్యనున్న దూరాన్ని గ్రహించుకుంటాము. 

“మరో ప్రపంచం 

మరో (ప్రపంచం పిలిచింది.” 

ఈ విధంగా (ప్రారంభించిన గీతానికి పూర్వం నా మనస్సులో ఏం జరిగింది? 

ఈ గీతాన్ని నెను 1934వ సంవత్సరం ఏప్రిల్‌ నెల 12వ తేదీనాడు రాశాను. 
దీన్ని రాయడానికి నాకు అయిదు నిమిషాల కంటె ఎక్కువ పట్టలేదు. మరో ప్రపంచం 
అని [ప్రారంభించి భుగభుగలు అని ముగించేదాకా పెన్సలు ఆపలేదు. 

కను. ఈ గీతాన్ని పెన్సలుతోనే రాశాను. ఒక వ్యాసం రాద్దామని “మరో 


ప్రపంచం” అని శీర్షిక కాగితం మీద రాసే సరికి కలంలో సిరా అయిపోయింది. సిరా 


లాలాాాలాసాపొతీ వైజయంతి 


పోస్తూ ఆలస్యం చెయ్యడమెందుకని కాపీయింగ్‌ ఇంక్‌ పెన్సలు తీశాను. నాన్‌స్టాప్‌గా 
నడచిన పెన్సల్‌ భుగభుగలు అనే మాట దగ్గర హఠాత్తుగా ఆగిపోయింది. రాసిందంతా 
చదివేసరికి అక్కడితో గీతం అంతమయిందని తెలిసింది. 

ఒక్క మార్పు కూడా చెయ్యకుండా మర్హాడు యీ గీతాన్ని ఒక సుప్రసిద్ధ మాస 
పత్రికకి పంపించాను. పంపిన మూడవరోజుకి “రిటరన్లు విత్‌ థేంక్సు” అనే 
వర్తమానంతో గీతం నా దగ్గరికి తిరిగి వచ్చింది. అప్పటి కీ గీతానికి “మహాప్రస్థానం” 
అనే పేరు లేదు. తర్వాత గీతంలో ఒకే ఒక్క మార్చు చేశాను. 

“కదం తొక్కుతూ పదం పొడుతూ 

కాండ్రు కాండ్రుమని గర్జిస్తూ...” 

తొలి పాఠం... 

కాండ్రు కాండ్రుమని పులికేకకీ, గర్జించడం సింహం చేసే ధ్వనికీ ఉపయోగిస్తాం 
కాబట్టి ఈ ప్రయోగం నాకు సంతృప్తికరంగా లేక పోయింది. 

“కదం తొక్కుతూ పదం పాడుతూ 

హృదంతరాళం గర్జిస్తూ” 

అని మార్చాను. 

ఈ గీతం రాసి కొన్ని నెలలయిపోయిన తర్వాత మవోప్రస్థానం అనే శీర్షికతో 
జ్వాల పత్రికలో ఇది ప్రకటితమయింది. అంతకుముందు సంచికలో వేదుల వారి 
“రాగడా” అనే గేయం, దానికి ముందు నంచికలో అడివి బాపిరాజు గారి 
“ఎగురనివ్వండోయ్‌ జ్వాలలొ” అనే గేయమూ పడ్డాయి. అయితే మరో ప్రపంచం పాట 
విశాఖపట్టణం టర్నరు సత్రంలో నేను చదివి వినిపించిన తర్వాతనే తాను జ్వాలకి 
పాట రాసినట్లు బాపిరాజుగారు ఒప్పుకున్నారు. 

ముందుగా అడవి, వేదుల వారి పాటలు వెయ్యడమేకాక, మహాప్రస్థానం 
(ప్రకటించిన సంచికలోనే దానికన్న ముందు పుటలో “జ్వలనా” అనె అనుకరణ రచన 
ముద్రించటంలో జ్వాల సంపాదకునికి గాని అప్పట్లో అతనికి సలహాలు చెబుతూ వచ్చిన 
వారికి గాని దురుద్దేశాలున్నాయనని నేనారోపించను. జరిగిన యీ సంగతులను నేను 
గుర్తించానని మాత్రం చెబుతున్నాను. 


_శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు 


ఈ పాటలోని ఆవేశానికి ప్రధాన (ప్రోద్బలాలు లా మర్పెయ్యే, లా ఇంటర్‌ 
నేషనల్‌, బరస్సు కవి రచించిన 'బెన్నాక్‌ బరన్‌ అలెగ్గాండర్‌ బ్లాక్‌ వ్రాసిన “ది ట్వెల్వ్‌” 
దరిమిలాని యీ ట్వెల్వుని నేను 

“నల్లని రాత్రి 

తెల్లని మంచు 

(ప్రభంజనం, ప్రభంజనం 

అని ప్రారంభించి కొంతవరకు తెనిగించాను. హరీంద్ర కవి “షురూ హు ఆ హై 
జంగ్‌” అనే పాటా నజ్రల్‌ ఇస్తామ్‌ గీతాలూ నా మనస్సులో ఏవో మారుమోగుతూ 
ఉండి ఉండాలి. అలాగే కవి కొండల కవి కంఠం కూడ. ఫలానా చోట అని చెప్పడానికి 
లేకుండా మొత్తం నా కవితా వ్యాసంగం అంతటి మీదా ఎద్దర్‌ ఆల్లన్‌ పో, గురజాడ 
అప్పారావుల ప్రభావం పనిచేస్తుంది. ఇంచుమించు ఆ రోజుల్లోనే వేమన్నని నేను 
మహాకవిగా శిరసావహించాను. లేకపోతే 

“తలుపు గొళ్ళిం 

హారతి పళ్ళెం 

గుర్రపు కళ్ళిం 

కాదేదీ కవితకనర్హం 
జొనౌను శిల్ప మనర్హం.” 

అనగలిగిన పాటి ధైర్యం వుండేది కాదు. 

మరో ప్రపంచం గీతం రాయడానికి ముందు 1934వ సంవత్సరం" ఫిబ్రవరి 
నెల 18వ తేదీని ఎడ్డార్‌పో గంటలని అనురణిస్తూ (అనువదిస్తూ కాదు) ఒక గేయం 
రాశాను. అందులో 

“హరోం హరోం హర హర హరహర 

హరోం హరా అనే పలికే గంటలు” 

అన్న పాదాలు తతిమ్మా గేయంతో బేలన్సు కాకపోవడం వల్ల వాటిని 
ఉపసంహరించాను. రెండు నెలల ఆ 'హరోం హరోం హరి నించే మరో ప్రపంచం 


-సాహాతీ వైజయంతి - 


గీతం వెలువడిందనీ అనవచ్చును. 

ఇదే విధంగా ధ్వని సామ్యాన్నే వెతుక్కుంటూ వెళ్లితే అప్పట్లో బరంపురం నవ్వ 
సాహిత్య పరిషత్తులో శ్రీ శివశంకర శాస్త్రి గారు చదివిన 

“మారో మారో, మారో మారో, 

ఒకటి రెండు మూడూ నాలుగు, 

మారో మారో మారో మారో” 

అనే శిష్టా ఉమామహేశ రచన కూడా ఒక ప్రోద్బలమే అని చెప్పాలి. 

భావకవిత్వ పద్ధతులూ, గ్రాంధిక భాషలో పద్యరచనా వదిలిపెట్టి వ్యావహారిక 
భాషలో నవీన ధోరణిలో సాగించిన నా మొదటి రచన - 

“నేను సైతం 

(ప్రపంచాగ్నికి 

సమిధ నొక్కటి ఆహుతిచ్చాను” 

అన్నది. దీన్ని 1933 జూన్‌ 2వ తేదీన రాశాను. అప్పటికే శిష్టా ఉమామహేశ 
విలక్షణమైన ఒక నవీన ధోరణిలో రచన సాగిస్తున్నాడు. కాని సరాసరిగా అవి నా 
రచనను ప్రేరేపించలేదు. శిష్టా ప్రభావంతో ముద్దు కృష్ణ వ్రాస్తున్న వచన గీతాలు 
ఎప్పటికప్పుడు ముద్దు కృష్ణ ముఖతానే నేను వినేవాడిని. వచన గీతాన్ని కళారూపంగా 
తీర్చి దిద్దడానికి మున్ముందుగా నేను కొంత శోధనా, సాధనా సాగించాను. హరీంద్రనాథ్‌ 
గీతాలూ, మరికొన్ని ఆంగ్ల గీతాలూ తెనిగించడం ద్వారా యీ పరిశోధన చేశాను. 
స్వతంత్రంగా రాసిన నా మొట్టమొదటి వచన గీతం విద్యున్మాలికలు. 

“బారులు బారులుగ తీరిన 

మబ్బు గుబ్బలు దారుల 

దారి తప్పి చరించే ఆ రేయి 

తరళ సరళేరమ్మదములు....” 

ఇత్యాది గీతం. ఇది గ్రాంథిక భాషలో ఉండడం ఇక్కడ గుర్తించాలి. ముద్దు 
కృష్ణనీ శిష్ట్రానీ (డ్రేరేపిస్తూన్న పాశ్చాత్య కవుల దగ్గరికి సరాసరిగా వెళ్లాను. ఆంగ్ల 
కవులతో సంతృప్తి కలుగలేదు. ఫ్రాన్సు జర్మనీ దేశాల కవుల ఆకర్షణకి ముగ్గుణ్ణయాను. 


209 


-శ్రీ శ్రీరంగం శ్రీనిరాసరావ్రా- 


(ప్రపంచ విశాలమైన దృష్టితో అంతటా కలయజూస్తేనే గాని కావ్య స్వప్నం సఫలీకృతం 
కాదని అప్పటికీ, ఇప్పటికీ నా అభిప్రాయం. ప్రపంచం అంతటా అభివృద్ధిని కాంక్షించే 
కవుల స్వప్నాలు రష్యన్‌ విప్లవంలో ఆకృతి ధరించడం నాకు కనబడింది. సామాజిక 
విప్లవానికి పురోగామిగా సాహిత్య విప్లవం సాగాలన్న దృఢనిశ్చయం ఏర్పడింది. 

ఒకసారి గురజాడ వర్ధంతి సభలో కొంతమంది విద్యార్థుల ఎదుట ఉపన్యసిస్తూ 
నేను “ఆడంబరంతో ఆర్భాటంతో కూడుకున్న సంస్కృత చ్చందస్సులను నిరాకరించి 
ముత్యాల సరాన్ని చేపట్టడం జాతీయ జీవితంలో గాంధీ మహాత్ముడు అన్ని రకాల 
దుస్తులూ మానివేసి అంగవస్తాన్ని ధరించడం వంటి”దన్నాను. నిజానికి గాంధీజీ యీ 
పని చెయ్యడానికి అనేక సంవత్సరాల కిందట గురజాడ కావ్యరంగంలో విప్లవ మార్గం 
తెరిచాడు. దేశీయ చ్చందస్సులలోనే అచ్చమైన తెలుగుతనం ఉందని నిరూపించాడు. 
అవే ప్రజల జీవితానికి అత్యంత సన్నిహితమైన వాహనాలని మరచిపోయిన సంగతిని 
మళ్ళీ జ్ఞాపకం చేశాడు. 

“ముత్యాల సరం : ఒక కృషి” అని ఆ రోజుల్లో నేను వ్రాసిన వ్యాసం ఒకటి 
ఉదయిని పత్రికలో వచ్చింది. మరో ప్రపంచం ఛందస్సు మీద కూడా అంత సమగ్రంగానూ 
చర్చించడానికి వీలుంది. అయితే అదిప్పుడు కాదు. ఇక్కడ సూచనప్రాయంగా మాత్రమే 
పరిశీలిస్తే చాలుననుకుంటాను. 

చతురగ్రగతిలో నడిచే ఎనిమిది మాత్రల ఛందస్సు మరో ప్రపంచం. “పుత్తడి 
బొమ్మా పూర్ణమ్మా అనే పాటలోని ఛందస్సు కూడా ఇదే. బొబ్బిలిపదం కొయ్యోడిపాట 
ఒకటేమిటి, ఎన్నో జానపద గేయాలు ప్రీల పాటలూ యీ ఛందస్సులోనే వున్నాయి. 
మహాప్రస్థానం, జ్వాలా తోరణం, నవకవిత, (ప్రతిజ్ఞ, శైశవగీతి మొదలైన నా రచనలూ. 

“అలసిన కన్నులు కాంచేదేమిటి? 

తొణికిన స్వప్నం! 

తొలగిన స్వర్ణం!” 

అనే గీతికలోని ప్రశ్నోత్తర పూర్వకమైన విరుపులు యీ ఛందస్సులో వైవిధ్యం 
సాధించడానికి నేను చేసిన ప్రయత్నం. 

“ఎముకలు క్రుళ్ళిన వయస్సు మళ్ళిన 


సోమరులారా చావండి! 

నెత్తురు మండే శక్తులు నిండే 

సైనికులారా రారండి!” 

అన్న చోట అంతఃప్రాసలూ, అంత్యప్రాసలూ “గీతగోవిందం” లోని 

“ముఖర మధీరం త్యజమంజీరం 

రిపుమివ కేళిషులోలల 

చలసఖ్‌ కుంజం సతిమిర పుంజం 

శీలయ నీల నిచోళం” 

అన్న పోకడతో పోలికకు వస్తాయి. 

“మరో ప్రపంచం మరో ప్రపంచం 

మరో ప్రపంచం పిలిచింది” 

అని ప్రారంభంలో ఒకే పద సముచ్చయాన్ని ముమ్మారు పలికించడంలో 

“భజగోవిందం భజగోవిందం 

గోవిందం భజ మూఢమతే” 

అనే శ్రీ శంకర భగవత్సాదుల అమేయ గేయం స్ఫురణ కొస్తుంది. మూడవసారి 
కూడా భజగోవిందం అనకుండా గోవిందం భజ అని తిప్పికొట్టడంలో ఆచార్య 
శంకరుల అసాధారణ (ప్రజ్ఞ సుస్పష్టమవుతుంది. 

“సముద్రం స్మేర సము([ద్రం 

వినీల విశాల విలోల సముద్రం” 

అని నెను ప్రారంభించి పూర్తి చెయ్యని ఇంకోగీతం వుంది. ఇంగ్లీషులో సరిగా 
ఇదే విధంగా “ది సీ ది సీ ది స్మైలింగ్‌ సీ” అని ప్రారంభమయ్యే ఒక గీతాన్ని చూసిన 
తర్వాత నా పాట పూర్తి చెయ్యాలనే ధ్యాస పోయింది. 

మరో ప్రపంచానికి అంధానుకరణ ప్రాయంగా “మరో వసంతం” అని ఒకరిద్దరు 
రాశారు. అంతకన్న 

“పాగాకు తోటలు 

పొగాకు తోటలు 


చై గాలా 


-శ్రీ శ్రీరంగం శ్రీనిరానరార్రా 


పొగాకు తోటలు పండింతున్‌” 

అని ఎవరైనా పేరడీ చేస్తే నేను ఎక్కువ సంతోషించి ఉందును. 

పద్యాన్ని గద్యం నించి వేరు చేసి చూపేది ఛందస్సే అయినా ఛందోననుబద్దంగా 
రచన సాగించి కావ్యత్వం సాధించడం సాధ్యమే అని వచన గీతాల సంవిధానం రుజువు 
చేస్తుంది. సెమాంటిక్స్‌ అనే కావ్యానుశీలన విధానాన్ని పాశ్చాత్య కవితా కళాభిజ్ఞులు 
ఇటీవల చాలా విస్తరంగా అభివృద్ది చేశారు. ముఖ్యంగా ఆంగ్ల కవయిత్రి ఎడిత్‌ సిట్‌వెల్‌ 
తన గీతాల సంపుటి ఒకదానికి ఉపోద్దాతం రాస్తూ యీ నూతన విమర్శలో కొత్త కొత్త 
లోతులు చూపించింది. 1 

సెమాంటిక్స్‌ అంటే కవిత్వం చేసే సవ్వడి. గ 

“త్రిభువన శుక దృఢ పంజర 

విభవ మహితునకు సమస్త విష్టప నిర్మో 

క భుజంగపతికి, నిఖీలజగ 

దభిన్న రూపునకు - 

అని ఛందోబద్ధమైన కంద పద్యంలోనే కాక 

“ఆ చెలరేగిన కలగాపులగపు 

విలయావర్తపు 

బలవత్‌ రయురవత్‌ పరివర్తనలో 

నే నేయే వీధులలో 

చంక్రమణం చేశానో” 

అన్న గణబద్ధం కాని పాదాలలో కూడా యీ సవ్వడి వినిపిస్తుంది. తిక్కన 
మహాభారతంలోని ఎన్నెన్నో వచన గమకాలలో కవన మణిగణ రణన గణగణలు 
వినపడతాయి. 

వచనాన్నే పిన్న పెద్ద పాదాలుగా పంచి రాసినంత మాత్రం చేత వచన గీతం 
సిద్ధించదు. లేదా ఏకంద పద్యాన్నో ఇక్కడో మాత్రా, అక్కడో గణం లాగేసి కుంటించినా 
వచన గీతం కాదు. వచన గీతానికి లక్షణం ఏమిటని అడిగితే నిర్వచించడం కష్టమే. 


లాలా! పాలా 


లాాాాాాాాసాలొతీ వైజయంతి 


న! 


కవిత్వం అంటే ఇదీ అని నిర్దారణగా చెప్పుగలిగినప్పుడే వచన గీతం అంటే ఇడి అని 
చెప్పవచ్చును. చాలామంది మాత్రా చ్చందస్సులో గేయానికి వచన గీతానికీ ఉన్న తేడాని 
తెలుసుకోలేరు. కొన్ని మాత్రం ఛందోబద్దమైన గేయాలు అక్కడక్కడ విరిగిపోయి వచన 
గీతానికి చేరువగా వస్తాయి. 

“ఎగిరించకు లోహ విహంగాలను 

కదిలించకు సుప్త భుజంగాలను 

ఉండనీ, 

మస్తిష్క కులాయంలో 

మనో వల్మీకంలో. స్ట 

అనే గీతంలో మధ్యని పడ్డ ఉండనీ అనే మాట అంతకు ముందు వచ్చిన 
రెండు పాదాలనీ అడ్డగించి నిలబెడుతుంది. స్టూల దృష్టికి ఇది ఇందాకా నేను చెప్పిన 
కంద పద్యాన్ని కుంటించడం లాంటిదే. కాని ఇక్కడ ఒక ప్రయోజనంతో ఈ పని 
జరిగింది. ఈ గీతాన్ని మాత్రాచ్చందంలోనే చేర్చాలి గాని వచన గీతం అనడానికి 
వీల్లేదు. 

'మవాప్రస్థానం' గీత సంపుటిలోని చాలా రచనలు ఒక్కమాటు ఒక్కచోట ఒక్క 
పూటలో రాసినవే. కాని నాలుగైదు గీతాలు మాత్రం మొదట ప్రారంభించి తర్వాత 
కొన్నాళ్లకు పూర్తి చేసినవి. “దేశచరిత్రలు” వరుసగా రెండు రోజులు కూర్చుని రాశాను. 
ప్రారంభించిన తేదీ కాక పూర్తి చేసిన తేదీనే విషయానుక్రమణికలో ఇచ్చాను. మొదట 
కొంత వరకు రాసి, తర్వాత చాలా కాలానికి పూర్తి చేసిన గీతాలలో ముఖ్యమైనది 
'జగన్నాథుని రథచక్రాలు.” ఇది ఎప్పటికీ అసంపూర్తిగా ఉండిపోతుందేమో అని 
ఒక్కొక్కప్పుడు నాకే సందేహం కలిగేది. ఇది లేకుండా మహో ప్రస్థానం పూర్తి కావడానికి 
వీల్లేదు. కాని తొందరపడి ఏదో విధంగా రాసెయ్యడానికి యిష్టం లేదు. మహాప్రస్థానం 
సంపుటిలో మొట్టమొదటి గీతం మహాప్రస్థానం, చిట్టచివరి గీతం జగన్నాథుని రథచక్రాలు 
ఉండాలని ఉద్దేశం. ఎలాగైతేనేం అనుకొన్న విధంగా 1940లో ఒకరోజు రథచక్రాలు 
రాయడం పూర్తి అయింది. కాని తర్వాత పదేళ్ల వరకు గాని (గ్రంథం అచ్చు కాలేదు. 


లాలా రా 


-శ్రీ శ్రీరంగం శ్రీనిరానరావ్ర- 


అందుచేత 40 తర్వాత వ్రాసిన నీడలు, నిజంగానే, గర్జించు రష్యా అనే గేయాలు 
కూడా యీ సంపుటిలో చేర్చాను. 1980 నుండి 50 దాకా చాలా అధివాస్తవిక గీతాలూ, 
హాస్యపద్యాలు వ్రాసినప్పటికీ వాటిని విడివిడిగా అచ్చు వెయ్యవలసి ఉంటుందని 
మహాప్రస్థానం సంపుటిలో చేర్చలేదు. 

ఇదీ నా కవితా ప్రస్థానం కధ. అయితే 1930కి పూర్వం వ్రాసిన పద్యాలను 
గురించి గాని, 50 తర్వాత రాస్తున్న రచనలను గురించి గాని ఇక్కడ ప్రస్తావించలేదు. 
కవిత్వమే కాదు ఏది రాద్దామనుకున్నా కృత్యాద్యవ స్టే. అయిదు నిమిషాలలో రాసినా, 
అయిదేళ్లలో రాసినా కృత్యాద్యవస్టే. ఒకసారి నేను ఒక్కరోజున పది సినిమా పాటలు 
రాశాను. పదిపదిహేను ఏళ్ల నుంచీ రాయాలనుకున్న “సదసత్సంశయంి” కిందటేడే 
ప్రారంభించాను. ఇంకా పూర్తి చెయ్యలేదే మని కొందరు మిత్రులు విసుగ్గా అడుగుతారు. 
వారికేమని జవాబు చెప్పడం? మరికొంచెం వ్యవధి ఇవ్వండని అడగడం తప్ప? 


ప 
: చ 





మను బరిత్ర 
కథాసులవిథధానము-/ిల్పము 


విమర్శ - సమాధానము 
శ్రీ బోమకుళ్టీ అయ్యం రార 


కృష్ణదేవరాయల కాలమువరకు, ననగా, పదునేనవ శతాబ్దాంతము వరకు సామా 
న్యముగ నాంధ్రకవులు గీర్వాణ గ్రంథముల నాంధ్రమునకు 'పరివర్తనంజేయుటయే 
ముఖ్య కర్తవ్యముగా నెంచు కొనిరని స్టూలదృష్టిని చెప్పవచ్చును. అయినను ఆ 
కాలమందలి కొన్ని గ్రంథములకు గీర్వాణమాతృకలు గాస్పంపకపోయినను, ని 
యభిప్రాయము నిరవశిష్టమనియే నమ్మవచ్చును. నన్నెచోండుని 'కుమారసంభవము” 
సుప్రసిద్ధమగు కాళిదాసుని 'కుమారసంభవము” నకు భాషాంతరీకరణముగాదని 
నిర్ణయింపంబడినది. అట్లయినను వేరొక గీర్వాణమాతృక యుండవచ్చునని విమర్శకులు 
నమ్ముచున్నారు. ఏలయన సామాన్యముగ నాకాలమున నాంధ్రకవీశ్వరులు స్వతంత్ర 
గ్రంధములను రచించుటకు సాహసించి గడంగుటలేదని చూపట్టుటయే. అట్లయిన నీ 
(గంథమునకు (మనుచరిత్ర) మాత్రము గీర్వాణ మాతృక లేదు. 

ఈ భాషాంతరీకరణ యుగము సామాన్యముగా శ్రీనాథుని కాలము తో 
నంతమొందెనని దిక్సూచకముగా జెప్పవచ్చును.. అతని “హర విలాసము” కేవల 
మాంధ్రీకరణముగాక, స్వకపోల రచితాఖ్యాయికల గుచ్చము. ఇంక నాఖ్యాయికల నుంచి 
యాఖ్యానమునకు మతియొక చిన్న మెట్టు. ఆ మెట్టును పినవీరభద్రుండెక్కలేకపోయినను, 
నంది సింగన్న, ఘంట మల్లయ్యలను జంట కవులు యెక్క ప్రయత్నించిరి. వారి వరాహ 


1  — —_ 


_శ్రీ బోకుకుళ్ళ లయ్యత రావు. 


పురాణమందలి “దుర్ణయోపాఖ్యానము” కొంచె మెచ్చు తక్కువగ స్వతం(త్ర 
ప్రబంధమనియును, ప్రబంధరచనకు మొదటి దృష్టాంతమనియును నేను 
దెలియపరచితిని. కావున పదునేనవ శతాబ్దాంతమునకు స్వతం(త ప్రబంధ నిర్మాణము 
మార్షశ్రమముననుండి గమ్యస్థానమున కించుక దరిని జేరుచున్నదని చెప్పవలసియున్నది. 
ఇట్టి వ్యవన్సలో నాం(ద్రభోజుడగు శ్రీకృవ్ణదేవరాయ లవతరించెను. 
సంస్కృత[గ్రంథములకు నాంధ్రభాషావేషము నిచ్చుటతోం దృషప్తినొందక స్వతంత్రాంధ్ర 
(గ్రంధముల వ్రాయ టబ్రోత్సహించెను. ఆయన 'ఆముక్తమాల్యదియో, లేక, పెద్దన్నయొక్క 
“మనుచరిత్రయో ఆ ప్రయత్నమునకు మొదటి ఫలముగా నుండనోపును. ఆముక్త 
మాల్యదయందలి కథాప్రణాళికతో నున్న యొక సంస్కృత గ్రంథమును చిన్నతనమున 
నైజాము రాజ్యములో సంచరించుచు నొక వైష్ణవ గృహమున దాను జదివినట్లు కొంత 
జ్ఞాపకమున్నదని శ్రీ మానవల్లి రామకృష్ణయ్యగారు నాతో నొక సమయమున జెప్పిరి. 
వారు జెప్పిన ప్రకారము గీర్వాణ మాతృకయుండినయెడల నాముక్తమాల్యదగాక 
మనుచరిత్రమే మొదటి స్వతంత్రాంధ్ర ప్రబంధమనియెడు యశస్సున కర్టమై యుండును. 
ఇంతియుగాక నాకాలమందలి గ్రంథములలో ప్రధానస్థానము నలంకరించుటకు 
మనుచరిత్రమునందు మతియొక యపూర్వాతిశయముగూడదనున్నది. 
ప్రపంచమందంతటను మానవకోటిచే నైక్యకంఠముగాం బొగడ్రకెక్కిన సుప్రసిద్ధ 
(గంథరాజములలో నొక విశేషాంశము సమాన ధర్మముగా నున్నది. అదియేదన; 
మానవకోటి యంతటిచే నేకగీవముగా నంగీకరింపంబడిన పరమ పవిత్ర మానవ 
జీవితాదర్శముల కాగ్రంథములు నిదర్శనములై, దేశకాలభేదములు లేక సమస్త 
జనులచేతను పూజింపంబడుచున్నవి. అట్టి యుద్దంధములైన హోమరుని 'ఈలియడ్‌' 
“వాల్మీకి కవి రామాయణము”, డాంటీ “డివైన్‌ కామెడి” మున్నగు వవిత్ర 
(ప్రబంధరాజములు, (శ్రుతిగ్రంథములగు వేదములు, భగవద్దీత, బైబిలు, ఖురాను 
మొదలగు ప్రమాణ గ్రంథములవలెనే ఒక్క నిత్యనిర్వికల్పనిరామయంబగు మానవ 
జీవితాదర్శమును సువ్యక్తపరుచుచున్నవి. 
హోమరుని 'ఈలియడ్‌'నందు టత్రిలోకసుందరియగు 'హెలెను కామాసక్తురాలై, తన 
పతినివీడి, అతి లోకసుందరుండగు “ప్యారిసుతో లేచిపోయెను. అట్టి యధర్మ 
216. 


సాహితీ వైజయంతి - 


కర్మమువలనంగలిగిన విపత్చరంపరల యొక్కయు, తుట్టతుడకు ధర్మమునకుంగలిగిన 
విజయముయొక్కయు చరిత్రయే 'ఈలియడ్‌. ' 

ఇంక రామాయణమున సీతాదేవియొక్క సౌందర్భముచే మోహితుండై రావణుడు, 
ధర్మాత్ముండగు శ్రీరామునినుండి యాతని ధర్మపత్నిని నూడంజెరికి బలవంతముగాం 
గొంపోవుటచేత6 గలిగిన విపత్సరంపరలును, తుట్టతుదకు ధర్మమునకు౬ గలిగిన 
విజయమును నుద్దోషింపంబడినవి. 

డాంటి రచించిన 'డివైన్‌ కామెడిలోంగూడ నింద్రియలోలత్వము కంటె ధర్మబంధమే 
యెక్కుడు పవిత్రమని డాంటె, బియాట్రిసుల ప్రేమ సౌశీల్య ముగ్గడించుచున్నది. ఈ 
విషయమునే భగవద్దీత పలుసారు లుద్దోషించుచున్నది. 

శ్లో. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా 

కామరూపేణ కౌంతేయ ! దుష్పూరేణా నలేనచ. 
శ్లో. ఇ(స్టియాణి మనోబుద్ది రస్యాధిష్టాన ముచ్యతే, 
ఏతైర్విమోహయత్వేష జ్ఞాన మావృత్యదేహినమ్‌, 
శ్లో. తస్మా త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ 
పాష్మానం ప్రజాహిహ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్‌. 
భగవద్గీత - కర్మయోగం. 

ఈ విషయమే టెన్నిసను మహాకవిచే తన పౌరాణిక ప్రబంధమగు 'ఆర్టరు రాజుకథలలో 
(ldylls of King Arthun విశదీకరించబడెను. దీనిని ఆ మహాకవి, Sense 4t war wth 
5011" “ఇద్రియములకు నాత్మకుంగల పోరాటమ”ని సంక్షేపముగా నుడివెను. 

ఇట్లు మానవజీవితములో నిరంతరము నాత్మేంద్రియములకు6 గలుగుచున్న 
సం[గ్రామమే యీ మనుచరిత్రమందును నభివర్ణితమైనది. పైనంబేర్మొనిన మహా 
గంథములతోంబాటు నీ గ్రంథమందును మానవ ప్రకృతియందలి నిత్యసత్యము 
ప్రకాశింపంచేయబడినది. వరూధినీ ప్రవరుల ప్రసంగము ఆత్మేంద్రియముల సంగరమని 
యెవరికి ద్యోతకముగాదు? ఈ మహద్విషయము కడుంగడు సమర్ధతతోం జిత్రింపం 
బడిన కారణమున మనుచరిత్రము ఆదర్శప్రాయములగు గొప్ప ప్రబంధముల వరుసలో 


లారా 


_శ్రీ నపకుళ్ళ అయుత రావి. 

లెక్కింపందగియుండి, ముఖ్యముగా నానాటిగ్రంథములలో మిన్నయని చెప్పదగియున్నది. 

ప్రస్తుత విషయము:- ఇట్టి సార్వజనీన ప్రమభాజనమగు కధయుండుటచేతనేగదా, 
కవిప్రవరుండగు కృష్ణదేవరాయలును, ఆంధ్ర కవితాపితామహుండగు పెద్దనార్యుండును 
నేకగ్రీవముగా దీనిని ప్రబంధ రచనకు నిర్ణయించుకొనిరి. 

ఇప్పుడు మనకు కృష్ణదేవరాయల పలుకుయందలి స్వారస్యము బోధవడినది. 
రససమంచితకధలను గలిగి, కలిధ్వంసకమును నైయుండుట అనగానేమో మనకు. 
దెలియవచ్చినది. ఏ కారణమున చతుర రచయితయయిన పెద్దన్నకు నీ 
కథయెక్కువగననుకూలించెనో ద్యోతకమయినది. ఇట్లు మానవ జీవితమునంతను 
నడుగంట సంక్షోభించి దాని నిజమైన లోతును కనుంగొనంగల కథను నిర్ణయించి, 
మెచ్చి, మెడంగట్టి, పైగా ముగుదాడు బిగించి రాయలవారు పెద్దనార్యుని విడిచిది. 

మార్కండేయ పురాణోక్త ప్రకారముగా నీ_కథను జెప్పవలెను. మార్శండేయ 
పురాణమనగా వ్యాసరచితమైన సంస్కృత (గ్రరథమే.త ఆ గ్రంథమందున్న ప్రకారము 
కథను పెంచి, ప్రబంధరూపముగా నారధ్రమున వ్రాయవలెనని కృష్ణరాయల తలంపు. 
అయితే నిక్కడొక చిన్న చిక్కు తటస్ట్థించినది. ఈ సంస్కృత మార్మండేయపురాణమును 
తిక్కృనసోమయాజి శిష్యుండగు మారనమహాకవి శ్రీకృష్ణరాయలకు బూర్వమే 
యాంధ్రీకరించెను. ఈ యాంద్రకరణము మాతృక కంటె ననేక విధముల మెరుగుగా 
నుండుట చేత మార్మండేయ పురాణ కథలను తెలుంగు ప్రబంధములుగ (వ్రాసెడువారు 
తప్పక చదివితీరవలెను. మజియు మారనకవి తన (గ్రంథమున స్వారోచిష 
మనుసంభవకథను ప్రత్వేకాభిమానముంచి రసవత్తరముగ రచించుటచే నా కథను 
తరువాత వ్రాసినవారు మారన మార్గము ననుసరింపక తప్పదు. ఈ విషమస్థితిలో 
నుచితజ్ఞుండగు పెద్దన్న యొకవిలక్షణ మార్గము నవలంబింపక సంస్క తాంధ్ర 
గ్రంథముల రెంటీయందలి యుత్కష్టరస భాగముల మార్గములనే దానును అనుసరించి, 
బహుస్వల్పమార్పులు మాత్రమే చేసి, తన [గ్రంథమును పూర్తిచేసెను. ఇట్లు చేయుట 
ప్రతిభా విశేషమేగాని గ్రంథ చౌర్య మెంతమాత్రముగాదు. 

ఇట్లు జెప్పుటలోం బెద్దనార్యుండు మాతృకకు ప్రతిబింబముగా తన గ్రంధమును 
రచించెనని యూహింపంగూడదు. కథాక్రమము రెండు, మూడు స్వల్ప విషయములలోం 


ాలాలాలాలాాసానాతీ వైజయంతి 


దప్పు కేవలము మాతృకానుసరణమే. కధాకల్పనలును జాలవరకు మాతృకలోనివియే. 

పెద్దనార్యుని శిల్సితనము కధాశదిరమును పోషించి యలంకరించుటలో ముఖ్యముగా 
కానిపించుచున్నది. అతని సంధాన నైపుణ్యము ముఖ్యముగా స్వాభావిక వర్ణనల 
యందును, పాత్ర సంభాషణములందును, నానాభావ ప్రకటనలయందును జూడనగును! 
“అల్లసానివాని యల్లిక జిగిబిగి” అని యున్నదిగదా! కధయందలి అల్లిక ప్రత్యేకముగా 
పురాణములోనిదే. కధ కడు దీర్హమైనదగుటచె నాజాశ్చాసముల (గ్రంధమునకు పూర్తిగా 
సరిపోయెను. కాబట్టి కధను పెంచి యల్లవలసిన యవసరము లేకపోయెను. అయితే 
నీ కవివరుండు గనుపరచిన విశేషములు జిగియు, బిగియు; జిగియనగా కాంతి, బిగి 
యనగా సాంద్రత. రసపుష్టి మూలముగా జిగియు, భావసంభృతి మూలముగా 
సాంద్రతయు కథావల్లిక యల్లికకు6 జేర్పంబడినవి. ఇట్లు రనభావములను 
సువిశేషముగాను, స్వాభావికముగాను పెంచి విస్తరించుటలో బెద్దనార్యునికంటె పెద్ద 
ఆంధ్ర కవులలోం గాన్పింపడు. 

పెద్దనార్యుని కావ్యసంధానమును గుజించి బ్ర శ్రీ! వేటూరి ప్రభాకరశాగస్తిగా రిట్లు 
వక్కాణించిరి. “లోక స్వభావమునకు సరిపోవు సంవిధానముతో నయ్యెపాత్రముల 
నెలకొలిపి, యౌచితికెందును భంగము రాకుండ దత్తద్రూపచేష్టాదుల నమర్చి యేపట్టునం 
జూచిన నాపట్టున నద్దిరా యనవలయునట్టు లితివృత్తమును నడిపించు నేర్పు 'పెద్దనకుం 
గుదిరినట్టు వుజశియెలక కవికిం గుదిరినదికాదు. నిగరాడములుగానుండి 
మనోభావములను స్ఫుటపటిచి, చప్పున విప్పి చెప్పినట్లు వద్యమున నీతండు 
నిరూపించును.” ఈయభిప్రాయముతో నేనెంతయు నేకీభవించుచున్నాను. అయినను 
శ్రీకాశీభట్ల బ్రహ్మయ్య శాగ్రిగారి వ్యతిరేకాభిప్రాయమును సహేతుకముగా విమర్శించి 
పెద్దనార్యుని కథాసంధానచతురతను సమర్ధించితిని. 

మార్మండేయ పురాణోక్తముగా కథేతివృత్తమును రచించినను తన బుద్ధిచాతుర్యమున 
రసపుష్టికొజికును, జెచిత్యము కొజకును గొన్ని చిరుమార్పుల నచ్చటచ్చటం గావించెను. 
ఈ మార్పు లన్నిటిలో నొక్కటి దక్క మిగిలినవి చాల స్వల్పములును, కొద్దివియును. ఈ 
మార్పులు చేయుటలో సంసృతమాతృకను, మారన యాంధ్రీకరణమును గూడ 
జాగ్రత్తగాం బరిశీలించి తన యుదారబుద్ధికిం దోచినరీతి నాస్వల్ప మార్పులను జేసినట్లు 


_శ్రీ పుముళ్ళ అచ్చుత రార. 


గాన్పించుచున్నది. ఈ మూడు గ్రంధముల యందలి సామ్యభేదములను స్టాలిపులాకముగా 
నిచ్చటజూపించెద. 


1. సిద్ధప్రవరుల సంభాషణము 

1. మూలము: - 

శ్లో. అనేక దేశదర్శిత్వే నాతిశ్రమసమన్వితః 
త్వంనాతి వృద్దోవయసా నాతివృద్ధశ్చయౌవనాత్‌ 
కధమల్పేన కాలేన పృధ్వివీమటసిద్విజ 
మంత్రౌషధ ప్రభావేన విప్రాప్రతిహతాగతిః 
యోజనానాం సహ(స్రంవా దినార్జేనప్రజామ్యహం. 

1. మారనః- 

ఉ. వాయుపు రజ్ఞులేల? మునివల్లభ! వృద్ధుండ వొండెం గావు లేం 
బ్రాయపువా౭డ వద్రివనరమ్యములైన యనేక దేశముల్‌ 
ధీయుత! యల్పకాలమునం ద్రిమ్మరశక్యమె? నీకు నెమ్మెయిన్‌ 
వేయును నేల? నమ్మ నెద నీ పలుకన్న మునీంద్రుం డిట్లనున్‌. 

ఉ. ఏనొక సిద్ధుండన్‌ విను మహీసురశేఖర! ధాత్రియంతయున్‌ 
మానుగ! బాదలేపమను మందుప్రభావమునం జరించితిన్‌ 
దాని బదంబులందుం౯ దగం దాల్చిన నంతయు నిర్జితశ్రముం 
డై నరుం డేగు యోజన సహస్రము నాపగలింటిలోపలన్‌. 

3. పెద్దన్నః- 

చ. వెజవక మీకొనర్తు నొక్కవిన్నప మిట్టివియెల్లం జూచిరా 
నెజికలు గట్టుకొన్న మణి యేండ్లును బూండ్లును బట్టుబ్రాయపుం 

జిబుతతనంబు మీ మొగము సెప్పక సెప్పెడు నద్దిరయ్య మా 
కెలుంగందరంబె? మీ మహిమ లీర యెజుంగుదు రేమిచెప్పుదున్‌. 
కం. అనినం బరదేశి గృహపతి 
కనియెన్‌ సందియముం దెలియనడుగుట తప్పా! 
వినవయ్య జరయు రుజయును 


సాహితీ వైజయంతి - 


జెనకంగా వెజచు మమ్ము సిద్దుల మగుటన్‌ 
మ. పరమం జైన రహస్యమౌ నయిన డాపంజెప్పై దన్‌ భూమి ని 
రరవంశోత్తమ! పాదలేపమను పేరంగల్టు దివ్యౌషధం 
పు రసం జీశ్వర సత్యపంగలిగెం దద్భూరి ప్రభావంబునన్‌ 
జరియింతున్‌ బవమాన మానస తిరస్మారిత్స్వరాహంకృతిన్‌. 
మూలములోంబ్రవరుండు సిద్ధుని గుణించి మాట్లాడుచునాసిద్దుండతి వ్యడ్డుడుగాం 
గాన్సింపలేదు, యౌవనమునునతిక్రమించునట్టుగాం గన్పించలేదు; కావున స్లాల్లుకాల 
ములో సమస్త దేశముల నెట్లు జూడంగలిగెనో యని ఆశ్చర్యము మాత్రముం గనపరచెను. 
మారన దీనిని కొంత మార్చుచు సిద్ధుడు తాననేక దేశములు(ద్రిమ్మరితినని 
చెప్పినమాట లబద్ధములనియు, దాను నమ్మలేదనియుం జెప్పుటచే మూలములోనున్న 
యుభయుల గౌరవమును జెడగొట్టిన వాండయ్యెను. మునీంద్రుండు కల్లరియనియు, 
(బ్రవరుండు మునుల శీలమునెజుంగని వాండనియు. దేల్చుటచే నుభయుల 
పాత్రపోషణము నయోగ్యమైనది. 
పెద్దన్న యీ సంభాషణమును గొంతవజకు మార్చి పెంచినను, ముని, (ప్రవరుల 
శీలము నెంతమాత్రముంజెడగొట్టక మూలముకంటె మజికొంత మెజుంగుంబెట్టినవాం 
డయ్యెను. ఎట్లనంగా యోగసిద్దునితో నీ చిన్నిపాపండు మాట్లాడుటకే వెజచుచున్నట్లును, 
నాసిద్భుం డన్ని దేశములు దిరిగినను జిజుతప్రాయము దాటలేనట్లును గాన్పించుట 
తన కాశ్చర్యముంగల్లించుచున్నది, కాని మునిసత్తముల మహిమలు తెలిసికొనుట 
యశక్యమని సవినయముగాం జెప్పికొనెను. ఈ సంబంధము చాలా దృప్తి కర 
ముగానున్నది. గురువునొద్ద శిష్యునికుండందగిన వినమతను, భక్తినిం జూపించుచున్నది. 
2. వరూధినీ ప్రవరుల సంభాషణము. 
1. మూలము: - 
శ్లో. అభీష్టాః గార్హపత్యాద్యః సతతమేత్రయోగ్యయః 
రమ్యం మామగ్ని శరణం దేవీ విస్తరణీప్రియా. 
2. మారన: - 
అనలునియందు రేపును మాపు వేల్వంగం 


—-— —_— DD — 


_శ్రీ బేకుముళ్ళీ అయుత రార్రి_ 
బడు హవ్యములంజేసిపడయవచ్చు 
పుణ్యలోకంబులు పొలంతి నీవెలుంగ వీ 
పైజగంబు హవ్య(ప్రతిష్టితంబ 
యనిన నాయింతి నాయందు నిగ్గిరియందు 
నీకుంభబ్రియం బేల నెలవుకొనదు 
వద్యాధరాదుల విడిచి మనుష్యుల 
కడకేల యరుగంగంగడంగెదనిన 
గీ. వినుము దర్భలు నరణులు వేదికలును 
నగ్నులును నాకుంగరము ప్రియంబొనర్చు 
గాని యొండెందుం (బియమెదం గలుగదనిన 
నవ్వరూధిని యిట్లను నతనితోడ. 
8. పెద్దన్న - 
మ. తరుణీ! రేపునుమాపు హవ్యములచేతన్‌ దృప్పుండావహ్ని స 
త్మరుణాదృష్టి నొనంగు సౌఖ్యము తెాఅుంగన్‌ శక్యమే నీకు నా 
కరణుల్‌ దర్భలు నగ్నులున్‌ బ్రియములై నట్లన్యముల్‌ గా వా డల్‌ 
తిరమే చెప్పకుమిట్టి తుచ్చసుఖముల్‌ మీసాలపై తేనియల్‌. 
శి. ప్రవరుండు హవ్యవాహనుని స్తుతించుట. 
1. మూలము: = 
శ్లో. ఇత్యుక్వా సమహాభాగః స్పృష్వ్వాపః ప్రయతః శుచిః 
ప్రాహేదం ప్రణిపత్యాగ్నిమ్‌ గార్హపత్వ మువాంశునా 
భగవన్‌ గార్హప్రత్యాగ్ని యానిస్త్వం సర్వకర్మణామ్‌. 


యుష్ణుదా ప్యాయనాద్దేవా సృష్టిస్వదిహేతవః 
భవంతి సస్వాదఖిలం జగద్భవతి నాన్యతః 
ఏవం తత్వోభవత్యే త ద్వేనసత్వేన వైజగత్‌ 
తదాహమద్యస్వంగేవాం ను శ్వ్యేయంపతిభాస్నరే 


ఆాంాంయె------- 


సామూాడతి పజయుంతేం - 


fy 
న 


[fy 


థావై వైదికం కర్మ ృమాకాలినోజతఆంయమయా 
తేన సత్యేనవశ్చేయం గృహసన్తోద్య దెివాకరషమ్‌ 
యపధథధాచ నవర్యద్రయే అరదం మమతెః 

కదాచిత్తాఖలాయమో జూల తధివసిద్దిమేతుమే. 


గ 


నియతుండు శుచియునై నిలిచి గార్హ 
పత్వాగ్ని౬ దనమదడి ఖభాకుంచి వందన 
మొనరించి యిట్టను ననిలము(త | 
వీయంద యాహవనీయాగ్నియును దక్ష 
అకాగ్నియుం౯ (బభవించె నకుల దేవ 
తలకును దృష్తి నీవలన సిద్దించును 
సకలతోకముల కా(ఆయము నీవ 
గ్‌. నిత్వసత్యమూర్తి నీ ప్రసాదంబున 
నినముండు (గుంకకుండ నిపుడ యింటి 
కరుగువాండంగాక యాగమోదితకర్మ 
జాతనైష్టికుండ నైతినెని. 
క. పరనాది వరధన రతి 
మయరత్వ మెన్నండును నాకుంబాతెల్లనియా 
స్రైరసత్వమహిమనతి న 
త్వ్వరితగమున సెద్ది గలుగవలయు మాంతమవమో! 
3. పెద్దన్న - 
Mest tu అ ఎమూ లక 


--- వార్చ (ప్రవరుడు గార్హ పత్య 
వహ్ని నిట్లని వొాగడె భావమునం దలంచి 


223 


శ్రీ బపముళ్ళ అచ్చుత రావ _ 


మ. దివిషద్వర్దము నీ ముఖంబున తృప్తిన్దెందు నిన్నీశుంగా 

స్తవముల్‌ సేయు (శ్రుతుల్‌ సమస్త జగదంతర్యామివిన్‌ నీవ యా 

హవనీయంబును దక్షిణాగ్నియును నీయందుదృవించున్‌ గ్రతూ 

తృవసంధాయక నన్నుం గావంగదవే స్వాహావధూవల్లభా! 

ఉ. దానజపాగ్ని హోత్ర పరతంత్రుండనేని భవత్పదాంబుజ 

ధ్యానరతుండనేనిం బరదారధనాదులగోరనేని స 

న్మానముతోడ నన్ను సదనంబుననిల్పు మినుండు పశ్చిమాం 

భోనిధిలోనం గ్రుంకకయ మున్ను రయంబున హవ్యవాహనా! 

దీనినిబట్టి చూడగా వరూధినీ ప్రవర సంభాషణములో మూలములో నున్న 
విషయములను యథావిధిగా మారనయు6 బెద్దన్నయు గూడ పరి[గ్రహించిరి. మార్పులు 
లేవనియే చెప్పవచ్చును. 

4. మనోరమా కన్యాప్రదానము. 

1. మూలము. 

శ్లో దత్వా విద్యాం తతఃకన్యాం సదాతుముపచక్రమె 

తమాహసాతధాకన్యాజనితారం స్వరూపిణం 

అనురాగో మయాప్యత్రతాతాతీవమహాత్మని 

డర్శనాదేవసంజాతో వివేషేశోపకారిణి. 

కిన్వేషామే సఖీసాచ సత్కతే దుఃఖపీడితే 

అతోనాభిలషేభోగాన్‌ భోక్తుమే తేనవై సమం 

ం౦సతా 

స్వభావరుచిరైరాత్మద్భక్‌ కధంయోషిత్‌ కరిష్యతి 

సాహంయధాతేదుఃఖార్తే మత్యృతే కన్యకేపితః 

తధాస్థాస్యామితద్దుఃఖేతచ్చోకానల తాపితా।। 

2. మారన 

వ. స్వరోచికి నాయుర్వేద విద్యనిచ్చి యక్కన్యక నీయ నుపక్రమించిన తండ్రికినామె 
యిట్లనియె. - 


-సాలాతీ వైజయంతి - 


మ ce 
మనమున రాగష్టైనయది మానుగ నైనను తండ్రి నా కతం 
బునం బటురోగదుఃఖములంజొందుచు 


ఎత 
మనసిజభోగలీలకును మానస మెమ్యెయి కు నూల్మొనున్‌. 


ఏఎనకుపకారియైన సుకుమారుని సనితసింజూచినపు నా 


కం. (క en (బతి 

సేయంగశక్యంబె? జంభజిన్నిభ శఫరా 

త్యాయతలోచన యైన మ 

దీయాత్మజ నీకు నిత్తు దేవీమణింగన్‌. 

కం. ఆయుర్వేదము.గైకొని 

యీయింతినిం బెండియాడు మెలమి రమానా 

రాయణపరిణయగేయ వి 

గాయనగంధర్వమైన కవ్వపుగొండన్‌. 

అని మాత్రమే చెప్పి యిందీవరాక్షుండు మనోరమతో వెంటనే తన పట్టణమునకుం 
బోయెను. మనోరమ యచ్చట నేమియు మాటలాడుటలేదు. 

ఈ మనోరమా కన్యాప్రదాన సందర్భములోం బెద్దనార్యుండు మూలముకంటెను మారన 
కంటెను (బ్రత్యేక భిన్నమార్గమునం బోయెను. మూలములో నున్న ప్రకారమే 
యించుకయు. దప్పకుండ మారన తెనింగించినట్లు స్పష్టమగుచున్నది. అనగా 
నిందీవరాక్షుండాయుర్వేదముతో. బాటు తన కూతురగు మనోరమను స్వరోచి కిచ్చుటకు 
వాగ్దత్తముజేసిన వెంటనే ప్రక్కనున్న మనోరమ తన యభిప్రాయము తండ్రికిని 
స్వరోచికినిం దెలియంజెప్పెను. తన కుపకారముంజేసిన స్వరోచియందామె కనురాగము 
పొడమిననుందనమూలముగ నార్తింబొందిన సఖులు రోగబాధితులైయుండం దనకుం 
బరిణయసౌఖ్య మెట్లురుచింపంగలదని దీనాలాపముల బలికెను. పెద్దనార్యుం 
డీసమయమునం బ్రత్యేకముగా వేజు మార్గమునం బోయెను. ఇందీవరాక్షుండు స్వరోచిం 
దనకుమార్తెను బరిణయముకై యిచ్చెదనని ప్రతిజ్ఞసేసినపుడు మనోరమ దగ్గరనేయున్నను 
నించుకైనను మాటలాడలేదు. పెండ్లిమాటలుజెప్పి వెంటనే న్వస్థానమునకు 


ాాాాయూాాాాాాాా- 


_శ్రీ బేమరుళ్ళీ అచ్చుత రావ. 

బయలుదేరుచున్న తండ్రితోం దానును బయలుదేరి వెళ్లినట్లు పెద్దన రచించెను. 
తండ్రితోంగాని స్వరోచితోగాని యొకమాటయైనను బలుకలేదు. ఇట్టి ముఖ్యమైన 
మార్చుంజేయుటకు6 గారణమేమి? మనుచరిత్ర కధా[క్రమము యావత్తును 
బహుజాగ్రత్తగను, సూక్ష్మదృష్టితోను మూలానుసారముగ నడిపించిన పెద్దనార్యుండు 
ఈ విషయమున మరచిపోయెననిగాని ప్రమాదవశమునం దప్పిపోయెననిగాని 
చెప్పవలనుపడదు. ఏలయన మనోరమ తన మనోవిచారమును వివాహానంతరమున 
భర్తతోనేకాంతముగ నున్నప్పుడు విన్నవించుకొన్నటులు పెద్దన్నయే రచించినాండు. కాబట్టి 
మనోరమ వాక్యములను పెద్దన్న యుద్దేశపూర్వకముగ స్టలాంతరమునకు మార్చినాం 
డని చెవ్పుకొనవలసియున్నది. అనగా తన్ను న్వరోచికిం బెండ్లిచేయుటకు 
నిశ్చయించుకొని తండ్రి వాగ్దత్తమునుచేసినపుడు తాను మిన్నక యూరుకొని 
వివాహానంతరము తనపతితోం గేలీమందిరమున నుండ భర్తను వేడుకొనెను. ఈ మార్చు 
యొక్క యుద్దేశమును స్వారస్యము మనము గ్రహింపవలెను. 

వివావామునకుం బూర్యమేమియు మాటలాడక వివావోనంతరము వతి 
రతికుతూహలుండై యుండ నాతనిని నాసమయమున వేడుకొనుట వెలయాలి 
వర్తనమనియు, మనోరమ భోగస్రీవలె నటించినదనియు (బ్ర. శ్రీ. కాశీభట్ల 
బ్రహ్మయ్యశాస్రిగారు తీవ్రముగా నాక్షేపించిరి. కాబట్టి యీ విషయములో మనోరమ 
శీలమెట్టిదియో పెద్దనార్యుండీ మార్చేలంజేసెనో మనము పరిశీలింపవలెను. తన తండ్రి 
తనను స్వరోచికింబెండ్లిచేయ నిశ్చయించుకొని వాగ్దత్తము జేయుచున్నప్పుడు దానేమియుం 
బలుకక, యిష్ణానిష్టములేవియుం దెలియంజేయక మిన్నక యూరకొని తండ్రితోంగూడ 
వెడలిపోయెను. అనంగా దనతండ్రికిని బెండ్లికుమారునకునుజరిగిన సంభాషణములోం 
దానేమియు6 బాలుగొనలేదు. తనను బెండ్లిచేయుట తన తండి వనియేగాని 
తానావిషయములో నేమియుంగలుగంజేసికొనుట యుక్తముగాదని తలంచి 
యూరకున్నదా? వివాహ నిర్ణయము కేవలము మాతాపితృసంబంధమేనా? లేక 
కన్యాభిప్రాయముతో నేమైన సంబంధించి యున్నదా? ఇదియే మనము ముఖ్యముగా 
నిర్ణయింపవలసిన విషయము. మన హిందూ సంప్రదాయములో నగ్రవర్ణములలో గొప్ప 
కుటుంబములందు జరుగుచున్న వివాహ సంబంధములెట్లు నిర్ణయింపంబడుచున్నవో 


లాలాాాోోోోోాాయలాాాాాాాాాా 


ఆాాంలసాఫాతీ వైజయంతి 


మనము యూహింప వలసియున్నది. ఈ కాలమున గొంచెము మార్చున్నను 
యింతకుంబూర్వ్నము రాజకుటుంబములలోని కుమారితలను వివాహము జేయునపుడు, 
పెండ్లిమాటలు జరుగుచున్నపుడు, పెండ్లికాందగుకన్య లెమైనను వారి యభిపాయములను 
జెండ్లికుమారునియెదుటం౭గాని, వారి బంధువులయెదుటంగాని బాహాటముగాంజెప్పుట 
మన దేశాచారముగానున్నదా? అను విషయము మనము ముఖ్యముగా 
లోచింపవలసియున్నది. అట్టి యాచారము మన దేశములో లేనియెడల మనోరమ 
తన పెండ్లి మాటల సమయముననేదైన మాట్లాడుట కవకాశమెట్లుండును? కులీనులగు 
కన్యలు తమ వివాహ సమయమునం దమ యభిప్రాయములను గాంబోవు భర్తలయెదుటం 
గాని వారి యాత్మీయబంధువుల యెదుటంగాని యెన్నడును మాట్లాడుట కేవలము 
దూవ్యమనియు, నశ్లీలమనియు నభిప్రాయము లో మనమున్నాము. మన 
దేశాచారమునకు ననుగుణముగానే మనోరమ కూడా తన యభిప్రాయములు మనసులో 
దాచుకొని వివాహమైన తరువాత బతికి నేకాంతముగా నివేదించుకొనినది. ఇది గొప్ప 
కుటుంబములలోని కన్యల సౌశీల్యమేంగాని వెలయాలి వర్తనముగాదని మన 
దేశాచారమును, మనవ్యవహార పరిజ్ఞానమును గలవారొప్పుకొనకతీరదు. 

అయితే దీనికొక యాతంకమున్నది. ఈ యాచారము మన దేశములో 
ననాదిగానున్నదా? లేక యిటీవల నుత్పన్నమైనదా? అనాదిగా నున్నయెడల 
మార్మందేయపురాణములో రాజకన్యయగు మనోరమ యెట్లు తన యభిప్రాయము 
వెంటనే తెలుపంగలిగెను? అని ప్రశ్నింపవలసివచ్చును. పౌరాణిక కాలములో మన 
దేశమందు గన్యలకు వాడియా స్వాతంత్ర్యము లెక్కువగా నుండెనేమో యని 
మనమూహాంచుట కవకాశము గలదు. ఆ కాలపు వ్యవహారములను బట్టీ మనోరమ 
తండ్రియెదుట స్వరోచితోం దన యభిప్రాయము స్పష్టముగాం జెప్పంగలిగెను. కాని 
యిప్పటికాలమువలెనే పెద్దన్న కాలమందును రాజకన్యలు వివాహ సందర్భములలోం 
దమ యభిప్రాయములు వెల్లడిగా మాట్లాడుట యనుచితమని సంఘ మర్వాదలలోం 
గట్టుబడియున్నవారే! కావున దన దేశ కాలవ్యవహారబులంబట్టి పెద్దన్న యీ పెద్ద 
మార్పు జేసినవాడయ్యెను. పౌరాణిక కథను బౌరాణిక నియమముల నుండి తప్పించి 
తన కాలానుసరణముగ (వాసినాడని పెద్దనార్యుని నిందింపవచ్చును. కాని మనోరమ 


———— — — — — 0 ——————— 


oJ 


_శ్రీ నోకముళ్ళ అచ్యుత రార. 


వర్తనము వెలయాలి వర్తనమనియు, భోగటప్రివలె నామె స్వరోచిని వంచింపం 
దలచినదనియు నిత్యాది ప్రసంగములు చేయుట చాలా యనుచితము, అసహ్యము, 
అని మనవి చేయుచున్నాను. తన్ను స్వరోచికిం బెండ్లిసేయుదునని తండ్రి చెప్పిన 
క్షణమునుండి యామెస్టితి పూర్ణముగ మాజినది. స్వరోచి తనకు భర్తయైనవాండే; 
పాణిగ్రహణము కాకపోయినను మనస్సంకల్పమున నాతండు భర్తయయ్యెను. కావునం 
బతితో వెల్లడిగం దండ్రి సమక్షముననైనను మాటలాడయోజింపదు. కావున మనోరమ 
మిన్నకుండెను. కాని చెలికత్తెలకుందు ఆమెడెందము నెట్లు కొందలపెట్టుచుండెనో 
శయ్యాగృహమునం బతితో నేకాంతముగ మాట్లాడుట కవకాశము గలిగిన వెంటనే 
ద్యోతకపరచినది. అంతకుం బూర్వమామె యాప్రసంగము జేయుటకుం గొంచెమైనను 
పై కారణములచే వీలుకలుగలేదు. వీలుకలిగిన వెంటనే మొదటి పనిగం దన చెలికత్తెల 
రుజనుగుతించి పతిని బ్రతిమాలుకొనినది. కావునం బెద్దన్నగారు చేసిన మార్పు మన 
కులాచారమునకును, మన సంఘమునకునుం దగినట్లుండుటకే యాతడు మనః 
పూర్వకముగం జేసినాండని మనవి జేయుచున్నాను. 

కావున కథా సంవిధాన విషయములో పెద్దనార్యుని కూర్పు చాలావరకు 
మూలానుసరణముగ నున్నను, అతడు చేసిన కొలది మార్చలను జెచిత్య మర్యాదలను 
మించకుండ కధానిర్మాణమున కొకవిధమైన స్వాభావికత్వమును, సౌమనస్యతను కలుగం 
జేసినవని నిస్సంశయముగాం జెప్పవచ్చును. 

ఈ కథానిర్మాణ సందర్భములో పెద్దనార్యుడు చేసిన మరికొన్ని చిరుత మార్పుల 
యౌచిత్యమును సమర్ధించుచూ నా వ్యాసములో విపులముగ వ్రాయవలసి వచ్చినది. 
రసవిషయములో నచ్చటచ్చట స్టాలిత్యములున్నను, కధానిర్మాణములో మాత్రము 
అనౌచిత్యదోష మెచ్చటను జూడబోమని నిస్సంశయముగాం జెప్పగలను. “అనౌచిత్యాద్భతే 
నాన్యత్‌ రసభంగస్యకారణం” అని క్షేమేంద్రుడు చెప్పినాడుగదా! 

కావ్యరచన: శైలి 

ఆంధ్ర కవిత్వమున మొట్టమొదట రాజమార్షము జూపినవాండు నన్నయభట్టారకుం 
డైనను కవిబ్రహ్మయగు తిక్కన సోమయాజియే మొదటి యాచార్యుందని చెప్ప 
వలసియున్నది. తిక్సనసోమయాజి యనేక శిష్యులకును, ప్రశిష్యలకును నాంధ్ర 


eC see 


ఆాాాాాాసాహితీ వైజయంతి 


కవితామాతమును ధారపోసి పోషించి యొక యాలఢ్రకవితాశాఖను(50%100! of £౮- 


ళు 


ను శ ఇయ తే ~ వ ఇన. ఎడ గ 
6) స్తాపించెను. కేతన, సోమన, మారన, మంచన మున్నగు మహాకవులామవాోత్ముం 


pan 
a న = fm అ fet ల aye (౯ శ = 
దు జూపిన దాకిగెబజొయి యనెక యుడ్రంధములు రచియించి, యాం ధ్రకవిత్వమును 
తీ 
జ 
డు వందల 


చిరస్తాయిగా నెలకొల్సిరి. తిక్కనసోమయాజి యా దర్శనశక్తి సుమారు రెం 
సంవత్సరములవరకు నాంధ్రకవులయుల్లములలో పల్లవించుచుండినది. అతని 
కవితాపద్దతి ముఖ్యముగా రసబోషణయందును భావవిస్సురణయందును నెక్కువ 
ప్రాముఖ్యముజూపుచుండెను. భాషావిషయికములగు శైల్యలంకారములవైపు నాతండు 
దృష్టిమరల్బలేదు. తాను, “ఉభయ కావ్యప్రాఢి బాటించు శిల్పమునన్‌ బారగుందనని" 
చెప్పి ముఖ్యముగా కావ్యశిల్పమునకే (పాముఖ్యమునిచ్చెను. శెలివిషయమంతయు 
శిల్చమున కధీనమేగాని యధిక మని తలంచినవాండుగాడు. కావున నతని కవితారీతి 
ననుసరించినవారందరు భాషకంటె భావమునకే యొక్కువయాదరముకనుపర్చిరి. 

ఇట్లుండంగ్రమక్రమముగం దికయజ్వపద్దతులు (్రాతగిల్లినవి. ఆంధ్రకవులు 
(గొత్తదారులకొఅ కెదురుజూచుంచుండిరి. మటియొక మవానుభావు6 డుదయించి దారిం 
జూపినగాని సామాన్యులకు ద్రోవతెన్నులు గాన్సింపపుగదా? 

శ్లో: యద్యదాచరతి శ్రేష్ట స్తత్తదేవేతరోజనః 

సయత్ర్రమాణంకురుతే లోకస్తదనువర్తతే. (భగవద్గీత) 

మ అమలోదాత్త మనీషి నే నుభయ కావ్య (వొఢడింబాటించు శిలమునం బారగు6 
డన్‌ గళావిదుండ (తిక్కన: నిర్వచనోత్తర రామాయణము) (ఇక విమర్శ) 
శ్రీశాస్రిగారి విమర్శనము నాలు శీర్షికల క్రింద విభజింపవచ్చును. 1. కథాసంవిధానము, 
2. రసము, నీతి ౩. పాత్రపోషణము 4. శైలి. 
1. కధాసంవిధానము:- మనుచరిత్రమునందలి కథాసంవిధానము గుటించి శ్రీశాప్రిగారు 
వ్రాసిన విషయములు. “స్వారోచిషమనుసంభవము రస సమంచిత కథల నొప్పునది 
గానం దన రచన కనుకూలమంట. 'సవహజముగ రస సమంచితత్వముగల కథలేవో 
యెంచికొని వానినిదన రచనలోంబెట్టి రసము పుట్టించు సామర్ధ్యము తనలో నంతగ 
లేదు.” ఈ విథముగాం బెద్దనార్యుని కథాసంవిధానముంగూర్చి శ్రీశాప్రిగారు వ్రాసిరి. 
మనుచరిత్రకథ నెంచికొనుటలోం బెద్దనార్యుని కెంత మాత్రము నధికారము లేదనియు, 


_శ్రీ బోపముళ్ళ లయ్యుత రార. 


౬ 


యాజ్ఞాపించిరనియు మనుచరిత్రము జాగ్రత్తగాం జదివినవారికి స్పష్టమగును. అది 
యట్లుండ నీవాదమెంత నీరసముగా, నెంత విపరీతముగా నున్నదో యోజింపుడు. 
మహాకవులు రసవంతమైన కధల వెదకికొని కావ్యములు రచియించుటకుం గారణము 
వారు రసహీనము లగుకథలను రసవంతములుగం జేయలేకపోవుటయె యని 
శ్రీశాప్రిగారి మతము. కాళిదాసు, భవభూతి, షేక్షుపియరు, మిల్దను మున్నగు మవాకవులు 
శ్రీశాప్రిగారి మాటలు వినినచోం దలలు వంచుకొని సిగ్గుపడవలసినదే! ఏలయన నీ 
మహాకవులందజు రనవత్తరమైన కథలనే వెదకి వానిని నాటకములుగాంగాని 
(ప్రబంధములుగా౭గాని వ్రాసినవారే. వీరి పనివంటి పనిని శ్రీశాస్తులుగారు నిరసించుట 
చాల నాశ్చర్యముగ నున్నది. ప్రపంచములో ధనికులును దరిద్రులును జక్కని పిల్లలను 
వెదకి వివాహములు చేసికొందురు. శ్రీశాప్రిగారు చెప్పిన కారణమేమనంగా వారు 
కురూపులగు పిల్లలకు నగలు నాణములు పెట్టి దృష్టికింపుగాంజేయలేరు, గాన సహజ 
సౌందర్యముగల పిల్లలనే వెదకి పెండియాడుచున్నారని. ఈ వాదము గుణించి 
యింతకంటె నెక్కువగా వ్రాయనక్కరలేదు. కేవలము జ్ఞానశూన్యుడుగాని యేమనుజుం 
డైనను శ్రీశాస్రిగారి వాదము నంగీకరింపండని నొక్కి వక్కాణింపవచ్చును. 

ఇంకం బెద్దనార్యుడు చేతగానివాండై రససమంచిత కథలతో నొప్పారు స్వారోచిష 
మనుసంభవమను కధను గ్రహించి ప్రబంధము రచింపంబూనెను. కాని “మూలము 
నందున్న కథనైనను సందర్భశుద్ధిగం జెప్పలేకపోయినాడు.” ఇది శాస్త్రిగారి 
యభిప్రాయము. దీనికి వారిచ్చిన హేతువులు. 

కుతపకాలము- మధ్యాహ్నము. ప్రవరునియింటం గుతపకాలమున- అనంగా, పదు 
నొకొండు-వండడ్రైండు గంటల మధ్యను - ఒక యోగి నిద్ధుండు వచ్చి 
యాతిథ్యమునాందెనని కాన్పించుచున్నది. భోజనానంతరమునం గొంతసేవు 
ప్రసంగములు జరిపి, సిద్ధనిచేం బాదలేపముం బొంది ప్రవరుండు హిమగిరికిం బోయి, 
యచ్చటం జోద్యములు చూచి మధ్యాహ్నమైనట్లు కని పెట్టినాండని గ్రంథమందున్నది. 
కుతపకాలమునకు మధ్యాహ్నమునకు నడుమ నిన్నిపనులుజరుగునా? కావునం బెద్దన్న 
కాల నిర్ణయములం బొరపడెనని కొందజును, లేదని కొందజును, వాదోపవాదములు 


నా పనిని శ్రీకృష్ణదేవరాయలవారే చేసి పెద్దన్ననుం బ్రబంధము రచియింపుండని 


ఈ కుతపకాల విషయము పెద్దన్న గంధమండొక కళంకముగా: జెప్పునంతటి గొప్పు 
విషయమా! ఇది యీ మహాప్రబంధమునందొక తృణలేశముకన్న నల్పతరమైన 
యంశముగాదా? దీనిని గుజించి మనుచరిత్ర విమర్శకులందజు మహాబుద్ధిశాలు 
లెంతెంత ప్రయాసములం బొందిరో చూడం జూడం జోద్యముగనున్నది. “ఇది యొక 
ప్రమాదము. అంతగాం బ్రజ్ఞాలోపముం దెల్పునది గాద”ని చెప్పి శ్రీశాస్రిగారే యౌదా 
ర్యముం గనుపజిచిరి. 

2. కలి యను గంధర్వునికథ:- ఈ కధను మనుచరిత్రమునం బెద్దన్న సరిగా నతుకలేదని 
శ్రీశాప్రిగారి యభిప్రాయము. “ఏ గంధర్వుండు తద్విలాసముల మున్నీక్షించి 
తానెంతయున్‌ రాగాంధుండయి” అని యీ గంధర్వునిగూర్చి హఠాత్తుగ నెత్తికొనినాం 
డంట, కాని యతని పేరు, నాతని పూర్వవృత్తాంతము, వరూధినికిని నతనికిని నదివజలో 
జరిగిన మోహతిరస్మార మిత్యాది విషయములు కథారూపముగం జెప్పంబడలేదంట! 
ఇదియొక యసందర్భమంట. 

వరూధినీ ప్రవర సంవాదము సంపూర్ణముగ వర్ణించి, ప్రవరుండు వరూథినియొక్క 
కాముక ప్రయత్నముల నన్నింటి నుల్లంఘించి యామెను వీడిపోయెనని చెప్పి తదుపరి 
కథను సాగించుటలో ముఖ్యముగ మతియొకండు ప్రవరవేషము దాల్చి వచ్చి 
వరూథినిదృష్టి నాకర్షించెననియు, నామె యాతండు ప్రవరుండేయని భ్రమపడి 
యాతనితో భోగించెననియు. దత్మారణమున స్వరోచిపుట్టె ననియుంజెప్పుటయె ముఖ్య 
విషయమగును. కాని యామాయా ప్రవరుని పూర్వ వృత్తాతమంతయుంజెప్పుట యంత 
ముఖ్యముగాదు. పూర్వోత్తర సందర్భములను6 గధాప్రణాళిక కొజికుం గొంచెము 
సూచించినం జాలును, మాయా ప్రవరుండు కేవలము క్రొత్త పురుషుండు కాండనియుం 
బూర్వము వరూథినిని వరించిన యొక గంధర్వుండనియుం. గవి యొక పద్యములోం 
జెప్పవలసిన దంతయు గ్లుప్తముగం జెప్పినాండు. అంతఃకథను బెంచి ముఖ్యకథ 
కంతరాయము గలుగ జేయకుండుట కథాసంవిధానమున నొక గుణ విశేషమై 
యుండనోపు! 


లాలా ID ———— 


_శ్రీ బోకుకుళ్లి అచ్యుత రాలు. 


'కలియను గంధర్వుని పేరెత్తకపోవుట యేలయని శ్రీశాస్రిగారు ప్రశ్నించిరి. 
దానికొకకారణము నాకు స్ఫురించుచున్నది. సహృదయుల రయుదురుగాక! 'కలిియను 
పేరంత మనోహరమైనది కాదు. ఈ నామము సమస్త దుర్దుణ సమూహ సూచకము. 
ఈ పేరిటివాండు స్వరోచికిందండ్రియయ్యెనని చెప్పిన నగౌరవముగ నుండనోపునని 
తలంచి కవి పేరిడ మానెనేమో! మతియొక చిన్న సూచన, ప్రారంభములో నీ స్వారోచిష 
మనుసంభవ కధను బ్రబంధముగ రచియింపవలయునని శ్రీకృష్ణదేవరాయలు కోరినప్పు 
డాచక్రవర్తి చెప్పినట్లీమాటలు వ్రాయబడినవి. 

“మనువులలో స్వారోచిషమనుసంభవము... విననింపు కలిధ్వంసకము-” కలి థ్వంసక 
మగుకధలో 'కలియను వురుషుండు స్వరోచికిం దండ్రియగుట యెట్లు పొసంగును? 
ఇది స్వవచన వ్యాఘాతముగ నెంచంబడవచ్చును. ఈ సూక్షాంశమును గుటించి 
సహృదయు లాలోచింతురుగాక! 

3. ఈ గంధర్వుండు ప్రథమమునం బలికిన పలుకు లసందర్భముగ నున్నవని శ్రీశాప్రిగా 
రాక్షేపించిరి. 

“ఒక్కొక వేళం బద్మముఖు లొల్లమింజేయుదు రొక్కవేళంబెన్మక్కువ గారవింతురు 
క్షణక్షణముల్‌ జవరాండ్ర చిత్తముల్‌.... సుఖింపంగాందగున్‌. 

ఈ మాటలు పూర్వపరాజితుండగు గంధర్వుండు చెప్పవలసిన మాటలుగాని తన రూప 
మున మార్చుకొని మజియొక రూపము దాల్చిన వాండు చెప్పవలసిన మాటలు గావని 
వారి యాక్షేపణము. ఈ యాక్షేపణము సమంజసముగానే యున్నది. ఈ మాటలు 
సందర్భమునకుం దగియున్నట్లు కాన్సింపవు. 

ఇంక మతీకొన్ని స్వల్పాంశములనుగూడ నసందర్భములుగ సూచించిరి. అచ్చరల 
“అస్వేదత”యొకచోట, “స్వేదత” మజొకచోట- ప్రవరుండు, అప్రతిగ్రహీతయని 
యొకచోట, కాసువీసములు దొరకక పోవుటచేం గలిగిన దారిద్ర ప్రశంస యొక 
చోట-ఇయ్యది స్వల్పాంశములను మాత్రము సూచించి కథాసంవిధానమును బెద్దన్న 
సందర్భశుద్ధిగ వ్రాయలేదనియు6 గథను బాడుచేసెననియు నిర్విష్ట నిరసోక్తులం 
దెగనాడిరి. పైనుదాహరించిన యంశములన్నియుం గొంచెమెచ్చుతగ్గుగాం తృణలేశములు, 
నెరసులు. ఇవి కథకు నేవిధమైన బాధంగాని యనౌచిత్య దోషముగాని యంతరాయము 


లాలా టా 


ఆలాాసాహితీ వైజయంతి 


లు 


గాని కలుగంజేసినవికావు. ఈ స్పల్పస్తాలిత్యములవల్లం గథయండు సందర్భశు 


౨ ప్రతి మహా గ్రంధమందును గొంచెమైన నుండ 


Mt 


గణింతురె యపారములౌ మణు లెల్లనుండంగన్‌” అని కమసాలిరుద్రయ్య చెప్పిన 
లీనలుసులను బబట్టియొకయద్రంథమునంతయుం దెగనాడుట విమర్శనౌదార్యమును 
గాని పరిణామ పరిజ్ఞానమునుగాని సూచింపవు. 

4. రసము-సీతి, మనుచరిత్రమునందలి రస విమర్శనమందును, నీతివిచారణమందును 
శ్రీశాప్రిగారు చాలవజకుం బొరపడినారు. వారు చేసిన తప్పిదములు బడిపిల్లలు చేయం 
దగినవి కాని యనుభవశాలులును విమర్శవిశారదులునగు శ్రీశాస్తిగారు చేయం 
దగినవిగావు. 

వీరు చేసిన పొరపాట్లు సామాన్యదృష్టిని రెండు విధములుగా విభజింపవచ్చును. 

1. దేశకాలపాత్రముల నాలోచింపకుండుట 2. కథాపాత్రములు వారి వారి యవస్టలతోం 
జెప్పిన మాటలను గేవలము కవిహృదయమనియే దురఖిప్రాయపడుట. 

ఈ రెండు విధములగు పొరపాట్ల మూలకముగ వారీ కావ్యము నీతి బాహ్యమనియుం 
దుచ్చశృంగార రసభరితమనియు స్థిరపటిచిరి. వీరి యభిప్రాయములను బ్రతిఘటించుట 
కాంధ్రగీర్వాణ వాణీ విషయమై కొంత ్రస్తావనగాం జెప్పవలసియున్నది. 
ప్రపంచములో నేవాజయమును జూచినను శృంగారరసమే ప్రధాన రసముగ నున్నది. 
ఆ శృంగారరస మనేక విధములం బ్రదర్శిత మగుచున్నది. దేశభేదమునుబట్టి శృంగార 
రసవర్ణనాభేదము చూపట్టుచున్నది. పాశ్చాత్య దేశములలో శృంగారరసవర్ణనము 
ప్రాచ్యదేశములందలి శృంగార రసవర్ణనమును బోలడు. మన హిందూ దేశములో 
(బాచీన కాలమునుండియు శృంగార రనవర్శమ్రునకు నాయికానాయుకుల 
బాహ్యావయవర్ణనము ముఖ్య విశేషముగా నిర్ణయమైనది. పురుషులలో నవయవ 
సౌందర్యము స్రీలలో6ం గచకుచాదివర్ణనములు శృంగారరసమున కుద్దీపనములై 
యువొంగములైనవి. ఈ యాచారము సంప్రదాయసిద్ధమైనది. మహాకవులందటు నెంత 
నీతిప్రబోధకులైనను గచకుచాదివర్ణన నెంత మాత్రము దుర్జీతిశేరకమని 
యెంచియుండలేదు. ఈ సంప్రదాయము తొలుదొల్త సంస్ఫృతవాజ్మ్యయమునందుం 


గ్ర 
తీ 


_శ టోపుకుళ్ట అచ్యుత రావి _ 
బుట్టినది. సంస్కృతము మాతృక కాన దేశ్వవాజబ్బయపుత్రికలందుంగూడ నీవాడుకయే 
ప్రసరించినది. కావునం గచకుచాదివర్ణన మీ కాలము వఅకుం గవులలో ననివార్యమైన 
కావ్యరీతిగం బరిగణింపంబడినది. ఇప్పుడిప్పు డాంగేయసంసర్దమునం గొంతవజ కీ 
సంప్రదాయము మాజుచున్నది. గాని, మన దేశమందలి ప్రాచీన వాజ్బయముం 
బరిశీలించుచున్నపు డీనాంటి రసప్రమాణములనుపయోగపబుచుట యన్యాయము. 
మతియు వాజ్మయాభిరుచి ప్రమాణములు ప్రతి దేశమందును గాలభేదమునుబట్టి 
భేదించుచుండును. వాజ్మయాభిరుచి కాలానుసరణమై యనేక కారణములచే 
మాజుచుండును. ఈ భేదములంగూడ వాజ్మయ విమర్శకులు గుర్తించుచుండవలెను. 
మన యాంధ్రదేశములో6 బండ్రెండవ శతాబ్ద్బమునకును బదునాజవ శతాబ్దమునకు 
సారస్వతమున విభిన్నత విస్పష్టముగాం గాన్పించుచున్నది. పదునాజవ శతాబ్దీనుండి 
యీ యిరువదవ శతాబ్దికి నంతకంటె నెక్కువైన భేదము కాన్పించుచున్నది. 
ఈ మనుచరిత్రము పదునాజవ శతాబ్దినాంటి (గంథము. ఆ కాలమున రాజులు 
శృంగారరస ప్రియులగుటచేం దదాశ్రితులగు కవీశ్వరులును శృంగారరస లాలసులు 
కావలసివచ్చినది. శృంగారరసము లేని స్థలములయందు సైతమేదో యొక విధముగా 
శృంగారరసము చొప్పింపవలసియుండెను. శృంగారరసము వర్ణింపలేక కవిగా డను 
నభిప్రాయ మతివ్యాప్తమైనట్లు కాన్పించుచున్నది. పెద్దనవలెనె యతని సమకాలీనులగు 
ముక్కు తిమ్మన్న ధూర్జటి వారి వెనుక సమీప కాలములో వెలసిన రామరాజభూషణుం 
డు, పింగళి సూరన్న యిత్యాది మహాకవులందజు శృంగారరసభూయిష్టంబులగు 
[గ్రంథములను రచించిరి. కావున, పెద్దన్న శృంగారరసము చిత్రించుటలోం దన 
కాలమునం (బ్రకటితమగు రుచి ప్రమాణముల మించెనో లేక వ్యక్తి వ్యత్యయముల 
నతిక్రమింపక మానవజాతికి నిత్యానుభవమగు రీతిని బెంపొందించెనో నిర్ణయింప 
వలసియున్నది. 
ఇంకం బాత్రముల గుతించి కొంత యోజించెదము. ప్రతి దేశమునందును గథాపాత్రము 
లనేకములుగా నుండును. గుణదోషములు కేవలము వ్యక్తిగతములేగాక 
జాతిలక్షణములుగాను జూపట్టును. ఈ పాత్ర గుణనిర్ణయ సంప్రదాయ మన్ని దేశముల 


234 


ఆాాాాాాసాహొతీ వైజయంతి 


ఎందు నన్నివాబయములయందు6 గాన్పించుచున్నది. ఆయా వివరణములన్నిటినిం 
తు ప్రస్తుత మనవసరము. 


న దేశ వాజయములో గీర్వాణ వాజ్మయ సంప్రదాయముంబట్టి మనుష్యజాతి నాయికా 


|! 


fA fal 
eA gt 


a 


యకుతే గాక దివ్యజాతి ప్రీ పురుషులు గూడ దజచుగాం గధాపాత్రములుగాం 
బ్రవేశపెట్టంబడుచుందురు. దివ్యజాతుల చరిత్రములు పౌరాణిక క పసిద్ధములు, దేవతలు 
గంధర్వులు కిన్నరులు కింపురుషులు రాక్షసులు నిత్యాదులను మన మెవ్వరము మన 
జీవితములో జూడకపోయిననుం బౌరాణిక సంప్రదాయ ప్రసిద్దులు గాన వారివారికి 
నిర్ణీతములైన గుణదోషము లను మనము ప్రామాణికముగా నొప్పుకొనవలసియున్నది. 
ప్రస్తుతము మన మనుచరిత్రలో నప్పరసలు గంధర్వులు నాయికానాయకులుగ నున్నారు. 
వారి వర్తనములు మానవజాతి వర్తనములలోం జేరందగినవిగావు. ప్రత్యేకముగా 
మానవజాతికింజెందినవా6 డొక్క (ప్రవరుడు మాత్రమే కాబట్టి యప్పరో గంధర్వుల 
విహారవ్యవహారములు మనుష్యులమగు మన కాదర్శములు కావు. 





విద్యాప్రవ్యుత్తి 


అణా 


టే కభ్టముం-ని రొకురింగా రెడ్డ 


మనుష్య మూలాధార ప్రకృతులు రెండు : జ్ఞానము, కర్మము. జ్ఞానమనగా దెలివి; 
వస్తు స్వభావమును గనుగొనుట. కర్మమనగా కార్యము; చేయుపని. 


వీనియం దెయ్యదిప్రధానము? జ్ఞానమా? కర్మమా? పర్యాయపదముల మూలముగ 
విచారించిన నీవిషయమింకను విశద మగును. జీవితమున నాద్యమెయ్యది ౫? బుద్ధియా! 
నడతయా? యోజనయా? చరితమా? నోటిమాటలా? చేతియాటలా? 


సర్వము దెలిసినవారయ్యును మూఢులవలె, దుర్మార్గులవలె, నర్తించువారులేరా? 
అపురూపులా? అట్టివారిని గృతకృత్యులని యెవరైన శ్లాఘింతురా? మజియు, నేమియు 
దెలియని వారయ్యును సన్మార్గమున దమనైజమునుబట్టి పోవువారెందటో యున్నారు. 
గ్రామములలోనుండు వీదసాదలు తఅచు ధర్మనీతి తత్త్వముల నెజిగిన వారు గాకున్నను, 
వర్తనమునందు బండితులకంటె మొత్తము మోద డ్రేష్టులని యనేకులనమ్మిక. 
జనులతారతమ్యము నిరూపించునప్పుడు చర్యలను గణింతుముగాని విద్యను గణింపము. 
మనలో గొందజు “సుజ్ఞానమున్న జాలును, సిద్దులు చేకూరును” అని వచించెదరు. 
అదియెట్లో, నాకు జక్కగ బోధపడమికి జింతిల్ల వలసి యున్నాడను. “థర్యగుణమియ్యది, 
దాని లక్షణము లియ్యవి; తన్మూలమున (బ్రచలించుకార్యము లియ్యవి” యని మంచి 
శైలిని, అమూలగ్రముగ విచారణ నడిపి,ప్రసంగింప గలవారందజును ధైర్యమును నడత 
యందుం బ్రకటించుట నిత్యమా? జ్ఞానమును బడసిన మాత్రమునం జరిత్రము చక్కం 
బడునేని, హిందూదేశ చరిత్ర మిట్లేలయున్నది? ఇది నిష్మారణవిచిత్రమా? 
జ్ఞానయోగముచేం బరలోకమున సర్వమంగళ ములు తటస్థించునంట! అవునో కాదో 
నాకు దెలియదు కాని యొక్కటిమాత్రము సత్యము; వట్టి జ్ఞానమాలోకమున 
నేసాధనకును బనికిరాదు. దీనింబట్టి చూడంగా౭ బరలోకము మెత్తనిదనియు, నోటి 


రల Dw డర శశ Ma ప ద నలా ఆం దొ ఎం న genes ఇడ హా న 
ర న ఆత తీ Seer గర rater యు అ sem Pre నాకము mre wr Te FT 
చో ~~ 
ల కె కాంట దండ వమా రం కడియం. కాం దం దంల కాసుల మరా ధట దా 
డయా పరా LET మల. 2 అందు య మాతామునుకాని wT wwe Cue చలా 
ఓల వా. హ్‌ చ అరక 
తలా ఎం నవీరా లొ ను ర్ల నం దటక మానడు. వ టో లవర్‌ ఠా దాం చుం 
గ దరు ౨ కనను డటుకు-న డట ere se కద్భ ష్టిత Cw a ల ముది 
గూ, నో 


(| 


తవం. ముందుచళిినశ చెపలకంటె వెనుకవచిాన కొములు వాండికావా” జనాదిగా 
కూ ఈ & 


ఢి 
a 4 
ER 
న 
లో 
| 
f 
ర్జు 
OR 
: 
గ్ల 
న్‌ 
7 
ర 
రం 
29 
౯ 
£9 
0 
లే 
టో 
q 
29 
€ 
FR 
| 
లో 
et 


దాల్పానేని యదియోగమా? "కాదు; ప్రాణత్యాగము. (పాణకార్యములు 
నిత్యసంయోగములు; ప్రాణములున్నం గార్యములు, కార్యములున్న 6బ్రాణములు 
నుండియే తీజవలయును. ప్రాణములులేనిచోం గార్యములు, కార్యములులేనిచో 
(బాణములు నుండవు. కర్మమువలె జ్ఞానమారీతిని (బాణాధారముగాదు. 
పశుపక్షివృక్షసంతానములలోం (బ్రాణములును గార్యములును బలసి యున్నను, 
విద్యలున్నవా? 


కార్యాచరణమునందలి యిక్కృట్టులు, సందియములు మొదలగు నడ్డంకులు, 
యోజనలు ప్రభవిల్లుటకు మూలములు గాకున్నను తరుణములు. ఎ కష్టమును లేక 
మనకు నూపిరి యాడునట్లును, హృదయము గొట్టుకొనునట్లును, స్వచ్చందముగా 
నిత్యసారళ్యముగం గార్యములు నడుచునేని, యే యోజనకు నవకాశమును నావశ్యకతయు 
నుండవు. అట్లగుట నాలోచనలు పుట్టవు. పక్షి మృగముల జీవితముల యందు 
వ్యాపారములు మెండయ్యును జిక్కులు లేనివి. కొన్ని గతుల సంచారములచే నవి 
ప్రాణయాత్ర నీడేర్చికొనును. అట్లు మనుష్యజీవితము సుసాధముగాదు; మనలనావరించి 
యుండు స్థితిగతులు సంఖ్య యందు మిక్కిలియు నధికములు, సంశ్లిష్టములు; ఎక్కువ 
చిక్కును దాల్చినయవి.కావున యోజనాశక్తి నేమాత్రమును బ్రయోగింపని యెడల 


ఆయా 


_4 కటముంి రామలింగా రెడి- 


మనకును మననంతతికిని బ్రదుకు దక్కదు. మనుప్యజీవిత ముత్కుష్టమును, 
శాశ్వతమునైనదశం జెందవలయునన్న విజ్ఞాన మఖండముగం బర్వవలయును. 
జ్ఞానయోగవాదులలోనుండు సత్య మింతియే కాంబోలు! అయిన నొక జా(గ్రత్త: 
విజ్ఞానముండినమాత్రమున జన్మసాఫల్యము కలుగంబోదు. ప్రకృతి సిద్దాంతమేమనం 
గా, జన్మసాఫల్యమున కావశ్యకములగువానిలో జ్ఞానము నొక్మటియని. ఇంతకంటె నెక్కువ 
మహాత్యము నారోపించుట నిర్లేతుకము. 


యోజనాశక్తి యొక్క ముఖ్యోడ్డే శము కార్యసౌలబ్యము. కార్యములు 
దుర్శటములుగనున్న “నేరీతి నలవరించుకొనవచ్చును దైవమా!” యని భక్తి యోగ 
జ్ఞానయోగముల రెంటిని బకటింతుము. కార్యములు సరసరమని నిర్నిరోధముగ 
జరుగుచుందెనేని, యే యోజనములులేక నెవ్మదిగ నుందుము. చూండుడు; శిశువునకుం 
(బాణములెట్లు నిలుచును? పాలను గ్రోలుటచేత. ఈ ప్రాణాధార క్రియకుం గావలసిన 
జ్ఞానమెయ్యది? స్తన్యము గుర్తెబుంగుట. శిశువులయందింతకంటె జ్ఞాన మాదియందు 
గానంబడదు. త్రోవ తెలిసినవాండు, నడచుచుండుటయైన గమనింపక, పరచింతం 
దాల్చినవాండై, కాళ్లీడ్చి కొనిపోవం బోవుచుండును. తెలియనివాడు మాటిమాటికిని 
(ద్రోవను గూర్చిన యోజనలకు6 గడంగుచుండును; నాలుగుదారులు గలసిన చోటికి 
వచ్చెనేని “ఏదబ్బా, దిక్కు!” అని తలబ్రద్దలుగునట్లు వితర్మించును. ఏయుపాధులునులేక 
కార్యములు నడుచునేని యోజనా శక్తికి రజా” యిచ్చినవారమై, శిరోభారపీడనములేని 
జీవనము బదయంజాలుదుము. 


నాగరకత యెక్కువ యగుకొలంది బ్రదుకుపాటుల స్టితిగతులింకను జిక్కునుదాల్చును. 
తళుకులు, బెళుకులు, కోరికలు, కష్టములు, సుఖములు, సాధ్యములు అన్నియు 
హెచ్చును. అసాధ్యములని యెన్నం బడువాని సంఖ్యమాత్రము తగ్గను. పూర్వము దేవు 
డొసగిన రెండు కాళ్లతో నెల్లరును బ్రయాణములను మెల్లంగం దిన్నంగ, జరపుకొను 
చుండిరి. ఇప్పటి యానోపాయములెన్నియని చెప్పవచ్చును? వ్యోమ యాసము, 
భూయానము, భూగర్భయానము, సముద్రయానము, సముద్రగర్భయానము - ఓరామా! 
తలంచుకొన్న నొడలు గడగడ వడంకును! మనుష్యుడు సర్వసంచారప్రభావుండై యున్నా 


ఇవందనునో,'పక్తతిశాసజులచే: గనుంగొనంబడియెడు ఫిరంగులు, తుపాకులు, 
ఆ. 
నాశక్రియానాధనయం[ తములచే, జనసంఖ్యల (ప్రభావము 


దెనక్షయంబు గాంచుచున్నయది. గొట్టైలెన్ని( యున్న నేమి? ఒక్కప పురి చాలదా వానిపనిం 


|] 
0 ¢ 
గి 

గి 

గ 

( 

ల్లో 
£9 
గ 


రూటకు? యంత్రబలములేని వారెన్ని కోటైననేమి? పురాణపురుషులుగా నున్న యెడలం 
బ్రకృతిశాస్త్ర ప్రయుక్తకళాకోవిదులైనవారి 'నోటిలోం బడక తప్పించుకొని పో౭జాలరు. 
సారముపోయిన పిప్పివంటిది సంఖ్య; దానికంటె సత్వము ప్రధానము. బుద్ధిబలమును 
గార్యశూరత్వమును ననుసరించి సత్తముండును. ఒక్క బుద్దియున్న మాత్రమునం 
జాలదని యడుగడుగు నకు6 దెల్పవలయునా? మన దేశముయొక్క దొర్భాగ్యమునకుం 
గారణము మంచియోజనలు లేమికాదు; యోజనతోం దీటగునడవడి లేమి. మాటలకు 
నాటలకు సంయోగములేని (బ్రదుకు కడతేరుటెట్లు? తేర్చుటెట్లు? నాగరకత 
వ్యద్ధియగుకొలందిని మనుపష్యజీవితమెక్కువ సంశ్లిష్టమగును; మన రక్షణముకొఅకు 
గమనింపవలసిన విషయముల సంఖ్య హెచ్చును. ప్రాంతరీతి నొకటి రెండు త్రోవలలో, 
“గుడ్డెద్దు జొన్న చేనిలోం బడినట్లు” పోవుచుండినం జేటుతప్పదు; సంఘము 
మునువటికంటె నెక్కుడు[కియలనసాధింపవలయు; కార్యభారమన్ని దిక్కులను 
ఘనతరమగును; నిమిష నిమిషమునకు నూతనమార్ద్మముల నవలంబింపవలసివచ్చును; 
ఏ మార్గము మంచిది, యెయ్యది చెడ్డది; ఇది సరియా; యది సరియా; యని 
క్షణక్షణమునకును సంశయము లుదయించును; చింతాపరంపరలు మిక్కుటములగును; 
ఈ కష్టములకుం దగిన ఫలము లేకపోలేదు గాని, యూరక హాయిగాంగూర్చుండి 
కాలక్షేపముం జేయుటయే మోక్షమనువారి కీలోక మావరప్రసాదము నేనాంటికి నియ్యదు. 
అట్టివారికి పరలోకమో, పారతంత్ర్యమో, బహుశః రెండునో, గతి. వృద్ధి హెచ్చగుకొలం 
ది యోజనాశక్తియు నెక్కువ బలవంతమగును; కావలసివచ్చును. చూడుడు ఒకటి 
రెండు విధముల యాగమముల ప్రకారము వర్తించు గ్రామాణులో బుద్ధివికాసమునకు 
నావశ్యకతయు నవకాశమును గలదా? కావుననే వారి బుద్ధియు, నడతయు మందములై 
యుండును. పట్టణవాసులలోం జర్యావిధానములసంఖ్య హెచ్చియుండును గాన, 


239 


ఖే కటుముం-ి రొాషురింగా రెడి- 


నచ్చటివారు మాటల యందును, మూలంగూర్చుండి యోజించుటలందును, వలదన్నను 
బలాత్మారముగ నితరులకు బుద్దింజెప్పుటయందును గడుసమర్దులుగానుందురు. 


జ్ఞానకర్యంబుల రెంటియు ముఖ్యోద్దేశము ప్రాణరక్షణాభ్యదయంబులు. మోక్షమనుట 
యీనాటి మాటగాదు; ఎనా౭టిమాటయుం౯ గాదని చెప్పిన బాపమా? మోక్షము 
గోరువారును నేదో శాశ్వత మైనస్టితి నాశించువారేకదా! ఈ స్థితి జడస్టితియా ? 
జాళ్లఅప్పలవలె నుండవలయుననియా వారికోరిక? మతీ చైతన్యసమేతమా? అది 
యట్లుండె. అన్నిటికంటె మించిన మహత్తు ప్రాణము. (ప్రాణము ద్వివిధము' 
తనయొక్క్మయు, తనజాతియొక్కయు నని. ఎల్లప్పధక్పాత్ర ములయందలి ప్రాణములు 
బోయిన జాతియుండదు; ఇంక జాతి దుర్భల మగుడుం బ్రతియొకనికిని ముప్పుదప్పదు. 
జాతియుం బ్రజయు నన్యోన్వాశయములు. జాత్యభివృద్ధికి విరుద్ధములైన ధర్మములును, 
నీతులును నాత్మహత్యతో సమానములు. (ప్రాణముయొక్క ముఖ్యగుణము కర్మము; 
జ్ఞానము భృత్య(ప్రాయము. జ్ఞానము పుట్టినది కర్మగర్భము నుండి; కాని బిడ్డలు 
తల్లిదండ్రుల నాడించునట్లా కర్మమును వశము చేసికొనుప్రభావముం గలయది. ఉత్పత్తి 
నెట్లుండినను నీనాంటి ప్రచారములంబట్టి చూచిన నవిరెండును బరస్పరకారణములు; 
ఇతరే తరోద్దీపకములు. కార్యము ననుసరించి యోజనలు సాంగుటయు యోజనల 
ననుసరించి కార్యములు సాంగుటయు, రెండును బ్రత్యక్షములు. అయిన నొకటి, 
యోజనలు కార్యములుగం బరిణమింపకున్న క్షేతమున నాటంబడని బీజములట్లు 
నిషలములగును. గొడ్డువోయిన జ్ఞానమెక్కడ దట్టముగనుండునో యాదేశము 
మానసనక్షయవ్యాధి బాధితమని దృఢముగం జెప్పవచ్చును. 


జ్ఞానములోని జాతులు రెండు: భూత (స్థితి) జ్ఞానము, భావ్య (స్తాతవ్య) జ్ఞానము. 
భూతమనంగా నునికికి వచ్చిన వస్తువో, తప్పక సహజముగ వచ్చునదియ్య; స్థితిం 
దాల్చినదియును,నవశ్యము దాలునదియును. న్న్‌తివిధదము 
భూతభవివ్యద్వర్తమానములని. ఉదా: మనుష్యులందజు మర్త్య్యులు; అనంగా 
మరణాధీనులనుట. దీనికి నిర్వచనము - పూర్వులు చచ్చిరి; ఇప్పటివారు చావనున్నారు; 
ఇంక ముందటివారును దప్పకచత్తురు. శరీరియొక్క యనివార్యలక్షణములలో 


MR Re re అన జీ 2 శ ఇల ఆ ధ్ర అడం అసిత ల ఎటో అద 3 
ae ww మళ వరు రండ ee Ch సజ కి అపా అం ళా కం మంబంద్రుయు వ కండుముంయు. ఒక్సచెళ 
ఖా చ క npn 1 ఆగం అష సర మెద ఎం ఆక ఇడ లొ దం గట 
Sc es Tiss నుష్టులు పుట్టరన ముకొం wide రూకుక wc Cee? మునకు 

మిన 

న్‌ ! యం ఎకు దన్‌ చం వని ందిటిరా డం దరి 
కల త. హక గ roy, 2 ఎం గుర రుదు మృత్యువునకు నుండు 

Rar 


& te.) 
భూతమనుపదము వాడంబడియున్నది. బుతన, న 1. స్టితికిం —— 


మణియుం గాలక్రమముగాం జూచిన నింకముందు. బుట్టంబోవువారు చచ్చుట 
యిప్పటిపని గాకున్నను, ఏన్యాయముంబట్టి వారిమరణము మన మనుమానింపనగునో, 
యాన్యాయ మింకముందుం బుట్టంబోవునది కాదు; అదియెప్పుడో పుట్టి నది; శరీరితో 
కకత న కవలబిడ్డ. ఇప్పుడు సత్యము; రేపు సత్యము; శ్రీరాములనాండును సత్యము. 

అనంగా నియ్యది శాశ్వతము; స్వభావలక్షణము. ప్రకృతి శాస్తన్యాయములన్నియు 
నీవర్ణమునకుం జేరినయవి. ఉదా: ఆధారములేని పదార్ధము భూమ్యాకర్షణశక్తిచేం (గందం 
బడును; అగ్నిలో6 జేయివెట్టిన నొప్పియగును; ఉష్ణ్టముచే వస్తువుల యాకృతులు 
పెద్దవగుట బహుళము, ఇత్యాదులు. ఇంక భావ్య (స్టాతవ్య) జ్ఞానమును విమర్శింతము. 
భావ్య మనంగా, వచ్చినదికాదు; తనంతట, తప్పక, స్వభావసిద్ధముగ రానున్నదికాదు; 
మణీ యవశ్యము రాందగినది; మనచే రప్పింప బడవలసినది; ఎయ్యదియుండిన బాగని 
మనము కోరుదుమో, యెయ్యది తప్పక రాందగినదని మనము నిర్ణయింతుమో, యయ్యది 
భావ్యము. నాకు జెక్కలు రావలయుననుట భావ్యముగాదు. ఏలన, నది యవశ్యము 
కాందగినవస్తువుగాదు. భావ్యజ్ఞానమున కుదాహరణము: అందటు సత్యము 
చెవృవలయును. దీనికి నిర్వచనమెట్లనంగా, నందజును నత్యము చెప్పుట 
పూర్వము్రసిద్ధికిచ్చిన వృత్తాంతము గాదు; ఇప్పుడు వచ్చియుండలేదు; ఇంకముందు 
వచ్చుటయు నందిగ్గమే; అయిన నాక్కటి; వచ్చినను నరే, రాకున్నను నరే, 
లవమాత్రమైనను సిద్ధింపకున్నను సరే, అందజును సత్యమును జెప్ప వలయుననుట 
శాశ్వతన్యాయము. ధర్మములను నీతులను బోధించు న్యాయములన్నియు నిట్టివి. ఇవి 
బోధించునవి కృతంబులుగావు; కర్తవ్యములు. ఈ న్యాయములకును రాజశాసనములకును 
గొన్ని విధముల సామ్యమును గొన్నివిధముల వైషమ్యమును గలదు. అయ్యది నా 


3 


241 


_శీ కమించి దామీరింగా రెపి- 


యర్ధశాస్త్రమున విమర్శింపంబడియెం గాన, నిట ననావశ్యకము. ఈ నీతి న్యాయము 
లకును (బకృతిస్థితికిని నే సంబంధమును లేదా? అనంగా నవి నిప్ప్రయోజనములా? 
ఏనాంటికినిగావు. అందటు సత్యము చెప్పుకున్నను, జెప్పవలయుననుట సర్వత్రసత్యము. 
ఈ సత్యముండుటంబట్టియె లోకమునందు. గొంతకు6 గొంతయైన సత్యము ప్రవర్తిల్లు 
చున్నది. సత్యము ధర్మమగుటచే దత్రకారము వర్తింప మనము ప్రయత్నింతుము. ఈ 
యత్నమునకును, దన్మూలమున సిద్ధించు ఖండమో, పూర్ణమోయిన చరిత్రస్థితికిని, ఆ 
నీతియే బీజము. ఆ నీతియొక్క ప్రతిబింబమట్లు వర్తమానమును దీర్చంజూతుము. ఆనీతి 
ప్రభావముచే వర్తమానము మన ప్రయత్నానుసారముగ మాజును. అట్లగుట, స్థితిని 
నిర్ణయించు శక్తులలో భావ్యములకును స్టానమున్నది. స్టితిస్తాతవ్య్వములు రెండును సత్తులే, 
స్థాతవ్యములు మిథ్యలుగావు. అవి, ప్రకృతిశక్తులట్ల మనుష్యప్రయత్నము లేకయ, 
యమోఘముగ వర్తింపనేరవు. మన శక్తికొలంది వాని విజృంభణ ముండును. 
కార్యసాధనమునకు భూతభావ్యజ్ఞానములు రెండును నావశ్యకములు. స్టితిజ్ఞానముచే 
మనయొక్కయుం (బ్రకృతియొక్కయు శక్తులు గోచరించును. స్థాతవ్యజ్ఞానముచే 
నేయేయర్థములకై మన శక్తియుక్తులంబ్రయోగింవవలయుననుట యేర్చడును. 
“నాలాభార్ధమై నాచాతుర్యమును వినియోగింతునా? దేశ (శ్రేయమునకై పాటు పడుదునా? 
నాకైకాక పరులకై నేనేల శ్రమింపవలయును? స్వార్ధ త్యాగ మేల విధియయ్యె? దేశము 
నశించిన నేను నాశములేక యుండుట సాధ్యమా? మనుష్యమహాసంఘములో 
నిమిడియుండు నణువువంటివాండనా నేను?” ఇత్యాదితర్మములు స్థాతవ్యపరి శోధనలకుం 
జేరినయవి. వురుషార్థముల నిర్ణయించునది నీతి. ఆ యర్భసాధనకైవలయు 
నుపకరణముల వివరించునది (ప్రకృతివిద్య. “ఉండు వానిం గూర్చిన జ్ఞానము” 
వలనక్రియలయుం, దతృలములయుం దెజంగును “ఉండందగినవానిం గూర్చినజ్ఞానము” 
వలన యుక్తాయుక్తములును, గర్తవ్యములును దేటపడును. 


ఇంకం గర్మముసంగతికింబోదము. (ప్రకృత్యాది శాస్త్రంబులలోం గనుంగొనంబడిన 
న్యాయంబులను, మనుషుప్రయోజనార్ధక కార్యంబులం (బ్రయోగించు మార్గంబుల 
నాదేశించి, మనలసార్థక(శ్రములను జేయు నది కళ. జ్ఞానమునకు యోజనాశక్తి యొండు 


ఆాలాాాయోలాాాా 


-సాహితీ వైజయంతి " 


ల న వనం డ్‌ ఛే శ వక. లౌ 
చాలును. సత తానా మాజుమునకు వలయుగుణము లెపియినంగా (1) యాజనా 
మ 


ఈవ్‌ 
చా ౬ అల్ల ళా జల్ల జడ ఇడం అక అన, ఫా క అష దా ల్‌ గ దం 
శక్తకం డర వత్తుల శాస్త్రజ్ఞానము. (2)వకరి నాయప్రయోగజానము. (3) 
= 


a దిడేకముండిననే చాలునా? మంచిచెడ్డల నరసియు6 జెడ్డ్దయేచేయు చుర్మార్గు 
రెందబులేరు.? కావున ధర్యనిరతియు నావశ్యకమ. (5) ఇన్ని మనోభాగ్గ్యములు రడనను 
శరీరపరిశమము లేనిది యెకళయు సాగదు. ఆరోగ్యము, బాహుబలము, పట్టుదలయును 
ను బ్రధానవర్షములకు6 జేరినయవి. ఆత్మకృషితప్పు నింకేక్ళషియు 
లేనియెడలం. గోంతకాలము నందు బొల్లిమాటలుదప్పం దక్కినపంట లేవియు లభింపవు. 
మనః వ తోడ, నేత్రహస్తాదింద్రియ కృషియు లేకున్న నేమిఫలము? దేహక్షయము, 
దేశక్షయముం (బ్రాపించును. బుద్ధి నొక్కదానిని సవిసారముం జేసిన మాత్రమున 
నన్నివిధముల మేలులును దమంతలు వచ్చినోటంబడునని కన్నులు మూసికొని, చేతులు 
కట్టుకొని, పరధ్యానముం జేయు వారికంటె మూఢులీ లోకమున నుండరు. మనః 
కృషియు, హస్తకృషియుం గలియకయున్న నేర్చడునది “కళ” గాదు “కళంకము. 


ఈ తత్వము దెలిసినవారికి6 బ్రకృతము హిందూ దేశములో నవతరించి యుండెడు 
సర్వకళాశాలలు సరిపూర్ణములుగావని తోంపక మానదు. వానియందలి లోపము 
లనేకములు. కళాకృషి మిక్కిలియు న్యూనము. ఆధునిక పాశ్చాత్యసర్వకళాశాలలు 
విద్యాబోధనశాస్త ప్రకారనిర్మితములును, సర్వప్రజాభివృద్ధికరములును, వృదయానంద 
కరములునై యుండంగా, మన కళాశాలలింకను బౌరాణిక పంకనిర్మగ్నములై యుండుటం 
జూడం గోపతాపంబులు మనస్సును గలంచుచున్నయవి. వీనివలన మనకుపకారము 
లేకపోలేదు; కాని యది చాలదు. మజీియుం బూర్వమెప్పుడో మంచిచేసెనని యెల్లకాలము 
కృతజ్ఞతాసూచకముగా వందిమాగధ(ప్తోత్రములు చేయుచునో, చేతులుగట్టుకొని, 
నోరుమూసికొని భక్తి నమతను జూపుచునో యుండుటకు. బౌరుషవంతుండెవ్వడును 
సమ్మతింపండు. చిన్నప్పు డక్కజమైం బెంచి పెద్దవానినిగాం జేసిరిగదా యని 
జన్మమంతయు నవ్వలకు నాహుతిగా నియ్యంబోలునా? కృతజ్ఞత యంతో మంచిగుణము; 
అయినను భావికిం బ్రతికూలముల విధించునెడల దాని ననుసరించుట యన్యాయము. 


- శ్రీ కట్టటుంచి రామరింగా రెడ్టి- 


పూర్వులయెడ మనము చూపవలసిన భక్తికంటె, నింకముందు మనచే సృజింపంబడు 
సంతతివారి వురోవృద్ధికై వలయు సన్నాహముల నొడంగూర్చం బ్రయత్నించుట 
ప్రధానతరకృత్యము. రక్షించుటకు శక్తిలేనిచో సృష్టించుట మహాపాతకము. మన పూర్వులు 
మనల నీలోకమునకుం దెచ్చిరి; శక్తికొలది భరించిరిగాంబోలు; అది వారి ధర్మము; 
దానిని వారు చెల్లించుకొని పోయిరి; వారు చేసిన మేలు మజవంగూడదు; అట్టనుటచే 
మనమెవ్వారిమేలునకై యుత్తర వాదులమో యట్టి మన సంతతివారేక్షేమముల నారసి 
యాచరించు విధమున౭గాక, ప్రాచీనుల మతషప్రకారము వర్తింవవలయునని యర్థము 
చేయుట మూఢభక్తి. సంతతివారి క్షేమార్టములైన ధర్మముల కంటె మిక్కిలిగా నుపాసింపం 
దగిన ముఖ్యధర్మము లెవ్వియును లేవు. “ఉన్నవి; నాయాత్మను నేను గాపాడుకొనుట 
ప్రధానధర్శ్మము,” అనువారుందురయేని, అట్టివారు సంతానము వడయుట కనర్హులనియు 
హక్కులేని వారనియు6 దోంపకున్నె? తనగతి మోక్షములకై సంతానము బడయవలె 
నన్ను నాకుం జూడ నియ్యది పరోపకారధర్శ్మమునకు విఘాతుకమైన తలంపుగం 
గన్పట్టెడిని. అది యట్లుండె; వర్తమాన కాలముయొక్క ముఖ్యకర్మము, భూతకాలములో 
వేల్వంబడుట కాదు; భవివ్యత్తును భూతవర్తమానములకంటె నున్నతము. 
జేయుద్రికరణశుద్ధిగ బరిశ్రమించుట. . 


కావున గృతఘ్నత యనునిందకు భయపడక, సర్వకళాశాలా సంస్కారమున 
కుద్యోగింపవలయును. మొదటి వ్రేటునకు దీనికి మించిన లక్ష్యము లేదు. ఈ విషయమై 
“ ఆంధ్ర పత్రికి యొక్క యీ సంవత్సరాది సంచికలో నాకు దెలిసినంతమట్టుకు 
నిదర్శనములతో వ్రాసి యున్నాను. దానిం దిలకింప విద్యాసంస్కారోద్యోగులు ప్రార్ధితులు. 
ఇంక వేజుగ నిట దీర్చ వాదమునకుం బూనుట నాకు చర్వితచర్వణమే కాదు, మోకు 
శ్రవణబాధకమును. కావున నింతకాలము నోపికతో నా వ్యాసము నవధరించినందులకు 
వందనము లర్పించుచు, మాయనుజ్ఞమై నింతట విరమించెదను. 


వ్‌ 
త్త 





సా స్ట ట్రి ఫైటయంతి 
శిప్రభాష 
శ్రీ తర సుబ్బరాయ శాల్తీ 


శ్రీ రావుసాహెబు, మహోపాధ్యా, హిందూకేసరి గిడుగు వేంకటరామమూర్తి 
నాకు పొతిక సంవత్సరాల నుంచి విశిష్ట పరిచయము కలదు. వ్యావహారిక 
భాషావివాదమునకు అంకురారోపణము చేసిన మహోత్సవములో నేనున్నూ చందన 
తాంబూలా లందినవాడనే. ప్రారంభదశలో వారి వాదము నొల్లక తీవ్రముగా 
ఎదుర్కొనుటకు నేనుద్యమిస్తిని. పంతులుగారు నా అభిప్రాయము గ్రహించి 
వ్యావహారిక భాషలో ముద్రితములున్నూ అము(దితములున్నూ అయిన 
వైద్యజ్యోతిషధర్మశాస్త్ర గ్రంథాలను, వ్యాఖ్యానములను, శాసనములను వేవేలు నాకు 
చూపి నా అభినివేశమును సడలించినారు. నాడు మొదలుగా వారి అనుచర 
వర్దములో చేరి నా ఉడతాభక్తి చూపుచుంటిని. ఆ దినములలో పెక్కుండ్రు పండిత 
ప్రకాండులు పంతులుగారిపై తమ వాగ్వజ వర్షధ్రార నిరంతరము కురిపించిరి. 

అయినా పంతులుగారు మహామేరువువలె చలింపక తాము పూనుకొన్న కార్యము 
దక్షతతో సాగించి నేడు వార్తాపత్రికలూ, నవలలూ, చరిత్ర గ్రంతములూ, 
వ్యాఖ్యానములూ మొదలయిన వన్నీ వారి యశఃపతాకలై దశదిశల నెగురుతున్నవి. 
వేనవేలు విపక్షులు సపక్షులైనారు. ఆగ్రహమనుగ్రహమైనది. అవశబ్దము 
సుశబ్దమైనది. మచ్చు లార్యులైనారు. సర్వమూ తారుమారై తారకము ముట్టినది. 
సభాముఖమున వంతులుగారిని ఎదుర్మానే (గాంఢికాభిమాని నేడరిది. 
స్వపక్షాభిమానముతో కొంత మంది పండిత కవిచంద్రులు పగటింటి చంద్రులై 
వెలవెలబారి కనబడుతున్నారు. న్వార్ధపరత, దంభము, మోసము ఎంతో కాలము 
నిలిచి ఉండలేవు. తత్వము తలలలో నాటుకొన్నది. 

శ్రీరామమూర్తి పంతులుగారి వాదములో సత్యమున్నది. దేశ పరిస్థితులలోనూ 
భాషా పరిస్థితులలోనూ కూడా పూర్వాచార పరాయణులు మార్పులకు సహించరు. 
సంస్కర్తలు రెండింటిలోనూ ప్రకృతి కనుకూలమయిన మార్చులంగీకరిస్తారు. 
పూర్వాచార పరాయణు లేవిషయములోనూ స్వాశయమును నిర్ధారణగా చెప్పరు. 


క 


245 


శ్రీ తరా నుబ్బరాయ శాల్తీ. 
తెలుగుభాషకు నన్నయగారి భారతభాగము సమగ్ర లక్ష్యమున్నూ చిన్నయసూరి 
వ్యాకరణము సమగ్ర లక్షణమున్నూ కాజాలవు. నన్నయ భారతములో నూటికి 
20 సంస్కృత పదములున్ను 30 తెలుగు పదములున్ను కదా ఉన్నవి! సూరిగారి 
వ్యాకరణము తన నీతిచంద్రికరూపములకయినా నరివడక ఉన్నదికదా! 
జావద్భాషలు అర్ధములోనూ, శబ్దస్వరూపములోనూ, పదప్రయోగ విధానములోనూ 
కూడా మారుతూ ఉంటవి. హిందీ భాషలో 'యికార స్థానమున 'జికార 
ముచ్చరిస్తారు; “కృష్ణు శబ్దమునకు “కుష్టు (కష్ట కిత్తు మున్నగు అసభ్రంశరూపములు 
పెక్కులు తెలుగులో వచ్చినవి. “అనుమానము” సంస్కృతములో ప్రమాణ విశేషము; 
తెలుగులో సందేహము. ఈ విధముగా భాషలో మార్పులు కనబడుతున్నవి. 
సంస్కృత భాష కూడా వ్యవహారములో ఉన్నంతవరకూ మార్పు పొందుతూనే వచ్చినది. 
వైదిక కాలములోని సంస్కృతము వేరు; లోకములోని సంస్కృతము వేరు. వాటికి 
అనుశాసనములు వేరు వేరుగా ఉన్నవి. వ్యాకరణము లన్నీ ఒకనాడు పుట్టినవి 
కావు. ఒక కాలమున అసాధువులయిన శబ్దములు కాలాంతరమున సాధువులవుతవి. 
కాళిదాసుని 'విశ్రామ” శబ్దప్రయోగము పాణినీయము ప్రకారము అసాధవు; కాని 
వ్యాకరణము కూడా మారవలెను. ఒకే వ్యాకరణము భాషకు శాశ్వతముగా 
మంగళసూత్రము కట్టి స్వాధీనము చేసుకొనజాలదు. కుమ్మరి కుండలనువలె 
వైయాకరణుడు శబ్దములను పుట్టింప జాలడు. భాషావశిష్టులు (లోకజ్ఞానము 
గలవారు) సభలలో వాడే భాష “భాషిగాని కేవలము పామరులు వాడే భాష 
“భాషి”కాదు. అట్టి శిష్టభాషనే (గ్రంథములలో వాడుల సంప్రదాయము. కాలాను 
సారముగా మారిన భాషకు వ్యాకరణములు [వ్రాయుట కూడా ప్రాచీన 
సంప్రదాయమే. ఇందుకు “ననుగాత్రి” మొదలయినవి తార్మాణములు. ఇంతేకాక 
ఏ అనుశాసనమైనా భాషను సమగ్రముగా సంస్మరింపజాలదనీ, అట్టి విశిష్ట 
వ్యవహారమే సంస్మారముగా గ్రహింపదగినదనీ పాణిని “వృషోదరాదీని 
యథోపదిష్ట ” అను సూత్రముచే సోదాహరణముగా సూచించినాడు. ఈ 
యాశయమునే “భవేద్వర్థా గమాద్ధంసః సింహో వర్ణవిపర్యయాత్‌! గూఢోత్మావర్ణవికృతేః 
వర్ణనాశాత్‌ పృషోదరమ్‌”। అని అభియుక్తులు వివరించి ఉన్నాడు. శిష్ట 
వ్యవహారములో వర్ణా గమవిపర్యయ వికారలోపములు కనబడితే అవి దూష్యములు 


246 


-పాలాతీ వైజయంతి - 


కావని మనము గ్రహించడమే న్యాయము. 

నన్నయాదులకు అప్రసక్తములయిన పదపదార్దములు వేవేలుండిపోయినవి. 
నేడు నవీనములయిన భావములూ, పదార్లములూ కుప్పతిబ్బులుగా ఉదయించినవి. 
పూర్వాచార పరాయణులు నవీన శబ్దసంతతికి ప్రాచీన వ్యాకరణ పద్ధతి ననుసరించి 
(ప్రకృతి ప్రత్యయ విభగాదులు చేస్తూ ఉన్నారు. అట్లు కాగా శబ్దము నవీనమున్ను 
ప్రకృతి ప్రత్యయవిభాగాది రూప సంస్కారము ప్రాచినమున్ను అయి (శ్రావ్యతకు 
భంగము గలిగిస్తున్నది. (శ్రావ్యత ననుసరించే భాషను సంస్మరించవలెను. తమ 
ఆశయములను పరులకు వెల్లడించడమే భాషయొక్క ముఖ్య ప్రయోజనము. అదే 
సిద్ధింపకపోయే యెడల భాష వ్యర్తము. విశేషించి మాతృభాషలలో రుడిత్వర్హస్ఫూర్తికే 
ముఖ్యస్థానమివ్వ వలెను. 'ఫిజిక్సు మున్నగు శాస్త్ర విషయములను నన్నయాదుల 
భాషలోగాని కేవల పామర భాషలోగాని వ్రాస్తే అర్ధస్ఫూర్తిఆక పరివర్తన ప్రయోజనమే 
క్షీనిస్తుంది. విజ్ఞానాభివృద్ధికిన్ని వ్యవహార సిద్ధికిన్ని శిష్టభాషే ఉపకరిస్తుంది. భాషకు 
విచ్చిత్తిని శేషమును కలిగించడము కూడా ఒక ప్రయోజనమే. తార్శ్మికుడు “శుష్మో 
వృక్ష తిష్ట త్యగ్రే” అని చెప్పగా కవి “నీరసతరు రిహ నివసతి పురతః” అని 
చెప్పెనట. వీటిలో అర్ధమొక్కటే అయినా విచ్చిత్తిలో అంతరమున్నది. కవులు తమ 
రసముల కనువైన భాషను వారే సేకరించుకొంటారు. శృంగార రసములో 
అతిదీర్షనమాసాదులు ప్రయోగిస్తే అందులో రసాస్వాదమే కలుగదు. ఏ పద్ధతిలో, 
5 సందర్భములో రసపుష్టి కలుగుతుందో అది కవులకే తెలుస్తుంది. నిఘంటువులు 
అల్లకల్లోలముగా ఉన్నవి. అట్టి కోశముల సాహాయ్యముతో తమకు అసహజమైన 
భాషలో కవిత్వ మల్లితే అది రసాస్వాదన కలిగిస్తుందా? తమ కావ్యరచనకు 
రసానుకూల మైన భాషను కవులే చూచుకొనవలెను. వారు నిరంకుశులు. ఈ 
భాషా వివాదములతో కవులకంతగా (ప్రసక్తిలేదు. శాననములలోని భాష, 
ప్రాచీనాంధ్రలేఖలు, ప్రాదెనుగుగమ్మ, అప్పారావుగారి భాష- ఇవన్నీ ప్రాచీనాంధ్ర 
భాషా పరిణామములే. “గ్రాంధిక భాషే అందరికీ సుబోధముకాని వ్యావహారిక 
భాష అన్ని మండలముల వారికీ సుబోధము కాదు” అని గ్రాంథికవాదులు వాదిస్తారు. 
మాండలిక భేదములుంటే నిఘంటువులు (వాసి వాటిని చూపండి. (గ్రాంధిక భాషకు 


శ్రీ శొలొ గుబ్బరొయు శొల్లి- 


మాత్రం మాండలిక భేదము తప్పేదికాదు. భాషకు ప్రకృతి ప్రత్యయ విభాగము 
తెలియని వక్రగతి తెచ్చి పెట్టడము మంచిదికాదు. నేడు వార్తాపత్రికలలోనూ 
గంథాదుల లోనూ “గౌరవనీయులు” అనే పదము ప్రాయకముగా స్వేచ్చగా 
వాడుక చేస్తున్నారు. గౌరవ శబ్దముపైని “ఆనీయర్‌' ప్రత్యయము చేర్చుట కృతకము; 
కేవలము తప్పు. ఇట్టివే ప్రాముఖ్యత, ఏహ్యము మొదలయినవి పెక్కుపదములు 
కనబడుతున్నవి. ఇట్టీ కృతకభాషను ఆమోదించేవారు శిష్టవ్యవహార భాషను 
అంగీకరించడానికి వెనుకాడుట న్యాయము కాదు. పామరులు సరిగా ఉచ్చరించలేక 
తారుమారు చేసిన శబ్దమును సేకరించుకాని, శిష్టభాషను పరిహరించుటకాని- 
రెండున్నూ యుక్తి సహములు కావు. అర్జానుస్వారాది పీడవల్ల సహృదయముల 
భావములు లోలోపల సమసిపోకుండా ్యవహారిక భాషలోనే వ్రాయుటకు 
అవకాశము ప్రసాదింపవలెను. “నన్నయ చిన్నయల మార్గానువర్హులే పండితులు; 
అ్యలుకారు” అని చెప్పుట సమంజసముకాదు. వ్యాకరణ విరుద్ధమైన భాష అంతా 
నిషిద్ధమే అంటే సంస్కృతేతరములయిన భాషలన్నీ అపభ్రంశములే అవుతని. అవన్నీ 
నిషిద్ధములే! ఆపక్షమున సర్వవ్యవహారహాని సంభవిస్తుంది. అందువల్ల శిష్టవ్యవహార 
స కాలానుసారముగా సేకరిస్తూ దానినే సంస్కరిస్తూ ఉండవలెను. ఇదే ప్రాచీన 
భాషా వ్యాకరణ సంప్రదాయము; ఇదే శ్రీరామమూర్తి పంతులుగారి వాదము. 

వారి వాద స్వరూప సంగ్రహము 

వైదిక లౌకిక భాషలకువలెనే గ్రాంథిక భాషకూ వ్యావహారిక భాషకూ కొంత 
అంతరము ఉన్నది. వ్యావహారిక భాషను గ్రామ్యమని పేరుపెట్టి నిరసించుట 
తగనిపని. శిష్టవ్యవహారములో ఉన్న భాషలో గ్రంతములు రచించడమున్ను, వాని 
కిటీవల వ్యాకరణములు పుట్టమున్ను సర్వదేశ భాషాసత్సంప్రదాయము. ఏసుక్రీస్తు 
దేషభాషలోనే తన వరమధర్మము ఉవదేశించినాడు. బుద్ధ దేవుడు 
అహింసాధర్మములను నాటి వ్యావవోరిక భాష అయిన పాళీభాషలోనే 
ఉపదేశించినాడు. రవీంద్ర కవీ, ఆచార్య గిద్వానీ, గాందీ మహాత్ముడూ మొదలయిన 
పండితవరేణ్యులందరూ తమ తమ వ్యావహారిక భాషల్లోనే గ్రంథములు రచించి 
వాసికక్కి ఉన్నారు. నన్నయాదులు తమ కాలములో శిష్టవ్యవహారమున ఉన్న 


————— — — — —— ——నహితీ వైజయంతి 


పదములనే సేకరించి గంతములు వ్రాసినారు. వారి కాలములో ప్రాదెనుగు, 
కొందెనుగు అని రెండు లేవు. వారి తెనుగు నేటివారికి ప్రాదెనుగు అయినది. తమ 
భారతపు తెనుగునే చెక్కుచెమర్చకుండా ఆచంద్రతారకముగా వాడవలసినదని వారు 
అనుశాసించి ఉండలేదు. గ్రాంధికమునె సర్వత్ర వాదవలసినదని అనుశాసించేవారు 
దాని నిజస్వరూపమును స్పష్టముగా నిరూపించి అది సామాన్యముగా అందరికీ 
అలవడుటకు సాధనములుగా కోశములూ వ్యాకరణములూ మొదలయినవి నిర్మించి 
దేశము ముంగిట పెట్టవలెనుగదా! 

నేడు నిలిచి ఉన్న నిఘంటువులున్ను వ్యాకరణాదులున్ను ప్రాచీన భాషా 
స్వరూపమును నిస్సంశయముగా చూపలేవు. పూర్వ గ్రంధముల అచ్చుప్రతులకూ, 
తాళపత్ర ప్రతులకున్నూ చాలా భేదము కలదు. ఏ పాఠము వివ్వసనీయమో 
తెలియదు. అచ్చుపడని తాళపత్ర గ్రంతములు వేవేలున్నవి. కొప విభక్తికములు, 
శకట రేఫము, పదమధ్యమఘందుండే అచ్చులూ, జాత్యేకవచన బహు వచనములూ, 
మున్నగువాని నిజస్వరూపము నిర్ణయించడము ఎవ్వరికీ తరముకాదు. పెక్కు 
క్రియలకు (పేరణార్థక రూపము లేవో తెలియవు. ప్రాచీన కారకమెవ్వరికీ సరిగా 
పట్టుపడదు. ఇట్టి డుస్థితిలో తెలిసీతెలియని సందిగ్ధ ప్రాచీన భాషలో గ్రంథములు 
రచించిన ప్రయోజనమెవ్వరికీ కానరాదు. 

నేటి పండితులు వ్రాస్తూ ఉన్న భాష కృతకభాషగాని వ్యవస్థ గల వాస్తవ భాష 
కాదు. తమకు సుపరిచితముకాని భాషలోగ్రంథములు రచించడము హాస్యాస్పదమే! 
గ్రాంథికాంధ్ర భాషారచనకు మార్గదర్శకులగు పరవస్తు చిన్నయసూరిగారి కృతులలో 
కూడా తప్పులు వెలసినవి. ఇటీవలి మహాపండితుల రచనలలోనూ తప్పులు మితిమీరి 
ఉన్నట్లు పంతులుగారు వేనవేలు దృష్టాంతరములు చూపి తమ వాదముయొక్క 
సత్యతను లోకములో కరతలామలకము చేసినారు. వాడుక భాషలో పలు 
విధములగు గ్రంతములు రచించుట ప్రాచీన సంప్రదాయ విరుద్ధము కాదని 
తాళపత్ర ప్రతులూ, తామశిలా శాసనాదులూ, వీధినాటకములూ, యక్షగానములూ, 
నీతికథలూ, వ్యాఖ్యానములూ, పిల్లల కథలూ మున్నగువాటిని చూపి తమ 
వాదములోని సత్యతను పెక్కు విధముల రుజువు చేసినారు. ఇటీవల పరిష్మర్తలు 


శ్రీ ఈర నుబ్బరాయి శాల్ల- 

వాటిని తారుమారుచేసి పరిష్కరించి అచ్చొత్తించి భాషకు మపద్రోహము చేసినారు. 
నేటి వ్యావహారిక భాషను గ్రాంథిక భాషగా అంగీకరిస్తేనే కాని దేశమునకు 
సర్వవిధములా అభివృద్ది చేకూరదు. ఎట్టి మహా భాషాపండితుడైనా 
సర్వవ్యవహారములనూ ఎన్నడూ గ్రాంధిక భాషలో చక్కబెట్టుకోలేడు. ప్రాచీనాంధ్రము 
అన్యభాషవలె అభ్యసించ వలసినదే కాని మాతృభాషవలె స్వయముగా మనలను 
వరింపదు. దానిలో భావము లుదయింపకుండా ఉండడమే ఇందుకు తార్మాణము. 
కాబట్టి శ్రీశ్రీ ప్రభుత్వమువారున్ను ఆంధ్ర విశ్వ విద్యాలయమువారున్ను, ఆంధ్ర 
సాహిత్య పరిషత్తువారున్ను, ఆంధ్ర లోకమున్ను సత్యమును గ్రంహించి ్యవహారిక 
భాషకు గ్రామ్యాప వాదమును తొలగించి ఆంధ్ర వాజ్మయములో సముచితమైన 
స్థానమును దానికివ్వవలసినదని పంతులుగారి వాదముయొక్క సంగృహీతమైన 
సత్యస్వరూపము. 

- నా మనవి - 

క్రూరశాసనములు తలలెత్తినకొద్దీ నిరంకుశత్వము చెలరేగి దేశమును 
విప్రవసాగరములో ముంచివేస్తుంది. అట్లే గ్రాంధిక వాదులు భాషావిషయములో 
చేసే నిబంధనలున్నూ నిరంకుశత్వ మున్నూ భాషాప్రపంచమునకు విప్లవము 
తెచ్చి పెట్టుతున్నవి. నిమ్నగామిని అయిన భాషాస్రవంతికి సైకత సేతువు కట్టుటవల్ల 
ప్రయోజన మణుమాత్రమూ ఉండదు. ఆ గట్టు నిలువజాలదు. నిలిచినా పొంగి 
పొరలి జనపదమును ముంచివేస్తుంది. అనువగు తావులందు ఆనకట్టలు కట్టి 
కాలువలు తీసి జనపదమును నదీ మాతృకగా చేయడమే సరళసరణి. 

నన్నయాదులు తమ కథావస్తువుకు అనువైన ఏ కొలది పదములనో స్వీకరించి 
కృతులు నిర్మించినారు. ఆపదజాలమునకే భాషా సామ్రాజ్యములో పట్టము గట్టీ 
ఆచంద్రతారకముగా రాజోప చారములు చేస్తూ, మిగిలినపదములను వెలివేయుట 
అభ్యుదయ హేతువు కాదు. పామరు లుచ్చరింపజాలక తారుమారుచేసిన 
పదసంతతికి నియంతృత్వమిచ్చి మిన్నకుండుట కూడా మంచి పద్ధతి కాజాలదు. 

తిక్కన నానాజాతివృత్తుల పనిముట్లకున్నూ ప్రాచీన నవీన భావములకున్నూ 
వాచకములగు పదములను సర్వవిధములా సేకరించి తన కృతులలో ఉపయోగించి 
తెలుగుభాషకు పరిపూర్ణతను కలిగించి కవిబ్రహ్మ బిరుదము పొందినాడు. అబ్లై 


250, 


———————ాసాకైంత్రీ వైజయంతి 
ఆయా కాలములందు ఆయా నూతన వస్తువులకున్ను నూతన భావములకున్ను 
సంబంధించి పదములను శిష్యవ్యవహారము ననుసరించి సేకరించి భాషాసేవ 
చేయడము తెలుగువారి విధి. పూవులోని మకరందము నాస్వాధింపవలెను; 
పరియళము నాఘ్రాణింపవలెన్సు అంతేకాని రేకుల అందచందములకై తగవు 
లాడుట వృధాప్రయాసము. 

శ్రీరామమూర్తిపంతులువారి వాదలక్ష్మికి “చెవగండములు” దాటినవి. ఆమె 
శైశవము వీడి ప్రౌఢ్వమె, జగన్నోహినియై విబుధులకూ పామరులకూ భాషామృతము 
పంచిపెట్టుతూ ఉన్నది. తన హావభావవిలాసములతో సహృదయుల హృదయాలను 
చూరగొంటూ ఉన్నది. 

పండిత ప్రకాండులూ, కవిచంద్రులూ కూడా ఆమెకు జోహారు లర్పిస్తున్నారు. 
పత్రికా ప్రపంచమూ వాజ్మయ ప్రపంచము కూడా ఆమె కనుసన్నల మెలగుతున్నవి. 
పంతులుగారి వాదలక్ష్మికి దిగ్విజయము చేకూరినదని ఘంటాపధముగా 
చెప్పుతున్నాను. ఈ లౌకిక వైదిక విద్వత్సరిషత్తు సమక్షమున ఆమెను సర్వజనాంగీ 
కారముతో సింహాసనమున కూర్చుండబెట్టి సామ్రాజ్యపట్టభద్రను చేస్తున్నాను. 
ఓహోమో జయజయధ్వానములు! చారిత్రక చతురా ననులు శ్రీ చిలుకూరి 
వీరభద్రరావుపంతులుగారు ముదిమిచే వణకు చేతులతో ఆమె శిరముపైని 
మంగళాక్షతలుంచి చిరాయువు గా దీవిస్తున్నారే! ఆమె ద్వాదశ రాజమండలము 
ననుదాసీనస్థానము నాక్రమించినదే! ప్రతిపక్షులు కన్ను లెర్రచేసినా, పండ్లు పటపట 
కొరికినా, పరుషవాక్కులతో ధూళిరేగించినా మరి ప్రయోజనము లేదు. 
[్రహాయానానద్వైధీభావములకు కాలము గడచిపోయినది. సంధికింకా తరుణము 
మించలేదు. ఈ సంధి సత్రయాగమునకు ఆధ్వర్యవము చేసేవారెవరో తాము 
చూచుకొనవలెను. కాదేని కొలదికాలములో సమాశ్రయణమే కర్తవ్యమగును. 

కనుక అన్యభాషల మ్యద ననుసరించి గ్రాంథిక వ్యావహారిక వాదులు ఒక 
విద్యాపీఠమున చేరి సమరసభావముతో మెలగి విప్రతిపత్తులు వీడి సర్వగమ్యమగు 
తోవ నిర్మించుట లెస్స అని విన్నవిస్తున్నాను. ఇదే నేన్చంచు మంగళహారతి! 


wht 


251 


శ్రీరాముడు - రామాయణ 


రామణీయకము 
శ్రీ రత్నాకరం బొంరాణీ 


భారతీయాత్మ స్వరూపమైన వేద ఇతిహాస పురాణోపనిషత్తుల సమ్యగ్దర్శన 
మూర్తిమంతం వర్తమాన కాలంలో శ్రీరత్నాకరంవారు. బౌద్ధదర్శనంలో వారికన్న 
తెలుగునాట ప్రామాణికులు మరొకరులేరు. వేదాంత తత్త్వచింతనలలో పురాభారతీయ 
సంస్కృతి అధ్యయన అధ్యాపనలలో వారు సర్వడ్రేష్టులు. శ్రీ రత్నాకరం బాలరాజుగారి 
సీతారామాంజనేయసంవాద కావ్యసమాలోచనాత్మక అధ్యయనం నుంచి ఈ రచన 
స్వీక్సృతము. ఇది పాతికేళ్లనాటి రచన. 

ధర్మవిగ్రహుడగు శ్రీరామచంద్రుని చారిత్రరూపమగు శ్రీమద్రమాయణమును, 
మధుమయ ఫణితులకు మార్దదర్శియగు వాల్మీకి మహర్షి రచించినాడు. ఏ భాషయు 
నీకావ్యభాషకంటె నతిశయ విశుద్ధము, పావనము, మనోరమము, సరళాతిసరళముగా 


నుండజాలదు. 
'No language can be purer, none chaster, none more beautiful and at the 
same time simpler than the language in which the great poet has depicted the 


life of Rama' (Complete works of Swami Vivekananda-Vol 119. 255) 
శ్రీమ(దామాయణముకాక, మరియే ఇతర కావ్యమును భారతజాతికి 
శ్రీరామచ(దునివంటి మవాత్య వరివూర్ణమగం మూర్తిమత్వమును 
(ప్రసాదించలేదు. యుగములెన్ని గడిచినను, ఆ మహనీయమూర్తిమత్వము సామాజిక 
జీవనమునకును, వైయక్తిక వ్రవర్తనకును, నదాచారమును, శీలనంవదను 
ఉద్దీపింపజేయుచునే యున్నది. శ్రీరామనామము విన్న మాత్రముననే జనులకు శరీరము 


 — — —ు 7 —————— 


——— — ——సాహోతీవైజియంతి 


రోమాంచితమై ఆనందబాప్ప్రములు కల్లుచున్నవి. 

తమ్ముడగు లవునకును, లక్ష్మణ తనయుడగు చం(కేతువునకును 
పోరుగల్లుచున్నదనివిని, కోపోద్రేకముతోవచ్చి కుశుడు, అచటనేయున్న శ్రీరామదేవుని 
గాంచినాడు. ఆ మహనీయుడు తన తండ్రియేయని కుశుడెరుగడు. కాని ఆ పావన 
మనోజ్ఞ రూపమును గాంచినంతనే కుశుని మానసికోద్వేగములన్నియు నంతరించి 
హృదయమున పరమ (ప్రశాంతి భాసించినది. అంతకుమున్ను లవునకును అట్టి 
అనుభూతియే కల్లినది. 

స్నేహ (భక్తి) పూర్వకములైన ధ్యానములకు శ్రీరాముడానంద రూపము. భక్తి ధ్యానము 
లన్య(త్రచేని నచో విషయ దోవము వలన అవి దుఃఖమునే 
కల్టింపవచ్చును. శ్రీరామునియందు చేయబడిన భక్తిధ్యానాదులు విషయ సౌష్టవమువలన 
ఆహ్లాదమునే కల్గింపగలవు. లోకోత్తర ధర్మమునకు శ్రీరాముడు మనోజ్ఞమైనమూర్తి. 

“ఆ శ్వాస ఇవ భక్తీ నా మేక మాయతనం మహత్‌” 

“ప్రకృష్ణస్యేవ ధర్మస్యప్రసాదోమూర్తి సుందరః!” (ఉ. రా.చ. 6-20 -10) 

ఇది లవుని యనుభూతి. శ్రీరామదర్శనమున కుశుడు శాంతితోపాటు, విసయమును 
బొందినాడు. 

“అహో! ప్రాసాదికం రూపమనుభావశ్చ పావనః! 

స్థానే రామాయణ కవీర్దేవీం వాచమవీవృథత్‌! (ఉ.రా.చ. -20) 

రూపము ప్రసాదగుణబింధురము; ప్రభావము పావనము; రామాయణ ప్రజేతయైన 
వాల్మీకి మహర్షి వాగ్దేవికి సార్థక్యమును సమకూర్చినాడు. రామాయణమును 
ధారణమొనరించిన కుశలవులకు శ్రీరామదర్శనము, లక్షణములను లక్ష్యముతో 
సమన్వయింపజేసి, పరమాహ్షాదమును, విస్మయమును గలిగించినది. 

నేటికాలమున సైతము వివేకవంతులము, హేతువాద నిష్టాతులము నని 
విర్రవీగుచుండువారును తమ వార్థక్యమున జీవన చరమ సంధ్యలో అనుపమాన 
ధర్మసుందరుడైన శ్రీరామునకు ను రామాయణమునకును వశులై జీవనము గడుపుచు 
శాంతిని బొందుచున్నారు. 

ఉత్తర భారతమున అన్యమతమునకు జెందిన కబీరు వంటివారిని 


253 


త 


- శ్రీ రర్నారం బూంరాణో 


శ్రీరాముడాకర్షించినాడు. దక్షిణాపథమున పూర్వము మధురాంతకము నకు “కలెక్టర్‌గా 
నుండినయొక ఆంగ్లేయుడు శ్రీరామదర్శనమును బొందినాడు. తుపాను చెలరేగిన 
సందర్భమున ఒక చెరువుకట్ట తెగిపోకుండునట్లు ధనుర్పాణధారియై దానిని 
రక్షించుచున్నట్లు శ్రీరాముడాతనికి దర్శనమొసగెను. 

క్రీ.శ. మొదటి శతాబ్దము నుండి కాంబోడియా నుండి జావావరకు శ్రీరామ ప్రభావము 
వ్యాపించినది. వాల్మీకికి సైతము ఆలయములు వెలసినవి. దేవాలయములలో రామాయణ 
పారాయణము జరిగినది. ఇండోనేషియా ద్వీవములందు మతాంతరులగు 
మహమ్మదీయులు సైతము నేటికిని రామనాటకముల్తనాడించి ఆనందించుచున్నారు. 
దక్షిణ భారతము “చక్రవర్తిత్తిరుమహన్‌” అని ప్రఖ్యాత యశస్వియగు యువరాజుగా 
నారాధించినది. 

రాజ్య పరిత్యాగ సందర్భమునను, శ్రీరాముని వదనశోభయందే మార్చునురాలేదు. 
అనంత భోగాస్పదమైన వసుంధరను త్యజించు నవుడును, వనవానమునకు 
వెళ్ళునపుడును ఆ మహాత్ముని చిత్తము శాంతమై, నిర్వికారమై యుండెను, 

'నచాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోపకర్షతి! 

లోక కాంతస్య కాంతత్వాచ్చీతరశ్మేరివ క్షపా!! 

న వనం గంతు కామస్య త్యజతశ్యదే వసుంధరామ్‌! 

సర్వలోకాధిగస్యేవలక్ష్యతే చిత్తవిక్రియా (వా.రా. 11-19-82, 3839) 

'దధతో మంగళక్షౌమే వసానస్య చ వల్మలే! 

దదృశుర్విస్మితా స్తస్య ముఖరాగం సమం జా నాః(ర.వం. 12-8) 

దీనికి కారణము, వికృతిరహితమగు పరమజ్ఞానమును నాతడు వసిష్ట మహర్షిని 
సేవించి పొందియుండెను. తరువాత ప్రాపంచిక జీవితమును, దాని సర్వవిథ 
కర్తవ్యములను, విశాలదృష్టితో స్వీకరించెను. (యో.వా.) చిత్తప్రసాదకరమగు శాంతి 
శాస్త్రమును, ఆత్మవిద్యను పరిపూర్ణముగా నాత డభ్యసించెను. ఆత్మజ్ఞానము వలన 
మానవుడు ప్రాపంచిక విషయముల సారహీనతను, సంతృప్తిని కలిగించుట 
కసమర్థగువాని నిజస్వరూపమును, నెరుగుట మాత్రమేకాక మానవ పరిణామగతియందు 
సహాయకములగు పదార్ధ జాతములకు గల యథార్థ స్థానమును దెలిసికొన గలడు. 


లాలా లాలా 


——————సాహోతీ వైజయంతి 

(Sri Ramachandra the Ideal King: AnneBesant) 

శః నోదేతి నాస్తమాయాతి సుఖదుఃఖేముఖ(ప్రభా! 

యధాప్రావ్త న్ఫితిర్యన్య న జీవన్ముక్త ఉచ్యతే!! (నర్వవేదాంత సిద్ధాంత 
సారసంగ్రహము-968) 

సుఖదుఃఖములయందు నముడై యధాప్రాప్తమగువ్యవహారము నిర్వహించు 
మహాత్ముడు, జీవన్ముక్తుడని శాస్త్రములు చెప్పుచున్నవి. శ్రీరాముడు జీవన్ముక్తుడనుట 
విశదము. 

ఉత్తర భారతమున శ్రీరాముడు “రాజారాముడూగా జనహృదయు ముల 
నేలుదాచున్నాడు. శ్రీరాముని భావించుచు శ్రీరామరాజ్యమున నుండు ప్రజలు, పరస్పర 
హింసాదూరులై, (పేమమూర్తులై యుండగలరు. అట్లుండిరను వాల్మీకి వాక్యమిందుకు 
ప్రమాణము. 

“సర్వం ముదిత మేవాసీత్‌ సర్వో ధర్మపరోభవత్‌! 

రామమేవానుపశ్యుంతో నాభ్యహింసన్‌ పరస్పరమ్‌ 

రామో రామో రామ ఇతి (ప్రజానామభవన్‌ కథాః 

రామభూతం జగదభూద్రామేరాజ్యం ప్రశాసతి!! 

ఆసన్‌ వర్షసహ(స్రాణి తథాపుత్రసవహగస్రిణః! 

నిరామయా విశోకాచ్చి రామే రాజ్యం ప్రశాసతి!! 

నిత్యపుష్పా నిత్యఫలాస్తరవః స్మంధవిస్ఫతాః 

కాలే వర్షీవ పర్జన్యః, సుఖస్పర్శశ్చ మారుతః! 

ఆసన్‌ ప్రజా ధర్మరతా రామే శాసతి నాన్ఫతాః! 

సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః!!(వా.రా. 6) 

శ్రీరాముని కథలే ప్రజలకు ఇష్టకథలైనవి. పృథివి సశ్యశాలిని. వృక్షములు 
శాఖోపశాఖలుగా పెరిగి, నిత్యము ఫలపుష్పములతో నిండి యుండినవి. వర్షములు 
సకాలమున గురిసినవిి గాలులు సుఖ స్పర్శముగా వీచినవి. అసత్యపరులును, 
అధర్మాత్ములును లేరు. అందరు లక్షణ సంపన్నులు. నిరామయులు, సంతోషవంతులు, 
ధర్మపరాయణులు. కృతయుగము మరల వెలసినది. రామరాజ్యము నీవిధముగా వాల్మీకి 


255 


శ్రీ ట్నారం బాంరాణీ 


చూచి, వర్ణించినాడు. జాతిపితయగు మహాత్ముడు గాంధీ, కలలుగాంచిన దీ 
రామరాజ్యమునేకదా! అది నెరవేరినదా? యని ప్రతి భారతీయుడును ఆలోచించి తత్సిద్ధికి 
నిరంతరము కృషిచేయవలయును. 

సంస్కృత నాటకములలో శ్రీరామకధాత్మకములగునవియే అధికము. శ్రీరామునివంటి 
సమస్త కల్యాణ గుణాభిరాముడైన నాయకుడు, జగమున నన్యుడెవడును లభింపమిచేత, 
మహాకవులకు శ్రీరాముని వర్ణింపకున్నచో నాత్మతృప్తి సిద్ధింపదని అనర్హ రాఘవ నాటక 
కర్త, మహాకవి మురారి యన్నాడు. 

“'అయంచ ప్రాచేతసీయం కథావస్తు బహుభిః ప్రణీతమపి, 

('ప్రయుంజానో నాపరాధ్యతి (శోత్రియ పుత్రః, పశ్య. 

యది క్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్యచరితం 

గుతైరేతావద్భిర్దగతి పునరన్యోజయతికః! 

- స్వమాత్మానం తత్తద్దుణ గరిమ గంభీరమధుర - 

స్ఫురద్వా[గ్పహ్మాణః కథ ముపకరిష్యంతి కవయః!!? 

తమ సూక్తులకు పాత్రుడు శ్రీరాముడొక్కడే యగుట వలన, కవులందరాయననే 
వర్ణింతురు. అది కవుల దోషముగాదు. గుణగణముల అవగుణమే. శ్రీరాముడు సమస్త 
గుణధాముడు. సుందరములైనవానియందే జనుల మనస్సు ముదము బొందగలదు. 
తన ప్రసన్నరాఘవ నాటకమున మహాకవి జయదేవుడిట్లన్నాడు. 

'స్వసూక్తీనాం పాత్రం రఘుతిలక మేకం కలయతాం! 

కవీనాం కో దోషః సతుగుణగణానామవగుణాః!!' 

'యదేతైర్నిళ్ళేషై రపర గుణలుఖ్ధైరివజగ 

త్యసావేకశ్చక్రే సకలగుణ సంవాసవ సతిః 

“దం[దేచ, రామచంద్రేచ, కాంతానాం చ దృగంచలే! 

నీలోత్పల సుహృత్మాంతౌ కస్య నోమోదతేమనః॥।” 

అష్టాదశ పురాణములన్నియు భారతముతోపాటు శ్రీరామకథను చెప్పుచున్నవి. ఉత్తర 
భారతమున శ్రీరామారాధనను, రామా నందీయులు (18వ శతాబ్దము) అధికముగా 
పెంపొందించినారు. రామానందుడు, తులసీదాసు, కబీరు,మొదలగు మహాత్ములు, 


ఆాాాాాాసాహితీ వైజయంతి 


వాజ్మయ శోభకు మెరుగులుదిద్ది, కృతులు సంతరించినారు. వీరికి అధ్యాత్మ 
రామాయణము ముఖ్య ప్రమాణమని చెప్పవచ్చును. శ్రీరామోకథారమ్యములగు ఆనంద, 
అద్భుతాది రామాయణములు ప్రసిద్దములు. వాల్మీకియె శతకోటి ప్రవిస్తరముగా 
రామాయణమును రచించెననియు, భారతీయుల విశ్వాసము. అగస్త్య సంహితాదులు 
శ్రీరామభక్యారాధనల నువదేశించును. ప్రనిద్ధమగు 'ఆవదుద్దారక స్తోత్ర" 
మగస్యసంహితలోనిదే. బృహద్దర్మ పురాణమును శ్రీరామారాధనను విస్తరించి చెప్పును. 
ఆధ్యాత్మ రామాయణమందలి శ్రీరామహృదయము శ్రీసీతారామాంజనేయ సంవాద 
కావ్యమునకు మూలము. అందలిదే శ్రీరామగీత (అ.రా. 4-5వ సర్గ.) శ్రీరామరహస్యోప 
నిషత్తునందును నిర్దేశింపబడినది. ఉపనిషత్తు, శ్రీరామ సహస్ర నామమును సైతము 
నిర్దేశించును. శ్రీరామ నంబంధములగు ఉవనిషత్తులు మూడు, అష్టోత్తర 
శతోపనిషత్తులయందున్నవి. అవి ముక్తిక, రామరహస్య, రామతాపిన్యుపనిషత్తులు 
(పూర్వోత్తరములు) 'వాఘేలి (బుందేల్ధండ్‌) పాలకుడు, విశ్వనాధ సింహుడను రాజు 
రామభక్యారాధనల (ప్రబోధములందు, శ్రీకృష్ణభకి_ప్రబోధములందు ప్రసిద్ధులైన 
బోపదేవాదులను, శ్రీచైతన్య మహాప్రభు శిష్యులు రూపగోస్వామ్యాదులను బోలును. 
బృహత్సంహితయందు వరాహమిహిరుడు, శ్రీరామ విగహముల గురించి చెప్పును. 
శ్రీరామసంబంధియగు వాజ్బయము దక్షిణా పథ భాషలందును నధికమే. తమిళమున 
కంబ రామాయణము ప్రసిద్ధము. జైనాదులు సైతము శ్రీరామగుణాకర్షితులై కావ్యముల 
రచించుకొన్నారు. కన్నడ భాషయందు అభినవ పంపడను జైనకవి “రామచంద్ర చరిత 
పురాణమును రచించెను. వానరులిందు కోతులుగా కాక కపిధ్వజులగు జనులుగా 
వర్ణింవబడినారు. వానుమంతుడు వానువరద్వీవ ప్రభువట. కన్నడమున 
వాల్మీకిననుసరించి కుమార వాల్మీకి యను కవి, తరువాతి కాలమున కావ్యమును 
రచించెను. విమలుడను జైన కవియు “ప ఉమచరియిమను పేర క్రీ.శ. మూడవ 
_శతాబ్దమున శ్రీరామకథను మహారాష్ట్రి ప్రాకృతమున రచించెనని కె.యం.మున్నీ 
మహాశయుడు పేర్కానును. కన్నడమున నేడు కె.వి.పుట్టప్ప రామాయణ దర్శనము 
(ప్రసిద్ధము. కృత్తివాసుడను కవి, వంగ భాషయందును, అనంతకండలియను కవి, 
అస్సామీ భాషయందును, (పేమానందుడను కవి గుజరాతీ భాషయందును 


 — ——_—L 0 ————————— 





శ్రీ రర్నారం బూలరాణో 


రామాయణములు రచించినారు. వాల్మీకి రామాయణమును స్వకీయమొనరించుకొనని 
భారతీయ భాష యొక్కటియులేదు. నేడు రష్యా భాషయందును రామాయణము 
రచింపబడినది. ఆంగ్ల భాషయందు గ్రిఫిత్‌ మహాశయుడు మొదలగువారు రచించినారు. 
రమేష్‌చంద్ర దత్తు ఆంగ్ల రామాయణ, భారతములు (సంగ్రహములు) ప్రసిద్ధములు. 
శ్రీరాముని రూపగుణసంపదయొక్క ప్రబలాకర్షణమున కింతకంటె నిదర్శన మనవసరము. 

ఆంధ్ర వాజ్మయమున గోన బుద్దారెడ్డి, భాస్మరుడు మొదలుకొని నేటి కవి సమ్రాట్టు 
శ్రీవిశ్వనాథ సత్యనారాయణ వరకు రామకవు లెందరో గలరు. వెనకటి శతాబ్ద్వంతమునను, 
ఈ శతాబ్ది ప్రారంభముననుగల శ్రీరామకవులలో గోపీనాథము వేంకటకవి, ఆంధ్ర వాల్మీకి 
శ్రీమాన్‌ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసస్వాములు) శ్రీజనమంచి శేషాద్రిశర్మ, 
స్మరణీయులు. త్యాగరాజస్వామి కృతులు, భద్రాద్రి రామదాస కీర్తనములు రామభక్తి 
నిర్భరములు. 

“మానక కర్మభూమి పయిమానుష వేషముతో హితాహిత 

జ్ఞానమెరుంగు బ్రాహ్మణుడు, చారుకవిత్వమునేర్చి, జానకీ 

జానికథల్‌ రచింపక, యసత్మథలెన్ని రచించెనేనియున్‌ 

వాని కవిత్వమేమిటికి, వాని కవిత్వ మహత్వమేటికిన్‌ 

'శ్రీకర రామమంత్ర జపసిద్ధి బ్రసిద్ధి వహించి వెన్మ వా 

ల్మీకి రఘుప్రవీరు కథలే రచియించి గదా చెలంగె ము 

ల్లోకములందు నెల్లమునులుం గొనియాడగ నట్టి దౌట బు 

ణ్యాకరమైన రామకథ హైన్యము మాన్పదె యెట్టి వారికిన్‌ ) 

(ఉ.రా. పీఠిక 15,16) 

అను ఉత్తర రామాయణ కవి కంకంటి పాపరాజుతో రామకవులందరు నేకీభవింతురు. 

వ్రాసిన రామచంద్ర కథ వ్రాసితి నంచనిపించుకో వృథా 

యాసముగాక కట్టు కథలైహికమా పరమా యటంచు దా 

జేసిన తండ్రి యానతియు, జీవుని వేదన రెండు నేకమై 

నా సకలోహ వైభవ సనాథము నాథకథన్‌ రచించెదన్‌ అని శ్రీ విశ్వనాథ 
సత్యనారాయణకవి, శ్రీరామాయణ కల్పవృక్ష కావ్యమున జెప్పియున్నారు. 


ఆాాాాపావొతీ వైజయంతి 
శ్రీరాముని రూపము సైతము మధురాతి మధురము. నచ్చిదానందములు 
సాక్షాత్మరించినచో కల్గు మాధుర్యానుభవము మాటలకందనిది కదా! శ్రీరాముని 
దివ్యత్వమును, భగవదవతార తత్త్వమును, వాల్మీకి రామాయణము కొన్నిచోట్ల 
ప్రకాశముగను, మరి కొన్నిచోట్ల నిగూఢముగను చెప్పును. రామశబ్దము పరబ్రహ్మ 
వాచకముగా ఉపనిషత్రసిద్ధము. 

“రమంతే యోగినో 2_ నంతే సత్యానందే చిదాత్మని” 

ఇతి రామపదేనా సౌ పరం బ్రవ్మాభిధీయతే!! (రామపూర్వతాపిన్యుపనిషత్తు 1-6) 
సీతారామాంజనేయ సంవాద కావ్యము (1-47-48) రామశబ్దము “ఆది పంటబ్రహ్మ 
ప్రతిపాదకము” అని చెప్పును. 

శ్రీరామగుణసంపదలో మొదట భాసించునది రూపము. వాల్మీకి రామ శబ్బార్థమును 
రామో రమయతాంవర అని వివరించినాడు. మనోరమ రూప సౌందర్యము వలన 
రాముడని వాల్మీకి వాక్యమునే కాళిదాసు మరింత విశదముగా వ్యాఖ్యానించినాడు. 

రామ ఇత్యభిరామేణ వపుషా తస్య చోదితః 

నామధేయం గురుశృక్రే జగత్రథమ మంగళమ్‌!! (రఘు. వం. 9-68) 

రూపౌదార్యగుణములవలన మనుజుల దృష్టిని చిత్తమును మిక్కిలి (ప్రియదర్శనుడు, 
చం(ద్రబింబ సదృశ సుందర వదనుడునైన శ్రీరాముడాకర్షించువాడు. 

“చంద్రకాంతాననం రామ మతీవ ప్రియదర్భ్శనమ్‌! 

రూపౌదార్య గుజైఃపుంసాం దృష్టి చిత్తాపహారిణమ్‌”! (వా.రా. 11-3-29) 

శ్రీరామునిచే చూడబడనివాడును, శ్రీరాముని చూడనివాడును శాపగ్రస్తుడు. అతని 
యాత్మయే యాతని గర్జించును. 

“'యశ్చరామం నపశ్యేత్తు యం చ రామోనపశ్యతి! 

నిందితః సవసే ల్లోకే స్వాత్మాప్యేనం విగర్దతే” (వా.రా. 11-17, 14, 15) 

రామ యను మధుర నామమును - రామేతిమధురాంవాణీం - పిలుచుట 
తలిదండ్రులగు కౌసల్యాదశరథులకు మాత్రమేకాక విశ్వామిత్రాది మహర్షులకు సైతము, 
ఎంతో ఆనందకరము. (వా.రా. 1-22) రాముడు మధురభాషి సర్వజనసముడు, 
సులభుడు, సర్వప్రాణి హితరతుడు, ధర్మాత్ముడు, సత్యసంధుడు, పవిత్రుడు అని అనేక 


శీ రత్నాకరం 1౮౮౪ 
విధముల వాల్మీకి మహర్షి శ్రీరామగుణగాన మొనరించినాడు. 
“బుద్ధిమాన్‌ మధురాభిషీపూర్వభాషీ ప్రియంవదః(11-1. 10) 
'మృదుపూర్వంతు భాషతే(11-1. 10) 
“ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే” (1-1-10) 
“'దీనానుకంపీ(11-1-15) “శుచిర్వశ్య సమాధిమాన్‌(1- 1-12) 
'పౌరాన్‌ స్వజనవన్నిత్యం కుశలం పరిషృ్ఫచ్చతి(11-2-88) 
రామః సత్పురుషోలోకే, సత్యధర్మపరాయణఃి 
సాక్షాద్రామా ద్వినిర్భతో ధర్మశ్సాపిశ్రియాసహః(11-2-29) 
'న రామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపిశ్యతి (11-72-49) 
“వ్యసనేషుమనుష్యాణాం భృశం భవతి దుఃఖితః 
ఉత్స వేషు చ సర్వేషు పితేవ పరితుష్వతి (11-2-40, 41) 
లోకారాథనకు సమస్తమును శ్యజించిన ఆ మహనీయుని జీవితము, ధర్మముయొక్క 
కఠోరత్వమును దెలుపుచున్నది. పదవుల కోసము నిరంతర స్వార్ధదూషితులైనవారు 
శ్రీరాముని హృదయమును, జన్మ కర్మముల రవాన్యమును నెట్లెరుగగలరు? 
అనుసరింపగలరు? వారాంగనా సద్భశములైన క్షుద్రరాజకీయములే జీవిత లక్ష్యములుగా 
గొని పరమార్ధమును మరచిన నేటి ప్రజానాయకుల నుండి భారతావని యెపుడు 
విముక్తమగునో?రామరాజ్యమెపుడు సిద్ధించునో! 
“స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి' 
ఆరాధనాయ లోకస్య ముంచతోనాస్తిమే వ్యధా” (ఉ.రా.చ 1-12) 
ధర్మానుష్టానము నిజముగా అసిధారావ్రతము. 
'సతాంకేనోద్దిష్టం విషమమ సిధారావ్రతమ్‌” 
“ఈ అసిధారావ్రత చర్య యెవ్వడు మహార్య శ్రేణికిందెల్పెనో?” 
స్వచారిత్రము వలన ధర్మమార్గమును, స్వనామము వలన జ్ఞాన మార్గమును, శ్రీరామ 
ప్రభువుపదేశించును. శ్రీరామ ధ్యానము వలన వైరాగ్య సిద్ధియు, పూజనము వలన 
సమస్తెశ్వర్యములును సిద్ధించునని శ్రుతులు చెప్పుచున్నవి. 
“'ధర్మమార్గం చరిత్రేణ జ్ఞాన మార్గం చ నామతః! 


తథాధ్యానేన వైరాగ్య మైశ్వర్యం స్వస్య పూజనాత్‌” (రా.తా. ఉ. 1-4-5) 

శ్రీకృష్ణలీలా మాధుర్య రసపానమత్తుడగు వ్యాసర్షి తన భాగవత ప్రబంధమందును, 
భారతమందును శ్రీరామ చారిత్రమును వృాదయంగమముగా వర్ణించినాడు. 
భాగవతమున శ్రీరామునిట్లు మహర్షి స్తుతించును. 

'త్యక్వా సుదుస్య జ సురేప్సిత రాజ్యలక్ష్మీం! 

ధర్మిష్ట ఆర్య వచ సా యదగాదరణ్యం 

మాయామృగం దయితొయేప్సిత మన్యధావద్‌ 

వందే మహాపురుషతే చరజణారవిందమ్‌” (భాగ 11-5-34) 

ధర్మ విగ్రహుడైన శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడని స్తుతింపబడినాడు. 
శరణుజొచ్చినవారి కభయ మొసగుటలో శ్రీరామదేవునకు సాటి మరెవ్వరును లేరు. 
ఒక్కసారి నీవాడనని చెప్పినను శ్రీరాముడభయమొసగి రక్షించును. అది ఆయనకు 
(వ్రతము. 

'సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతీ చయాచతే! 

అభయం సర్వభూతే భ్యో తదామ్యేత ద్వతం మమ!!! (వా.రా. 6-18-, 83, 34) 

వాల్మీకి రామాయణముపై ప్రపత్తి - శరణాగతి రహస్యార్థము లతోగూడిన 
సంప్రదాయము - శ్రీరామానుజాచార్యులకు ఆధ్యాత్మిక 'వారసత్వము'గా సిద్ధించినది. 
శ్రీమద్రామాయణము శరణాగతి కావ్యముగా శ్రీరామానుజానుయాయులకు పరమ 
(ప్రమాణ (గ్రంథము. 

“తద్వీక్షితః సన్‌ కమలా నివాసం ప్రపద్య తత్పూర్ణవరాద్యతీశః 

రామాయణం తద్వివిడైర్మవోర్థెః సంవత్సరం తత్రవనన్న గృహ్హాత్‌” (యతి 
రాజవైభవము) 

యతిరాజు (శ్రీరామానుజుడు) శ్రీనివాసునకు శరణాగతుడై ఒక సంవత్సరము 
వేంకటాద్రియందు వసించి శ్రీశైెలపూర్ణుని కరుణకు పాత్రుడై మహాత్ముడగు నాతని 
వలన శ్రీమద్రామాయణ రహస్యార్ధములను గ్రహించెను. 

“నమ ప్రసన్నఃసకృదేవ నాథ 

తవాహ మస్మీతి చ యాచమానః 


. శ్రీ రర్వారం బూంరాజూ ' 


తవాను కంప్యః స్మరతః ప్రతిజ్ఞాం 

మదేకవర్దం కిమిదం వ్రతంతే' (స్తోర. 64) 

ఓ నాధా! ఒక్కసారి నీవాడనని నిన్ను శరణుజొచ్చినవానిని, నీ ప్రతిజ్ఞను స్మరించి, 
కృపతో జూచుచున్నావు. నీ శరణాగత రక్షణ ప్రతిజ్ఞా వ్రతము నన్నొక్మని వదలివేసినదా? 
అని మహాత్ముడైన యామునాచార్యుడు శ్రీరాముని స్తుతించినాడు. 

వేదవేద్యుడగు, పరమపురుషుడు శ్రీరాముడుగా నవతరింపగా వేదము వాల్మీకి మహర్షి 
వలన రామాయణ స్వరూపమున నవతరించినదని ఈ పురాతన శ్లోకము చెప్పుచున్నది. 

“వేద వేద్యే పరిపుంసి జాతే దశరథాత్మజే, 

వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షాద్రామాయణాత్మనా”॥ 


వ 





-సాహితీ వైజయంతి - 


తిక్కన - కన్నడ భారతాలు 
శ్రీ గదియోరీం రామక్యష్టశర్మ 


తెలుగులో కవిత్రయము మహాభారతరచన పూర్తిచేయటకు ముందే పొరుగున ఉన్న 


కన్నడములో పంప మహాకవి 10వ శతాబ్దంలో “విక్రమార్జున విజయ” మను పేరుతో 
సమస్త భారతమును రచించెను. 15వ శతాబ్దీవాడైన కుమారవ్యాసుడు “భారత 
కథామంజరి” పేరుతో 10 పర్వముల మహాభారతమును రచించినాడు. ఆ తరువాత 
16వ శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న తిమ్మణకవి “కృష్ణరాయ 
భారతిమను పేరుతో 8 పర్వాల భారత శేషాన్ని పూరించినాడు. తనకు పూర్వుడైన 
పంప కవి వ్రాసిన “ఆదిపురాణి - “సమస్తభారతాిలను తిక్కన బాగా చదివి తన భారత 
భాగాలను వ్రాసినాడు. కుమార వ్యాస, తిమ్మణలు తిక్కన తరువాత ఉన్నవారు. తిక్కన 
భారతాన్ని చదివి వ్రాసినారు. ఈ ఇద్దరు కన్నడ కవులూ విజయనగర రాజుల కాలములో 
ఉన్నవాళ్ళు కాబట్టీ తిక్కన భారతాన్ని తప్పక చదివినారని (గ్రహించవచ్చు. కన్నడ 
భారతకర్తలు - తిక్కన పరస్పరము ఎట్లా అనుసరించినారో మూలాన్ని ఎట్లా మలిచారో 
తెలపడమే ఈ రచనోద్దేశము. 


పంపకవి - తిక్కన 
పంపకవి 10వ శతాబ్దిలో ఉన్న మహాకవి. ఆయన పూర్వులు వేంగీ మండలంలోని 
వంగీ పురం నుంచే కన్నడ దేశానికి వలస పోయినవాళ్ళు. వేంగి మండలము ఆనాడు 
కృష్ణా గోదావరుల నడుమ ఇటు తూర్పు కోస్తా - అటు బిచ్చిసాయిరం (కరీంనగర్‌ 
జిల్లా) గుంటూరు మండలం వరకూ వ్యాపించిన దేశం. పంపని పూర్వుల నివాసమయిన 
'వంగిపజ్లు” ఇప్పుడు నర్సారావుపేట తాలూకాలో ఉండే వంగీపురమే. ఆయన తండి 
జైన ధర్నాన్ని స్వీకరించిన తరువాత ఆ పరిసరాల అగ్రహారాలలో అగ్రగణ్యులుగా 


శ్రీ గడియారం రొకుకృష్ణశర్మ- 


ఉండిన ఈ వంశీయుల గౌరవం తగ్గి కన్నడ దేశంలోని 'వనవాసి ప్రాంతానికి వలస 
పోయినారు. పంపకవి క్రీ.శ. 902 దుందుభి సంవత్సరంలో పుట్టినాడు. అప్పుడా 
ప్రాంతాలను రాష్టకూట చక్రవర్తులు పాలిస్తున్నారు. వాళ్ళకు సామంతులు బంధువులు 
అయిన వేములవాడ చాళుక్యులతో పంపకవికి సాన్నిహిత్యం కలిగింది. ఆ వంశంలోని 
రెండవ అరికేసరితో ఏర్పడిన స్నేహితం వల్ల పంపడు తెలంగాణము లోని వేములవాడకు 
తరలివచ్చినాడు. అక్కడ ఉండి కన్నడంలో ఆదికావ్యాలైన 'ఆదిపురాణ - విక్రమార్జున 
విజయాలను రచించినాడు. అందుకు ఫలముగా అరికేసరి పంపకవికి ధర్మపురి 
అ|గహారమును ధారపోయగా అందు చిరకాలం ఉండి చివరి వయసులో బోధనులోని 
తన గురువువల్ల సన్యాసం తీసుకొని అక్కడనే సమాధి అయినాడు. 

వేద వ్యాసుడు వ్రాసిన మహాభారతం లక్ష శ్లోకాల మహాగ్రంథం. పంపడు దాన్ని 
సంక్షేపించినాడు. అందువల్ల పద్ధెనిమిది పర్వాల మహాభారతం పంపని చేతిలో 
పధ్నాలుగాశ్వాసాల కావ్యమైంది. కన్నడ సాహిత్య ప్రపంచంలో ఇది అద్వితీయ తేజోరాశిగా 
వెలుగుతున్నది. 

తిక్కన నెల్లూరు నుండి రాజకార్యానికై ఓరుగంటికి వచ్చినపుడు స్థానికులైన జైన 
కవుల సాహచర్యంతో పంప కవి రెండు కావ్యాలనూ చదివినట్లు తెలుస్తున్నది. 
ఇంతవరకూ పంప భారతాన్ని నన్నయభట్టారకుడు, నారాయణభట్టు సాయంతో చదివి 
తన భారత రచన చేసినాడని తెలుసుకున్నాం. తిక్కన పంప భారతాన్నేకాక అతని 
ఆదిపురాణాన్ని కూడా బాగా చదివినాడని తెలుస్తున్నది. తిక్కన ఆది పురాణాన్ని 
అనుసరించిన ఒకటి రెండు ఉదాహరణలు గమనించండి. 

“కరి కరశీకర, మదజల, 

తురంగ లాలాంబు సేకదిం దురాదురది 

ర్దరజం నరేంద్ర చామర 

మరుదభి హతియం తెరళ ధూళ్లత్తా, గళ్‌, (ఆదిపురాణం) 

(రాజులకు వేసే చామరాల వల్ల పైకి లేచిన రణస్థలములోని ధూళి ఏనుగు తొండాల 
తుంపురులచేత, మదజలంచేత, గుజ్టాల నోటి నురుగుల చేత, అణిగి పోతున్నది) 


~~ 
~~ 


264 


సాహితీ వైజయంతి 


యుద్దానికి వెళ్ళరధికునికి సారధి దొరకడమే కష్టమైతే, చామరాలు వేసేవాళ్ళెవరు? 
ఇంతకూ యుద్ధభూమిలో చామరాలు వేయించుకోవదమా? ఇది అసంభవమూ, 
అనౌచిత్యమూ 
దీనికి తిక్కన అనుసరణ 
కం కరికరశీకర తురగో 
త్మర లాలాజాల రక్తధారాపటలీ 
పరిషిక్తంబై సంగర 
ధరణీ రజమడగె నద్భుతం బెసలారన్‌!! 
పంప కవి పదాలను భావాన్న్‌ గ్రహించి తిక్కన యుద్ధభూమిలోని ధూళి అణగడానికి, 
ఏనుగు తొండపు జల్లులనూ గుజ్టాల లాలాజలంతో బాటు క్రొత్తగా రక్తధారలను గ్రహించి 
మదజలాన్నీ నరేంద్ర చామర మరుదభిహతినీ వదలిపెట్టి జెచిత్యవంతం చేసినాడు. 
ఇంకొక పద్యం చూడండి. 
ఆదిపురాణములోనిదే ఈ పద్యమూ 
“తరళ తరంగ తురంగం, 
గిరి మకర కరీంద్రం, అఖిల శఫర పదాత్యు 
త్మరం, ఉగ్రగ్రాహరథం, 
భరతం గిత్తుదు పయోధి బళవిళసనమం॥। 
అన్నదమ్ములైన భరతుడు, - బాహుబలి యుద్ధం చేసినప్పుడు సముద్రుడు భరతునకు 
సమకూర్చిన సైన్యవర్ణన ఇది. ఆ సైన్యంలో చంచల తరంగాలే తురంగాలు, కొండలూ 
తిమింగలాలే కరులు, అన్నిరకాల చేపలే, పదాతులు, మొసళ్ళేరథాలు. 
తిక్కన అనుసరణ 
కం[॥। అరదములు దీవు, లున్నత 
కరులు గిరులు, హరులు వీచికలు, నాసుభటో 
త్మురముగ్ర సత్వములుగా 
శరనిధి గతి పాండు పుత్ర సైన్యం బొప్పెన్‌! 
పంపకవి సముద్రాన్ని చతురంగ బలాలతో పోల్చగా తిక్కన క్రమమును మార్చి 


265 


శ్రీ గడియారం రామక్యష్ణశర్మ- 


సైన్యమును సముద్రముతో పోల్చినాడు. తిక్కన సైన్యము రథాలనే దీవులతో, ఏనుగులనే 
కొండలతో, గుజ్టాలనే అలలతో, కాల్బలమనే తిమి తిమింగలాలతో సముద్రంవలే 
ఒప్పిందట. ఈ మార్పు సరసంగా ఉన్నది. పంపని ఆదిపురాణమును తిక్కన కవి 
చదివినాడనడానికి ఈ ఉదాహరణలు చాలు. 

ఇంక పంప భారతాన్ని అనుసరించిన విధం తెలుసుకుందాం. 

శ్రీకృష్ణుడు రాయబారానికై హస్తినాపురానికి పోయినపుడు పంపకవి భీముణ్ణి ఈ 
విధంగా పొగడించినాడు. 

“బక కిమ్మీర జటాసురోద్ధత జరాసంధర్మళం సందకీ 

చకరం నూర్వరుమం పడల్వడిసి దీ త్వచ్చండ దోర్దండ ము 

గ్రకురుక్షాప మహీరుహ ప్రకరమం, మత్తేభ విక్రీడిత 

క్కె కరం పోల్వెగెవందు ఖీమరణదోళ్‌ నుర్గాడదేం పోకుమే॥। (9-ఆశ్వాసం) 

తిక్కన అనుసరణ 

“బక విధ్వంసి, జటాసురాంతకు, హిడింబాప్రాణపారీణు, కీ 

చక నిర్మూలన కేళిలోలు, సమరోత్సాహైక శీలప్రవ 

రకు, నాగాయుత సామ్యాకీర్తిత బలోదగ్రుం, ప్రతివ్యూహదా 

హకు, భీముం గొనివచ్చు ధర్మజుడు బాహాటోపముం జూపగన్‌॥ (ఉద్యోగపర్వం) 

ఈ ఇద్దరు కవులూ చేసిన భీముని వర్ణనల్లో చాలా భేదమున్నది. పంపని భీముడు 
“బకాసుర, జటాసుర, జరాసంధ కీచక శతాలను చంపినవాడు. ప్రచండమైన భుజబలం 
గలవాడు. అందుకే కౌరవులు అనే వృక్షాలను చెండినవాడు. ఆ భీముడు యుద్ధంలో 
శత్రు సైన్యాలను నుగ్గాడక ఉంటాడా” అని కృష్ణుడంటాడు. తిక్కన భీముని వర్ణించిన 
తీరే ప్రత్యేకము. భీముని శత్రుసంహార ఘట్టాలను ఒకదానికంటె మరొకటి గొప్పదిగా 
వర్ణించి ఎదుటివారికి హడలు పుట్టిస్తాడు. “ఈ భీముడు బకాసురుని ధ్వంసం చేసినవాడు. 
జటాసురుని హతం చేసినవాడు. హిడింబాసురుని ప్రాణాలు తీసినవాడు, కీచకులను 
నిర్మూలించడమనే క్రీడచేసినవాడు. యుద్ధమంటే మహోత్సాహం కలవాడు. పదిలక్షల 
ఏనుగుల బలముతో భయంకరుడైనవాడు. శత్రువ్యూహాలను ఛేదించేవాడు. ఇట్లాంటి 
భీముణ్ణి ధర్మరాజు తమ బలం చూపడానికి తీసుకొని వస్తాడు” అంటాడు. సాధారణంగా 


ఆాాాాసావొతీ వైజయంతి 


కన్నడ కవులకు ముద్రాలంకారంమీద మోజు ఎక్కువ. ముద్రాలంకారమంటే తాము 
వ్రాస్తున్న పద్యంలో ఆ వృత్తం పేరును సమయోచితంగా చెప్పడం. పంపని పద్యం 
'మత్తేభవిక్రీడితం”. ఆ పేరు రావడానికి ఆ భీముడు ఉగ్రకురుక్షాప మహీరువా ప్రకరము 
చెండాడుతూ మత్తేభ విక్రీడితం చేయవలసి వచ్చింది. తిక్కన కట్లా మోజులేదు. ఆయనకు 
భీముని వైరి దుర్వారగర్వ నిర్వాపణముచేసే భీకర స్వభావాన్ని చిత్రించడమే లక్ష్యము. 
అదే చేసినాడు. 

పంపకవి మహాభారత కథను సంగ్రహంగా చెప్పదలచినవాడు. అతడు మూలంలో 
కొన్ని శ్లోకాలలో చెప్పిన విషయాలను కథాగమన దృష్టితో ఒకే పద్యంలో ముగిస్తాడు. 
దుర్యోధనుని వేగులవాళ్ళు అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులను కనుక్కోవడానికి అన్ని 
ప్రాంతాలూ తిరిగివచ్చి వాళ్ళు కనబడలేదని చెప్పుతూ విరాట నగరంలో ఒక స్తీ 
కోసం ఒక గంధర్వుడు నూర్లురు కీచకులనూ చంపిన సంగతి తెలుపుతాడు. ఆ విషయం 
కురురాజు భీష్మునితో అంటాడు. 

“ఇదు దల్‌చోద్య, మతర్యు, మద్భుత, మసంభావ్యం విచారక్కెబా 

రాదు దెంతెం దొడె, సందసింహబలనం కొల్వన్నరార్‌, భీమన 

ల్లదవర్‌ కీచక భీమశల్య బలదేవర్శళ్‌ సమానర్మళ 

వృదజిం తోళ్ళలదొళ్‌ పెజంగమరదీ విక్రాంతముం గర్వాముం!। 
(విక్రమార్జునవిజయ) 

(ఈ వార్త విచిత్రమైనది. తర్మించరానిది, అద్భుతము, అసంభావ్యము, ఆలోచనకు 
రానిది, ఆ సింవాబలుణ్ణి చంపిందెవరు? భీముడుకాక, భుజబలములో భీమకీచక 
శల్యబలరాములు సమానులుగదా! ఇతరులకు ఈ విక్రమమూ గర్వమూ ఉండవు.) 

ఇందుకు వ్యాస మహాభారతంలో ఇట్లా ఉంది. 

“సాంప్రతం మానుషేలోకే సదైత్య నరారాక్షసే! 

చత్వారస్తునర వ్యాఘ్రాః, బలే శక్రోపమా భువి॥ 

(ఇప్పుడు రాక్షసులతో కూడిన నరలోకంలో మానవశ్రేష్టులు, బలంతో ఇంద్రునితో 
సమానమైనవాళ్ళు నలుగురున్నారు. ) 

“బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ కీర్యావాన్‌ 


DD 


శ్రీ గడియారం రారుక్యష్ణశర్మ- 


చతుర్ధః కీచక స్తేషాం, పంచమం నానుశుశ్రుమః॥ 
(బలరాముడు, భీముడు, శల్యుడు, కీచకుడూ వీళ్ళే నల్గురు. వీరికి సాటివచ్చే 


అయిదోవాణ్ణి వినలేదు. ) 

“అన్యోన్యానంతర బలాః, పరస్పర జయైషిణ:, 

బాహుయుద్ధమభీప్పంతో, నిత్యం సంరబ్ధమానసాః, 

(వాళ్ళు ఒకరికొకరు తీసిపోనివాళ్ళు. ఒకరినొకరు జయించాలను కుంటారు. బాహు 

యుద్దాన్ని కోరుతుంటారు. ఎప్పుడూ వాళ్ళ హృదయాలు ఉత్సాహంతో ఉంటాయి.) 

“తత్రాహం కీచకం మన్యే, భీమసేనేన మారితం, 
సైరంద్రీంద్రౌ పదంమన్యే, నాత్రకార్యా విచారణా” 
(అక్కడ కీచకుడు భీముని చేతనే చచ్చినాడని నా అనుమానం. ఆసైరంధ్రి) ద్రౌపదే. 


ఇంక విచారించవలసిన పనిలేదు.) 
“కోహిశక్తః పరోభీమాత్‌ కీచకం హన్తుమోజసా” 
(కీచకుణ్ణి చంపడానికి భీమునికంటే ఎవనికి శక్తి ఉంది?) 
ఈ సందర్భాన్ని వ్యాసుడు 15 శ్లోకాలలో చెప్పితే పంప కవి ఒకే పద్యంలో చెప్పగా 
ఈ ఘట్టాన్ని తిక్కన 5 పద్యాలలో చెప్పినాడు. తిక్కన దుర్యోధనుడు వితర్మించిన విధం 


చూడండి. 
గీ ఇవ్విధంబున తమ తమ యెరుగు తెజగు 


లందటును జెప్ప విని కురునందనుండు 
తగ విచారించి కార్యంబు తెగువ గాంచి 
యెలము వారల గనుగొని యిట్టలనియె॥ 

ఆ॥ సింహబలుడు భీమసేనుండు శల్యుండు 
హలధరుడు సమాన బలమువార 
లొండురులను గెలుచు నుత్సాహమును గల 
రుద్ధతులును బాహుయుద్ధవరులు!। 

కం|| ఈ నలువురు భుజశక్తుల 
తో నెనయగ జాలునట్టి దోర్చలమెందున్‌ 


ఆాాాాసాఫాతీ వైజయంతి 


గానము కావున వీరల 
లోననె యొండొరుల కని గెలుపు సమకూరున్‌ 
ఉ॥ తక్కిన వారలాతనికి దవ్వుల చోటులవారు వాయుజుం 
డొక్కడ యింక సింహబలు మద్ధతిమాస్పిన మాన్ఫువాడతం 
దక్కడ నిల్చి గావలయు, నాసతి ద్రౌపది గాగనోపు, వే 
రొక్కరు డాజి కీచకుల నోర్వగజాలమి మీరెరుంగరే॥ 
కం॥ గంధర్వులను నెపంబున 
అంధ తమస గూఢవృత్తి ననిల సుతుడు గ 
ర్వాంధమతియైన సూతు స 
బాంధవముగ జంపెగాక, పరులకు వశమే॥ (విరాటపర్వం. ) 
మూలంలోవలే విస్తరము కాకుండా పంప కవివలే ఒకే పద్యంలో మరీ సంగ్రహం 
కాకుండా తిక్కన చక్కగా విషయాన్ని తేటపరచినాడు. 
తిక్కన - కుమారవ్యాసుడు 
కన్నడంలో మొదటి భారత కర్త పంపకవి జైనుడు. వైదికులకు వేదం వంటిదైన 
మహాభారతం జైనులకు లౌకిక కావ్యం. పంపని భారతంలో కౌరవ పాండవుల కథకే 
ప్రాముఖ్యం. కాని అందులోని ధర్మాలకు కాదు. తనకు ఆశ్రయదాత అయిన అరికేసరి 
మహారాజును అర్జునునితో పోల్చి ఈ కావ్యం వ్రాసినట్లు పంపడే చెప్పినాడు. అందువల్ల 
వైదిక ధర్మాన్ని అనుసరించే వాళ్ళకు ఇంకొక భారతం అవసరమైంది. 15వ శతాబ్దిలో 
కుమార వ్యాస బిరుదం ఉండే గదగు నారాయణప్పు దేశిచ్చందస్పైన “భామనీ షట్పది” 
లో వేద ధర్మాను సారముగా మహాభారత రచన ప్రారంభించి 10 పర్వాల వరకూ 
వ్రాసినాడు. కన్నడ దేశంలో కుమార వ్యాస భారతం జనప్రియమైనది. దాన్ని భారత 
కథామంజరి” అంటారు. గనుక కళను తెలిసినవాళ్ళు శ్రుతిలయలతో ఆ భారతాన్ని 
చదువుతూ ఉంటే పౌరాణికులు అర్థం చెప్పి అలరిస్తూ ఉంటారు. 
కుమార వ్యాసుడు విజయనగర చక్రవర్తి (ఫౌడదేవరాయల కాలం వాడు. అందువల్ల 
అతడు వ్యాసభారతాన్న్రీ తెలుగు భారతాన్నీ చదివి ఉంటాడు. కుమారవ్యాసునికి 
గ్రంధాన్ని విస్తరించడమంటే మవాోప్రీతి. తిక్కన మహాకవికి ఉండే సందర్భశుద్ధి. 


శ్రీ గదీయారం రామక్యస్ణశర్మ- 


సంయమము. అతనికి లేవు. అవసరమైనచోట సంగ్రహం చేస్తాడు. అనవసరమైన 
చోట పెంచుతాడు. కొన్ని ఘట్టాలను చూడండి. 

సైరంధ్రి కీచకునిచేత పరాభవించబడి వాని ఇంటి నుండి పరుగెత్తి వచ్చి విరాటరాజు 
సభను చేరిన సందర్భములో తిక్కన చూపిన ప్రతిభ ఖ్రనన్యమైనది. ఆ స్థితిలో ఉండే 
ద్రౌపదిని చూచి భీముడు పొందిన కోపాటోపాన్ని ఖ్రసద్భశముగ అభివర్ణించినాడు 
తిక్కన. న 
చం॥ కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులురాల, అంగముల్‌ 

కనలగ, సొంద్ర ఘర్మ సలిలంబులు (గ్రమ్మ, నితాంత దంత పీ 

డన రటదాస్య రంగ వికటభుకుటీ చటుల ప్రవృత్తన 

ర్తన ఘటనా ప్రకార భయదస్సురణా పరిణద్ధ మూర్తియై॥ 

సీ, నేలయు నింగియు తాళముల్‌గావేసి, 

యేపున రేగివాయించియాడ 

మిగిలి బ్రహ్మాండ భాండంబు పగుల వేయ 

అప్పళించుచు ప్రకయకాలానలమున 

గండరించిన రూపంబు కరణి భీము 

డతి భయంక రాకారత నతిశయిల్లె! 

ప॥ ఇట్లు పేర్చిన కోపాటోపంబున నవిచారిత సమయవర్తనుండై 

వృకోదరుండు కీచకుని కీటడగింపజూచి తత్సంబద్ధ బద్దుండుగావున 

మత్స్యపతి తన అలుకలోని వానిగా దలంచి, అచ్చేరువున ఉన్న వృక్షంబు నిరీక్షించి, 

ఆగనంబు పల్లటిల్ల ధర్మతనయుం గనుంగొవిన అతండు తన నయనా కారంబున 
వారించి ఇట్లనియె. 

మ॥। వలలుండెక్నటజూచె నొండెడ నసేవ్య క్షాజముల్‌ పుట్టవే 

ఫలితంబై వరశాఖలొప్పగ ననల్పప్రీతి సంధించుచున్‌ 

విలసచ్చాయ నుపాభణ్రితప్రతతికిన్‌ విశ్రాంతి గావింపగా 

గల ఈ భూజము పంటకట్టియలకున్‌ ఖండింపగా నేటికిన్‌ 

అనగా భీముడూరకుంటాడు. ఈ ఘట్టములో మూలము ఇట్లుంది. 


ాాాాసానాతీ వైజయంతి 


“తాంచాసీనౌ ద దృశతుః భీమసేన యుధిప్టిరౌ, 

అమృప్యమాణౌ కృష్ణాయాః కీచకేన పరాభవం. 

(అప్పుడు అక్కడ కూర్చున్న భీమసేనుడూ, ధర్మరాజూ కీచకుని చేత ద్రౌపదికి 
కలిగిన పరాభవాన్ని చూచి క్రోధము పొందిరి.) 

“తస్యభీమో వధం '్రేప్పుః కీచకస్య దురాత్మనః 

దంత్రర్దంతాం స్తదారోగాన్నిష్టీపేష మహామనాః! 

(దుర్మార్గుడైన ఆ కీచకుని చంపగోరి పెద్ద మనస్సు కలవాడైన భీముడు రోషంతో 
పండ్లు పటపటకొరికెను) 

“ధూమచ్చాయా హ్యభజతాం, నేశ్రేచోభ్రిత పక్ష్మణీ, 

సస్వేదాభ్రుకుటీచోగ్ర, లలాటే సమవర్తత।॥ 

(విప్పారిన రెప్పలుకల కండ్లమీద పొగచారలు క్రమ్మెను. నొసటి మీద చెమటతో 
కూడిన భయంకరమైన బొమముడి ఏర్పడినది. 

“హస్తేన మమృజే చైవ లలాటం పరవీరవో, 

భయశ్చ త్వరితః క్రుద్ధః, సహసోత్థాతు మైచ్ళత॥ 

(శత్రువులను నాశంచేసే భీముడు పట్టలేని కోపంతో చేతితో నొసటిని రుద్దుకున్నాడు. 
తొందరతో ఒక్కపెట్టున లేవడానికి యత్నించినాడు) 

“అధావమృదంగుష్టం, అంగుష్టేన యుధిష్టిరః, 

ప్రబోధన భయాద్‌రాజా భీమం తం ప్రత్యషేధయత్‌!! 

(అది చూచి ధర్మరాజు బొటనవేలిని బొటన వ్రేలితో నొక్కు తున్నాడు. తాము 
బయటపడిపోతామనే భయంతో భీముణ్ణి వారించినాడు) 

“తం మత్తమివ మాతంగం, వీక్షమాణం వనస్పతిం, 

సతమావారయామాస, భీమసేనం యుధిష్టిరః॥। 

(మదించిన వనుగువలె భీముడు అక్కడుండే మహావృక్షాన్ని చూస్తుండగా ధర్మరాజు 
ఈ విధంగా వారిస్తాడు) 

“ఆలోక యసికిం వృక్షం, సూద! దారుకృతేనవై 

యది తే దారుభికృత్యం, బహిర్‌వృక్షాన్ని గృహ్యాతాం! 


2/71. 


శ్రీ గడియారం రొమకష్ణశర్మ- 


(ఓ వంటవాడా! కట్టెలకొరకు ఈ చెట్టును చూస్తున్నావా? నీకు కట్టెలు కావాలంటే 
బయట ఎన్నో చెట్లున్నాయి కొట్టించుకో) 

“యస్యచాగ్దస్య వృక్షస్య, శీతచ్చాయాం సమాశ్రయెత్‌ 

నతస్య పర్జంద్రుహ్యేత పూర్వవృత్తమను స్మరన్‌” 

(పచ్చని చల్లని నీడనిచ్చేదీ అయిన చెట్టును ఆశ్రయిస్తాము. ఆ ఉపకారాన్ని తలచుకొని 
దీని ఆకునుకూడ తెంపరాదు) 

'ఇంగితజ్జః సతు(భ్రాతుః, తూష్టీమాసీత్‌ వృకోదరః 

(అన్నగారి ఇంగితం తెలుసుకొని భీముడు ఊరకున్నాడు) 

కుమార వ్యాసుడీ ఘట్టాన్ని ఇట్లా వ్రాసినాడు. 

“నాందళకటా సతియెనుత మన 

నొందు సైవెరగాగి ఖతియలి 

కంది నసు మైబాగి రోషదొళౌడ నొడెయవుచి, 

మంది యరియదవోలు కుచేష్టయొ 

కొంది మెల్లనె బాగి నోడిద 

నందు రాజాలయద ముందణ మరన నాభీమ॥ 

(ఆ భీముడు ఆకటా! ఈమె బాధపడెనే అని తానూ మనసులో బాధపడి 
సహింపనివాడై కోపంతో ఒడలు పెంచి రోషంతో జెడుగరచి ఇతరులకు తెలియకుండా 
ప్రతీకారం తలపెట్టి మెల్లగా పోయి రాజసభాంగణం ముందుండే చెట్టును చూచినాడు.) 

“ఒళగె నిశ్రైసిదను మొదలలి 

హిళిదు హిందువె నివళ బడిదీ 

ఖళన నివనాడహుట్టిదర నివనఖిళ బాంధవర, 

బళికె విగడ విరాటరాయన 

కొలువె నరియద మున్న కౌరవ 

కులవ సవరువె నెండు కిడికిడి యోద నాభీమ॥ 

(ఆ భీముడు ద్రౌపది భంగపాటును తీర్చడానికి మొదట ఈ ఖలుణ్జి, వీని తమ్ములనూ, 
వీని బంధువులనూ పట్టి పిండుతాను. తరువాత చేతకాని విరాటరాజును చంపుతాను. 


———— — — — 7 —— 


ఆాాాాలాలాాసావాతీ వైజయంతి 


ఈ విషయం బైటికి పొక్కక ముందే కౌరవ కులాన్ని నాశనం చేస్తాను అని మండిపడుతూ 
మనసులో నిశ్చయించినాడు) 

“ఆత నింగిత దనువనరితు మ 

హీతళాధిప ధర్మసుత నతి 

కాత రిసదిరు, వలల సైరిసు, సైరి నకటెనుత 

ఈ తరువ మురియదిరు సుజన 

వ్రాత కాశయ వూరహొరగె మ 

హాతిశయ తరువుంటు నిన్నయ బాణసిన మనెగె! 

(అతని ఆలోచనలను తెలుసుకొని మహీతలాధిపుడైన ధర్మరాజు వలలా! ఉద్రేకం 
పొందకు. ఓర్చుకో! ఓర్చుకో! అంటూ ఈ చెట్టును త్రుంచవద్దు. ఇది సుజనులకు 
ఆ(శ్రయమైనట్టిది. నీవంట యింటికి ఊరిబయట చాలా గొప్ప చెట్టుంది. అన్నాడు) 

“ధర్మమయ తమ ఎదను మురియ ది 

రెమ్మనూతను కేళెనలు మిగె 

సుమ్మనోలగ దింద సురిదను భీమ దుగుడదలి!। 

(ఈ చెట్టు ధర్మమయమైంది. విరవకు. నా మాట విను: అని చెప్పగా భీముడు 
మౌనంగా విషాదంతో సభ నుండి వెళ్ళిపోయెను. ) 

వేదవ్యాసుని భీముడు పండ్లు పటపట కొరికినాడు. నొసటిమీద చెమటపట్టి బొమముడి 
పడింది. కోపంతో నొనలు రుద్దుకున్నాడు. తిక్కన భీముడు కోపాటోవంతో 
భయంకరాకారంతో దుర్చిరీక్షుడై ఆకాశాన్ని-భూమిని తాళాలు చేసి వాయించడానికీ, 
బ్రహ్మాండ భాండాన్ని పగలకొట్టడానికీ సిద్ధమైనాడు. కుమారవ్యాసుని భీముడు నీలిగి 
పెదవులు కొరుక్కోవడంతో సరిపెట్టుకున్నాడు. తిక్కన ధర్మరాజు భీముని కోపతాపం 
విరాటునికీ సభాసదులకూ తెలియకుండా నర్మగర్భముగ మాట్లాడితే కుమార వ్యాసుని 
ధర్మరాజు భీమునితోనే లౌక్యం లేకుండా మాట్లాడినాడు. ఈ ఉభయ కవుల రచనల్లోని 
తారతమ్యాన్ని రసజ్ఞులు గ్రహిస్తారు.) 

ఆ తరువాత జరిగిన కథను తిక్కన సరససంభాషణలతో వ్యంగ్యోక్తులతో 
నిర్వహించినాడు. 


న్‌ా 
273 


శ్రీ గషియోరం రామక్యష్ణనర్మ- 


వ॥ “ద్రౌపది కోపమున్‌ సమయభంగ భయంబును యుల్లంబున పెనంగగ పతులన్‌ 
సభ్యుల జూచుమాడ్మి రూక్షంబుగ చూచి, పతులును మత్సృనాథుండును వినంగ 
నిట్లనియె. 

గీ॥ దుర్దమ ప్రతిభట మర్దన క్రీడమై - చతురుడుగా నెందునుతికి నెక్కి................ 

సీ; ఉన్న గంధర్వు లేవును నన్ను నిట్టు 

లొకడు వరుపంగ నూరక యునికి సూడ 
నచ్చెరువుగాదె యెవ్వరి యాండ్రురింక 
పరభవంబును బొందక (బ్రతుకువారు॥ అనిన, 

ఉ। అప్పుడు ధర్మ సూతి హృదయంబు గలంగ, లలాట భాగమున్‌ 

గప్పగ ఘర్మవారి, యధికంబగు రోషము నొంది యుండియున్‌ 

తప్పుగద్రోచికొంచు, తన ధైర్యము పెంపున నిర్వికారుడై., 

యెప్పుడు దాను పల్ము నెలుగేర్చడ ద్రౌపది తోడ నిట్టనున్‌॥ 

సీ జననాయకుండు నీ సభవారు నీదగు 

తెరగెల్ల నెరిగిరి తెరవ ఇంక 

మానక ఈ పలుమాటలాడగ నేల - చనుము నీవు సుదేష్ట సదనమునకు 

నీ పరాభవమున కోపింపనేరరే - గంధర్వులకు తరిగాదు కాక 

సమయమెయ్యది యేని తమకును నీకుగ-ల్గిన యట్టులైనను కినియరిచట 

గీ గాన నాథుల దూరంగ గాదు వినుము 

సతికి తానెంత పడియును సభలలోన 

తడవుగా నిల్చి యిట్టు లుదగ్రవృత్తి 

శంకసెడి ధిక్కరింపగ జనునె చెపుమ॥ 

కం! పలుపోకల పోవుచు వి 

చ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున నిచట. 

గులసతుల గజువ చందము 

తొలగగ ఇట్లునికి తగునె తోయజవదనా! అనిన విని పాంచాలి ఇట్లనియె. 

ఆ॥వె। నాదువల్లభుండు నటుడింత నిక్కమ్ము 


Ce! 


274 


-సాహొతీ వైజయంతి - 
పెద్దవారి యట్ల పిన్నవారు 
కాన పతుల విధమ కాక యేశైలూషి 
కాదనంగరాదు కంకభట్టు!! 
మ॥ అట్లగుటంజేసి నాకు నాట్యంబును పరిచితంబ మత్పతి శైలూషుండ కాడు, 
కితవుండును. కావున జూదరియాలికి గజువ చందం బెక్కడిది అనుచు నచ్చోటువాసె!! 
(విరాటపర్వం) 
“ఈ సందర్భములో సంస్కృత మూలములో ఇట్లుంది. 
సంప్రేక్ష్రచ వరా రోహా సర్వాంస్తత్ర సభాసదః! 
విరాటంచా హ పాంచాలీ, దుఃఖేనావిష్ట చేతసా” 
(పాంచాలి సభలో ఉన్నవాళ్ళందరినీ చూచి దుఃఖావేశ హృదయంతో విరాటరాజుతో 
ఇట్లన్నది) 
“యేషాంవైరీ నస్వపితి, షష్టేపి విషయేవసన్‌ 
తేషాం మాం మానినీం భారాకామ్‌, సూతపుత్రః పదావధీత్‌ 
(ఎవరి శత్రువు అయిదు దేశాలు అవతల ఆరో దేశంలో ఉన్నా సుఖముగా నిద్రపోలేడో 
అట్లాంటి గంధర్వుల భార్యను నన్ను మానవంతురాలిని కీచకుడు కాలితో తన్నినాడు. ) 
“కథంతే సూతపుత్రేణ వధ్యమానాం ప్రియాంసతీం 
మర్షయంతి యథాక్షీచాః, బలవంతో మితౌజసః 
(తమ ప్రియ భార్యను కీచకుడు హింసిస్తుండగా బలవంతులు, తేజశ్ళాలురు అయిన 
గంధర్వులు నపుంసకులవలె ఎట్లు సహిస్తున్నారో) 
“ఏవం సంపూజయంతస్తే కృష్ణాంప్రేక్ష్య సభాసదః 
యుధిష్టిరన్య కోపాత్తు లలాటే స్వేద ఆగమత్‌” 
(సభలోని వారంతా ద్రౌపదిని గురించి గొప్పగా భావించినారు. ధర్మరాజుకు మాత్రం 
కోపంవల్ల నుదుటిమీద చెమటపట్టింది) 
“అథాబ్రవీ ద్రాజపుత్రీం కౌరవ్య మహిషీం ప్రియాం, 
గచ్చ సైరంధ్రి మాత్రస్థాః, సుదేష్టాయా నివేశనం॥ 
అంత ధర్మరాజు ప్రియమైన రాణి ద్రౌపదిని జూచి 'ఓ సైరం(ధ్రీ వెళ్ళు, ఇక్కడ 
27 


శ్రీ గడియారం రొరుక్యర్టశర్మ- 


నిలవకు సుదేష్టం భవనానికిపో) 

“మన్యే నకాల క్రోధస్య, పశ్యంతి పతయస్తవ, 

తేన త్వాం నాభిథావంతి, గంధర్వాః సూర్యవర్చసః।। 

(నీ భర్తలు సూర్యతేజస్సుగల గంధర్వులు. అంతా చూస్తూనే ఉంటారు. ఇది కోపానికి 
సమయం కాదనుకొని నీరక్షణకు పరుగెత్తి రాకుండవచ్చు... 

“యదితే సమయః కశ్చిత్‌, కృతో హ్యాయతలోచనే 

తం స్మరస్వ క్షమాశీలే, క్షమాధర్మోహ్య నుత్తమః 

(ఓ సైరంధ్రి! ఒకవేళ నీ భర్తలు ఏదైన నియమం చేసుకున్నారేమో! ఓర్పుగలదనా 
గుర్తు చేసుకో. ఓర్పును మించిన ఉత్తమ ధర్మంలేదు. ) 

“ఇత్యేవముక్తే తిష్టంతీం పునరేవాహ ధర్మరాట్‌" 

(ఇంతగా చెప్పినా అట్లే నిలిచి ఉన్న (ద్రౌపదితో ధర్మరాజు మళ్ళీ అంటున్నాడు) 

“అకాలజ్ఞాసి సైరంధ్రి శైలూషీవ విరోదిషి 

గచ్చ సైరంధ్రి గంధర్వాః, కరిష్యంతి తన ప్రియం” 

(ఓ సైరంధ్రీ, నీవు సమయా సమయాలు తెలియకున్నావు. నాట్యకత్తెవలే పెద్దగా 
ఏడుస్తున్నావు. వెళ్ళిపో గంధర్వులు నీకు మేలు చేస్తారు) అంటే (ద్రౌపది అంటుంది. 

“అతీన తేషాం ఘృణినాం, మన్యేహం ధర్మచారిణీ! 

తస్వతస్వైవతే వధ్యా యేషాం జ్యేష్టో క్షదేవితా” 

(నేను చాల దయగలవారి భార్యను అనుకుంటున్నాను. వాళ్ళలో పెద్దవారు జూదగాడు! 
అతడు ఎప్పుడూ తక్కిన వాళ్ళను బాధిస్తూ ఉంటాడు.) 

“ఇత్యుక్త్వా ప్రాదదత్‌ కృష్ణా సుదేష్టాయా నివేశనం” 

(ఈ విధంగా అంటూ ద్రౌపది సుదేష్ట యింటికి పరుగెత్తను) 

వేదవ్యాసుడు ఈ ఘట్టాన్ని 42 శ్లోకాలలో రచించగా తిక్కన 8 గద్యపద్యాలతో 
సరసముగా రచించినాడు. కుమార వ్యాసుడు ఈ భాగాన్ని ఇట్లా రచించినాడు. 

కుమార వ్యాసుడు: 

“కర్మ ఫలవిదు నినగె మానిని 

నిమ్మ భవనకె హోగు శిక్షిస 


-సాహితీ వైజయంతి - 


లమ్మదీ సభె బగెయ నాతను మత్స్వుభూపతియ” 

(ఓ మానవతీ! ఇది నీ కర్మఫలము. నీ యింటికిపో. ఇతడు విరాట రాజుకు 
ఆత్మీయుడు ఇతన్ని ఈ సభ శిక్షించలేదు) 

“కోపకవసర వల్ల పతిగళు 

కా పురుష రే నిన్నవరు పరి 

తాప వను బేళ్ళొడు పతివ్రతె పుణ్యవధునీను 

దీపవల్లా! క్షమె యఖిళ దో 


రూపునెలె యాక్షమె యెనలు బళికింద ళిందుముఖి” 

(నీ భర్తలు అధములు కారు. కోపమక్కరలేదు. పరితాప పడవద్దు. పతివ్రతవు, 
పుణ్యస్తీవి. దీపంవంటిదానవు. ఓర్చు దోషాలు పోగొట్టేది. శౌర్యధర్మాలకు రూపమూ, 
స్థానమూ ఓర్పే, అని చెప్పగా ఆమె ఇట్లన్నది) 

“సె రణగె తానవధి యిల్లా 

పొరుషవు కడు బంజె యాయితు | 

ఆరియకెయలి జుణిగి జారువి రెంద శిందుముఖి” 

(సహనానికి హద్దులు లేవా? పౌరుషము గొడ్డుబోయింది. అన్నీ తెలిసి కూడా 
అసమర్జులవలె జారుకుంటున్నారు అన్నది.) 

“అరెరె హెంగసు దిట్టై మోనదొ 

లిర లిదానంతరవు రాయన 

హొరయ లే బాయృడిక తన గరువాయి యే యెనలు, 

ఇఆరళిదళు లలితాంగి యిల్లియ 

హిరియరలి హురళిల్ల మారుతి 

గరుహువెను బళికాదుదాగలి యెనుత తిరుగి దళు” 

(బెరా ఆడది చాలా దిట్టగా ఉందే! మౌనముగా ఉండలేదు. తన అంతరువు తేలీదు. 
రాజు సన్నిధిలో ఈ వాచాలత్వము గరువ తనమేనా? అనగానే ఆమెకు కోపం వచ్చి 


లాగా 


శ్రీ గదియారం రామక్యస్టనర్మ్‌ - 


ఇక్కడి పెద్దలలో పసలేదు. భీమునికి చెప్తాను. అయ్యేదేదో కానీ, అంటూ వెళ్లిపోయింది) 

తిక్కన ఈ ఘట్టంలో కంకుభట్టుకు, సైరంధ్రికీ జరిగిన వాగ్వివాదాన్ని మవాచాతుర్యంతో 
వ్యంగ్యోక్తులతో నిర్వహించిన తీరు సరసజన సమ్మోదకరమైంది. వేదవ్యాసుడు 42 
శ్లోకాలతో విస్తరించి చెప్పిన విషయాలను తిక్కన 8, 9 గద్య పద్యాలలో చెప్పితే 
కుమారవ్యాసుడు ముచ్చటగా మూడు షట్పదులలో ముగించినాడు. మూలంలో (ద్రౌపది 
తన పతుల గొప్పతనాన్ని తలచుకొని ఏడుస్తుంది. అసమర్ద్చుడైన విరాటరాజును 
దూషిస్తుంది. సభలోని వారంతా సైరంధ్రికి జరిగిన అవమానాన్ని గుర్తిస్తారు. సానుభూతి 
చూపిస్తారు. తిక్కన సంగ్రహంగానే ద్రౌపది దుఃఖాన్న్సీ ధర్మరాజు అనునయ వాక్యాలనూ 
చెప్పి అప్పటికీ పోకపోతే కోపం పొందుతాడు. మూలంలోని విరాట రాజదూషణాన్నీ - 
సభాసదుల సానుభూతినీ వదలిపెట్టినాడు. చివరకు వేదవ్యాసుని ధర్మరాజు కోపంతో 
ద్రౌపదిని “నీవు నాట్యకత్తెవలే సభలో ఏడుస్తున్నావు. మర్యాద తెలీదు. వెళ్ళిపో” అంటే 
అందుకు ద్రౌపది 'నా భర్తలు చాలా దయగలవాళ్ళు. వాళ్ళలో పెద్దవాడు జూదగాడు. 
ఎప్పుడూ తక్కినవాళ్ళను బాధిస్తాడు అంటూ వెళ్ళిపోతుంది. 

తిక్కన ధర్మరాజు కోపంతో 'నీవు నాట్యం చూపే విధంగా సభలో అసభ్యంగా 
ప్రవర్తిస్తున్నావు. ఇది కులప్రీలకు మర్యాదకాదు వెళ్ళిపో అంటే ద్రౌపది “నా భర్త నటుడు.” 
నేను నాట్యకాత్తె కావడంలో తప్పులేదు. అంతేకాదు నా భర్త జూదగాడు కూడా. జూదగాని 
భార్యకు మర్యాద ఎక్కుడుంటుంది అని దెప్పిపొడిచి వెళ్ళిపోతుంది. ఈ సంభాషణ 
సభ్యులకు విపరీతార్థాలు కలిగించదు. సహజంగానే ఉంటుంది. ఈ దెప్పిపొడుపులు - 
ధర్మరాజుకు ద్రౌపదికి మాత్రమే అర్ధమౌతాయి. అంత చతురంగా సాగింది. కుమార 
వ్యాసుడు మూలాన్నిగానీ, తిక్కననుగానీ అనుసరించలేకపోయినాడు. ఆ సంభాషణ 
చాదస్తంగా ఉంది. ధర్మరాజే “ఈ సభ కీచకుణ్ణి శిక్షించలేదు. అతడు రాజుకు చాలా 
కావలసినవాడు అంటాడు. రాజు విని ఊరకుంటాడు. [ద్రౌపదిని “పతివ్రతవు నీ భర్తలు 
గొప్పవాళ్ళే. వాళ్ళకు సమయం కాదు ఓర్చుకో ఇక్కడినించిపో' అంటాడు. ద్రౌపదికి 
కోపం వస్తుంది. సహనానికీ హద్దులుంటాయి, ఇక్కడ పౌరుషం చచ్చిపోయింది. నా 
అవస్థను చూస్తూ నా భర్తలు అసమర్జులై జారుకుంటున్నారు, అంటుంది. ధర్మరాజు 


ఆాాాాాాంాంాంంాపానాతీ వైజయంతి 


కోపంతో ఈ ఆడది గట్టిదే. తన అంతరమేదో తెలుసుకోకుండా రాజసభలో వాగుతున్నది. 
అంటాడు. అందుకు ద్రౌపది ఇక్కడి పెద్దలలో పసలేదు. నేను మారుతికి చెప్పుకుంటాను. 
ఏమైతే అది కానీ అంటూ వెళ్ళిపోతుంది. కుమార వ్యాసునికి వ్యంగ్య మర్యాద తెలీదు. 
వాచ్యంగా చెప్పడమే ఇష్టం. 'సభలో (ద్రౌపదిచేత మీకు చేతకాదు, భీమునికి చెప్పుతాను” 
అనిపించడం అనౌచిత్యమూ, అసందర్భము అని అతనికి తెలియలేదు. ఊరకే కథను 
చెప్పుకుంటూపోవడమేగాని కథా కథన నైపుణి ఎరుగడు. 


తిక్కన - తిమ్మణ కవి 


శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అయిన 'తిమ్మణ” కుమార వ్యాసుడు మిగిల్చిపోయిన 
8 పర్వాలు పూరించి మహాభారతాన్ని ముగించినాడు. కృష్ణరాయలకు అంకితమిచ్చి 
దానికి 'కృష్ణరాయభారతి అని పేరు పెట్టినాడు. రాయల ఆస్థానములోని అష్టదిగ్గజాలతో 
కలసి మెలసి ఉన్నందువల్ల తిక్కన భారతాన్ని బాగా చదివినాడు. అందుకే సంస్కృత 
మూలాన్నికాక తిక్కన భారతాన్నే పూర్తిగా అనుసరించినాడు. అయితే తిక్కన మవాకవిలోని 
(ప్రతిభాపాండిత్యాలు తిమ్మణలో లేవు. కుమార వ్యాసునికి ఉందే పాండిత్యమూ అతనిలో 
లేదు. అతనికి కవిసార్వభౌముడనే బిరుదూ ఉంది. ఆయన తిక్కనను అనుసరించిన 
విధం తెలుసుకుందాం. 

తిక్కన అనుశాసనిక పర్వంలో గరుడోపాఖ్యానాన్ని ఇట్లా వ్రాసినాడు. కథను మాత్రమే 
చెప్పవలసినచోట అనవసర వాక్యాలు లేకుండా చిన్న చిన్న మాటలతో చెప్పుకుంటూ 
పోవడం తిక్కనకు ఇష్టం. 

“కశ్యపు భార్యలు కద్రువ వినత నా 

కలరు - తపస్వి వారలకు వరము 

కరుణ ఇచ్చెదనన్న - కద్రువవేవుర - వినతయిద్దర వేడికొనిరి, సుతుల 

మునియు అట్లగుగాక అనియె, పదంపది-అండముల్‌ వేయును అండ యుగము 

వరుసగ ఆ కద్రువకు వినతకు పుట్టె - అవికుండములనిడి అరసియుండిరి 

హిసహస్ర మేనూరేండ్లు అంత నుదయ 
మ. అవ్వేయిగ్రుడ్దుల అధిక బలము 


శ్రీ గసియారం రామక్యర్దశర్మ- 


తేజమును కల్లి ఆ సర్పరాజ ఒప్పు 

చుండె, ఆ రెండు విరియక యుండె మరియు! ఈ పద్యానికి తిమ్మన అనుసరణ 

“ఎతెన్ఫపతి కశ్యపనగిబ్బరు 

అలనెయరు, క[ద్రువెందొ 

బ్బెళిగె నామవు వినతె యెందొబ్బళభిదాన, 

సలె వరవ పతి కేళెనలు మ 

కృళు సహ(స్రవ కద్రుబేడిద 

శొలిదు మక్కళిబరనె ఆ వినతె బేడిదళు, 

“మునిప నారీతియలి కరుణిసి 

దను బళిక అండగళు సాసిర 

జనిసిదపు కద్రువిగె అండద్వితయ జనిసిదుదు 

వినతెయగ రక్షిసుత లిరె-యిరె 

ఘన వెనిసి దైనూరు వరుషకె 

ఫణిగళాదరు మిగె సహ(స్రగళాగి క[ద్రువిగె॥ 

“అరసఖగ వాద తేజది 

నరిదేనిప బలదింద కాకో 

దరసహ(న్ర గళెసెదుదు అండగళెరడు బిరియదిరె।। 

మక్కికి మక్కిగా అనుసరించినా తిక్కన ఒక్క సీసంలో చెప్పిన విషయాలను తిమ్మణ 
అనవసరమైన మాటలతో రెండున్నర షట్పదులకు పెంచినాడు.ఆ తరువాతి కథను 
3క్కన ఇట్లా చెప్పినాడు. 

కం! తన సవతియైన కద్రువ - గనివగపును, మత్సరంబు గదిరెడు మదితో, 

వినత కడున్‌ వేగిరపడి - అనీతి నొకయండ మవియ నడచె నరేంద్రా!! 

కం! పులుగొక్కడు పూర్వాంగముతో 

కలిగి జనించుటయు వానిగని ఆ సతి క 

న్నుల నశుజలంబులు పె 

ల్లొలుకన్‌ శోకమునమునుగు నుల్లముతోడన్‌!! 


లాాాాాాాలాలాగనాహొతీ వైజయంతి 


తిమ్మణ అనుసరణ 

“కిదిదు చింతిసి వినతె సుతరా 

దరు సవత్తిగె మొదలెనుత మ 

త్సరతెయలి నెరెమరగి నుయ్టళు బళికలా వినతె” 

“మన దొళగె బేగె బట్టా 

వినతె ముని దొందండవను చి 

కృనె బికివవొలు మురియ వహొయ్టళనీతి యిందాగ 

తనుజ నూరుగళిల్ల దొబ్బనె 

జనియిసిద నదనోడియే మా 

నిని దృగంబుళొసరె పలవందదలి మరుగిదళు” 

(వినత తన సవతికి సంతానము కలిగింది, నాకు కలగ లేదని చింతించి 
మాత్సర్యంతో తపించి, తన రెండు గుడ్లలో ఒకదానిని 5 వందల యేండ్లకే 
పగులగొట్టినది. అందుండి తొడలు లేని ఒకడు పుట్టెను. వానిని చూచి వినత కన్నీళ్ళు 
కారుస్తూ విలపించింది) 

తరవాత అయిదు నూరేండ్లకు ఆ గ్రుడ్డులో నుంచి గరుడుడు పుట్టిన విధానాన్ని 
తిక్కన సుందరంగా వర్ణించినాడు. 

చం॥ ఘనతర కంధరుండు, దృఢకాయుడు, దీప్తముఖుండు, రక్తలో 

చనుడు, మహోత్త మాంగకుడు, చారుసుసంగత పక్ష సార మం 

డనుడు, పరిస్ఫురద్యుతి విడంబిత బాల దివాకరుండు, లో 

కనయన పర్వ నిర్వహణ కారి, సుపర్ణుడు పుట్టెభూవరా” 


తిమ్మణ అనుసరణ 
“ఘన దవళ కంధరను, దృఢకా, 
యను, సురక్తేక్షణను, దీప్తా 
ననను, మృదుమస్తకను, పక్షద్వితయ రంజితను” 
తను సముజ్వల కాంతి నిర్జిత = 
దినకరను బహుసత్వ సంయుత 


క ్న్న 


281 


శ్రీ గడియారం రామీక్యష్ణశర్మ- 


ననఘ నధిక భుజప్రతాపను గరుడనొప్పిదను.” 

తిక్కనకు ఈ కథలో ఇప్పుడు వర్ణనకు అవకాశం లభించింది. చక్కగా వర్ణించి 
నాడు. తిక్కన పద్యంలో ఉండే సార్ధకాలైన సరసోక్తులను అవగతం చేసుకోకుండా 
పద్యాన్ని తిమ్మణ నిరర్ధక పదాలతో పూర్తిచేసినాడు. 

తిక్కన గరుడుడు మహోత్తమాంగకుడైతే ఇతని గరుడుడు మృదుమస్తకుడు. అతడు 
చారు సుసంగత పక్షసారమండనుడైతే, ఈతడు పక్షద్వితయ రంజితుడు. తిక్కన గరుడుడు 
తన తేజః కాంతులతో బాల భానుణ్ణి తిరస్కరిస్తే ఈ గరుడుడు తన శరీర కాంతిచేత 
సూర్యుని జయిస్తాడు. ఇక్కడ సందర్భశుద్ది లోపించింది. తిక్కన వాడిన “లోక నయన 
పర్వ నిర్వహణకారి” అనే విశేషణంలోని సారస్యాన్ని గ్రహించలేక తిమ్మణ తీసివేసినాడు. 
దానికి బదులుగా “బహుసత్వ సంయుతుడు, అనఘుడు, అధిక భుజప్రతాపనుడు” 
అని చేర్చినాడు. ఇవన్నీ 'దృఢకాయుడు'లో సరిపోతాయి. కాని తిమ్మణకు తెలియలేదు. 

ఈ కథలోనే తిక్కన కద్రూ వినతల సముద్రతీర విహారాన్ని మనోజ్ఞంగా వర్ణించినాడు. 

సీ|| చుంచుల జిగురాడు జించి యాడుచు నలి - 

నెలుగించు గండుకోయిలల సొంపు, 

అలరు తేనియ[గోలి అన్ను పొలంబుల 

మురియు తేటుల నునుమోతయింపు, 

తనిపండ్ల రసమాని తమలోన జెలగుచు 

పలికెడు రాచిల్మ పదువురంగు, 

కొలకుల కెలకుల కూడ క్రీడించు చుం 

దెడు నంచ తడంబు నడబెడంగు, 

గీ: తరగ దేలుచు పూగీవ తగుల బడుచు 

వచ్చు చిజుగాలి సోకును మెచ్చిమెచ్చి 

తగిలి కొనియాడుచు నువినతయును కదు 

వయును మున్నీటి చేరువ వనమునందు” మెలగుచుండి. 

తిమ్మణ - అనుసరణ 
“బళిక కద్రూ వినతెయరు కే 


సాహితీ వైజయంతి 


కొలిదు తత్సమయదలి వారిధి 

లలిత వేలావనకెపోగి విలాస దెసకదలి, 

తలిరుగళ చివుటుత్త, హొసహూ 

గళను కొయ్యుత భృంగ కోకిల 

కలరవంగళ నాలిసుత, విహరిసుత లిరుతిహరు” 

తిక్కన 'వనంలోని వింతలూ విశేషాలు రమ్యంగా వర్ణించినాడు. “ముక్కులతో 
చిగురాకులు చీలుస్తూ కూస్తున్న కోయిలలనూ, పూదేనెలను గ్రోలి తమ ప్రియలతో 
మురుస్తున్న తేంట్ల మైతలను, తని పండ్ల రసాలు త్రాగి సంతోషముతో పలుకుతున్న 
చిలుకగుంపుల రంగులనూ, కొలనులలో క్రీడిస్తున్న హంస గుంపుల నడక సొగసులను, 
అలలమీద తేలుతూ, వూదీగలను తాకుతూ వీస్తున్న మందానిల స్పర్శలనూ 
మెచ్చుకుంటూ కదూ వినతలు విహరించినారు” 

తిమ్మణ పద్యంలో “కద్రూ వినతలే సముద్ర తీరంలోని వేలావనానికి పోయి చివుళ్ళను 
త్రుంచుతూ, విచ్చుతున్న పువ్వులను కోస్తూ, తుమ్మెదల, కోకిలల కలరవాలను వింటూ” 
వివారించినారు. “తిక్కనను అనునరించినా ఆ కవితలోని అర్జగౌరవాన్నీ 
భావసౌకుమార్యాన్నీ తిమ్మణ అవగాహన చేసుకోలేకపోయినాడు. తిమ్మణ భారత 
భాగమంతా తిక్కన రచనకు రసహీనమైన అనుసరణగా సాగింది. 

మహాభారతాన్ని గూర్చి తిక్కనకూ, కన్నడ భారత కవులకూ అభిప్రాయాలలోనే 
భేదముంది. వాటిని గమనించడం అవసరము. 

పంప కవి భారతఫల[(శ్రుతిని ఈ విధంగా చెప్పినాడు. 

“పుదిదిరె రాగముర్కె పొసవేట దలంపుగళెల్ల మోదిద 

రి దరనుయాయి గల్లె సెవుదార గుణం సకళావనీశ్వర 

ర దట నళుర్మె భృత్యనివహక్కె చదుర్‌ గణికా జనక్క కుం 

దదె నెలసిర్మె యా మహితళక్కె మదీయకృతి ప్రబంధదిం” 

(ఈ మహీతలంలో నా కావ్యం చదివినవారికీ, వారి అనుయాయులకూ నిండారిన 
ప్రీతి, అనురాగ సంతోషాలు, సకల రాజన్యులకు ఉదారగుణము, సేవకులకు 
పరాక్రమము, వేశ్యలకు చాతుర్యములోపం లేకుండా ఉండుగాక) 


శ్రీ గదియారం రామికృష్ణశర్మ - 


“కరమళ్ళర్తు సమస్త భారత కథాసంబంధమం చాజసల్‌, 

బరెయల్‌ కేళలొడర్చువంగ మిదరొళ్‌ తన్నిష్ట మప్పన్న ము 

త్తర మక్కుం ధృతి తుష్టి - పుష్టి విభవం సౌభాగ్య మిష్టాంగనా 

సురతం కాంతి యగుంతి శాంతి విభవం భద్రం శుభం మంగళంం 

(ఎక్కువ ప్రీతితో నా భారత కథలను చదివినా, వ్రాసినా విన్నా వాళ్ళకు అభీష్టాలు 
సిద్ధిస్తాయి. ధృతి - తుష్టి -పుష్టి-విభవమూ సౌభాగ్యాలూ తాను కోరిన ప్రీ సౌఖ్యమూ, 
కాంతి-శాంతి-భ(ద్రం- శుభం-మంగళాలు కల్గుతాయి. ) 

కుమార వ్యాసుని ఫలశ్రుతి 

నన్నయ్య-తిక్కనల వలెనే కుమారవ్యాసుడు కూడా వైదికుడే. భారతాన్ని వేదముగా 
భావించేవాడే. నన్నయ్య వేదవ్యాస భారతాన్ని గూర్చి ధర్మ శాస్త్రజ్ఞులు ధర్మశా[స్తం చని, 
అధ్యాత్మవిదులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్‌ నీతిశాస్తంబని, కవి వృషభులు 
మహాకావ్యమనియు - గొనియాడుచుండ వేదతత్తవేది వేదవ్యాసుడు, విశ్వజనీనమై 
పరగుచుండజేసె భారతంబు” అని గొప్పగా ప్రశంసిస్తే కుమారవ్యాసుడు తన భారతాన్నే 
గొప్పగా పొగడుకున్నాడు. 

“అరసు గళిగిదు వీర, ద్విజరిగె 

పరమవేదదసార, యోగే 

శ్వరద తత్త్వ విచార, మంత్రీజనకె బుద్ధిగుణ, 

విరహిగళ శృంగార, విద్యా 

పరిణతరలంకార, కావ్యకె 

గరువెనలు రచిసిద కుమార వ్యాస భారతవ॥। 

(రాజులకిది వీరము, బ్రాహ్మణులకు వేదసారము, యోగీశ్వరులకు తత్త్వవిచారము, 
మంత్రులకు బుద్ధివర్ధకము, విరహిజనులకు శృంగారము, విద్యావంతులకు అలంకారము 
కావ్యానికి గురువు అనేట్లుగా కుమార వ్యాసుడు భారతాన్ని రచించినాడు) 

ఇదిస్వాతిశయమే అయినా అతనికి భారతంమీద అపారమైన భక్తి ఉందనడంలో 
సందేహంలేదు. ఇందుకు అతడు చెప్పిన ఫల(శ్రుతే నిదర్శనము. 


హహహ — సతీ వైజయంతి 


“వేదపారాయణదఫల, గం 

గాది తీర్ధస్నానఫల, కృ 

(బ్రాది తపసిన ఫలవు, జ్యోతిష్ణోమ యాగఫల, 

మేదినియ నొలిదత్తఫల, వ 

(స్రాది కన్యాదానఫల వహు 

దాదరిసి భారతదొళొందక్షరవ కేళ్లరిగె” 

(శ్రద్దతో భారతంలో ఒక అక్షరం విన్నవాళ్ళకు కూడ, వేద పారాయణ ఫలమూ, 
గంగాది పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలమూ, కృ(షభ్ర-చాంద్రాయణాదిప్రతాలూ, 
తపస్సూ చేసిన ఫలమూ, జ్యోతిష్టోమ యాగ ఫలమూ, భూమిదాన ఫలమూ, వస్తదాన, 
కన్యాదానాదుల ఫలం లభిస్తుంది.) 

తిక్కన ఫలశ్రుతి చూడండి. 

గీ అమల ధర్మార్థ కామ మోక్షముల గురిచి 

యెలయు తెరువెద్దియన నిందుగలుగు, నదియె 

యొండెడలగల్లు, దీన లేకుండుచొప్పు 

దక్కొాకంటను లేదు వేదజ్ఞులార” 

ఉ॥ భారతమర్థితో వినిన భక్తిపఠించిన శ్రీయునాయువున్‌ 

భూరియశంబునుం ప్రమదమున్‌ దృఢవిద్యయుగల్లు, వారికే 

కోరికలైన వేగమొనగూడు, సుపుత్రునిగాంచు, సద్వరున్‌, 

గారవ మొప్పగా బడయు, గర్భిణియున్‌ వరుసన్‌ కుమారి యున్‌” 

తిమ్మణకవి ఫలశ్రుతి 

“ఘనచతుర్వార్ల్ణక్కెకారణ, 

వనఘవీకథె, యిదరొళిల్లం 

దెనిప కథెగళ కాణని తరపురాణ జాలదలి, 

మనుజరీ ఇతిహాస రత్నవ 

ననవరత కేళిదదె దురితగ 

ళనితు కెడువవు, హెచ్చుతిర్ప వనేక సుకృతగళు” 


ననా. 


285 


శ్రీ గడియారం రామీక్షష్ణశర్మ- 


(చతుర్వర్దాలకు కారణమైన ఈ కథ ఘనమైనది. ఇందులో లేని కథలను ఇతర ఏ 
పురాణంలోనూ చూడలేము. మానవులు ఈ ఇతిహాస రత్నాన్ని నిత్యము వింటే పాపాలు 
నశిస్తాయి. సుకృతాలువృద్ది పొందుతాయి) 

కన్నడ కవులు సమర్ధులే అయినా మహాభారతాన్ని అవగాహన చేసుకొని వ్యాస 
హృదయాన్ని ఆవిష్కరించలేదు. 

తెలుగులో కవిత్రయ భారతాన్ని చదివిన వారికి కన్నడంలోని పంప భారతంగానీ, 
కుమారవ్యాస - తిమ్మణల భారత భాగాలు కానీ సంతృప్తినీ సమ్మోదాన్న కలిగించ లేవు 
అని చెప్పడంలో అతిశయోక్తి కానీ, దురభిమానంకానీ లేదని సవినయంగా మనవి 


సుకుంటు 
చేసుకుంటున్నా! “యదిహాస్తి తదన్యత్ర 


యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌ ” 


— 


స 
CO - 


ట్ట? 


శ 





వచన పద్యపంచకం 


శ్రీ నూతంనాని గంగౌధీరం 


శ్రీశ్రీది “కవితా! ఓ కవితా!” మాత్రమే. ఆద్యం కాకపోయినా 
గుణ ప్రాధాన్యతను బట్టి ఆరాధ్యమైనదే 


1 


శ్రీశ్రీ మొదట రాసిన వచన కవిత 'ఆకాశదీపిమే అయినా, తర్వాతి కవులకు 
మార్గదర్శకమైనదే గురుపీఠాన్ని అలంకరించడం లోక న్యాయం. కనుకనే 'కవితా! ఓ 
కవితా!” తెనుగు సాహిత్యంలో మొదటితరం వచన కవితా స్వరూపానికి సంకేతంగా 
నిలుస్తున్నది. అందులో 'శృశానాలవంటి నిఘంటువుల దాటి, వ్యాకరణాల సంకెళ్ళు 
విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి” - వస్తున్నానని తన్ను తాను నిర్వబించు 
కోవడమూ, రావాలని ఎదుటివారికి చాటిచెప్పే లక్షణ ప్రబోధమూ ఉన్నది. పైది భాషా 
ఛందస్సుల విషయంలో అయితే, వస్తు విషయంలో కూడా నా రచనలలో లోకం 
ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో ఘూర్జిల్లగ నా జాతి జనులు 
పాడుకొనే మంత్రంగా మోగించాలనినా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను 
సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా” ఉండాలని స్పష్టం చెయ్యడం శ్రీతీ 
సంస్కారానికి నిదర్శనం. ఈ లక్షణానికి లక్ష్యాలా అన్నట్టు రచించిన ప్రతిభావంతమైన 
శ్రీశ్రీ భావకవితకు నిదర్శనాలైన పంక్తులుగూడా ఈ ఖండికలోనే ఉన్నాయి. “నడిరేయి 
నిద్దురలో అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి 
మనఃప్రపంచపు టావర్తాలు; శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్కృలూతుచే చప్పుడు! 


287 


-సాహొతీ వైజయంతి " 


వైద్యశాలలో శాస్తకారుని మహేంద్రజాలంలో చావుబ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు 
మూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన; కాలువ నీళులలో జారిపడి కదలగనైనా 
చాలని త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన ప్రేలాపన, కడుపు దహించుకుపోయే పడుపుకత్తె 
రాక్షస రతిలో అర్థనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి! ఉరితీయబడ్డ 
శిరస్సు చెప్పిన రహస్యం! ఉన్మాది మనస్సినీవాలిలో ఘూకంకేకా! భేకం బాకా! సమ్మె 
కట్టిన కూలీల, సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల ఆకటి చీకటి చిచ్చులు...” మొదలైన 
హాహాకారాలు, ఆర్హారావాల వాస్తవ దృశ్యాలెన్నో తర్వాతి కవులకంతా మార్గదర్శ 
కాలయ్యాయి. 

భావుకత జలపాతం వంటిది! అది మహా ఆవేశంతో దూకుతుంది. ఆయన 
సంస్కారం కూడా బలమైనది కాబట్టి దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకుంటుంది. 
సంస్కారం రెండు పనులు చేస్తుంది. ఒకటి - భావుకతను ఎప్పటికప్పుడు హితవైన 
నవతవైపు నడిపిస్తుంది. రెండు - భావుకత నుంచి ఆవేశంలో దూకిన ప్రతి శబ్దాన్నీ 
ప్రతి భావాన్నీ జెచిత్యం హద్దుగా, ఆలోచన ఎత్తుగా సంస్కరిస్తుంది. సంస్కారాన్ని భావుకత 
మించితే తిలక్‌ అవుతాడు. భావుకతను సంస్కారం మింగితే ఆరుద్ర అవుతాడు. రెండూ 
సమపాళ్లలో మేళవిస్తే శ్రీశ్రీ అవుతాడు. ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో ఎన్నో యిజాలు 
తలచూపాయి. వాటిలో కొన్ని శ్రీశ్రీ సంస్కారంచేత అంగీకారం పొందినవి. తన 
భావుకతమీద అధికారం చూపించినవి. ఇట్లా శ్రీశ్రీ మీద ప్రభావం చూపిన యిజాల 
బీజాలన్నింటికి ఈ కవిత పాదుకావటం మరొక విశేషం. కమ్యూనిస్టు మ్యానిఫెస్టో 
పరిచయం పిమ్మట శ్రీశ్రీ కవితా సౌధానికి మార్చిజమే పునాది అయిపోయింది. 
మార్చిజం పోకడలకు ఈ ఖండికలో ప్రతి వాక్యమూ దర్చణంగా నిలుస్తుంది. పోతే 
యిజాలలో మార్చిజం తర్వాత శ్రీశ్రీ మీద అంతటి ప్రభావం చూపిన 'సర్రియలిజం' 
ఈ ఖండికలో - “అగ్ని సరస్సున వికసించిన వజం! ఎగిరే లోహశ్వేనం! ఫిరంగిలో 
జ్వరం ధ్వనించే మృదంగనాదం!” అన్న పంక్తుల వెనుక చోటుచేసుకున్నది. శ్రీశ్రీమీద 
పాశ్చాత్య ఉద్యమాల (ప్రభావం ఎంత వున్నా మొదటగా ఆయన భారతీయ 
సంప్రదాయానికి చెందిన వ్యక్తి. సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన వ్యక్తి. మన 


88 


శ్రీ నూతలంవానే గంగాధరం. 


సంప్రదాయాన్ని అంటి పెట్టుకున్న జన్మపరంపరల విశ్వాసం కూడా శిశువు చిత్ర నిద్రలో 
ప్రాచీన స్పృతులూచే చప్పుడు - అన్న ఊహలో చోటుచేసుకున్నది. అయితే శ్రీశ్రీకి 
మన సంప్రదాయపు చేలాంచలముల విసరుల కొసగాలులు' గూడా అంటడానికి 
సుతరామూ సమ్మతింపని కొందరు పై ఊహ (ఫ్రాయిడ్‌ ప్రభావ జనితమని 
సమర్ధిస్తున్నారు. ఏది ఏమైనా శ్రీశ్రీ అన్ని అవతారాల సాక్షాత్మరం ఈ కవితలో 
ప్రదర్శింపబడింది. తర్వాత విస్తరించిన అన్ని ఉద్యమాల వేళ్ళు గురజాడ కవితలో 
నిక్షిప్రమైనట్లు, శ్రీశ్రీ యుగంలో అల్లుకొన్న అన్ని యిజాల బీజాలకు శ్రీశ్రీ “కవితా! ఓ 
కవితా!! ఖండిక పాదువంటిది. అభ్యుదయ, వచన కవిత్వోద్యమాలకు ఈ ఖండిక 
మానిఫెస్టోలాంటిది. 


2 
కుందుర్తి - నగరంలో వాన 


వచన పద్యం ఎంత సహజమైన ఛందస్ఫో, ఈ “నగరంలో వాని ఖండికలోని 
రచన కూడా అంత సహజంగా రూపుదిద్దుకొన్నది. అస్పష్టత శూన్యం. పులుముడు 
హుళక్కి సర్మసు ఫీట్లు నాస్తి. ఛందస్సుల సర్పపరిష్వంగాలనూ, వ్యాకరణాల సంకెళ్లనూ, 
నిఘంటువుల శ్యశానాలనూ దాటి వస్తున్నానని శ్రీశ్రీ చెప్పినా, ఆ పని చేసింది మాత్రం 
కుందుర్తే! కుందుర్తిలో శ్రీశ్రీలోని ఆవేశపూరితమైన ప్రౌఢ సమాస రచనా వుండదు. 
ఆరుద్రలోని ఆంగ్ల పద(ప్రయోగ వైచిత్రీ ఉండదు. తిలక్‌లోని రొమాంటిక్‌ శబ్ద 
విన్యాసమూ ఉండదు. అజంతాలోని క్లిష్టమైన ఇమేజరీ ఉండదు. ఈ రకమైన వేటిజోలికీ 
పోక కుందుర్తి తన తనం నిలుపుకుంటూ తియ్యదనం ఊరించే తెలుగుతనం శైలిని 
నిర్మించుకున్నాడు. కుందుర్తి భాష ప్రజల భాష అతని అలంకారాలు నిత్య వ్యావహారి 
కాలు. అతని పదబంధాలు తెనుగు నుడికార జన్యాలు. ప్రజల సమస్యలను ప్రజల 
భాషలోనే ప్రజలకు సన్నిహితమైన శైలిలో చిత్రించి వచన పద్యాన్ని తెనుగు జాతీయ 
ఛందస్సును చేసిన ఘనత కుందుర్తికే దక్కింది. ఈ లక్షణాలన్నీ “నగరంలో వానిలో 
పరిపక్వతకు సిద్ధింపజేసుకొన్నాయి. 





హహహ సావాతీ వైజయంతి 
3 


ఆరుద్ర - చిరంజీవి మానవునికి మృత్యువు 

అభ్యుదయ కవుల్లో ఆరుద్ర ద్వితీయుడంటున్నారు కానీ, అతని శైలి మాత్రం 
అద్వితీయం. చలం తెలుగు నుడికారంమీద కసి తీర్చుకుని ఒక కొత్త శైలిని 
నిర్మించుకున్నాడు. ఆరుద్ర కావ్య భాషా సంప్రదాయం మీద కసి తీర్చుకుని ఒక 
విశిష్టమైన శైలిని రూపొందించుకున్నాడు. కుందుర్తి శైలి భాషలోని ప్రతిభను ఆవిష్మరిస్తే 
ఆరుద్ర శైలి కవి ప్రతిభను ప్రతిబింబిస్తుంది. ఆరుద్ర స్వచ్చందమైన శైలిలో భాషా భావ 
ఛందఃపరమైన ఎన్నో కొత్త టెక్నిక్‌లు దర్శనమిస్తాయి. ప్రాయికంగా టెక్నిక్‌మీది 
వ్యామోహం రసాన్ని బలిగొనే ప్రమాదం వుంది. ఆరుద్ర ఈ ప్రమాదానికి ఎక్కడా 
గురికాలేదు. అందుకు ఆయన భావుకత బలంగా అద్బునిలిచి గెలిచింది. ఆరుద్ర 
సంస్కారం మరీ గాఢమైనది. భావుకతను సంస్కార బలంచేత కొత్త ఆలోచనలతో నింపి, 
ఆ ఆలోచనలను తను సృష్టించుకొన్న శబ్ద జాలంలో బంధించి అందిస్తాడు. 
అందరిలోకంటే ఆరుద్రలో ఆలోచనలపాలు ఒక బెత్తెడెత్తు. తన ఊహలూ, టెక్నిక్‌లూ 
అన్నీ తన సంస్కారం నుంచి ఊడిపడ్డవే! అన్నీ ప్రపంచానికి కొత్త. వచన ఛందం 
మనకెంత కొతో ఆరుద్ర కవిత అంత కొత్త, వచన ఛందస్సుకి రెడీమేడ్‌ నిబంధనలేవీ 
లేవు కాబట్టే ఆలోచనల నుంచే కొత్తగా తనకు ఉపయుక్తమైన లయను వెతుక్కుని 
వస్తుంది. అందుకే వచన పద్యానికీ, ఆరుద్ర కవితకూ అంత లంకె! 

“చిరంజీవి మానవునకు మృత్యువు ఖండిక 'త్వమేవాహంి కావ్యంలో ఉపనదుల 
శీర్షిక కింద వచ్చినా, తనకు తానే ప్రత్యేకంగా ప్రకాశించగల కావ్యఖండిక. ఉపనదులు 
అంటేనే ప్రవాహంతో సంబంధం లేకుండా దేనికది విడిగా ప్రవహించి వచ్చి, ప్రవాహంతో 
కలసిపోయేవి. ఈ ఉపనదులు మూడు. ఒకటి - భయంగనిన్న). రెండు - కామం 
(నేడు), మూడు - ఆకలి (రేపు. భయం-విష్మంభం! కామం-ప్రళయం! ఆకలి-నరకం! 
ఈ మూడు విభాగాల్లోనూ ఒకటే ఊహలు పరిణామ క్రమంలో ప్రవహిస్తాయి, అన్ని 
నదుల్లోని నీరు ఒకటే అయినట్లు 

ఈ గేయంలో అన్వయ కాఠిన్యం కొంత ఉంది. అది మనకు సులభం కావాలంటే 


శ్రీ నూతంరా(ి గంగాధీరం. 


- ఒక తెల్లకాగితం మీద మూడుగళ్ళ పట్టీ గీసుకుని, కావ్యం తీసుకుని ఈ ఖండికలోని 
విష్కంభ భాగాన్ని మొదటి గడిలో, ప్రళయం భాగాన్ని రెండవ గడిలో; నరకం భాగాన్ని 
మూడవ గడిలో వ్రాయండి. మొదటి గడిలో ఒక కల్పన తీసుకుని రెండవ గడిలో దాని 
మార్పును, అలాగే మూడవ గడిలో మార్పును పరిశీలించండి. లేదా మూడు గళ్ళలోని 
సమానార్ధకాలైన పంక్తులకు క్రీ గీతలు గుర్తిస్తే ఇంకా మంచిది. ఇలాగే మిగతా కల్పనలను 
కూడా! నేనిట్లా చెబుతుంటే మీరొక ప్రశ్న వెయ్యవచ్చు - “ఇట్లాంటి కవిత్వానికీ, మన 
ప్రాచీనులు చెప్పిన చిత్రబంధ కవిత్వానికీ భేదమేమిటి?” అని. చతుర్విధ కవిత్వానికీ 
దీనికి సంబంధం లేదు. అయితే ఇది మన ప్రాచీనులే చెప్పిన శతాధిక అలంకారాలలో 
ఒకటి కావచ్చు. ఈ ఖండికలో మూడు కాలాల పరిణామ క్రమాన్ని ఒకే కల్పన ద్వారా 
సూచించడంలో కవి క్రమాలంకారాన్ని పాటించి ఉన్నాడు. ఇక్కడ “అలంకారం కవిత్వం 
అవుతుందా!” అనే ప్రశ్న జనించవచ్చు. అలంకారం ఒక్కటే కవిత్వం కాదు. అయితే 
జెచిత్యవంతమైన, బెచిత్య పోషకమైన అలంకారాన్ని చెప్పడంలో గడుసైన శిల్పం 
ఉందనడం పైమాట ఏమీకాదు. శిల్పం కవిత్వం అవుతుందా?” అని మళ్ళీ ప్రశ్నిస్తే - 
జవాబు చెప్పడం బుద్ధి తక్కువ. కవిత్వానికి ప్రాణభూతమైనది రసపోషణ అనండి. 
రసావిష్క్మరణ అనండి - అది శిల్పం ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడ ఒకే కల్పనను 
మూడు దశలుగా విశ్లేషించి మూడు కాలాల స్వరూపాన్ని రూపుకట్టించడంలోనూ, 
సమాహారంగా అనంతకాల స్వభావాన్ని తైకాలిక సారభూతమైన మానవ చైతన్యాన్ని 
ఆవిష్మరించడంలోనూ ఆరుద్ర కవిత్వ శిల్పాన్ని మహాగడుసుగా పలికిస్తున్నాడు. 
రసావిష్యరణ శిల్పంద్వారానే సాధ్యమవుతుందను కొన్నప్పుడు ఆరుద్ర టెక్సిక్‌లోని 
గురుత్వమూ, గాధత్వమూ ఎంతటివో మనకు తెలిసివస్తాయి. శిల్పమూ, టెక్నిక్కూ 
పర్యాయ పదాలే అయినా మన తెనుగు కవులు అంతవరకు చూపిన కవిత్వ శిల్పం 
వేరు. ఆరుద్ర కవితా శిల్పం వేరు. ఆ విలక్షణత్వాన్నే “టెక్నిక్‌ అనడం ద్వారా 
తెలియపరుస్తున్నాడు. 


తిలక్‌ శిఖరారోహణ 
“అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి 'నా కవిత్వం కాదొక తత్త్వం? అన్న 


నా 


291. 





———— సాహితీ వైజయంతి 


వాక్యంతో (ప్రారంభమవుతుంది. తిలక్‌ కవిత్వం అన్ని తత్వాలనూ తాకుతుందికానీ, ఏ 
తత్వానికీ నిలబడదు. “అయితే నువ్వొక సిద్దాంతం మీద కదా ఈ ఎన్నిక చేస్తున్నావు. ఏ 
సిద్ధాంతమూ పట్టని తిలక్‌ కవితనెట్లా ఎన్నుకొన్నావు?” అని ప్రశ్నించవచ్చు. ఏ 
సిద్దాంతమూ పట్టనివాడు కాదు తిలక్‌ - కట్టుబడనివాడు మాత్రమే! పట్టిన సిద్ధాంతాన్ని 
బలంగానే చెప్పాడు. అయితే, ఏ సిద్దాంతానికీ కట్టుబడని తిలక్‌, వ్యాఖ్యానం విషయంలో 
నా సిద్దాంతానికి కూడా కట్టుబడలేదు. ఇంతవరకూ ఎన్నుకున్న కవితలో వ్యాఖ్యానం 
ప్రారంభమై దాని కవి దగ్గరకు వెళ్లటం జరిగింది. తిలక్‌ వ్యక్తిత్వం బలమైనది. ఆయన 
కవిత్వాన్నంతా అదే నడిపించింది. ప్రతి అక్షరంలోనూ దాని ముద్ర మనకు కనిపిస్తుంది. 
ముందు అతని వ్యక్తిత్వమూ, అది కవిత్వంలో ఎలాంటి లక్షణాలూ, గుణగణాలూ 
ప్రతిపాదించిందో తెలుసుకుంటేగాని ఆయన శిఖరారోహణలోని అసాధారణ ప్రజ్ఞ ఏమిటో 
మనకు తెలియదు. అందుకనే ఇక్కడ వ్యాఖ్యానం కవి నుంచి కవిత దగ్గిరకు నడువవలసి 
వచ్చింది. 

ప్యూర్‌పొయెట్రీ (౧48 ౧౦౪౪౧ వినగానే గుండెను రెపరెపలాడిస్తుంది. తిలక్‌ది 
ప్యూర్‌ పొయెట్రీ. దానికి కారణం - అతనిలోని సంస్కారం చాల సోమరిపోతు అని 
చెప్పుకోవడం కన్న అతనిలోని భావుకత ఊహకందనంత పదునైనదని చెప్పడంలో 
ఎంతో నిజం ఉంది. అందరూ ఆలోచనల నుంచి అనుభూతిని పిండుకుంటే - తిలక్‌ 
అనుభూతిలోంచి ఆలోచిస్తాడు. శ్రీశ్రీ వ్యథార్ధ జీవితాలను చూచి ఆవేశపూరితుడవుతాడు. 
తిలక్‌ క్షతజగత్తును చూచి కరుణతో కరిగిపోతాడు. అందుకే శ్రీశ్రీ కవిత పఠితృలోకాన్ని 
ఉద్వేగపూరితం చేస్తుంది. తిలక్‌ కవిత కరిగించివేస్తుంది. తిలక్‌ (పేమగీతం రాసినా, 
ఆర్తగీతం రాసినా, పద్యం రాసినా, వచనం రాసినా అన్నివేళలా శైలి ఒకటే! ఆ శైలిలోనే 
ఉంది అతని వ్యక్తిత్వం! అగ్నిజల్లినా, అమృతం కురిసినా అందం, ఆనందం దాని 
పరమావధి. ఆ పరమావధికి, తను ఎంత ఉన్నతమైన లక్ష్యాన్నైనా బలి చెయ్యడానికి 
వెనుదియడు. ఆ అందం ఆనందం కలిగించడానికి సత్యవర్ణనే అక్కర్లేదు. “అబద్దాన్ని 
ఆశ్రయించిన సుఖం నిజాన్ని నిరూపించే నరకం కన్న వెయ్యిరెట్లు నయం” అంటాడు. 
కవితావస్తువుమీద తిలక్‌ అభిప్రాయం యిది. తిలక్‌ తనే చెప్పుకున్నట్లు - “ఆనందం 
మనిషైనవాడు, కలల పట్టుకుచ్చు లూగుతున్న కిరీటం ధరించాడు. ఎవరికీ దొరకని 


గని! 
292 


మె 


శ్రీ నూోంరాటి గంగాధీరం- 


రహస్యాల్ని వశపరచుకున్నాడు”. 'శిఖరారోహణి ఉగాది నాసరా చేసుకొని లేచిన 
కవితాశిఖరం. ఉగాది రైలు వచ్చింది స్టేషన్‌లోకి. పాతమాటలతో కవులూ, వట్టి మాటల 
సంచులతో రాజకీయ వేత్తలూ మొహమాటం లేకుండా ముందే ఎక్కి కూర్చున్నారు. 
రైలింగ్‌ అవతల టికెట్లు దొరక్క ప్రజలు దిగాలుపడి నుంచున్నారు. ప్రజలు లేకుండా 
ప్రగతి ప్రయాణం సాధ్యమేనా? అందుకే రేపటి ఉదయానికి వేసిన పట్టాల్ని ఎవరో 
తొలగించి వేశారు! ఈ సంఘటనతో ప్రారంభమవుతుంది ఖండిక. తర్వాత నేటి 
సమ్మెలూ, అల్లరులనూ (ప్రకృతిపరంగా వ్యంగ్యంగా వివరిస్తాడు. ఆ పిమ్మట కొత్త 
సంవత్సరాన్ని కాపురంలో అడుగు పెడుతున్న కొత్త కోడలిగా సంకేతించి కాపురంలోని 
అవకతవకలు వర్ణిస్తూ దేశంలోని రాజకీయ కల్లోలాన్నీ సంక్షోభాన్నీ ధ్వనింపజేస్తాడు. 
తర్వాత 'క్షితిజరేఖ వెనుక నిలిచి పిలిచే రత్నకంకణహస్తం' కనిపిస్తుంది. చరిత్ర విచిత్ర 
సముద్రం విరిసిన తుంపరల్లో తడుస్తాము. భవిష్యద్దగనం వంగి చెవిలో చెప్పిన రహస్యం 
వింటాం. ఈజిప్టు పిరమిడ్ల మధ్యా, బాబిలోనియా స్టూపాల మధ్య, మొహంజొదారో 
శిథిలాల మధ్య నిలిచి కలలు కంటాము. ఇంకా ముందుకు ప్రయాణం చేసి సృష్టి 
సింహం చేసిన ప్రథమగర్దన వింటాము. లుంగలు చుట్టుకుపోతున్న భూమి పేగుల్స 
ఎగుడు దిగుళ్ళ దారిలో గిజగిజలాడుతూ పెనుగుతూన్న ప్రాణహరితాన్న్సీ సూర్యుడి 
సంతోషపు వెలుతురునూ, విచ్చిన ప్రాణం చుట్టూ ఉబికిన వెచ్చని ఎర్రని నెత్తురునూ 
ఆదిమానవుడు నిలిచి పూరించిన శంఖమూ, సీజర్‌ కౌక్షేయధారా, అలెగ్జాండర్‌ అశ్వరింఖా 
ఘట్టనా, రాజ్యం, రమణినీ మించిన రమ్యభావనా-అన్ని దృశ్యాలూ మనల్ని ఊపివేస్తాయి. 
యుద్ధ్భకాండలూ, కళాఖండాలూ అన్ని నిరంతర నూతన వరిశోధనలు! 
సత్యసౌందర్యాన్వేషణలు. ఒక్కొక్కడూ ఒక్కొక్క అన్వేషణలో ఒక శిఖరాన్ని ఆరోహణ 
చేస్తున్నాడు. ఈ ఖండిక ద్వారా తిలక్‌ మనల్న్సీ మన సాహిత్యాన్నీమరో “శశిఖరారోహణ” 


చేయించాడు. 


5 
అజంతా - చెట్లు కూలుతున్న దృశ్యం 


“చెట్లు కూలుతున్న దృశ్యం” శీర్షికలాగే ఆ ఖండికలోని కవితా శైలి కూడా విలక్షణ 





———— —నాహోతీ వైజయంతి 


మైనది. అంతర్వీక్షణనుంచి సమాజాన్ని దర్శించే వచన కవితా శాఖకి ఈ ఖండిక అధ్య 
క్షత వహిస్తున్నది. అంతర్వీక్షణలో అజంతా భావుకత బలంగా పలుకుతుంది. సమాజాన్ని 
దర్శించే విధానంలోనూ, ఆ దర్శనను వినియోగించుకునే ప్రయోజనంలోనూ కవిసం 
స్మారంలోని సునిశితత్వం వెల్లడవుతుంది. “ఆదర్శాలన్నీ ఆచరణలో కల్లలైపోగా అతడు 
చతికిలపడ్డాడు. విఫలమైన ఆదర్శాలే అతన్ని బాధించసాగాయి” - అన్న విషయాన్ని 
ఆవిష్మరించడంలో అజంతా తన కల్పనా బలంతో దాన్నొక దృశ్యంగా మన కళ్లముందు 
ఎట్లా రూపు కట్టిస్తాడో చూడండి. “'తలక్రిందులైన స్వప్నంమీద శల్యాకారంగా కూర్చున్న 
కుర్రవాడు, ఆపాదమస్తకం సూదులతో ముస్తాబై ఉన్నవాడు". 

శాబ్దికమైన లయకోసం కానీ, ప్రాసకోసం కానీ ఈ ఖండికలో కవి ఎక్కడా కాలాన్ని 
వ్యయం చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. భావాన్ని వాక్యాలుగా మలిచి 
ఎత్తుగడలోనూ, ముగింపులోనూ ఒక సొగసును అందిస్తాడు. ప్రతి వాక్యాన్నీ రసాత్మకంగా 
తీర్చిదిద్ది కావ్య గౌరవాన్ని కలిగిస్తాడు. తెలుగు పలుకుబడిమీద అజంతాకు ఎంత 
అధికారం ఉన్నదో “చెట్లు కూలుతున్న దృశ్యం” నిరూపిస్తుంది. వ్యావహారిక భాష బలంగా, 
బరువుగా కవిత్వంలో పలికిన విధానాన్ని ఈ ఖండికలో మనం దర్శిస్తాం. ఇందులో 
కవి వాడిన భాష వచన ఛందస్సు తత్వానికీ, వ్యక్తీకరణ వైఖరికీ, పలుకుబడి మర్యాదకూ 
ఒక అలంకారంగా భాసిస్తున్నది. ఇందులో పొరబాటున కూడా ఒక మారుమూల 
పదంగానీ, ఒక [గ్రాంథిక రూపంగానీ చోటుచేసుకోదు. 

ఒక్క నగరంలోనే కాదు దేశం గుండెలలో సాలీడులా అల్లుకున్న నేటి నిరుద్యోగ 
సమస్యను - “బాధ అనే దీపం పట్టుకొని, సర్వనాశనం అనే తాళం చెవి పట్టుకొని, 
వెంకట్రావు జీవితం అనే చీకటి నరక కూపంలో భయంకరమైన ఆశ్చర్యాలు” అనేకం 
చూపిస్తాడు అజంతా. నేడు భారతదేశంలో నిరుద్యోగి వెంకట్రావులు అడుక్కొక్కరు 
ప్రత్యక్ష మవుతారు. వీరిని చూచి దేశ స్వాతంత్ర్యానికి చిహ్నమైన, ప్రభుత్వ భవనాలమీద 
జెండా సిగ్గుతో తలవాల్చుకున్నా ఆశ్చర్యంలేదట. మిత్రుడు వెంకట్రావు నిరుద్యోగి కాకుంటే 
- “ఎంతో అందమైన సాయంత్రం కదా ఇలా అపస్వరాలు వినపడడం జరగదు. 
రోడ్డుమీద ధూళీ, దారిద్ర్యం సమస్తం మిత్రుడు వెంకట్రావు ముఖంమీదనే పరవళ్ళు 
త్రొక్కడం సంభవం కాదు అంతేకాదు - “నిరుద్యోగి వెంకట్రావు నగరం నడివీథిలో 


శ్రీ నూతంరాటే గంగౌధీరం- 


తన జీవితాన్ని తెరుస్తుంటే, ఎందుకో అకారణంగా సూర్యుడు ఖిన్నుడౌతాడు, చెట్లమీద 
ఆకుసైతం అల్లల్లాడదు, టెలిఫోన్‌ తీగలలో వార్తాప్రసారం సాగదు" నిరుద్యోగి దౌర్భాగ్యం 
దేశంలో ఇంకా ఎంత సంక్షోభాన్ని కలిగిస్తుందో చూడండి- “నిరుద్యోగి వెంకట్రావు 
గాలిలో, ధూళిలో ఎండుటాకుల సుడిగుండాలు తిరుగుతుంటే, గృహస్థులు ఆ రోజు 
సన్యాసం స్వీకరిస్తారు. పిల్లలుగల తల్లులు బావిలో దూకుతారు. విద్యార్థులు నడివీథిలో 
పుస్తకాలు తగులబెడతారు”. నేడు దేశంలో ఇంతకంటె ఏం జరుగుతున్నది. నిరుద్యోగం 
బాధలు మరచిపోవడానికి వెంకట్రావు మనస్సు గతంలోకి వెళ్ళి “తన బాల్యస్కృతులు 
తలచుకుంటూవుంటే' నగరంలో పసిపిల్లలు ఆ పూట అన్నం ముట్టరు. పువ్వులు 
కోసుకుంటున్న పిల్లలు ఇంటికెలా చేరుతారు? అంతటా వ్యాపించిన రాజకీయాలు 
అజంతా దృష్టి నుంచి మాత్రం ఎట్లా తప్పించుకుంటాయి? “నిరుద్యోగి వెంకట్రావు తన 
ఆకలిని రాళ్ళలో, రప్పలలో దాచుకొంటూవుంటే, రాజకీయవేత్తలు వాటిని వేలంపాటలో 
కొనుక్కుంటారు”. ఇంత భయంకర దృశ్యం మార్మెట్టులోనూ కనిపించకపోవచ్చుకానీ, 
జీవితంలో అడుగడుగునా మనం ఎదుర్శానే నిత్యసత్యం. వెంకట్రావు విషాదం రంగు 
ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే 'కవులు, చిత్రకారులు అతని కన్నీళ్ళ పై పరిశోధనలు 
జరుపుతున్నారట. “చీకటి పుట్టపూర్వోత్తరాలను వెంకట్రావు 'పాదధూళిలో వెతికితే 
తెలుస్తుందట. 

వెంకట్రావు జీవితం ఇంత భయంకరంగా రూపుదాల్సినా, అతడు చావడట. “చావడం” 
అనే మహాపాపం చేయకుండా న్యాయాధిపతులు, ఎల్లవేళలా అతన్ని కాపాడుతూ 
ఉంటారట. వెంకట్రావు నగరంమీద ఒక మచ్చ. అది మానదు. నేటి సమాజానికి 
ప్రతిబింబం “చెట్లు కూలుతున్న దృశ్యం”. నిరుద్యోగి భయంకర జీవిత దృశ్యాన్ని కవిత్వ 
రూపంలో గీసిన తైలవర్ణ చిత్రం ఇది. 





-సాహితీ వైజయంతి - 


శ్రీనాథమహాకవి ఖగోళశాస్త్ర 


శ్రీ గో్బూరి తేంటానందీరాఘంరార్రు 


(ఇరవయ్యో శతాబ్ది భారతదేశ ఖగోళశాస్త్రవేత్తలలో అగ్రగణ్యులు శ్రీ గొబ్బూరి 
వేంకటానంద రాఘవరావు. భారతీయ పురావిజ్ఞానం విషయమై శ్రీ రాఘవరావు 
బాలగంగాధర తిలక్‌తో పోల్చగలవారు. 20వ శతాబ్దిలో చెప్పుకోదగిన మహామేధావులైన 
తెలుగు వారిలో శ్రీ వేలూరి శివరామశాస్త్రి, శ్రీ కోట వేంకటాచటంతో పాటు వీరు 
పరిగణనీయులని విశ్వనాథ సత్యనారాయణ గారన్నారు. సం) 


ఏ భాషలోనైనను మవాకవులు రచించిన కావ్యములను చదువు విద్యార్థులకు ఆ 
కవుల భావములు స్పష్టముగా తెలిసికొనుటకు నక్షత్ర విజ్ఞానము అత్యవసరము. ఒకటి 
రెండుదాహరణములు చర్చింతము. దశరథునకు లేక లేక కలిగిన సంతానము - 
రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు నలువురును 'రుచ్యాప్రోష్ట పదోపమి అనగా పూర్వాభాద్ర, 
ఉత్తరాభాద్ర నక్షత్రములు నాల్గింటివలెనే తేజముతో పెరిగి ప్రకాశించుచుండిరని వాల్మీకి 
రామాయణములో వర్ణించి యున్నాడు. 

ఈ భాద్రపద నక్షత్రము లేవో, ఎట్టివో, ఖగోళమున నేవిధమున ప్రకాశించుచున్నవో 
పరిశీలించి చక్కగా పోల్చి తెలిసికొనినగాని వాల్మీకి యీ ఘట్టమున నీ రమ్యోపమ నేల 
రచించెనో గ్రహించి యానందింపజాలరు. ఇట్లే పునర్వసు 'మహామీనిమని వాల్మీకియు, 
సుదక్షిణాదిలిపుల సమాగమము 'చిత్రాచంద్రమసోరివ” అని కాళిదానును 'క్వచి 
దంబరశ్రీరివ వ్యాధానుగమ్యమాన తరళతారకామృగః అని బాణుడును, ఇంకననేక 
కవులనేక కావ్యములలో చేసిన దివ్యవర్ణనలను, రచించిన రమ్యోపమానములను సరిగా 


క 


296 


శ్రీ గొబ్బూరి రేంకటానందీరాఘంర్యా 

అర్ధము చేసుకొని కవి భావము చక్కగా గ్రహించి, యానందించుటకు విద్యార్థులకు 
కూడ నక్షత్ర విజ్ఞానము మిక్కిలి యవసరము. ఇట్టి విజ్ఞానము లేకపోవుటచేతనే 
నన్నయభట్టారక శ్రీనాథాది మహాకవుల జ్యోతిర్విద్యా ప్రభావము తెనుగునాట 
నుజ్వలముగా మెరయుట మాని మబ్బుచాటున మరుగుపడుట మన దురదృష్టము. 

చుక్కలకు స్వతస్సిద్ధమైన తేజస్సు ఉన్నను, పగటివేళనయ్యది మన కతిసమీపమున 
నున్న సూర్యుని విశేష తేజస్సుచేత హరింపబడుట చేత నవి మరుగుపడియుండును. 
పగటివేళ వాని క్షాత్రము - తేజస్సు -ప్రకటితముకాదు. కనుక నవి పగలు క్షాత్రహీ 
నములై నక్షత్రము లైనవని శతపథ బ్రాహ్మణమునందు తెలుపబడినది. రాత్రివేళల 
నమిత తేజస్సుతో నద్భుతముగా మెరయుచుండిన నక్షత్రములు సూర్యుడుదయమగు 
వేళకు కాంతిహీనములై కనపడకుండుట ప్రతి దినము ఉదయమున చూచుచున్నాము. 
ఈ విషయమును అనాది కాలము నుండి అనేక కవివరులు చమత్మారముగా 
నుట్రేక్షించుచు రసవంతముగా వర్ణించియున్నారు. 

“విశ్వమునకు చక్షురింద్రియము వంటివాడగు సూర్యభగవానుని పొడగనినంతనే 
చుక్కలు దొంగలవలె పారిపోయి అద్భశ్యమగు "నని ప్రస్మణ్వుడను బుషి బుగ్వేదములో 
వర్ణించెను. 

దమయంతీ స్వయంవరమునకు వచ్చిన నానాదేశముల రాజకుమారులు, నిషధరాజు 
నలుడు సభారంగమున ప్రవేశించినంతనే “నలినాప్తు సన్నిధి నక్షత్రములు వోలౌ కాంతి 
తరిగి కళావిహీనులైరని శ్రీనాథ కవిసార్వభౌముడు శృంగార వైషధములో 
చమత్మరించినాడు. మరియు నా నైషధమునందే వేరాకచోట (8-8) సూర్యోదయమును 
వర్ణించుచు “సహస్రాంశుడను వేటకాడు తన కిరణములనెడు డేగలను, పిట్టల వేటకన్ని 
దిక్కులకు వదలగా, నక్షత్రములనెడి పావురములీ కిరణపు డేగల రాకకు భయపడి 
తుర్రుమని ఎగిరిపోయి అదృశ్యములైనవని ఎంతో రమ్యముగా నా కవిసింహుడు 
వర్ణించెను. ప్రాచీన పురాణగాథలలో ఉత్తానపాదుడను పేరుగల రాజ బుషికి ధ్రువుడు 
కుమారుడని చెప్పబడినది. కాబట్టి మనవారు ధ్రువుని 'జెత్తానపాదిియందురు. తన 
సవతి తల్లి యాడిన పాడుమాటలకు రోషించి ధ్రువుడు బాల్యమునందే గొప్ప తపస్సుచేసి 


భగవంతుని మెప్పించి దివ్యమైన పదముల బడసి తుదకు ప్రాముఖ్యమైన నక్షత స్థానము 
నందగలిగెను. (ధ్రువుని పరివేష్టించి కొలుచుచున్నవో యన్నట్లు చుక్కలు (ధ్రువుని చుట్టు 
తిరిగి వచ్చుచున్నట్లు మనకగపడును. 

కాబట్టి శ్రీనాథ మహాకవి ధ్రువుడు “తారకావళి తులాదండయష్టి' యని కాశీఖండ 
మునందును, “ఆకాశమండలాస్థాన రత్నము” అని శృంగార నైషధమునందును ఎంతో 
రమ్యముగా ధ్రువుని వర్ణించి యున్నాడు. నలదమయంతుల వివాహ సమయమునందు 
ఆ వధూవరులిరువురును 'అర్రెత్తిచూచిరి ఆకాశ మండలాస్థానరత్నం బు నౌత్తానపాది” 
అని నైషధములో ధ్రువప్రశంస. “తైెలోక్యమండప స్తంభ సంభారము” “గగన లక్ష్మీకంఠ 
కనకభూషి ఇత్యాద్యాలంకార భాషా ప్రశంసలలో శ్రీనాథ మహాకవి ధ్రువుని ప్రాముఖ్యము 
తాను (గ్రహించి ఆంధ్ర లోకమునకు చక్కగా వ్యక్తము చేసియున్నాడు. 

(సప్తబుషులలో) వసిష్ణుని ప్రక్క అరుంధతీదేవిని శ్రీనాథ మహాకవి “పరమ పతివ్రతా 
పరిషచ్చిరోమణి” యనియు “తైలోక్యపతి దేవతాఫాల తిలకము” అనియును దివ్యముగా 
(ప్రశంసించియున్నాడు. మరియు నా కవిసార్వభౌముడు కనులకు కట్టినట్లు వర్ణించిన 
విధముగా నలదమయంతులేకాక వివావ కాలమందు నేటికిని వధూవరులెల్లరును 
కేలుదోయెత్తి యౌదలగీలుకొలిపి “గగనముని రాజులైన చుక్కలకు” (మొక్కుచుందురు. 
అపుడే అరుంధతీ సాధ్వి దర్శనము చేసికొందురు. 

కృత్తిక చుక్కలను శ్రీనాథమవాోకవి “వలిపె తెరలోన నున్న భావంబు దోప” అని 
వర్ణించాడు. మేరుపర్వతముమీది స్పర్థచేత వింధ్యపర్వతము పెరిగి మిన్నుముట్టి గ్రహనక్ష్మత్ర 
గమనమును స్తంభింపజేసినపుడు రోహిణి చుక్కలెట్లుండెనో శ్రీనాథుడు వర్ణించినాడు. 
'ఒకచో తగుల్పడి యుపకారి కొరటికి తరమైన రోహిణీ తారకంబు” అనగా కొయ్యలకును 
మేకులకును త్రాళ్ళతో బిగించి గట్టిగా కట్టిన డేరావలె రోహిణి? ఖగోళమున నిలిచి 
పోయెనని శ్రీనాథుని యభిప్రాయము. ఇచ్చటి రోహిణీ నక్షత్రమును గమనించి 
ఆకాశముమీద చుక్కలను పోల్చి పరిశీలించినపుడు ఆ కవిసార్వభౌముడీ చుక్కల 
గుంపునెంత స్వభావ సిద్ధముగ వర్ణించినాడో యని మెచ్చుకోగలము. 

శ్రీనాథ మహాకవి కాశీఖండము (3-176)లో వెలుగు 'నిమేషార్థ మాత్రమున రెండువేల 


రెండు వందల రెండు యోజనములు గడచిపోవునని విశదముచేసియున్నాడు. ఈ సంఖ్య 
గరా 


298 


శ్రీ గొబ్బూరి రేంకటానందీరాఘువరారు 


సంస్కృత మూలములో లేదు. (నిమిషమనగా ఇంగ్లీషు 'మినిటొకాదు. 16/75 సెకండ్ల 
కాలమని గణించుకోవలెను. నిమేషార్థమనగా ఇందులో సగము 8/75 సెకండ్ల కాలము.) 

కాబట్టి గణితరీత్యా ఇప్పటి సెకండుకాలములో సూర్యకిరణములు 1,87,670 ఇంగ్లీషు 
మైళ్ళు గడచిపోగలవని మన పూర్వుల రచన వలన తేటపడుచున్నది. ఇప్పటి ఇంగ్లీషు 
వైజ్ఞానికుల నిర్ణయ ప్రకారము వెలుగు కిరణములు ఒక సెకండు కాలములో 1,86,325 
మైళ్ళు పోవునని నిశ్చయింపబడినది. 

చంద్రమండలము పితృస్థానము. పితృకార్యములలో జనులు 'స్వధానమళ అని విడుచు 
తిలోదకములు మంత్రబలమున చంద్ర మండలమునకెక్కి పితృలకందునని భారతీయుల 
విశ్వాసము. శ్రీనాథ కవిసార్వభౌములీయంశముల నీక్రింది పద్యములో చక్కగా 
విశదీకరించినాడు. “చంద్ర మండలమిది పితృస్థానమగుట, జన సమార్జితమగు 
స్వథాసలిలతిలలు, మంత్రబలముననెక్క (శృం.నై. 7-190) 

దమయంతి నలుని వరించిన తర్వాత సమస్త దేవతాసమక్షమునందు సరస్వతి ఆమె 
నేమని యాశీర్వదించినదో నైషధము తెలుపుచున్నది. 'ఆదిమశక్తియెన తుహినాచల 
రాజ తనూజవోలె, ముత్తైదువవై నిజేశ్వరుని యర్ధశరీరము పాలుగొమ్ము అని దీవించినది. 
దమయంతికేగాక సమస్త స్రీలోకమునకును ముత్తైదువతనమును వరమిచ్చి రక్షింపగల 
శక్తిమంతురాలు పార్వతీదేవి. ఆ మహాదేవిని, పరమశివుని మన దేశములో ప్రజలెంతో 
భక్యుత్సాహములతో పూజించి గొప్పయుత్సవములు చేయుచుందురు. 

ఈ యుత్సవములు ముఖ్యముగా కార్తీక మార్గశిర మాసములలో జరుగుచుండును. 
ఆ దినములలో సూర్యాస్తమానము కాగానే తూర్పున ముందు వృషభరాశి నక్షత్రములును 
పిమ్మట మిధునరాశి నక్షత్రములును ఉదయమగును. పరమేశ్వర ప్రీతికరములైన కార్తీక 
సోమవారములు రుద్రదైవత్యమైన ఆ(ర్రనక్ష్మృత దర్శనము కాలభైరవామ్షమి, 
జ్వాలాతోరణములు, పున్నమనోములు లోనుగ శైవోత్సవములనప్పుడే మన ప్రజలు 
జరుపుచుందురు. 

కార్తీక శుద్ధ ప్రతిపద్దినమున విశ్వేశ్వరుడు కాశీక్షేత్రమునందు ప్రవేశించెను. (చూ. 
కాశీఖండము -శ్రీనాథ ప్రణీతము 7-220). మార్గశిర శుద్ధ చతుర్దశినాడు, రోహిణీ 
నక్షత్రమున భీమేశ్వరస్వామి దక్షపురి ప్రవేశించి అచ్చట నభిషిక్తుడయ్యెను. అప్పుడే 

2% 





ఇ —సాహొతీ వైజయంతి 


దేవేంద్రుడు దాక్షారామ భీమేశ్వరునకు భీమమండలము ధారవోసి సమర్పించెను. (చూ. 
శ్రీనాథ కృత భీమేశ్వర పురాణము 11-42, 84) 

శ్రీనాథ కవిసార్వభౌముని వర్ణనలో పునర్వసు నక్షత్రముల సహజ లావణ్యము చక్కగా 
స్ఫురించుచున్నది. ఒకచో పునర్వసు ఊగె వృక్షము కొమ్మ సుడివడ్డ ముత్యాల సొబగు 
వోలె” - కాశీ.1-138. మేరు పర్వతముపై ఈర్యచే వింధ్యము పెరిగిపోయి నక్షత్ర 
మండలము నంటి విశ్వవ్యాపారములను స్తంభింపజేసినపుడు పునర్వసుచుక్కల తళుకు 
మిణుకులు ఎట్లున్నవనగా - చెట్టుకొమ్మకు తగుల్మొని ఊగుచున్న ముత్యాలహారములో 
మిలమిలలాడు ముత్యములవలె లావణ్యముతో మెరయుచున్నవని చక్కని యుపమానము. 
శ్రీనాథుడు చేసిన ఈ పునర్వసు వర్ణనము సజీవము, రసవంతము, సముజ్ఞ్వలమునై 
యొప్పుచున్నది. శ్రీనాథుడు వర్ణించిన పునర్వసు ముత్యాలహారమునకు పూర్వశ్వాన 
నక్షత్రము నాయకమణి యననొప్పును. ఈ నక్షత్రము పదిన్నర వెలుగు వత్సరముల 
దూరమందున్నది. సూర్యునికంటె అయిదున్నర రెట్లు తేజోధిమైన గోళము. 

విశేషించి శ్రీనాథుడు 'హాలహలంబను నల్లొనేరెడిపండు మిసిమింతుడునుగాక 
(మింగినాడు” అని చక్కగా వర్ణించిన భీమ రుద్ర రూపము మృగవ్యాధ నక్షత్రమే. 

చిత్రకు అధిదేవత ఇంద్రుడని కృష్ణయజుర్వేదములో చెప్పబడినది; “త్వష్ట అధిదేవతయని 
మరి కొన్ని ప్రమాణములున్నవి. 'త్వష్టానక్షత్ర మధ్యేతి చిత్రామ్‌ అని మంత్ర పాఠములు 
తెలుపుచున్నవి. త్వష్టయను నతడు దేవతల దారుశిల్చి; వడ్రపు పనిచేయు వడ్రంగి 
(Carpenter of gods) 

కన్యారాశిలో ముఖ్య నక్షత్రమగుటచేత చిత్ర చాల ప్రసిద్ధమైనది. ప్రపంచ 
వాజ్బ్యయములోన నీ కన్యారాశికిగల ప్రాముఖ్యము మరొక రాశికి లేదు. కన్యారాశికి 
దిగువ విశాఖ చుక్కలున్నవి. విశాఖ ఇంద్రాగ్నీ దైవత్యమైన నక్షత్రము. తులారాశిలో 
దక్షిణపు సిబ్బి యీ విశాఖ చుక్కలేయగుచున్నవి. విశాఖ కుమ్మరి సారెవలె 
గుండ్రముగానుండును. 

ఈ వర్తులాకారమును శ్రీనాథుడు చమత్మారముగా వర్ణించినాడు. “చిబుతవోయిన 
మూకుటి చెలువు దాల్చి హత్తె నొకచో విశాఖ వింధ్యాద్రి యందు” అని వింధ్యపర్వత 
పుటలజడిలో ఆ పర్వతముపైచిక్కి చిన్నబోయిన మూకుటివలె విశాఖ నక్షత్రములు 


_ 3( 


శ్రీ గొబ్బూరి రేంకభానందీరాఘవరా్ర 


చిక్కుకొనెనని శ్రీనాథుని యుపమానము. 

ద్రౌపది రుద్రపత్చి మహాశక్తి స్వరూపము. బాల, దుర్ద, భవాని, కాళికాదేవి, 
(త్రిపురసుందరి మొదలగు బహునామములచే ప్రశంసించి వూజింపబడు దేవత ఈ 
కన్యయే. భవానికి తులజయని నామమున్నది. తులజ యనగా తులారాశి నుంచి 
జనియించినది. అడుగున తులారాశియు ఆపైన కన్యారాశియునుండుటచేత కన్యారాశి 
'తులజి యనియే చెప్పతగియున్నది. మహారాష్ట దేశమున తులజాపురమను గ్రామములో 
భవానిదేవి వెలసియున్నది. ఈ దేవియే శివాజి మహారాజు మోలసాక్షాత్మరించి తన 
పేర 'భవానియను ఖద్గరత్నమాతని కనుగ్రహించినట్లు చరిత్ర తెలుపుచున్నది. శివఛత్రపతి 
హస్తము నలంకరించిన భవానీనామక భయంకర ఖడ్డమాతనికి తులజాదేవి యొసగినదే. 

బంగాళా దేశములో దుర్గపూజ యతివైభవముతో జరిపెదరు. దుర్గాదేవికి వాహనము 
సింహము. సింహరాశిపై కన్యారాశి యుండుట చేత దుర్లకు వాహనము సింహమేయనుట 
ఒప్పియున్నది. వాహనమె కాదు ధ్వజము గూడా సింహమేయగును. గరుడుడు విష్ణు 
భగవానునకు వాహనము, ధ్వజముకూడనైనట్లు, వృషభమీశ్వరునికి వాహనము, 
ధ్వజమునైయున్నట్లు, సింహము దుర్గకు వాహనము, ధ్వజమునై యొప్పుచున్నది. 

ఈ యంశమును శ్రీనాథుడు శివరాత్రి మావాత్యములో చక్కగా వర్ణించినాడు. (3-98) 

“ప్రతిభ సతతంబు గొల్తురా భద్రకాళి 

జగతి నేబదియారు దేశములవారు 

దశదినంబులు సింహకేతనమునిల్సి 

హూణభూమికి దైవమీయుత్సలాక్షి 

సూర్యుడు తులారాశిలో ప్రవేశించునప్పటికి సూర్యోదయాత్పూర్యము కన్యారాశి 
తూర్పున నుదయించును. “పాతర్యావాణా వడమాయు జద్వమును 
వేదవాక్యముననుసరించి మనవారు ఆ దినములలో దుర్గను భక్తితో పూజింతురు. 
సాధారణముగా నా దినములు ఆశ్వయుజ శుద్ద పాడ్యమి మొదలు దశమి వరకు 
ఉండునుగాన నప్పుడే దేవీనవరాత్ర ఉత్సవములు జరుగును. 

“'హుణభూమికి దైవమీ యుత్సలాక్షి 
దుర్ద్ణరూపధారణియగు కన్యారాశి భరత ఖండస్టులమగు మనకేగాక (కెస్తవ 


ప్న్న 


301 





ఆాాాాాలాాసాహితీ వైజయంతి 


మతావలంబకులగు హూణులకు గూడ దైవమని ఐదువందల యేండ్ల క్రిందటనే శ్రీనాధ 
మహాకవి తెలిపియున్నాడు. ఇటీవల పరిశోధనల వలన నీ వాక్యము గొప్ప సత్యమని 
ధ్రువపడినది. క్రైస్తవ మతస్థాపకుడగు యేసుక్రీస్తు ఈ “కన్య కుమారుడు. అతడు 
స్థాపించిన క్రైస్తవ మతమిపుడు ప్రపంచమంతటను వ్యాపించి యున్నది. అతని తల్లి 
Virgin Mary. మేరీ కన్యను మన దేశములో పామరులు కన్నెమారెమ్మ అనుచుందురు. 
ఆమె భర్త యొక వడ్రంగి. క్రీస్తు ఆమెకు ఈ వడ్రంగి భర్తవలన జన్మించినవాడు కాడు. 
అతడు భగవదంశ సంభూతుడు. 

“ఏ మహోజ్వల గోళమును మనము సూర్యభగవానుడనుచున్నామో ఆ సూర్యభగవానుని 
తేజోంశ సంభూతుడే ఏసుక్రీస్తని ఎడ్వరుడు కార్పెంటరు Edward Carpenter అను 
విద్వాంసుడు సిద్దాంతము చేసినాడు.” అందుకు కారణములీ దిగువ ('వ్రాయుచున్నాము. 

ఏసుక్రీస్తు జన్మము ఇప్పటికి రెండు వేల ఏండ్ల క్రిందట డిసెంబరు నెల 25వ తేదీని 
జరిగినది. డిసెంబరు నెల హేమంత బుతువులోనిది. లోకమంతయు చలిచే 
'ఉహుహూియని వణుకుచుండు కాలమది. అందును ఉత్తరధ్రువ ప్రాంత దేశములకు 
పోవుకొలది అహః ప్రమాణము తగ్గుచు చలి మిక్కుటమగుచుండును. ఆ దినములలో 
సూర్యుడు స్వశక్తి గోల్పోయి తేజోహీనుడై చచ్చినట్లే యుండును. అట్లుపడియుండి 
డిసెంబరు 25వ తేదీని పునర్దన్మము బడసినాడన దగియుండును. ఆ వరకు దక్షిణాయన 
గతుడైన ఆదిత్యుడు ఆనాటి నుండి ఉత్తరాయణ గతుడగును. అంతవరకు తేజోష్టదూరుడై 
దక్షిణముగా పోవుచు ఎన్నడో చచ్చినట్లున్న సూర్యుడు యమదిగ్యానము చాలించి 
దిశమార్చి ఉత్తర దిగ్గమన మారంభించి తేజోవుష్ణ వృద్ధి బడయుచుండును. హస్త 
సవితృదేవతాకము. అప్పటి కన్యారాశి స్థానమును బట్టి సూర్యుడీ కన్య కుమారుడనిరి. 
ఆనాటి సూర్యోదయమునకు ముందు కన్యారాశి పూర్తిగా తూర్పుననుదయించి కొంత 
తడవు మెరసిన పిమ్మట సూర్యుడు ఉదయించుటచే నీయర్ముడు కన్యారాశి కుమారుడనిరి. 
చిత్రార్థమువరకు - చిత్ర రెండు పాదములు గడచువరకు - కన్యారాశియేగదా! చిత్ర 
కథి దేవత త్వష్టయను దేవశిల్పి. మేరీ కన్య భర్త వడ్లవాడని బైబిలు నుడువుచున్నది. ఈ 
వడ్లవాడే దేవతల త్వష్టయని విమర్శకులకు స్ఫురింపకపోదు. 

క్రీస్తు జన్మించిన డిసెంబరు 25వ తేదీ నాటికి తొలిదినమున సాయం సంధ్యవేళ 


శ్రీ గొబ్బూరి రేకటానందీరాఘంర్వ్యా 


తూర్పుననొక పెద్దచుక్కయు దానికి ముందుగా ముగ్గురు రాజులని చెప్పదగిన మూడు 
చుక్కలును ఆగపడెనని బైబిల్‌ తెలుపుచున్నది. పైని వ్రాసిన పెద్ద చుక్క 51109 
మృగవ్యాధుడు, చిన్న చుక్కలు మూడును మన రైతులు గొల్లకావిడి చుక్కలని 
చూపుచుక్కలే. 

క్రీస్తు పుట్టిన దినములు క్రిస్మస్‌ పండుగలు. మరి ఆరువారములకు Candlemas, 
కొవ్వువత్తి దీపములు వెలిగించి పండుగలు చేయుదురు. ఈ పండుగలు సూర్యుని 
తేజోష్టవృద్ధి సూచకములు. మన దేశములో గూడ ఆ రోజులలోనెన్నో దీపములు, 
జ్యోతులు వెలిగింతురు. మరి కొందరు అఖండ దీపములు, అఖండ జ్యోతులు వెలిగించి 
కొన్ని రోజులు వరుసగా అవి వెలుగుటకు చమురు పోసి ఆరిపోకుండ (శ్రద్ధ వహింతురు. 

క్రీస్తును పట్టి శిలువ వేయుట Crucifixion of Christ ఈస్టరు పండుగలు. కొవ్వువత్తుల 
దీపములు పండుగ అయిన తర్వాత దిన దినమును తేజోష్టములయందు వృద్దిగనుచు 
సూర్యుడు విషువద్యృత్తమును చేరుకొనును. ఈ విషువద్యత్తము, క్రాంతి వృత్తమును 
నాడు మేషరాశిలో (C055) సంధించుచుండెను. మేష రాశిలో సూర్యుడీ విషు 
వద్వృత్తమును సంధించుట (౯4౦1102100 and Death of Lamb-God అని 
చెప్పబడుచున్నది. 

ఏసుక్రీస్తునకు పండ్రెండుగురు శిష్యులు. ఈ ద్వాదశ సంఖ్య పండ్రెండు రాశులు 
కావచ్చును. లేదా పండ్రెండు మాసములైను గావచ్చును. శ్రీకృష్ణునకు అర్జునునివలె 
క్రీస్తునకు జాన్‌ ముఖ్య శిష్యుడు. ఈ జాన్‌ శబ్దము “అర్జున శబ్ద వికృతి యని కూడా 
కార్పెంటర్‌ దొర వ్రాయ సాహసించెను. 

పడమట సూర్యుడస్తమించిన పిదప విశాఖపై కన్యరాశి తూర్చుటాకాశమున 
ఉదయించిన దినమును క్రైస్తవులు ఎసెన్నన్‌ గీకం6[౧5100 దినములుగా భావింతురు. 
ఎసెన్నన్‌ దినము ఈస్టరు తరువాత నలుబది దినములకు మే నెలలో గురువారమున 
సంభవించును. పిమ్మట సూర్యోదయా త్పూర్వము కన్య తూర్పున ముందగపడిన దినము 
కన్యా జన్మదినము. Nativity of the Virgin. ఇవి సెప్టెంబరు నెలలో వచ్చుపండుగలు. 
ఖగోళమున కన్యారాశి యొక్కయు సూర్యగోళము యొక్కయు స్థితిగతులను బట్టి ఈ 
పండుగ లాయా తారీకులను నిర్ణయింపబడినవేగాని యన్యముగాదని కార్చెంటరు 

గా 


ఛో 


-సాహితీ 


దొరగారు Pagan and Christian Religions; their origin and meaning అను 
[గ్రంథములో సిద్ధాంతము చేసియున్నారు. ఆ గ్రంథ రాజములో ఆ విమర్శకుడు క్రైస్తవ 
మత ప్రచారకులు తత్పూర్వపు మిత్ర దేవ పూజాకార్యక్రమమును (Mithraic ౪/0౧ 
Ship) ప్రాచీన కైస్తవేతర మత (గ్రంథముల నుండి సంగ్రహించి క్రొత్త కైస్తవ 
మతాంశములుగా పరిణమింపజేసిరని సోపపత్తికముగా రుజువు చేసియున్నారు. 

కాశీఖండములో వింధ్య పర్వతపుటార్భాట సందర్భములో “స్వాతి, చిత్రలు తోరణ 
స్తంభయుగముననుసరించుచు నొక్కచో నత్తమిల్లైనని శ్రీనాథ కవిసార్వభౌముడు 
వర్లించెను. శృంగార రసార్దవాధిపతియగు శ్రీనాధుడు నైషధములో మన్మధుని వర్షించినదీ 
(క్రింది పద్యభాగము. 

'గుడుసైన పూవింట గూడి కమ్మని తూపు కటకాముఖపుకేల కరము మెరయ, 

కటి మండలంబుపై కనకంపు చెజగుల జిలుగు పచ్చని పట్టుచేల మమర 

నా లీథపాద విన్యాసంబు శృంగార వీరాద్భుతములకు విందుసేయ 

చిన్న చిగురాకు బేర్కోల చేతబట్టి, పేరుటామని రాచిల్మ తేరునడుప 

నుక్కడీడయి యేతెంచె నుక్కుమిగిలి.....” 

(అంతేకాక) శృంగార నైషధములో మన్మథుని దివ్యశరంబులు 'పువ్వుమొగ్గలో యూహ 
మొనర్చగా పిడుగులో కలశంబులో?” అని పృచ్చచేసినాడు. 

శివరాత్రి మాహాత్య్యంలో “ఇనుడు కోదండరాశి మీదెక్కువేళ, ఇక్షు కోదండవల్లి యెక్కిడె 
మరుండు” అన్నాడు. 

క్రీరసాగరములో శేషశయనముపై విష్ణువు పవ్వళించిన దృశ్యము “బొజ్జ పెంచిన 
పెనుపాప సెజ్జమీద పాలమున్నీటిలో శౌరి పవ్వళించు” నన్నాడు. “అమృత వారాశిలోన 
శేషాహిమీద పవ్వళించిన కౌస్తుభా భరణుడు అని శివరాత్రి మావాత్యములో కూడ 
వర్ణించినాడు. (ఇవి ఖగోళ దృశ్యములు). 

విష్ణుని నాభీకమలము నుండి మరొక చక్కటి దృశ్యము కమల ముద్భవించినట్లగపడును. 
ఈ కమలము తూర్చుపడమరలకు “పొడవు మిగిలిన పొందమ్మి పూవు వలెనున్నదని 
శ్రీనాథుడు చేసిన వర్ణన దీనికెంతయు యొప్పియున్నది. 

శ్రీనాథ కవిసార్వభౌముడు కాశీఖండములో వింథ్య పర్వతార్భాట సందర్భములో 


__—_—_ 


304 


శ్రీ గొబ్బూరి రేంకటానందరారువర్వ్యా 


'శయనించెనొక చోట శ్రవణ నక్షతంబు గుంటి మీదటి ప్రత్తికొడుపువోలె'నని వర్ణించెను. 
ప్రత్తి చేనిలో కాయలు పగిలి మూడు కొడుప్తలు గాలికెగిరి యొకచోట చేరుకొని నిలిచిన 
ప్రకృతి దృశ్యము చూచినపుడు ఖగోళ శ్రవణ (నక్షత్రము) రూపమును శ్రీనాథుడెంత 
చక్కగా వర్ణించెనో బోధపడగలదు. 

శ్రీనాథుడు కాశీఖండములో బోధనైకాదశినాడు అప్పుడే నిద్ర మేలుకొనిన విష్ణుభగ 
వానుని దివ్యమూర్తిని వర్ణించినాడు. 

శృంగార నైషధములో నలదమయంతుల వివావోనంతరము వరుణుడు 
స్వగృ్భహోన్ముఖుడై పడమట కరుగు దృశ్యమును ఆకాశ లక్ష్మియను చక్కని ప్రీయొక్క 
చెవులను మెరయుచున్న చేపబావిలీల విధమున వరుణ పాశము గగనసీమను మెరసెనని 
వర్ణించాడు. 

మహేశ్వరుని విశ్వరూప విశేషమును నలుడు ఖగోళమున దమయంతికి చూపుచున్నట్లు 
శ్రీహర్షుడు రచించిన శ్లోకమును శ్రీనాథుడు సొగసుగా తెనిగించినాడు. 

పంచఖండ పంచ మహాసముద్ర ముద్రితమైన మన భూగోళము యొక్క వ్యాసము 
సుమూరు ఎనిమిది వేల మైళ్ళు; చుట్టుకొలత ఇరువది ఐదువేల మైళ్ళు, సూర్యగోళ 
వ్యాసము ఎనిమిది లక్షల అరువది ఏడు వేల మైళ్ళని నవీన వైజ్ఞానికులు గుణించి 
తేల్చియున్నారు. “ఆకాశ మధ్యస్థమగు భాను బింబంబు విను లక్షయోజన విసృతంబు” 
అని కాశీఖండమున శ్రీనాథుడు తెలిపెను. ఈ లెక్క ఇంచుమించుగా నేటి లెక్కలతో 
సరిపోవుచున్నది. న్‌ 





-వాహితీ వైజయంతి - 


కన్యాశుల్కస్ట గ్రామ్యభఖాఇణబాద 


విమర్శనము 
శ్రీకాశీభద్ద బుహ్మయ్యశాన్త 


కన్యాశుల్మమొక మంచి ప్రహసనము. ఇందుబ్రజల యాచార వ్యవహారములు 
బాగుగాం జదువరుల హృదయముల నాటునట్లు తెలుపంబడియున్నవి. పాత్రముల 
వర్తనములు బీజాంకుర న్యాయముగా వరుసగా వృద్ది చేయంబడినవి. ఇందువాడం 
బడిన భాష పాత్రోచితముగా నున్నది. అయ్యది[గ్రామ్యము. ఇట్టి ప్రహసనములందు 
గ్రామ్యము వాడుటయే యుచితము. ఈ ప్రహసనము చదువందగినదై యున్నది. దీనిని 
విరచించినవారు విజయనగర వాస్తవ్య్వులగు మహారాజశ్రీ గురజాడ అప్పారావు పంతులు 
బి.ఏ.గారు. రాయబహదరు వీరేశలింగకవిగారి ప్రహసనములకంటె చాలా (ప్రొఢముగా 
నున్నదని నిస్సంశయముగాం జెప్పవచ్చును. 

(గామ్యము (గ్రాంథిక భాషగా నుండందగునా? - 

శ్రీమదప్పారావు పంతులవారి రూపకము కన్యాశుల్క విషయమునం దగువని 
చేయగలిగినను, గలిగింప లేకుండినను, ఎతాద్భశ సంస్కారము చేయంగలిగినను లేకు 
న్నను భాషా విషయిక సంస్మారమును దెచ్చి పెట్టుటలో మాత్రము కొంత జయము 
నందినది. ఇప్పుడు బడులలోం గన్యాశుల్మమునందున్న బాసవంటి బాస బోధింపంబడ 
వలెనని తేలుచున్నదంట! దొరతనమువారి పాఠశాలా పరీక్షకులగు యేట్సు దొరవారు 
బడులలో (గ్రామ్య భాషయే బోధింపంబడవలయునని తీర్మానించిరట! హాస్య 
రసప్రధానములు సంఘ సంస్మారపరములు నగు (వ్రాంతలందుగ్రామ్య భాషవాడంబడిన 
వాడంబడుగాక. రూపకములలో నీచ పాత్రములకు గ్రామ్యమే వినియోగింపంబడుగాక, 


. శ్రీకాశీభద్ది బహ్మయ్యశాస్తే 


ఇది సర్వత్ర(గ్రాంధిక భాషగా నుండుటకును బడులలో బోధింపబదడుటకును 
మాత్రముతగదు. ఏమన: - 

“గ్రామ్యా గ్రామ్య విభాగపరం వ్యాకరణం” - అహోబలపండితీయము. 

భాష వ్యావహారిక మనియు (గాంధికమనియు రెండు విధములు. వ్యావహారిక భాష 
హద్దులకు లోనుగాక మంచి సంస్మారముల నందక స్వేచ్చా సంచారము కలిగి 
యందతినోటంబడి కులటవలె (భ్రష్టతనంది యుండును. గ్రాంథిక భాష యున్ననో 
సదాచార్యులవారివలని సంస్కారములను బొంది హద్దు గలిగిగ్రంథములందు వర్ణితయై 
సౌష్టవ సౌకుమార్యాదులు గలిగి వీధింబడి సంచరింపక పెద్దల సుద్దులకు లోంబడి 
పతివ్రతవలె శుద్ధపద క్రమము గలిగి శోభించుచుండును. భాషాపాతివ్రత్యము నేను 
గ్రౌత్తగా దెచ్చి పెట్టినది గాదు."Chastity 01 Language" (చేస్టిటీ ఆఫ్‌ లాంగ్వేజ్‌) 
అని పాశ్చాత్యులు వాడుదురు. భాషయొక్క పాతివ్రత్యమని దీనియర్ధము. అనగా 
శుద్ధత్వమనుటయే. మనవారును సుశబ్దాపశబ్ద నియమములేకవ్రాయు కవితను గుకవితం 
గా నెంచి దానిని వేశ్యతో బోల్బియున్నారు. 

శ్లో; గణయంతి నాపశబ్దం నవ్యత్త భంగం క్షయం నచార్ధస్య! రసికత్వే నాకులితా 
వేశ్యావతయశ్చ కుకవయశ్చ,” అని సుభాషితరత్నాకరమునందుం జెప్పినరీతిగా నియమ 
ములేని గ్రామ్య భాషను విద్వాంసులాదరించి గ్రంధస్థము చేయందగినది కాదు. సమస్త 
దేశములందును గూడ వ్యావహారిక భాష వేజుగను గ్రాంథిక భాష వేజుగను నున్నవి. 
ఇప్పుడు చాలా పేరును బెంపును గలిగియున్న యాంగ్లేయ భాషయందుం గూడ నీ 
భేదము కలదు. వ్యావహారికాంగ్రేయ భాషకును గ్రాంథికాంగ్రేయ భాషకును జాల 
వ్యత్యాసము కలదు. ఇప్పుడింగ్రీషు భాషయందు బి.యే.లు; యెం.యే.లుగానున్న వారు 
కూడ - ఇంగ్రీషువారింటికడ వాడుకొను వ్యావవోరిక భాషను - గ్రపహొంపంజాలరు. 
అది మనకింగ్రీషు వలెనే కాన్పింపదు. లాటినో గ్రీకో భాషయో వలెందోంచును. ఈ 
క్రింది వాక్యములం గనుండు. 


"Now doan't, Rachel! | Wouldn't ha'done it, only | wanted summut te- 


buy'ee a fairing wi,’ and | be as vlush ౦' meny as a twodo' veathers" 
"Thee mind what | tells'ee." - "Tom Brown's School Days." 





ఆాలాలాాాాసాలొతీ వైజయంతి 


(1) వ్యావహారిక భాషనే గ్రాంథిక భాషంగాంజేయునెడల ముద్దుల మూటకట్టు 
తెలుంగు భాషయే నశించును. ఒకవేళ నొంటి ప్రాణముతో జీవించినను దొల్లింటి 
మార్దవమును నిలుపుకొనంజాలదు. ఈ హిందూ దేశములో నాంధ్రదేశము మిక్కిలి 
చిన్నది. తెలుంగు మాటలాడువారు చాలా తక్కువ. రాజభాష ఇంగ్లీషు. మూం 
డువంతులువ్యవహారము కూడ వీరి చేతులలోనే యుండుటచే వ్యావహారిక భాషయు 
నింగ్లీషే యగుచున్నది. ఈ స్థానమును దొల్లి తురుష్క భాష పొందియున్నది కావున, 
వ్యావహారిక భాషలో నిప్పుడు మూండు వంతులకంటె! బైంగా తురక భాష, ఇంగ్లీషు 
భాష మున్నగునవి వచ్చి పడినవి. ఇప్పుడొక యుత్తరము వ్రాసికొనిన నందుం దెలుంగు 
శబ్దముల గంచుకాగడాలతోం బరిశోధింప వలయును. ఒక పత్రము వ్రాసికొనిన నందు 
దెలుంగు పదముల వెతుక వలయును. దొరతనమువారికి, మనవిని బంపుకొనిన 
నందు దెలుంగు శబ్దముల గంచుకాగడాలతో6 బరిశోధింవ వలయును. ఒక 
పత్రము ట్రాసికొనిన నందు నాంధ్ర వాక్కులు మందునకైనను గానరావు. ఇంకగ్రంథములు 
కూడా వ్యావహారిక భాషలోనేవ్రాసినయొడలం దెలుంగెక్కడం గానంబడును? దానిం 
జూచు భాగ్యము మనకెట్లు కలుగును? దానినాలించు వైభవము మనకెట్లు లభించును. 
చూడుండు. వ్యవహారమున నిప్పుడు మన బాస యొట్లున్నదో! కీర్తిశేషులైన కవి 
కులచంద్రులగు వావిలాల వాసుదేవశాస్తుల వారాంధ్రముంగూర్చి వ్రాసిన వ్యాసములో 
నిప్పటి వ్యావహారిక భాషా స్థితియిట్లున్నది: - 

“ఇంకనిట్టి పదములు సాధారణ వ్యవహారములో నెన్నివాడంబడునో చూడుండి. 
పురుషులలో, 'ముసద్దీలు' తెల్లవాజలేచి “తుపాకీ చేతబట్టి వేట 'సికారీ” వెళ్ళి, యందులో 
“కులాసా” తీజినమీందట నింట భోంజేసి, 'కుడితినీీ మీంద *నంగరకా తొడిగి, తలకు 
నొక్క “జలతారు,” “పొగాకు? 'మొగలాయీ “మోస్తరు” న జుట్టి, 'దస్తమును” జందుగా 
పెట్టెను దీసికొని 'డలాయతులు” ముందునడువ దిరిచినాపల్లి 'జూతీల జోడు పసందు” 
మీజం బన్నిద్దజు “బోయీలు 'బంగాళాసవారీ” నెక్కి “పేటిదాటి 'బజారు”లోని “మసీదు” 
ముందజగా 'కచ్చేరీ'కి వెళ్ళుచు మధ్య మధ్యను '“సలాములందుచు 'దివాణపు' 'దేవిడీ” 
యెదుటను దిగి *'డఫేదారు' ఎదురుకొనంగా లోపలికిం బోయి తివాసీ’మీంద 


. శ్రీకాశీభద్ది బ్రహ్మయ్యశాస్త్రి 


'బాలీసా'నుకొని 'కూర్చుండి' యొక్క 'నౌకరును' 'పంకా' లాగంజెప్పి గుమాస్తాను బిలిచి 
'సిస్తుదస్తూ బేరీజులు తనికీచేసి 'కిస్తీలు' “బేబాకీగా “వసూలు చేయు “హంగామా, 
జవానులకు “దస్తకు” లిచ్చిపంపి “చిట్టాలలో జమాఖర్చులు” 'తావేళ్ళు'వేసి 'దస్మతులు 
చేసి “వసారాలో గొంతవడి 'పచారు' చేయుచు గొందజు 'ఆసామీ'లవల్ల “అర్జీల దాఖలు” 
చేసికొని యందులోం గొన్నిటిని 'వాఫజు” చేసి యంతటితో నా 'రోజు ఖమాయషుమర్తబు” 
చేసి, “మామూలు, చొప్పున 'హవేలు” వెనుకగా “హుజూరు జవాబు నివీసు వ్రాసిన 
'తపాలాచీటొలోని కబురులకు మెచ్చుచుం ద్రోవంగనిపించిన “సాహుకారు'ను హుండీ 
చెలామణీ రుసుములు 'తాజా'గానున్నవో 'జాస్తిగానున్నవోయడిగి, 'కుసుంబాగౌనుతానుల 
యసలు ఖరీదును 'సభా'యును దెలిసికొని “హాయిగా” నింటికి మరలుదురు.” 

ఇది యిప్పటి మన వ్యావహారిక భాష దీనిని మనము తెలుంగన వచ్చునా? ఇదియా 
“దేశభాషలలో నెల్లం దెలుగు లెస్స,” అని కృష్ణదేవరాయలు చెప్పిన తెలుంగు? "Ia।- 
ian of the East." ఇదియా ఇందు దెలుంగు పదము లెన్నికలవు? 

ఇంకను నిప్పడిప్పు డింగ్లీష పదములు హెచ్చుగా వాడంబడుచున్నవి. ఈ విషయమై 
మన యప్పారావు పంతులువారి కన్యాశుల్మమునుండియే యొక యుదాహరణముం 
దీసికొందుము: - 

“గిరీశం - డామిట్‌, ఇలాటి మాటలంటే నాకు కోపం వొస్తుంది. ఇది బేస్‌ ఇన్లా 
ట్యూడ్‌. నాతో మాట్లాడవే ఒక ఎడ్యుకేషన్‌ ఈ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను; 
నా దగ్గర చదువుకున్నవాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా దక్కన్‌ కాలేజీలో 
నేను చదువుతున్నప్పుడు దిఇలెవెన్‌ కాజస్‌ ఫర్ది డిజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి 
మూండుఘంటలు ఒక్క బిగిని లెక్చర్‌ యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయి పోయినారు. 
మొన్న బంగాళివాడు యీవూళ్ళో లెక్చరిచ్చినప్పుడు ఒకడికైనా నోరు పెగిలిందీ? 
మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌, చుట్టనేర్చినందుకు థాంక్‌ చెయ్య తప్పు పట్టుతున్నావు? 
చుట్టకాల్చడం యొక్క మజా నీకు యింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. 
చుట్టకాల్చబట్టెకదా దొర్లింత గొప్పవాళ్ళయినారు. చుట్టకాల్చని ఇంగ్లీషు వాణ్ణి చూశావూ 
చుట్ట పంపిణీ మీదనే స్టీమ్‌ యంత్రం వగయిరా తెల్లవాండు కనిపెట్టాడు.” 


mess య TIT sc cs 


-సాఫాతీ వైజయంతి - 


అని అప్పారావు పంతుల వారు కన్యాశుల్మ నాటకములో వ్రాయించియున్నారు. 
వీరి యీ నాటకములో రెండు వంతులకు పైగా నింగ్లీషు వాక్యములును నొక 
భాగమునకుంబైంగా తురకమాటలు మున్నగునవియుం గలవు. ఇదియా యాముక్త 
మాల్యదాకారుండు 'దేశ భాషలందు. దెలుంగు లెస్సి'యని చెప్పిన తెలుంగు? దీనినా 
మన అప్పారావు పంతులవారు "The Italian of the East" అని పీఠికలో వ్రాసినారు? 
మసీదును గట్టుచు నందు విష్వాలయపుజాలను గొన్నింటి తురకలు తగిలించిన 
కారణమున నా మసీదు విష్వాయలమగునేని ఇది తెలుంగు కాగలదు. 

కన్యాశుల్క నాటకమునందున్న పదములలో మూడుసాళు లింగ్లీషు పదములు తురుష్క 
పదములునై నోటనుచ్చరింప ననువుపడని యుచ్చారణము కలిగి యున్నవి. ఎచ్చటం 
జూచినను హలంతములే. ఎచ్చటం జూచినను శృషువం౦, ఇ మొదలగు సాథారణముగా 
నుచ్చరింప ననువుపడని వర్ణములే, అయినను యిది యింకను మృదుమధుర భాషయట! 
పూర్వసువాసిని యనినట్లు "The late Italan of the East" అనవలెను గాని "Italian 
of the East" అనుటకు వలనుపడదు. వ్యవహారములలో నింగ్లీషు తురుష్క భాష 
మున్నగునవి వచ్చి యిదివజకే తెలుంగును ద్రోసిరాజనినవి. ఇప్పడు గ్రంథము లందు 
గూడ నీ వ్యావహారిక భాష ప్రవేశించినయెడల నచిరకాలములోనే తెలుంగు నశించు 
ననుటకు సందియమింతయును లేదు. 

“అనియమాద్దామ్యంహి యత్వప(భ్రంశః” ఆంధ్రశబ్ద చిం! 

వ్యావహారిక భాషయే గ్రాంథిక భాషయైనచోం దెలుంగింకను గొంత కాలము 
బ్రతికియున్నను రూపుమాసి చిక్కితొక్కె చెడియుండును. చెడుటకు మూలకారణము 
తగు హద్దుననుంచు వ్యాకరణాదులు లేక స్వేచ్చకలిగి యుండుటయే, హద్దునందు. 
బెట్టువారొకరు పైనుండి ధర్మముల నేర్పాటుచేసి వాని ప్రకారముగా నడిపింప కుండిన 
మానవకోటులు సరిగ నడుతురా? అట్లే కొన్ని ధర్మముల నేర్పాటు చేసి భాషను వాని 
నతిక్రమింపకుండ నడిపింపకుండినచో నయ్యదియును జెడిపోవును. కావుననే భాషను 
యథాక్రమముగా నడిపించుటకై వ్యాకరణములను శాసనములు పుట్టినవి. ఆ శిక్షాస్మృతి 
లేకుండిన భాషావధూటి తృటిలోం జెడును. 'అపశబ్ధభయంనాస్తి అప్పలాచార్య సన్నిధౌ 


- శ్రశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి. 


అనినట్టె వ్యావహారిక భాష సన్నిధిని అపశబ్ద భయమెక్కడనున్నది? కలమెట్లు పోయిన 
నట్లు వ్రాయుటయు మాటలాడుటయు. గదా యందుండును. కావున వ్యవహారిక 
భాషకు వ్యాకరణముండ నేరదు. వ్యాకరణముయొక్క ప్రయోజనములంగూర్చి మవాభాహ్య 
కర్త యిట్లు చెప్పియున్నాండు: - 

'మ్లేచ్చామాభూమేత్య ధ్యేయం వ్యాకరణం! 

దుష్టాజ్బబ్లాన్మాప్రయుక్ష్మహీ త్యధ్యేయం వ్యాకరణం! 

(సంస్మారములేని గాసటబీసట మాటలాడు మ్లేచ్చులము గాకుందుముగాక యని 
వ్యాకరణము చదువ వలెను. అపశబ్దములు ప్రయోగింపకుందుము గాక యనుతలంపుతో 
వ్యాకరణము చదువవలెను. అని దీని తాత్సర్యము. సుశబ్దములేవో యపశబ్దములేవో 
తెలిపి సుశబ్ధములను ప్రయోగింపవలెననియు నవశబ్దములు వాడంగూడదనియుం6 
దెలుపునది యని దీనివలన తెలియవచ్చుచున్నది. ) 

“ఆంధ్ర వ్యాకరణమనంగా నాంధ్రమందలి సుశబ్ధములం దెలుపు శాస్త్రము అని 


అబ్బాయినాయుండుగారి వ్యాకరణము బోధించున్నది. 


"Grammar explains the proper use of language" 
"English grammar teaches us to speak and write the English lan- 


guage correctly." 

(భాషోచితప్రయోగమును తెలుపునది వ్యాకరణము. ఇంగ్లీషు వ్యాకరణము ఇంగ్లీషు 
భాషను తప్పులేకుండ సరిగ వ్రాయను మాటలాడను నేర్పును) అని ఇంగ్లీషు వ్యాకరణము 
తెలుపుచున్నది. 

అప్పారావు పంతులువారు తమ (గ్రంథములో మనయాంధ్ర వ్యాకరణములు 
సుశబ్దములని బోధించిన పదముల కెచ్చటను బుద్ధిపూర్వకముగాం జోచిటిచ్చినట్లు 
గాన్పించదు. పాత్రములలో నుత్తమాధమ భేదము పెట్టి యుత్తమపాత్రములచే 
సుశబ్దములను నీచపాత్రములచే నపశబ్ధములను బలికింప లేదు. పండితులు (కరటక 
శాగస్తి మున్నగువారు) పామరులు (అసిరిగాడు మున్నగువారు) కూడ నింద్యగ్రామ్యమని 
మన వ్యాకరణవేత్తలు దేనిని డెలిపిరో దానికంటెను విపరీతమైన గ్రామ్యమునే 
మాటలాడిరి. ఇందు బహుళముగా నున్న యింగ్లీషు వాక్యములు మాత్రము 


 —- ID ——————————— 





—————సామోతీ వైజయంతి 


వ్యాకరణయుక్తముగా నున్నవి! పండితులెట్టు లుచ్చరింతురోయట్టి యుచ్చారణము 
కలిగియున్నవి. అవి యథాశాగసప్రముగనే యుండవలెను గాంబోలు! అవి వ్యాకరణ 
యుక్తముగా నుండకుండిన యుపాధ్యాయులంగీకరింపరు కాంబోలు. పాత్రముల మాటల 
కేమి, తమ వాక్యములందైన గ్రంథకర్త గారు సుశబ్దములం బ్రయోగించి యుండలేదు. 

అప్పారావుపంతులవారి పుస్తకమునందు పదప్రయోగము కలమెట్లు పోయిన నట్లు 
పోయినది. ఒక యుక్తి లేదు. ఒక వరుసలేదు. గ్రంథకర్తగారు తమకెట్లు తోంచిన 
నట్లు వ్రాసివేసియున్నారు. ఇందులకుం గొన్ని యుదాహరణములనిచ్చెద. | 

మన పెద్దలు తెలుంగునందు శ ష మొదలగు నక్కరములు లేవని చెప్పియుండిరి, 
అట్లు తెలుపుటకుంగల ముఖ్యకారణము ద్విజేతరులు వాని నుచ్చరింప లేకపోవుటయే. 
కావుననే తెలుంగున విషము విసముగను యశము అసముగను మాజుచున్నవి. ఇంక 
అప్పారావు వంతులుగారన్ననో “సలికు “శలు” పెట్టి “శిలకు, 'సొలుపెట్టి తమ 
యిచ్చవచ్చినట్లు వ్రాసిరి. వీరు వేశ్యాశబ్దమును 'వేస్యి అని వాడుచువచ్చిరి. (చూడుం 
డు పుట 7,45) ఇది మధురవాణియను గణిక పలికిన పలుకంట! వేశ్య యనినప్పుడు 
వీరెట్లుచ్చరింతురో వేస్యయనునప్పు డెట్లుచ్చరింతురో తెలియకున్నది. యకారము తుది 
నుండుటచే సకారము దంత్యము. దంత్యమైన యకారముతోంగూడిన తాలవ్యమైన 
యకారము తుది నుండుటచే సకారము సరిగందనస్వరము నంతగా నిలుపుకొననేరదు. 
వేశ్యాశబ్దమున శవర్ణముం బలుకలేని మధురవాణి ఆ వాక్యమునందే “ఆశిస్తా”నని “శ 
వర్ణమును సరిగ బలుకం గలిగినది. “గిరీశంగారు పుంజాలు తెంపుకు పరిగెత్తుతారు” 
అనియు (పుట 75) 'నిసిరాత్రివేళు అనియు (180) పలుకగలిగినది. ఇంతయేల, 
యీ మధురవాణియే “వేశ్యకాంగానే దయాదాక్షిణ్యాలు వుండవో”, అని శవర్ణమునే 
పలుకంగలిగినది. ఇంక గిరీశమును బ్రాహ్మణుండు “క్రిమినల్‌ కేసు కావలశిందే” 
అనినాడట. ఇచట “సి కారమునకు “శి వర్ణమును బెట్టియున్నారు. ఉచ్చారణ భేదమంతగా 
నుండ నేరదు. పదముల నశాగస్త్రీయము చేయుటకు మాత్ర మక్కరకు వచ్చును. 'ఆ 
పాతు యొక్క తీసి (80 పుట) అని 'సకారమొక్క చోట,” “క్రిమినల కేసు తేవషలశిందే”ియని 
“శి యొక్కచోట తమయిచ్చ వచ్చినట్లు గ్రంథకర్తగారు వ్రాసియున్నారు. పోలిశెట్టియని 
యొకచోట (82 పుట) పోలిసెట్టియని మజియొక చోట (94)వ్రాసియున్నారు. ఇంకను 


వవ ్త్త్ర ర వ 


. శ్రూశీభట్ట బుహ్మయ్య శాస్తి 


'పన్వెండు' అనియొకచోట (90 పుట) పజ్బెండు అని యొకచోట (93) లిఖించియున్నారు. 
“శెలవు అని యొకచోట (8 వుట) “శలవు అనియొకచోట (3వ పుటయే) 
ప్రయోగించినారు. అసిరిగాడను కింకరుండు “సెప్పినాను' (128 పుట) అనినాం 
డు.బ్రాహ్మణుండగు రామప్పపంతులును 'సచ్చానైా “పేరు చెప్పేసింది!" (11 పుట) 
అని నుడివినా౭డు. (బ్రాహ్మణుడు సచ్చాననుట యీ ప్రాంతములందు వినంబడదు. 
కళింగ రాజ్యములోని (బ్రాద్మాణులట్లు మాటలాడుదురేమో యనికొందుమనినను ఆ 
రామప్పంతులే 'తగిలేస్తే చచ్చానే” (131 పుట) యని పలికినాండు. కావున గ్రంథకర్త 
కలమెట్లు పోయిన గ్రంధమట్లు నడచినది. సచ్చుట యనునదిగ్రంథములందుండినను 
వ్యావహారిక భాషలో లేదు. 

గవరయగారను వారొకరు రెండు మనుష్యుల బలువుందో లేదో చూడండీ యని 
నుడివినారు. (వుట 134) 

“ఏమిటి! యనియొకచోట “ఏవింటొ యని యొకచోట “ఏటి”, అని యొకచోట 
నిచ్చవచ్చినట్లెల్ల వ్రాయబడి యున్నది. పాత్రోచితముగాం దెలుపుటయేమో యనుకొందు 
మనినను నొక్క పాత్రమే - యేమిటి యని కొన్ని మాజులును ఏవిటి యని కొన్ని 
సారులును బలుకుచుండును. ఇట్టి వ్రాతంతోడనేగ్రంథమంతయువ్రాయబడియున్నది. 
ఈ యుదాహరణముల నేను గ్రంథమునందుం దప్పులు కలవని తెలుపుటకు వ్రాయలేదు. 
(గంథమునందు వ్యావహారిక భాషను వాడితిమని గ్రంథకర్తగారే చెప్పియున్నారుగదా. 
ఏక్రమమును లేక యిచ్చవచ్చినట్లు వ్రాయంబడియున్నదనుటకై పై యుదాహరణముల 
నిచ్చితిని. శబ్దశాప్రమును బాటింపలేదు. స్వరశాస్త్రము నైనంబాటింప లేదు. ఒకమాజు 
“చచ్చాొననంగలిగిన జిహ్వ మజియొక మారనలేదా? ఇంక నొకమారు “సచ్చా”ననునా? 
పాత్రోచిత భాషను వాడుటయుంగాన్పింపదు. ఇంతయేల - ఒక నియమము నేర్పజచు 
శాస్త్రమును దేనిని బాటించియుండలేదు. ఇది భాషకు వానిని గల్లించునుగాని లాభమును 
గల్లింపదు. 

(2) వ్యాకరణమును బాటింపకుండినను జిక్కులు మాత్రము హెచ్చు చేసినారు. 
శబ్దశాస్తము విధించువానిలో - లేఖకులకు- జిక్కును గలిగించుచున్నవి అరసున్నయును 


లాలా 1 రా 





——————— సాహితీ వైజయంతి 


శకటరేఫమునై యున్నవి. అయినను నర్జానుస్వారము పరుష సరళములకు మాత్రమే 
ముందుండునని శాప్రములు విధించుచుండుటచే శాస్త్రీయమైన వ్రాంతకు దీని బాధ 
చాల తొలంగిపోయి యున్నది. అప్పారావు పంతులవారి వ్రాతయందన్ననో నియతి 
లేకుండ నన్నియక్కరములకును ముందు వాడంబడియున్నది. సిద్ధవైంయుంటె, “ఘోరమైం 
ని, “భూవెంందుకు” మొదలగురీతిగా నరసున్నలు కుపలు తిప్పలుగాం బోయంబద 
* యున్నవి. నాసికతో సంబంధమింతయును లేనిచోటంగూడ నరసున్నలుంచంబడినవి. 
“అవుంధానులు” ఇది సంస్కృత పదము. ఇందు అనునాసికము లేనేలేదు. జ, ఇ, ఇ, 
న, మంలు అనునాసికములు. స్వరశాస్తమునుబట్టి వ్యవహారములలో 'మిచెడి వం 
అయినదనవచ్చును. ఇట నట్టి సందర్భములేదే? ఇచ్చట నరసున్న యెందుకు? “వీం 
న్ని బ్రహ్మరధం వట్టనాలొ అని గిరీశమనెనంట! “వీనిని, అనుపదముయొక్క 
గ్రామ్యరూపమగు వీన్ని(ణ్ఞి)లో నర్ధానుస్వారమెందుకో!” “అవుంనండి” ఇట నరసున్న 
యెందుకో? పదము అమునుగాదే? కొండుభొట్లు “అవును” అనలేక అవుంను 
అన్నాడనుకొందుమనినను - నే పుటయందు కొండుభొట్లవుంనన్నాండో యాపుట యందే 
యాతండే మరల “అవును అన్నాండు (చూ॥ పుట 102) ఈ రీతిగా నిచ్చవచ్చినట్టు 
వ్రాయంబడియున్నది. కొన్ని తావుల శాస్తయుక్తముగా వీ రరసున్న పెట్టయుండిరి. 
దేవుడను శబ్ధమునం బలుతావుల నరనున్నలుంచిరి. (చూ! పుటలు 11, 103, 
105, 106, 107) కాని ఇది బుద్ధిపూర్వకముగాం బెట్టినది కాదు; కొన్ని తావుల నీ 
శబ్ద్బమునే నిర్బిందుకముగా వాడియుండిరి (చూ॥ 59 వుట) | ఆMployed the 
Ardhanuswara after a nasalన అని అప్పారావు పంతులవారు వ్రాసిరి. దేవాది 
శబ్దములందున్న వకారము ( అనునాసిక మెట్లగునో తెలియదు. 

(3) వీరు శకట రేఫమును గూడ విశేషముగా వాడియున్నారు. యాడాదికో 
నూజ్టూపాయలు “15 పుట) కుట్రాడికి చదువు చెప్పిన్తాను. (16 పుట) కుజ్బివాడు 
గదా (15 పుట) కావున వీరివ్యావహారిక భాష నుండి శకటరేఫము తొలంగిపోయి 
యుండలేదు. ఇంక దీనియందలి సౌకర్యమెట్టిదో! 

(4) అరసున్నల యుప్పెనయు శకటరేఫముల సంకటమునేగాక లోకులు పలుకు 
పలుకులకు సంజ్ఞ లేర్చజిచుటలో గూడ వీరు చాలా చిక్కు కల్పించిరి. వీరీ విషయమై 


314. 


. శ్రీకాశీభుద్ది బ్రహ్మయ్యశాస్త్రి 


తమ పీఠికలో నిట్లు వ్రాసియున్నారు- 

వీరికి నుచ్చారణము తెలుపుటకు నక్కరములు చాలినవ కావట. సంస్కృతమున 
వాదంబడునవి యొంబది. తెలుంగుననే వాడంబడునని ఆటు (ఎ, ఒ, చ, జ, అ; ౦) 
ఇన్నియున్నను వీరికింకను సంజ్ఞలు చాలినవి కావు. తెలుగు టుచ్చారణములకే 
చాలనప్పుడు తురకలు దొరలు తెలుంగు లుచ్చరించునబ్పటి స్వరములు తెలుంగువారు 
ఇంగ్లీషు, తురుష్మము మున్నగు భాషలనుచ్చరించునప్పటి స్వరములు కలిసి వేనవేలగును 
గాన వీనికన్నింటికిని సంజ్ఞలు కల్పించిన సంజ్ఞాసాగర మొక్కటి బయలు వెడలును. 
ఇది చాలకష్టము కాదా? 

(5) జనసామాన్యమేరీతిగా వాడిన నారీతిగాం బదముల మనము ప్రయోగింతుమేని 
'శబ్ధతత్వశా'స్తము నశించును. మన తెలుంగు భాషలో నీశాస్త్రమింకను దలయెత్త లేదనియే 
మనము చెప్పుకొనవలెను. ఇట్టి స్థితిలోనున్న భాషకిపుడు వ్యావవారికావస్టనే ప్రమాణము 
చేయునెడల నిక్కమగు శబ్దతత్వశా[సప్త్రము (Philology) ఎట్లు పుట్టంగలదు? ఒకరు, 
హిందూ దేశమునందు ప్రభువు నమాత్యుండు ననునర్దమునిచ్చు పట్టుణమొక్కటి కలదు. 
అదియెద్ది? అని పొడుపు కథనొకదానినొక్క పత్రికలోం (౮4౮౪1౧6 Reader) బొడిచి 
మజుసటి సంచికలో దామే సమాధానము చెప్పవలసి వచ్చుటచే రాజమండ్రిియని 
వర్ణించిన రాజమ హేంద్రపురము (రాజమహేంద్రుని పట్టణము) మన దొరల మూలముగా 
నిప్పుడు రాజమండ్రియై రాజు మం(త్రి యనువ్యుత్సత్తి కలదియను (భ్రాంతిని గలిగించు 
చున్నది. కావునం బ్రాజ్ఞులగువారు తమ యిచ్చవచ్చినట్లు లోకసామాన్యముననుసరించి 
పద ప్రయోగములం జేయకుందురుగాక. 
“ (6) వ్యావహారిక భాషనే గ్రాంథిక భాషగా నుపయోగించు నెడల నయ్యది పలు 
విధముల మాజుచున్నది. అరవము కన్నడము మున్నగు భాషలతో సంబంధముగల 
దక్షిణ దిక్కున (చెన్నపుర్యాదుల) నీభాష యొక విధముగ నున్నది. తురుష్క భాషతో 
సంబంధముగల పశ్చిమ దేశమున (హయిదరాబాదు మున్నగు తావుల) నీ భాష వేజటొక 
విధముగనున్నది. మధ్యదేశమున నింకొక విధముగా నున్నది. వీనిలో దేనినవ 
లంబింపవలసి యుండును? అప్పారావు పంతులవా రాయాదేశములందలి తెలుంగులం 
దంతగా భేదము లేదని యీ క్రిందిరీతిని వ్రాసిరి. 


లారా 





————సాహోతీవైజయంతి 


"There is not much dialectical difference in the Telugu generally spo- 
ken in the various parts of the Telugu country, so a new common literary 
dialect can be established with comparative ease if only able writers set 


about it in right earnest." 

ఇది సరిగాదు. నేను బైనం జెప్పినట్లుగాం జాలా భేదము కలదు. వావిలాల 
వాసుదేవశా(స్తులవారు తమయుపన్యాసములో నీ క్రింది రీతిని వ్రాయించి యున్నారు: - 

చెన్నపట్టణము ఆ వైపుల వాడుకలలోనున్న తెలుంగు మన తెలుంగతో నేమాత్రమును 
సంబంధింపక యదియొక్క భాషగా వినవచ్చుచున్నది. పడమటి తెనుంగు కడప ఆ 
వైపులలో వాడుకలో నున్నది విశేష దీర్జాలతో వికారముగా నున్నప్పటికి గ్రామ్యములు 
మెండుగ లేకయుండును. మరి, అందులో. గన్నడవుంబోలికలు చివరకు 
నుచ్చారణములోనైనంబట్టుపడకపోవు. దక్షిణాంధ్ర దేశస్తులు ద్రవిడపదములు కలిసిన 
తెలుంగు వాడుదురు. ఉత్తరాంధ్రులు ఓడ్రోచ్చారణములతో మాటలాడుదురు.” 

కాన దిక్కునుబట్టి యాంధ్రమునందే చాల భేదములు కలవు. ఒక దిక్కు వారి 
భాష. మరియొక్క దిక్కువారికి గౌడగోయ గానుండును. ఇందులకుదాహరణముల 
నిచ్చుచున్నాందను. 

“వాండు నేండు ఆండువాళ్ళని పిల్చుకొస్తుడని వినబడితిని ఈ. అది నేను 
కొంచువస్తును ఊ. ఇంటిజన్నల్‌ పెట్టివుంది ఈ. నీ ఆడయాళం తెలియలేదు ఊ, 
నేరుగా పూడిసినాడు ఊ పోయివిడిచి నాడు ఊ ఎకడ్రా? ఇందా? జాబుల్‌ 
వొచ్చిందటనా? ఎవరబ్బా నిన్న వచ్చినాడంట ఆ? నేన్‌దావస్తినిఈ.” 

- చేగల్‌నాటి తెలుంగు - 

“ఎద్దు మొడుస్తుది. సేత్తో మట్టుకున్నాను. మరో, దీనమ్మడుపాల! అట్టవేసినడితేను. 
చింతకొయ్య కాసిందా? దాన్ని పెదదృఉలడెయ్యా యొద్దుని మకళ్షైళ్ళె” 

. - గుంటూరు తెలుంగు - 

“ఇట్టా కట్టెల్‌ కట్టెల్‌ బెట్టి కట్టానే వీడియమ్మాముల్లెయేం బోయిందా? నేను వస్తిగా” 

- కర్నూల్‌ తెలుంగు - 


“ఇసకనాధవేందుండాడు? ఇంటవుండాడా? నయమంగా వుండాదా? 


. శ్రీకాశీభుటు బ్రహ్మయ్యశాస్త్రి 


- కళింగరా(ష్టపు తెలుంగు - 

'మీకంత భారవంంతోస్తే బొట్టెనిటు తోలేండి. అదియిలా వెళ్ళి పోయొస్తుంది. మరెం” 

అప్పారావు పంతులవారు చెప్పినట్లుగా, నుచ్చారణ విశేషములను సరిగం దెల్పుటకుం 
దగు సంజ్ఞలు లేకపోవుటచేతను నేను దేశములు తిరిగిన వాండను గాకపోవుటచేతను 
వివిధ దిక్కులనున్న వివిధాంధ్రముల సరిగ నీయలేక పోయినానుగాని సరిగనిచ్చు నెడల 
నొకరిమాట లొక్కరి కరబ్బీగాం గాన్పించును. ఒక్క తావున దీర్షములు మెండుగా 
నుండును. ఇంకొక్కెడ హ్రస్వములు హెచ్చుగా (కన్యాశుల్మపు భాషలో లావుగా) నుండును. 
వేతొక్కచో ననునాసికములు విశేషముగా నుండును. పెక్కేల, ఒకదానికొక్కటి భేదించి 
యుండును. ఒకమాటకే యొక దేశమందున్న యర్దమింక నొక దేశమందుండదు. 

ఈ సందర్భములో అప్పారావు పంతులవారొక్క తప్పుకూడం జేసియున్నారు. ఈ 
వివిధ దేశీయాంధ్రములలో గ్రంథములు వ్రాయుటకు మొదలు పెట్టిన యెడల వానినుండి 
యొక సామాన్యమగు (గ్రాంథిక భాష పుట్టునని మీరు వ్రాయించియున్నారు. 

ఇది యసంభవము. ఏమన (్రజలేరీతిగా మాటలాడుకొందురో యారీతినేగదా 
(గ్రంథములు వ్రాయవలెననియు నట్లు వ్రాసిననే రసము పుట్టుననియు వీరు 
వ్రాసియున్నారు. అట్లయినచో వివిధ దేశములందు వాడంబడు తెలుంగులలో నుండి 
యొక సామాన్యభాష పుట్టిన నద్ది వానిలో నేదియునుగాక యన్నిటికిని గ్రాత్తదియగును. 
అది యిప్పటి గ్రాంథికభాష వలెనే వేజయిపోవును. నెల్లూరివాండు “ఏంది” అనవలెను. 
కళింగ రాష్టమువాండు “ఏవిటి” అనవలెను. కావున వీరు సామాన్య గ్రాంథిక భాష 
పుట్టునని తలంచుట తప్పు. అప్పారావు గారు గిరీశము రాజమహేద్రవరపు వాండని 
బ్రాసిరికాని యాతని మాటల వైఖరి యట్లులేదు, పూర్తిగాం గళింగ రాష్ట్రపువా౭డుగనే 
యున్నది. ఏ అగ్నిహోత్రావధానులతోందాను రాజమహేంద్రపుర వాడనని చెప్పినాండో 
యాయగ్నిహోత్రావధానులతో మాటలాడు నప్పుడైనందూర్చుదేశపు యాసమాని 
రాజమహేంద్రవరపు వానివలె మాటలాడింప వలసినది. ఆ విశేష మీగ్రంథమునందు 
లేదు. కాన నిదియొక్క గొప్పలోపము. ఇప్పటి విద్వాంసులు కొందు [గ్రామ్య భాషయే 
(గ్రాంధిక భాషగా నుండవలెననియు నయ్యదియే పాఠశాలలోం జెప్పంబడవలెననియుం 


లాలా! 


-సాహితీ వైజయంతి - 


సిద్దిర్లో 'కాద్ద్యశ్యా దలంచుచున్నారట! ఇది గొప్ప వింత!! 

'మంగలిరంగడు తలగొరుగుతున్నాడిని పాఠశాలలో నేర్చికొనవలెనా? ఈ బాస 
జీతములిచ్చి యింటనున్న మూల్యమునంతను వెచ్చించి నేర్చికొనవలయునా? 
అక్కజలేదు. ఇది మహానసమునందే యబ్బును. ఉగ్గుపాలతోనే యలవడును, ఒక 
పండితమండలాఖండలుండు భాషను స్వభావసిద్ధముగాం బెరుగనీయక దానిని 
నిబంధనముల పాలుచేయుట దానిని జంవుటయనియు కాలానుకూలముగాం 
బెరుగుచున్న గ్రామ్యభాషనే గ్రంథములందును వాడవలెనుగాని గ్రాంథికభాష వేజుగ 
నుండందనియన్నాడంట! ఇది గొప్ప పొరవాటు. 

“సంస్మ్కారారోథనియమకొ - ఆంధ్ర శబ్ధచింతామణి. 

లోకములో సంస్కారము లేక సహజముగాం బెరిగిన దేదియును హృద్యముగా 
నుండనేరదు; అందులకే సంన్మారము పుట్టినది. సంస్మారమనంగా నున్నదానిని 
బాడుచేయుట కాదు, ఉన్న దానిని బాగుచేయుట, ఒక మొల్మను యథాసంభవముగా 
బెరుగనిచ్చిన నయ్యది యడవి చెట్టగును గాని యుద్యానపాదపము కానేరదు. చెట్టననేల 
మానవుని సహజముగా బెరుగనిచ్చిన నెంత యందముండునో యెరుంగని వారెవరు? 
కావున నాగరకతగల దేశములన్నిటీయందును మానవులకు బాల్యమునందే కేశఖండనాది 
సంస్కారములు గావింపబడుచున్నవి. కేశఖండన నఖలుంఛనాదులు చేసిన మానవుల 
థివృద్ధి పొందుటలేదా? అట్లనే తగు సంస్మారములనందిన భాష లేలయభివృద్ధి నందవు? 
తప్పక యభివృద్ధి నందును. అట్లు సంస్కారములు లేకుండిన నడవి భాషలగును గాని 
నాగరిక భాషలు కానేరవు. ఆటవికులు కూడ దమ దేహముల నున్నవి యున్నట్లుంచక 
కొంచమైన దిద్దుకొనుచున్నారుకదా యింక నాగరకులమని పిలుచుకొనుచున్న మనమా 
సంస్కారములు లేకుండ నెట్లుపెరిగిన నట్లు పెరుగనిచ్చుట! ఇదియనుచితముకాదా? 
ఏ దేశమునందైన నెప్పుడైన గామ్యభాషయును గ్రాంధథికభాషయు నొక్కటిగానున్నవా? 
అప్పారావుగారి ప్రయోగములె కొన్ని యిచ్చటివారికె తెలియరాకున్నవి. కావున భాషను 
నెట్లు పెరిగిననట్లు పెరుగనిచ్చిన నియ్యది విశేషముగాం బెరుగునుగాని దానివలని 
ఫలము మాత్రము శూన్యముగా నుండును. అల్లిబిల్లిగాం గొమ్మలును దట్టముగా 
నాకులునుగల చెట్లు చూడసొంపుగనుండును గాని ఫలములమాత్రమీయదు. దానిని 


ప 


318 


. శ్రీవాశీభట్ట బహ శయ్యుణొస్తు 


ఫలవంతము చేయదలంచిన గొమ్మలంగత్తిరించి యడవిగాం జెరిగిన పెరుగును గొంత 
తగ్గింపవలెను. అప్పుడు సత్సలములు గలుగును. 

సంస్మారములేకుండిన నెవరియిచ్చవచ్చినట్లు వారు వదములగల్పింతురు. 
“వచ్చుచున్నాండొను పదమును గొందటు వస్తున్నాడనియు మతి కొందటు 
వత్తున్నాడనియు నింకకొందటు వస్తూ వున్నాండనియు వస్తోన్నాడని వేతాకరును 
వాడుచున్నారు. ఈ విధమగు నాటకావిభివృద్ధి నిజమగు నభివృద్ధికానేరదు. 

“ఓ హేయమన్యదేశీయం యత్త దేవప్రయుజ్యతే” - అధర్వణుడు 

భాష పెరుగుటకై యన్యదేశ్యముల మనము చేర్చికొనవచ్చును అట్లు మన పూర్వ 
గంథములందు౯ జేర్చంబడియున్నవి. సంస్కృత పదముల నుండి తత్సమములను 
తద్భవములను దెచ్చి యెట్లు మీ భాషలో వాడుకొనినారో యెట్లు భక్వాదుల వాడుకొనినారో 
యట్లే యింగ్లీషు భాష నుండి కూడ తత్సమములను తద్భవములను తెచ్చి మీ భాషలోం 
బెట్టుకొనుండు “లాంతరు” (Lantern) కేసు (C258) రెయిలు (Ra) మొదలగు 
పదముల [గ్రంథములందు వ్రాసికొనుండు. భాషాభివృద్ధికై మన భాషయొక్క మార్దవమున 
కనుకూలించులాగున నన్యభాషాపదముల మీకిచ్చవచ్చినన్ని తెచ్చి పెట్టుకొనుండు. 
దానహానిలేదు, భాషయు నభివృద్ధి చెందును. అంతియేగాని వెళ్లుచున్నాననుటకు 
వెళ్ళుతున్నాననిన మీ భాష యభివృద్ధినొందనేరదు. భారముగానున్నదనుటకు మాజుగా 
భారవంగా వున్నదనిన, బెంపుచెందదు. దాని పేరు వెళ్టితల వేయుటయగును. 
పైనుదాహరింపబడిన వ్యావహారికపు టింగ్రీషులో (1 18115) అనివాడంబడియున్నది. 
ఆ రీతిగా బడిపిల్లలిప్పుడు (1 18115) అని వ్రాసిన యేట్సుదొరవారంగీకరింతురా? 
వారియింగ్లీషట్లు వ్రాయుటకు వలనువడనియెడల మన తెలుంగేల, మనము 
పాడుచేసికొనవలెను. 

చదువరు లిచట నొకయంశమును గమనింప వలెను. సంస్కృతము మన తెలు 
గుభాషకు నింగ్లీషు మున్నగువానివలె పరభాషయేకాదు. తల్లికిని బిల్లలకును 
నాకారాదులయందుం గొంత భేదముండినను నెట్లువారి నిద్దతిని నొకజాతికి 
సంబంధించినట్లు తలంతుమో యట్లె సంస్కృతమునకును దెలుంగునకును గొంచెము 
భేదముండినను నంత మాత్రముం బరభాషలంగా నెన్నరాదు. కాని నింగ్రీషు మున్నగువాని 


తీ వైజయంతి - 


యందలి పదముల దీసికొనుటలో మనము సంస్కృతము నుండి పదముల 
దీసికొనునంత స్వేచ్చను దీసికొనరాదు. ఆంధ్రులచేం దజుచుగా వాడంబడుచు నింగ్లీషు 
నెబ్తుంగని యాంధ్రులుకూడ సులభముగా [గ్రహింపంగల పదముల నింగ్లీషు నుండి 


తీసికొనవలెను. తురుష్ట భాషమున్నగువాని నుండియును నిట్లె తీసికొనవలెను. 
"The Telugu intellect is also seriously handicapped by the tyranny of 


authority" 

అని అప్పారావు పంతులవారు వ్రాయించినారు. ఇది తప్పు. ఇట్లనుట గొల్లనిచే 
దొడ్డిలో బెట్టండిన మేకపిల్ల గొల్లండు బంధించినాండనుకొనుటవలె నున్నది. 
హద్దులేనిదేది? భగవంతునికే హద్దుకలదే. సృష్టియే యొక హద్దున నడచుచున్నదిగాని 
'స్వేచ్ళగాలేదు. వ్యాకరణము ధర్మమును జెప్పుచున్నదిగాని యధర్మమును జెప్పుటలేదు. 

అప్పారావు పంతులవారు "౧౭౧౮1 have relaxed insistence on rigid ob- 
servance of rules of Sandhi." అని (వాయించినారు. సంధుల విషయమున 
బండితులేకాక శాస్త్రమును పట్టుదలలేనిదిగానే యున్నది. “శ్లో; సంహితైక పదే నిత్యా 
నిత్యాథధాతూప సర్జయోః! నిత్యాసమాసే వాక్యేతు సా వివక్షా మ పేక్షతే!!” యని శాస్త్రము 
చెప్పుచున్నది. కావున “రాముండెక్కడ ఉన్నాండ”నవచ్చును. అది శాప్రీయమే; కాని 
కన్యాశుల్మమునందువలె “రావుండు యెక్కడవున్నాయడు” అని వ్రాయగూడదు. ఇట్లు 
వ్రాసినం బండితులెవరును నంగీకరింపరు. విసంధి దోషముకాకుండుట వచనము 
నందననేల; పద్యమునందును నట్లుకాదు. పద్యములందు వాక్య విరామమున మాత్రము 
విసంధియుందవచ్చును. 

గ్రాంథికాంధ్రము చాల చిక్కుగానున్నట్లుగా అప్పారావు పంతులవారు వ్రాయించినారు. 
అది సత్యముకాదు. ప్రాఢప్రబంధశైలి కఠినముగా నుండునుగాని నన్నయాదుల 
వురాణశైలి మృదుమధురముగానే యున్నది. ఆరీతినే మనము [గ్రంథములను 
వ్రాసికొనవచ్చును. గ్రంథముల మనము భాషకొటకును భావము కొజకును గూడం 
జదుపుకొందుముకాదా. చక్కనిభాష లేని గ్రంథముల: జదువుకొనిన లాభమేమి? మనకు 
నాంధ్రకవితాగురుండగు నన్నప్రార్యుండు చెప్పిన 'మదమాతంగతురంగ కాంచనలన 
న్మాణిక్య గాణిక్యసంపద' అను శైలి గుజిగాక, ముదమున్‌ యేనుగ వెళ్ళుతున్నవలెనే 


. శ్రీశీభట్ట బ్రాహ్మయ్యశా్తై 


మత్తేభవిక్రీడితా” యను ్రౌనుదొరవారి శైలి గుఖీియగుట శోచనీయముకాదే. 

ఇట్లనుటచే అప్పారావు పంతులవారి గ్రంథము బాగుగాలేదని నాతాత్సర్యముగాదు. 
హాస్యరస ప్రధానమై యుబుసుపోకకకుం జదువుకొను గ్రంధము గ్రామ్యభాషయందుండం 
దగినదే. అట్లు (వ్రాసినప్పుడు హాస్యరసము హెచ్చుగాంబుట్టును. నాటకములందలి 
నీచపాత్రములకుం గూడ గ్రామ్యముండందగిన దనియే నా తాత్సార్యము. ఇట్టిచోట్ల 
మాత్రమే గ్రామ్యము వాడంబడుగాకయని నాతలంపు. 

తెలుగ భాష యందు (గ్రామ్యము (గ్రాంధికభాషగా నుండందగదని యిదివజకు 
(బ్రాసియున్నాను, గాన నింక నింగ్రీషు భాషంగూర్చి కొంచెము వ్రాసెద. 

శ్రీమదప్పారావు పంతులవారు మూణులలో: గావ్యములు గ్రామ్యభాషయందే వ్రాయం 
బడుచున్నవని యర్థము తేల్చుచు వ్రాసియున్నారు. ఇది సత్యముగాం గాన్పింపదు. 
పండితులు విమర్శ కులునగువారు గ్రామ్యమున గ్రంథములు వ్రాయంగూడదని 
వారియందుంగూడ దూషించుచునే యున్నారు. ఈ విషయమై రినాన్‌ (M.Renan) 


దొరవారిట్లు వ్రాసియున్నారు:- 


“డి! ages have had their inferior literature, but the great danger of our 
time is that this inferior literature tends more and more to get the upper 
place. No one has the same advantage as the Academy for fighting 


against this mischief." 

(ప్రతియుగమునందును అధమ కావ్యములు గలవు. ఇంక నీ కాలమునందలి గొప్ప 
చిక్కేదన నీయధమ (గ్రంథరచనమే - యీ దినములలో నౌన్నత్యము నందం 
జూచుచున్నది. యీ చిక్కునుండి తప్పించుకొనుటకు సాహిత్యపరిషత్తు ముఖ్యముగా 
నుండందగినది.) 

రినాన్‌ దొరవారు చెప్పిన సాహిత్యపరిషత్తు ఫ్రాన్సు దేశమునందు గల 
“ఎకాడెమీ”లను విద్యత్సభలై యున్నవి. ఫ్రాన్సు దేశమునందు వ్రాయబడిన గ్రంథము 
లీవిద్యత్సభకు. బంపంబడును. వారు బాగుగా గ్రంథమును విమర్శించి మంచిశైలి 
మంచి విషయముగల [గ్రంథములను మాత్రమే యంగీకరింతురు. అట్లంగీకొారమునందిన 
[గ్రంథములు మాత్రమే ప్రకటింపంబడును. గ్రామ్య భాషలో వ్రాసిన గ్రంథములను 
వారంగీకరింపరు. మాధూఆర్‌నాల్టు మున్నగు పండితులు శుద్ధమగు శైలియుండవలెనని 


p—— 


321 


-సాహితీ వైజయంతి - 


నొక్కివ్రాసియున్నారు. ఆర్‌నాల్టు దొరవారు వ్రాసిన యీ క్రింది వాక్యములం గనుండు:- 


"In short, where there is no center like an academy, If you have geni(o)us 
and powerful ideas, you are apt not to have the best style going, if you 
have precision of style and not gento)us, you are apt not to have the best 


ideas going." 

(పెక్కేల, విమర్శించు విద్వత్సభలు లేనియెడల మంచి తెలివి మంచి యూహలు 
నుండినను అచట మంచి శైలి యుండనేరదు, మంచి శైలియుండినను మంచి యూహలు 
తెలివితేటలు నుండంజాలవు) 

పత్రమైన శైలి (Urbanity of style) మంచి యూహ (86౧1645) కవితకు ముఖ్యమని 
ఆర్‌నాల్డు దొరవారు వ్రాయించియున్నారు. 

వార్తాప(త్రికలందు వ్రాయంబడు వ్రాంతనుగూడ బండితులు విమర్శిచుచుందురు. 
ఇంగ్లాండులో. బ్రచురింపంబడు “టైమ్సు” (The 11%69) అను పత్రికలో "6100656" 
అను పదము "610085'5" గా వ్రాయంబడినదంట. దానిని బండితు లధిక్షేపింపంగా 
1868 సంవత్సరములో టైమ్సు వత్రికాధిపతి తప్పు పదక్రమమును మార్చుకొని 
గావ్రాయమొదలు పెట్టెనంట. ఈ విషయమై ఆర్‌నాల్డు దొరవారిట్లు వ్రాసిరి. 


"Every one has noticed the way In which the Times chooses to spell 
the word "diocese," it always spells it dioces's" 
('The Times has now (1836) abandoned this spelling and adopted the 


ordinary one') 

(గంథవిస్తర భీతిచే ఆర్‌నాల్టు దొరవారు వ్రాసిన యంశములన్నిటిని నేనిచ్చట నిచ్చుట 
లేదు? వలయువారు దొరవారు వ్రాసిన “లిటరెరీ ఇన్‌ప్లాయన్సు ఆఫ్‌ ఎకాడెమీసు” 
అను వ్యాసమును జూచుకొందురుగాక. 

ఇంక ఈ విషయమై జూవినైల్‌ రీడరులో (The JUVenile Reader) వ్రాయంబడియున్న 
యంశముల క్రింద నిచ్చుచున్నాను. ఈ పత్రికలో “మంచి యింగ్లీషు” (Good En- 
glish) అను శీర్షిక క్రింద నీరీతిని వ్రాయంబడియున్నది. 

GOOD ENGLISH 

"At the present time when education is making great progress, and 
we hear of scientific methods of teaching English, it becomes every one 


who handles a pen or professes to talk the language correctly to pay 
special attention to the formation of a style free from the errors which 


322 


యక 


. శ్రీకాశీభుద్దు ఒబ్రహ్కయ్స్యుశార్తు 


commonly beset the young and inexperienced. The errors referred to are 
of various kinds, but we shall confine our remarks this month to the one 
whichis the most common, and therefore to be carefully guarded against 

Itis no other than the introduction 1౧ conversation and in lighter works 
such as novels of a kind of semi-slang We have often puzzled ourselves 
to find out why young men, chiefly of the Eurasian class, take to slang 

The oqly solution we can arrive at, is, perhaps, that they fancy that it is 
essen:ial to manliness that they should be masters of slang. What an 
erroneous idea! Now just listen for a moment to our fast young Eurasian, 
or theape of a young Hindu, who thinks to be a good English scholar, he 
mustspeak in the dark phraseology of slang. If he sees anything remark- 
ably good he calls it a ‘stunner the superlative of which is a regular stun- 
ner.'|f he meets, a savage- looking man, he calls him an ‘ugly customer.' 
Our young friend never scolds but ‘blows up' - never pays but ‘stumps up.' 
He rever borrows but gets everything 'on tick' - never finds it difficult to 
pay, out is 'hard up' - never feels tired, but is 'knowed up.' He never goes 
awa: or withdraws, but 'bolts,' or 'slopes,' or 'makes himself scarce,' or 
‘cutshis stick.’ The highest compliment you can జ. him is to tell him 
thatre is a regular brick.’ He does not profess 10 be brave, but prides 
himself on being 'plucky.' Money is a word which he has struck out of his 
dictbnary, but he talks a good deal about 'tin,' ‘the needful' and 'shiners.' 
When a man speaks the 'spouts', when he holds his tongue ౧6 'stuts up'. 

To te perplexed is to be 'flummaxed.' To lose any appointment is to be 
'‘dined' - to be cheated is to be 'sold.' He never throws a stone, but al- 
was 'chucks' it, and the consequence is, that he gets a good 'hiding' for 
it fom his '‘governor,' if not a 'lambasting.' Whatsoever is fine is 'nobby,' - 
Wiatsoever is shabby is ‘seedy,’ - Whatsoever is pleasant is 'jolly' - and 
this we often hear of ‘jolly chims,' ‘jolly clubs', and a jolly good hiding' too. 
Tle words 6-౧ and bl-dy which are unfortunately often uttered by edu- 
cated Englishmen are a low kind of slang - quite unchristian and vulgar. 
Englishmen of course are also responsible for all the slang expressions 
qioted above, and such expressions, too numerous to mention, from the 
tires among the wheat imported from Old England. For some more speci- 
nens of slang against which we wish to gaurd our young Hindu in particu- 
kr are those given in Daniol's '‘Students' Guide.' Teh continuation of the 
Sounterblas' is published in this number, and in it we direct the attention 


»>f our readers towards that part of the book." 
(గ్రంథవిస్తర భీతిచే దీనిని దెనింగింపలేదు) 


————— 


ఈ విధముగా నింగ్లీషు పండితులు గూడ గ్రామ్యభాషకు విముఖులుగా నున్నారు 
గాని సుముఖులుగ లేరు. సుప్రసిద్ధ మహో కవులును 'ఆంధ్రవాల్నీకి' బిరుదాంకితులును 
నగు శ్రీవావిలికొలను సుబ్బారావు పంతులువారాంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో 
“మాతృభాషియను శీర్షిక [క్రింద గ్రామ్యమును నిరసించుచు నొక చక్కని వ్యాసమును 
(బకటించియున్నారు. దానిని జదువరులెల్లరుం జదువుకొందురుగాక. ఇందరిబులం 
జెప్పుచున్నారు కావున మన కవులు పవిత్రమగు మంచి శైలికయి ప్రయత్నించుట 
మంచిది. 

ఇప్పుడప్పారావు పంతులవారు తమ యభిప్రాయముల మాజ్బుకొనినారని విని చాల 
సంతసించుచున్నాను. దైవకృవచే వ్యావహారిక భాషావాదులెల్ల దమయూరాల 
మాజ్బుకొందురుగాక. 

((ఆర్యమతబోధిని 1910) టే 





ఇబ్‌సిన్‌ 
- తేల౮ారి శరరామశొస్టై 


పుట్టు పూర్వోత్తరములు 


ఇబ్‌సెన్‌ అనునతడొక మహాకవి. ఇతనిది నార్వేదేశము. ఇతడు పుట్టి నూజేంద్లు 
దాటెను. 


పదునెనిమిది ఇరువది యేండ్లనందున ఇతడు Brగjo!f Byjome అను చాటుపేరుతో 
ఒక[గంథము రచించి అచ్చొంత్తించెను. అవుడు మున్నూటు (ప్రతులు మాత్ర 
మమ్ముడుపోయెను. ఆ కాలమున ఐస్‌లెండునందు వోలెన్‌స్లాగార్‌ అను డేనిష్‌ కవియొక్క 
(ప్రభావము కైవ్రాలదొడగెను. అపుడచటి పెద్ద లెల్లరును ఇబ్‌సెన్‌ ప్రతిభాసూర్యునకు 
ఆర్భ్యమెత్తమొదలిడిరి. 


ఆ యీ సమయమున ఇబ్‌సెను ఒక నాటకసంవుమునకు నాటకములు 
వ్రాసిపెట్టుటకు కుదిరెను. అటుపిమ్మట క్రిస్టియానియా మెడికల్‌ స్కూలులో కొన్నాళ్లు 
చదువుకొనెను. అచట నతనికి బిజరన్‌సన్‌, లై అనువారి చెలిమి కలిగెను. ఇపుడు 
వారిపేరు లెల్లెడలను తెలియును. 


ఇబ్‌సెన్‌ తనదేశమున అమలులో న్నవియును, తనకాలమునకు అననుగుణములును 
అగు ప్రాచీనాచారము లన్నిటిమోదను దాడివెడలెను. స్త్రీల జడత్వము, పురుషుల 
యేకాధివత్యము, మునిసిపాలిటీలు మొదలుగా గల పౌరవ్యవహారములందలి 
చండశాసనము, సుష్మ వేదాంతముల వాక్ళూరత్వము - ఇత్యాదు లితనికి రుచింపలేదు. 
ఈ లోపముల నన్నింటిని ఇతడు అపూర్వమగు వివేకముచే కనుగొని ప్రతిభచే కథలు 
కల్పించి నాటకములు రచించెను. అతడీరీతిగా లోకములోనున్న మకిలనంతయు పైకితీసి 
'సమాజస్తంభము అను నాటకమున ఆడించి చూపినపుడు పెద్ద పెద్ద లందటును 


——————— 


-సాహితీ వైజయంతి - 


గడబిడపడి ఇబ్‌సెనును ఈరీతిగా తిట్టిపోసిరి - 


'A crazy fanatic....crankly being not only consistently dirty but deplorably 
dull....' 


- Ugly, nasty and downright dull. A gloomy sort of ghoul but on grouping 
for horrors by night and blinking like a stupid old owl when the warm sunlight 


of the best of life dances into his wrinkled eyes'. 
ఈ తిట్లు తినలేక ఇబ్‌సెను ఇటలీకి పాతీపోయెను. 


వునదేశవుబనందు నిందపొందిన నంకవులుగాని, కుకవులుగాని 
హిమాలయమునకుగాని, నీలగిరికిగాని పాజిపోయినటుల వినము కాని పాశ్చాత్యులకు 
ఇటలీపోవుట మామూలు. షెల్లీ, బ్రౌనింగ్‌, కీట్‌స్‌ మొదలగు పెద్దలు ఇబ్‌సెన్‌ వగైరాలకు 
ఈదారి చూపిరి. ఇబ్‌సెను ఇటలీ నీలాకాశము క్రింద చక్కని కొండలోయలలో 
ఏకాంతవాస మొనరించెను. స్వదేశము నుండి ఇంతదవ్వు వలసపోయినందులకు 
తగినరీతిగా కలోరసాధన చేసెను. అతడచట తన అంతఃకరణమున లోక ప్రతిబింబమును 
ప్రత్యక్షము చేసికొనగలిగెను. 


ఇబ్‌సెనుకు తన శక్తియెడల బ్రవ్మాండమంత నమ్మకము. అతడా నమ్మకముతో 
యూరపు ఖండమునకు పట్టియున్న 'వాసనామటమును కడిగివేయ బూనుకొనెను. 
'యువక సంఘము అను నాటకమున ఈయూహ కొలదెగా బయలుదేటి క్రమక్రమముగా 
వికసించెను. అతని నాటకముల నన్నిటిని పరిశీలించినచో అతని మనఃపరిణామ మే 
నాటకమున ఎటులెటులు మాటెనో సులభముగా తెలియగలదు. ఒక నాటకము 
రచించిన తరువాత మజియొక నాటకమునకు వస్తువు తయారుగా నున్నటుల కూడ 
మనకు గోచరించును. 


అతని ముమ్మొదటి నాటకములలో బుద్ధియొక్క నిశితత్వమును, దీప్తియును 
కనబడును. కాని కవి కీరెండును చాలవు. ఈ రెండును ధారణతో జతపడునెడల 
మనదేశమున శతావధానములు చేయుటకు పనికివచ్చును. లోకము తన్నొనరించిన 


తేయారి శివరామశాస్త్రే 





దూషణవలన ఇబ్‌సెను యొక్క అంతఃకరణయం[త మంతయు నదరెను. 
అతడాయదరుననే అంతర్‌ దృష్టిని బడసి సంఘమునందలి గుణదోషములను 
కనుగొనగలిగెను. సంఘలోప మతనికనుల వలెను. ఆ లోపమును నివారించు నుపాయ 
మతనికి దోచెను. ఈ లోపములును, ఈ యుపాయములును అన్నియు గలిసి అతని 
మనస్సునందు మత సిద్ధాంతములవంటి కొన్ని సిద్ధాంతము లేర్చడెను. అతడా 
సిద్దాంతములనే చిత్రించెను. 


కావ్యగుణములు 

సంఘ లోపములను కనిపట్టి తన్నివారణోపాయములను చూపుటకు పెక్కుదారులు 
కలవు. మన వాజ్మయమునందు స్మృతులట్టివి. కొన్ని పురాణములలో గూడ వాని 
ప్రచారము సుప్రచురముగా గలదు. ఈ విషయములను సాహిత్యసీమలోనికి 


తీసికొనివచ్చినవారిది. సాహిత్యభూమి యంతయు ఆనందరాజ్యము. కావున ఈ 
విషయము నంతయు ఆనందముగా పరివర్తించుట దుర్లభము. 


పాశ్చాత్య ఖండమునందీ రెండు విషయములను సాహిత్య సామ్రాజ్యములోనికి 
తెచ్చినవారు కలరు. అట్టివారిలో గాల్స్‌వర్దీ యొకడు కలడుగాని అతని గ్రంథములను 
పరికించినచో అతడొక Prంpagandist అని తేలిపోవును. ఇబ్‌సెన్‌ గాల్సువర్దీకన్న 
కవితా ప్రతిభ గలవాడు. ఇతడు తన సిద్ధాంతములను తగిన భాషలో, తగిన శిల్పములో, 
తగిన సంవిధానములలో చిత్రించి మహాకవి యని యనిపించుకొనును. 

‘Art for arts' sake,' కావ్యమ్‌ - సద్యః పరనిర్భతయే” అను నీ రెండఫిప్రాయములును 
ఏకోదరములు. ఆలంకారికుల కీ రెండును కొట్టినపిండి. ఈ రెండు మాటలును సత్యమే. 
కానీ ఈ యభిప్రాయము నకు సాక్షాత్తు విపరీతముగా గానిపించు మజియొక 
యభిప్రాయము కలదు. అది “ప్రయోజనము కొజికే శిల్పము” - అని అనబడునది. 
ఈ యఖభిప్రాయముగూడ సత్యమేకాని యీ యభిప్రాయము మొదటి యభిప్రాయబుతో 
చేరి కావ్యమునందు కనబడని యెడల కవితాశిల్పము సంపూర్ణము కాదు. 


కేవలము ప్రయోజన పర్యవసాయి యగు శిల్పము కావ్య మనిపించు కొనదు. 


——ష— 


ాాాాంంంనానాతీ వైజయంతి ——_ 


ప్రయోజనము గౌణముగా నుండి రసమునందుగాని, తుదకు వస్తువ్యంగ్యమునందుగాని 
పర్యవసించు శిల్పమే కావ్య సామ్రాజ్యమున కర్టము. దీనికి భిన్నమగు ఇబ్‌సెన్‌ శిల్పము 
కొంత కలదు. అది నకనకలాడుచునే యున్నది. 


అందమగు వస్తువెల్లయు తనకొలదిలో తాను సంపూర్ణము. కాని ఆదియే ఆ వస్తువు 
నెడల పరినిష్టితము కాదు. ఆ వస్తువున కొక ప్రయోజనముగూడ గలదు. పూవు 
అందమయినదే. అది తనకొలదిలో తాను పరిపూర్ణమే. కాని అది పూవిలుతుని చేతిలోనో, 
పూబోడి వేనలిలోనో పులకింపవలయును. ఇటులు అందమును, అక్కజయును ఒకే 
నాణెముయొక్క (క్రింది పెడయు మిది పెడయును అయి చూపడిన యెడలనే అది 
కావ్యము. 


గాల్స్‌వర్టీలో అక్కజయే ప్రధానముగా భాసించును. ఇబ్‌సెన్‌ రచించిన తొలుతటి 
నాటకములలో ప్రయోజనము ప్రధానముగా గానిపించును. పిదపటి నాటకములలో 
వస్తు వ్యంగ్యము కనబడును. పోనుపోను ప్రయోజనానందముల కతడు తన 
నాటకములను ఏకాధారము చేయగలిగెను. 


ఇబ్‌సెన్‌ - శిల్చమునం దెక్కువపాలు అందమును, అక్కజయును అనగి 
పెనగియుండును. అతడు సృజించిన యాదుది అందగత్తెయేకాక ఇల్లాలు. ఆమె 
లావణ్యముచే ఇల్లంతయు కలకలలాడును. ఆమె గృహకర్మ చేతను, సేవచేతను 
ఇంటిల్లిపాది హృష్టపుష్టమయి యుండును. 


ఇతడు ప్రయోజనమును తన పాత్రలకు ప్రాణవాయువునుగా జేసెను. దానివలన 
నితని పాత్రములు కేవలము కంకాళావశిష్టులగు కూలివారివలె గాక జగతి కుపకరించు 
అసలు మనుష్యులవలె కానిపింతురు. సాంఘిక నాటకములను రచించిన పెక్కుమంది 
పాశ్చాత్యా కవులకును ఇతనికి నిచటనే భేదము. బెర్నార్‌డ్‌షా భిన్నులగు ఇబ్‌సెన్‌ 
సాంవ్రదాయికులు అందటును అతని శిల్పములోని వయోజన మునే 
పూజింపగలిగిరిగాని దానితో గలిసియున్న సౌందర్యమును వారు చూడజాలకపోయిరి. 
ఇటలీలోని బెనిడిత్తో క్రోచే అను సుప్రసిద్ధ దార్శనికుడు “కావ్యము - అకావ్యము అను 


రరారి శిరరామశాస్త్రి 


(గంథమునందు ఇబొసెనును గుతించి యిటులు వ్రాసెను: 


~ "His creations are not cold-blooded animals. they are not abstractions, 
they live and suffer and break into savage cries, into vows trembling with 


emotion, into solemn utterances’. 
వస్తువు 


ఇతని సాంఘిక నాటకములలో 'సమాజస్తంభము” అను నాటకము మొదటిది. 
పిమ్మట 1879 సాలున ఇతడు “బొమ్మరిల్లు అను నాటకమును రచించెను. 


బొమ్మరింటియందు నోరా అనునామె ఒక బొమ్మ. ఆమె మగడు క్రాగ్‌స్పాద్‌. అతనికి 
చాల జబ్బు చేసెను. వైద్యులు సముద్రతీరమున నివసింపుమని సలహా ఇచ్చిరి. అతనికడ 
అందులకు తగిన ధనము లేకపోయెను. అపుడు నోరా క్రాగ్‌స్టాడుకు తెలియకుండ 
(చనిపోయిన) తన తండ్రిపేర కొంత ధనమును బాంకులోనుండి తీసికొని 
సముద్రతీరమునకు అరిగెను. క్రాగ్‌స్తాడు జబ్బు కుదిరెను. పిదప కొన్నాళ్లకు నోరా 
మగడు బాంకుకు అధికారియై, సరిగా పనిచేయనందున ఒక గుమస్తాను తీసివేసెను. 
ఈ గుమాస్తా సాయముచేతనే నోరా బాంకులో డబ్బు పడయగలిగెను. ఆ గుమస్తా ఈ 
కోపముచేత నోరా చేసిన ఫోర్జరీ బయటబెట్టెను. దాన క్రాగ్‌స్టాడు మండిపడి నోటికి 
వచ్చినటులు తిట్టి నోరాను తన యింటినుండి వెళ్లిపొమ్మనెను. నోరాకు తనహీనత 
తెలిసివచ్చెను. పురుషునిచేతిలో బొమ్మవలె నిక నాడజాలక మగడు తుదకు బతిమాలినను 
నోరా అతని గృహమును వినర్జించెను. ఆడువారందజును మగవారిచేతిలోని 
కీలుబొమ్మలని ఇబ్‌సెను ఈ నాటకమున నిరూపించెను. 


సావిత్రి యముని యనుగ్రవాము సంపాదించి నత్యవంతుని (బ్రతికించెను. 
“నాయనుమతి లేకుండ నీవు యముని యనుగ్రహ మేల సంపాదించితివి అని 
సత్యవంతుడపుడు సావిత్రికి విడాకు లిచ్చుచో నెటులుండునో ఈ కథయు ఇంచుమించుగా 
అటులుండును. 


ఈ బొమ్మరిల్లు నాటకము నార్వేలో చాలా అలజడి కలిగించెను. “దయయుంచి 


ఆలాాలాసాకాతీ వైజయంతి ———— 


యీ నాటకము మాట యెవరును ఎత్తవలదు” అని విందుల సందర్భములందు 
(పకటింపబడెను. 1885 సాలువజకు ఈ నాటకము లండనులో ప్రదర్శింపబడలేదు, 
కాని తరువాత దరువాత నిది ప్రదర్శనీయమే యని అందటును గ్రహించిరి. 


నార్వేలో ఆడువారు మగవారి బొమ్మలని ఇబ్‌సెను అభిప్రాయ మయియుండగా 
ఇంగ్లాండులో మగవారే ఆడువారి కొండపల్లి బొమ్మలని స్ట్రిండ్‌బర్‌గ్‌ అనునతిని 
యభిప్రాయము. ఈ యిరువుర యభిప్రాయములను కలిపి పరిశీలించుచో సృష్టిలో 
ఆయా యీ దేశములయందు ఆడువారయినను మగవారయినను ఒకరిచేతిలో 
మతియొకరు బొమ్మలు కాక తప్పదని తోచితీరును. 


ఇబ్‌సెను 1881 సాలున దయ్యములు” అను ఒక నాటకమును రచించెను. ఇది 
వెనకటి నాటకము లన్నిటికన్న వేరు. 


జన్మవలన వచ్చిన సంస్కార మొకటి. పరిసరములవలన గలిగిన ప్రభావము రెండు. 
ప్రాణహీనములగు పురాతన విశ్వాసములు మూడు. సాంఘికాచారములు నాలుగు. 
ఇవి మనలో దయ్యములై నివసించు చున్నవనియు, భూమండల మెల్లయు ఇట్టి 
దయ్యాలకొంప యనియు తోపజేయుచు అతడీనాటకమును రచించెను. 


ఈ నాటకమును చూచి పెద్దలందజును ఇతనిని క్రూరముగా నిందించిరి. ఇట్టి 
నిందను విను? పుణ్య మింతవజకే కవికిని గలుగలేదు. “పొంగిన వైతరిణి - 
బటాకబయలుగా నొనరించిన పాడు పని - ఉన్నుక్త ద్వారమగు కుష్టగ్భహము - 
బూతులబుంగ - కవితాశవము” అని డెయిలీ టెగ్రాఫు పత్రిక ఈ నాటకమును గుణించి 
ప్రధాన వ్యాసము వ్రాసెను. "UNsEXed femalse ... muck ferretting dogs - effiminate 
men and male women - mellowing ghosts" అని యొక్కరిందలి వాత్రములను 
స్తోత్రమొనరించిరి. కాని పిమ్మట పిమ్మట ఈ తిట్లే దీవనలాయెను. 


నేటి విమర్శకులలో వలువురీనాటకమే ఇబ్‌సెను నాటక చక్రములో 
శ్రేష్టమతమనుచున్నారు. ఈ యెడ మతభేదము లేకపోలేదుగాని విశ్వసాహిత్యమునందిది 
చాల దొడ్డదని యంగీకరించుటలో మాత్రమే మతభేదము లేదు. 


చాలు 


రేలూరి శిరరారుశా్త 


దీనిపిమ్మట నతడు “'నంభుశతువులు? అనునొక నాటకము రచించెను. 
సంఘ(శ్రేయము కొజికెవరాత్మదానము కావింతురో సంఘము వారినే హింసించును 
అను వస్తు విందు ప్రతిపాదితము. దయ్యములు అను నాటకము రచించి ఇబొసెను ఏ 
నిందకు పొందెనో ఆ నిందయే యీ నాటకము అక్షరమక్షరమునను పొందుపడియున్నది. 


సంఘమునందలి వ్యక్తులను మజియొకరు ఉద్ధరింపజాలరని కొన్నాళ్ల కతనికి 
దెలిసెను - 'ఉద్ధరే దాత్మ నాత్మానమ్‌”, “స్త్రీలకు శత్రువు లిరువురు. ఇంటిలోపెట్టి 
బీగము వేయువారొకరు. సాధనసంపత్తి కలిగింపకయే నంఘ నముద్రమున 
బడ[ద్రోయువారొకరు. మొదటివారి వలన ఆడువారు బొమ్మలయిపోదురు - హిందూ 
దేశమునందువలె. రెండవవారి వలన అపవిత్రలగుడురు - కొన్ని పడమటి దేశమలుందు 
వలె” అను నభిప్రాయములను ప్రకటించుచు ఇబ్‌సెను మటికొన్ని నాటకములు వ్రాసెను. 


ఈ యభిప్రాయము లన్నియు దేశదేశాంతరములయందు వ్యాపించి తొలుదొలుత 
నిందకు భాజనమయినను పిదపబిదప తలదాల్పబడెను. అపుడు సంఘమంతయు 
“ఇబ్‌సెను దానవుడు కాడురా, దైవమిని పూజింప మొదలిడెను. అపుడిబ్‌సెను ఇటలీ 
విడిచి యింటికి వచ్చెను. ఇంట గెలిచి రచ్చగెలువవలెనను సామెతకు విపరీతముగా 
నితడు రచ్చగెలిచి యింటగెలిచెను. అపుడు క్రిస్టియానియా నేషనల్‌ థియేటరులో ఇతని 
లోహటప్రతిమ (ప్రతిష్టింపబడెను. 


నిగమనము 


ఇటుపిమ్మట ఇబ్‌సెను రచించిన నాటకములలో మేలుతరములు నాలుగు. లోగడ 
నాటకములకన్న వీని తెన్ను భిన్నమేకాని దయ్యములు” అను నాటకమునందలి 
భావముయొక్క పరిణామమే యీ నాటకముల యావదభిప్రాయమని మనము 
సంగ్రహించి చెప్పనగును. ఈ నాలుగింటిలో 30గ0యబు అనునదొక నాటకము. అందలి 
నాయకుడిరువురు ఉవిదలను జూచును. వారిలో పెద్దది ధనవతి. రెండవది సౌందర్యవతి. 
అతడు రెండవదానిని (ప్రేమించెను. కాని అతనికి డబ్బే ప్రాణము. కాన పెద్దదానినే 
పెండ్లియాడెను. అతడీరీతి అస్వాభావిక మయిన ఆశను తీర్చుకొనదలచి స్వాభావిక - 
మయిన (ప్రేమను హింసింపదలచెను. క్రమక్రమముగా నతని మానవత్వ మంతయు 


~~ ఇ 


సాహితీ వైజయంతి - 


చచ్చిపోయెను. అసంగతమగు జీవన వైయర్థ్యమును తెలుపుట దీని ఉద్దేశము. ఎవరి 
అంతరాత్మ చచ్చిపోయెనో వారి జీవితమంతయు వితయని తెలుపుట యీ జాతి 
నాటకముల వెరసికట్టు అభిప్రాయము. 


“వచ్చినవారు లేచినవుడు అను నాటక మోజాతిలో చివరిది. ఇబ్‌సెను 
ప్రతిభయంతయు ఈ నాటకమున కేంద్రీకృతమాయెను. తాను లోగడ సృజించిన 
(ప్రీతములను అతడీనాటకమున ఊజిడించెను. 'అందణ అంతరాత్మలును చచ్చియున్నవి 
సరే! చచ్చిన మనము స్రీలనుగూడ చంపుచున్నాము. ఈ కళంకము పురుషులు క్షాళణ 
మొనరించుకొనవలయు ననున దిందొక యంశము. డెబ్బదవయేట నతడీ 
రూపకమువ్రాసెను. 


ఈ రీతిగా డెబ్బదేండ్లాక నిమిషమేని విశ్రాంతి యనుమాట యెజుగక అతడు 
జబ్బుపడెను. అతని స్కృతిశక్తి లోపించెను. ఈ నాటకకర్త నొసట చరమదశయందు 
చిత్తశాంతిని ఆ జగన్నాటకర్త వ్రాసియుండలేదు. ఈరీతిగా ఆటేండ్లు చివికి చివికి 
1909 సాలున నార్వేచలికి వడవడ వడకి సూర్యదర్శనమునకు తపతప కొట్టుకొని - 
'వెలుగు, సూర్యుని వెలుగు అని ఉచ్చరించుచు ఇబ్‌సెను 28 మే నెలలో ఎల్లలేని 
వెలుగుటెల్లలో విడియబోయెను. 


'దయదయ్యములు' అను నాటకమున ఆస్వాల్‌డ్‌ అనువానిచే - వెలుగు, సూర్యుని 
వెలుగు” అని అనిపించి ఇబ్‌సెను అతనిని అస్తమింపజేసెను. తుదకు తాను అటులనే 
అని అస్తమించెను. ఈ విషయైక్య మోతని జీవితమున ఒక చిత్రమైన రహస్యము. 


__గెటేకూడ 'Light, More Light అని ప్రాణములు విడుచుచు తన విజ్ఞానతృష్ణకు 
సీమయు, పరిసీమయు లేదని తెలిపిపోయెను. సాహిత్య రాజ్యమున అతని తావున 
ప్రతిష్టింపదగిన ఇబ్‌సెను గూడ అతని మాటలనే మజియొకతీరుగా అనిపోయెను. 


పం 
త 


————_———— 


సమాజశ్రేయస్సు - తృతీయ 


పురుషార్థం 
శ్రీ 8రుకుం రామం 


స్రీ పురుషులను ఆకర్షించి పరస్పరం సన్నిహితులను చేసే అంతః ప్రవృత్తి 
కామం. పంచ జ్ఞానేంద్రియాలు ఆత్మసంయుక్తమైన మనస్సుతో కలిసి తమ తమ 
పనులలో ఆనుకూల్యాన్నిబట్టి ప్రవర్తించడం సామాన్య కామమని, ఇది స్పర్శ విశేష 
విషయం కావడం వల్ల కలిగే సుఖటప్రతీతి విశేష కామమని వాత్సాయనుడు 
నిర్వచించాడు. ఈ కామ (ప్రవృత్తి ప్రాణి సామాన్యం: 

నిజానికి దీని మూలం సంతానోత్పత్తే. మానవేతర ప్రాణులలో బుతుకాలా 
నుగుణంగా కామవాంచ కలగడం, గర్భాధానం, (ప్రసవం మొదలయినవి వాటంతట 
అవే జరిగిపోతాయి. మానవజాతి వికసించనంతవరకు కామ (ప్రవృత్తి ప్రకృతి 
గతమైన సృష్టి కార్య కలాప మాత్రంగానే ప్యవసితమైంది. నేటికీ తక్కిన జీవరాసులలో 
ఇది అంతః ప్రవృత్తిగానే ఉంది. మానవుడు జీవజాతం నుండి ఉద్బుద్ధం కాగానే, 
మనస్సనే పదార్ధం ఆకాశంలోని చంద్రునిలాగా, వెన్నముద్దలాగ తేలగానే కామ 
(ప్రవృత్తి క్లిష్టంగా పరిణమించింది. 

దీనిని నేటి పరిభాషలో “సెక్స్‌” అనే వ్యవహరిద్దాం సౌలభ్యం కోసం. 

ఈ సెక్స్‌ మొదటి నుంచీ వ్యష్టి సమస్యగాను, సమష్టి సమస్యగాను చిక్కులు 
పెడుతూ ఉంది. మానవుడు “ఎమీబా” వంటివాడుకాడు. సంఘజీవి. సంఘమంటే 
నై కమానవమనే అనుకుందాం. రెండవ వ్యక్తి అనగానే సంఘమన్నమాట. మానవుడు 
తన వ్యష్టివాంఛలను సమష్టి వాంఛలకు, నియమ నిబంధనలకూ లోనవుతూనే 
తీర్చుకోక తప్పదు. వ్యక్తి క్షేమానికీ, సంక్షేమానికి, వైరుధ్యం కలుగకుండా ప్రవర్తించడం 


లాలా యా 





హహహ — సాహితీ వైజయంతి 


అవసరం. కనుక సంతానోత్ప్సత్తే లక్ష్యమైన జీవరాశికీ, మనిషికీ ఈ విషయంలో 
చాలా భేదం వుంది. కనుకనే ఆహార విహారాలలో జాగ్రత్త అవసరమన్నారు పూర్వులు, 
తదనుగుణంగానే కామానికి పురుషార్ధస్థాయి యిచ్చి జీవితంలోని ప్రధాన సిద్దులలో 
ఒక్కటిగా చేసుకున్నారు. 

ప్రాచ్యుల లక్ష్యం దాంపత్య జీవితం. దాంపత్య జీవితం పరమార్ధం సంఘ 
శ్రేయస్సే. ఎవరికివారు విశ్చంఖలత అవలంబిస్తే సంఘం విచ్చిన్నం, దుఃఖభాజనం 
అవుతుంది. “ఆహార నిద్రాభయమైధునాలు, పశువులకు మనుష్యులకు సమానంకదా! 
వాటి నుండి వేరు చేసేది వివేకమే” కనుక లక్ష్యం ధర్మ(ప్రజ అని, కామసుఖం 
ఆనుషంగికమని నిర్ణయించుకున్నారు. ప్రజ మె గృహస్థాశ్రమమన్నారు. చతుర్వర్గ 
సాధనకు కామమే ప్రధానం. “కామిగాక మోక్ష కామిగాడు.” కాని ఈ సెక్స్‌ - 
కామం - అదుపులో వుండాలి. దీనికి కుమార సంభవగాథ చక్కని ఉదాహరణగా 
చూపుతారు. పరమేశ్వరుడు మన్మథుణ్ణి దహించి అనంగుడుగా అవతరింపజేశాడు. 
అంటే సెక్స్‌ను నిగ్రహించడ మన్నమాట. నిజమైన నిగ్రహం తపస్సుతోగాని రాదు. 
పార్వతి తన సహజ సౌందర్యంతోనే శంకరుణ్సి వలపింపవచ్చు ననుకుంది. కాని, 
సాధ్యం కాలేదు... తపస్సు చేసేవరకూ. దేనికైనా పరిష్కారం కావాలంటే తపస్సు 
అవసరం. తపస్సంటే నిగ్రహం-అదుపు. శకుంతల ముందు రాజునిచూచి మోహంలో 
మనసు అప్పగించింది. తపస్సుతోగాక తుది కలయిక సిద్ధించలేదు. నిగ్రహంలేక 
ఉదరపరాయణులైనవారిని ధర్మదూరులని భావించి దేవతలు పరిత్యజిస్తారని శాంతి 
పర్వంలో భీష్ముడంటాడు. నిగ్రహంవల్ల కలిగే ఫలాలను భారతం అనుశాసన 
పర్వం “ఇంద్రియ నిరోధం వల్ల, దానం వల్ల, దమంవల్ల మానవుడు కోరినదంతా 
సంపాదించగలడు” అని తెలిపింది. కామమన్నది ఎంత అనుభవించినా తీరదు. 
అగ్ని హనిస్సు వేసిన కొద్దీ మండుతూనే ఉంటుందికదా... అంటాడు మనువు. 

ఈ నిగ్రహం కోసమే వివాహ వ్యవస్థ ఏర్పడింది. సంఘ్రేయో దృష్టితో మన 
పూర్వులు వివాహ్యావస్థను కట్టుదిట్టం చేశారు. ఉత్తమ సంస్మారంగల (స్తీ అధమ 
సంన్మారంగల పురుషుని పొరపాటుతో నన్నా పొందితే, వాడితో ఆమెకు వివాహం 
కావడం ్రేయస్మర మన్నారు ధర్మశాస్తకారులు. ఇది కొంత విడ్డూరంగానే ఉన్నా 


- శీ రుకుల రామిచందో 


విజ్ఞానశాస్త్ర దృష్టితో సరైందేనని తోస్తుంది. 

పాశ్చాత్యులలోను దాంపత్యజీవనానికి ప్రాధాన్యం కనిపిస్తున్నా విశ్చంఖలత 
ఉందని చెప్పాలి. దానికి కారణము దేశకాల పరిస్థితులు ఆచార వ్యవహారాలు; 
సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు. ప్రాచ్య దేశాలలోలాగ స్రీ పురుషులు అక్కడ 
దూరదూరంగా ఉండడానికి వీలులేదు. పారిశ్రామిక నాగరికత మరీ పెరిగిన 
ప్రాంతమది. ఉభయులకూ సన్నిహితత్వం, కొంత వైశ్ళంఖల్యం తప్పవేమో ! అయినా 
పెద్దవారు, సంస్కృతి కలవారూ దాంపత్య జీవనాకాంక్షులే. హెస్రీఫోర్టును జం 
దాంపత్య జీవితము. ఇంత సుందరంగాను, నుభలంగాను ఉండడానికి 
కారణమేమిటి?” అని ఎవరో అడిగారట. “మరేమీలేదు. వాణిజ్య రంగంలో 
అనుసరించిన ఫార్యులానె గార్హస్థ్య జీవితంలోను అనుసరిస్తున్నాను. అదేమిటంటే, 
ఒకే మోడల్‌ను నమ్ముకోడం” అని సమాధాన మిచ్చాడట ఆయన. 

కట్టుబాట్లున్న కొద్దీ కుతూహలం పెల్లుబుకడం సామాన్య మానవులకు సహజం, 
అప్పుడు అతిచారం, వ్యభిచారం చెలరేగుతాయి. అపత్య లోభంలో అతిచదించడం 
కూడా తగదన్నాడు మనువు. సెక్స్‌ విజృంభించి, ఉపభోగార్హ, అయిన ప్రీని స్వంత 
ఆస్తిగా చూచుకొనే తలపురావడంతో స్త్రీని అదుపులో పెట్టుకోడానికి స్తీ అన్ని 
వికారాలకు పుట్టినిల్లు కామం, క్రోధం, కపటం, ద్రోహభావం పుట్టుకతోనే స్త్రీకి 
అబ్బే గుణాలు. పిల్లలను కనడం, కన్నవారిని పెంచడం ఇవే స్రీ పనులు. 
గర్భధారణకు (స్రీలు పుట్టారు. గర్భం చేయడానికి పురుషులు పుట్టారు. కనుక, స్రీ 
ఇతరుల వద్ద సంతానంపొంది తన కులాన్ని సంకరం చేయకుండా ఎన్ని ఉచ్చులు 
బిగించాలో... పాపభీతితో, అనునయంతో, మర్యాదతో - అన్నీ చెప్పాడు మనువు. 

సత్సంతానం, ధర్మకార్యాలు, శుశ్రూష, ఉత్తమమైనరతి, స్వర్ణం దారాధీనాలు. 
కనుక స్త్రీని భద్రపరచుకోవాలి. నీ భార్య పరుల దగ్గరకు పోకుండా చూడడానికి 
నీవు పరప్రీలతో పోవద్దు. పరకేత్రంలో విత్తితే పంట క్షేత్రస్వామికిగాని నీకు కాదుకదా! 
ఆకాశములో బాణము వదలితే ఏమిటి ప్రయోజనం? అట్లాగే పరదారను పొందితే 
నీకు సంతానము దక్కుతుందా? భర్తతో భార్య, భార్యతో భర్త సంతృప్తిపడిన కులంలో 
కల్యాణము అవిచ్చిన్నంగా ఉంటుంది... ఇదీ మనువు ధోరణి. 


-ాంాంాయాాాాాా 





ాాలాాసాహితీ వైజయంతి 


ఇంత కట్టుదిట్టాలు, అష్టదిగ్బంధాలు చేయడం ప్రీ సుఖం కోసమే. నాకేమి 
సుఖం. సంప్రయోగంలో (మిథున కర్మలో) ఎక్కువ సుఖము కలిగేది ఎవరికి? 
సీకే. అనుభూతి కలిగేది ఆమెకే ఎక్కువ - అని తమ నిర్బంధాలను సరిపెట్టుకున్నారు 
మన పూర్వులు. 

ఈ భావానికి కామశా'స్త్రకారులు చిలవలు పలవలు అల్లారు. 

“సంయోగే యోషితః పుంసాం 

కండూతి రపనుద్యతే, 
తచ్చాభిమాన సంసృష్టం 
సుఖమత్య భిధీయతే” అని. 

ఈ పరిశీలన మరొక పాయవేసి, ప్రీకి భావప్రాప్తి (క్రైమాక్స్‌) మొదట కలగడం 
అవసరమనే కొత్త విషయం కనుగొన్నది. ప్రపంచంలో పలువురు ప్రీలకు భావప్రాప్తి 
అంటే ఏమో తెలీదని పెక్కు మంది ఆధునిక కామశాగస్తజ్ఞాలు తెలిపారు. గర్భాధారణకు 
క్రైమాక్సుకు సంబంధం లేదు. కనుక, పురుషుడు తన ఆత్రంలో తన సహసం 
ప్రయోగిని మనస్థితి తెలుసుకొనే ఓపికతో ఉండడు. అందువల్ల తన వేగము 
మందమైపోగా స్తీ చెక్కు చెదరకుండా వుండడము చూచి విస్తుపోతాడు. 
దంపతులిద్దరికీ సమానమైన సుఖం కావాలి. కనుక స్త్రీకి మొదట భావప్రాప్తి 
కలిగేట్టు ఉపచరించా లంటాడు వాత్స్యాయనుడు. 

ఈ వైషమ్యం తొలగించడానికి సెక్స్‌ విజ్ఞానం నేర్వాలి. సంప్రయోగం జీవి 
సహజం. ప్రత్యేకంగా విడమరచి చెప్పనక్కరలేదు. జంతువులకు ఎవరు నేర్పుతున్నారు? 
ఆంబోతుకు నీవే నేర్పావా? - అని వాదించేవారున్నారు. వాటికి నేర్చనక్కరలేదు. 
అంతః ప్రవృత్తితోనే ప్రజననకర్మ సాగిపోతుంది. మానవునికి మనస్సు అనేది ఒక 
కొత్త పదార్థం. అది కోతివంటిది. దానిని కట్టివేసి న్నేతేనెగాని నిలకడగా ఉండదు. 
నేడు అనాది కాలపు పరిస్థితులు ఉన్నాయా? మన దేశంలోనూ పారిశ్రామిక 
నాగరికత ప్రబలుతున్నది. కార్థానాలు, కళాశాలలు స్త్రీ పురుషులతో కిటకిట 
లాడుతున్నాయి. జీవిత విధానం మారడంతో కొత్త సమస్యలు ఉత్పన్నం కావడం 
సహజం. తదనుగుణంగా సులభంగా సెక్స్‌ విజ్ఞానం, సంఘనీతి బోధించడం 


“శ్రీ రరుు౮ రామచంది. 


ఆవశ్యకం. అప్పుడే గుడ్డిలో మెల్లగా వ్యవస్థ ఏర్పడుతుంది - అనేదే పైవారికి 
సమాధానం. 

ఈ సెక్స్‌ విజ్ఞానం ప్రాయం పొటమరిస్తున్నప్పుడే అవసరమనడం నిర్వివాదం. 
ఆ విజ్ఞానం మన ప్రాచీన కామశాస్త్ర గ్రంథాల వల్ల అంతగా కలగడం లేదంటే 
అసత్యం ఆవంతైనాలేదు. అవి పెడదారి పట్టాయన్నా తప్పులేదు. స్త్రీ విషయైక 
సాధనం, మగవాని సొంత ఆస్తి - అనే భావం మన సంఘంలో ప్రబలంగా 
పాతుకున్న రోజులలో, తియ్యని గార్హస్థ్య జీవనం అందని మానిపండైన కాలంలో 
మన కామశాస్త్ర గ్రంథాలు పుట్టాయి. పవిత్రమైన పరిణయానందాన్ని గురించి, 
“ప్రజయాహి మనుష్యః పూర్ణః” అని సత్సంతానాన్ని గురించి, వేదాలు చేసిన ఘోష 
“కాలానికే కారణమైన” రాజుల కొలువు కూటాలకు వినబడలేదు. 

రాజరికం స్థిరపడిననాటి దురాచారాలను రాజుల దుష్మామాన్ని సమర్థించడానికి 
పూనుకున్న మేధావులలో వాత్వాయనుడొకడు. తనకు ముందు కామశాస్తాన్ని 
సూత్రించినవారు తొమ్మండుగురు ఆచార్యులు ఉన్నారని వాత్సాయనుడు పేర్మొన్నాడు. 
ఆ మహనీయులలో దత్తకుడనే ఆచార్యుడు పాటలీపుత్రంలోని వేశ్యల కోసం 
ప్రత్యేకంగా వైశికాధికరణము వ్రాసి లోకసేవ చేశాడట. కూచిమారుడనే మరొక 
ఆచార్యుడు అసహజంగా కామాన్ని విజృంభింప జేయడానికి కావలసిన మందులు, 
మాకులు చెప్పి జెషనిషదాధికరణాన్ని నిర్వచించాడు. కనుక వాత్సాయనుడు ఈ 
రెండు విషయాల జోలికి ఎక్కువగా పోక కొంచెంగా స్పృశించి సామాన్య, కన్యా, 
భార్యా, పారదారికాధికరణాలను సూథత్రించాడు. 

పారదారిక మనగానే, మన కామశాస్త్ర గ్రంథాలలో తియ్యని ఆలుమగలు 
నెయ్యంకన్నా విటవిటీ, చేటచేటీ విషయం హెచ్చుగా ఉండడం సహజమే. (పేమ, 
రాగాతిరేకం చచ్చి కేవలం కళేబర ప్రాయమైన విషయ సుఖం మసలుతూండడంలో 
వింతలేదు. మొట్టమొదటి మన కామశాగస్తజ్ఞులు కొందరు సమీచీన కామ విజ్ఞానం 
అవసరమని గుర్తించినా తర్వాతివారు దానిని శారీర శాస్రానుసారంగా వివరించక 
కామతృష్టను ఉద్దీప్తం చేయడానికే వినియోగించారు. వాత్స్యాయనుడు గార్జస్ట్ర 
జీవితాన్ని కొంత వరకు చక్కగానే వివరించినా, వ్యభిచారానికి గల కారణాలను 


ాలాలాలాలాలాలాాాాాాాళంాాాాాాాాాాాాాాలాాలాాా 





సాహితీ వైజయంతి 


ఈ 


పారదారి కాధికరణంలో చర్చించినా, వేశ్యలను అప్పటి పరిస్థితుల్నిబట్టి పెద్దగా 
సమర్ధించడం, అసహ్య పద్ధతులను తప్పులేదనడం వల్ల అతని వాదం మొగ్గు 
రాజుల దుశ్చరితాలను బలపరచడంపైనే కాని, ఖిలపరచడంపైన కాదనడం స్పష్టం. 

ఆయన పారదారికాధికరణాన్ని నేడు ఆచరణలో పెడితే ఎలాటి [ప్రతిఫలం 
లభిస్తుందో మన మనస్సుకే తెలుసు. వాత్స్యాయనుడు అన్నీ చెప్పి, “వైద్యుడు కుక్క 
మాంసం రసవీర్య విపాకాలనుకూడా శాస్రదృష్టిలో చెబుతాడు. అంతమాత్రాన 
అది భోజ్యమని కాదు. అలాగే నేను చెడ్డ విషయాలు చెప్పాను. అన్నిటినీ పఠితలు 
ఆచరించాలనికాదు” అని తెలివితో తప్పుకున్నాడు. 

అయినా, ఇవన్నీ చాలవరకు పురుష దృష్టితో వ్రాసినవే. స్త్రీ దృక్పథమేమిటో 
పూర్తిగా ఆలోచించినవారు చాలతక్కువ. ఉభయుల మనస్తత్వం పూర్తిగా చర్చించి 
కామశాస్త్ర గ్రంథాలు వ్రాయడం 19వ శతాబ్దిలో ప్రారంభమైనదనవచ్చు; అదీని 
పడమటిగడ్డన. పాశ్చాత్య కామశాస్త్ర విజ్ఞానానికి “బూ అలిపినా' అనే అరబ్బు 
వైజ్ఞానికుడే - వాత్స్యాయన కామసూత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన వాడు - 
(ప్రథముడు అయినా, జీవితంలో కామ ప్రవృత్తికి గల ప్రాధాన్యం సిద్ధాంతంగా 
(ప్రతిపాదించినవాడు ఫ్రాయిడ్‌. అతడు ఆటవికులవంటి అనాది జాతులతో కలిసి 
మెలిసి తిరుగుతూ ఎన్నో విషయాలు సేకరించి “టోటం అండ్‌ టాబూ” అనే 
గ్రంథం వ్రాశాడు. మనం ఉపాకర్మనాడు ఉదయం “కామోకార్షీక్‌, మన్యు రకార్షీక్‌, 
కామఃకర్తా, నాహంకర్తా, కామః కారయితా, నాహం కారయితా, ఏషతే కామ 
కామాయ స్వాహా” అని కామమే నన్ను అన్ని పనులూ చేయమంది, అన్నిటికీ అదే 
మూలం అని జపం చేస్తున్నట్టు, ఫ్రాయిడ్‌ అన్నిటికి కామప్రవృత్తే కారణమని 
తల్లిపిల్లకు పాలివ్వడం కూడా కామ ప్రవృత్తే అని అన్నాడు. పిదప కామ విజ్ఞానానికి 
నికషంగా డాక్టర్‌ హెవలాక్‌ ఎల్లిస్‌ “సైకాలిజీ ఆఫ్‌ సెక్స్‌” అనే ఉద్దంథం వెలువడింది. 
“టెక్నిక్‌ ఆఫ్‌ మేరేజొలో వైట్‌ గేట్‌ వివాహ వ్యవస్థను చక్కగా చర్చించాడు. ఆంధ్రె 
మోర్వా వ్రాసిన “ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌”లోని “ఆర్థు ఆఫ్‌ మేరేజ్‌” “ఆర్థు ఆఫ్‌ హాపీనెస్‌” 
(ప్రకరణాలు అమూల్యమైనవి. మన పాత పుస్తకాలలోని విపరీత బంధాలవలేగాక 
మేరీసోవ్స్‌ తన గ్రంథంలో ఆరోగ్య కరమైన విషయాలను శారీర శాస్త్రానుగుణంగా 


- శ్రీ శిరుము౮ రామీచంద). 


వర్ణించింది. “సిన్‌ అండ్‌ సైన్స్‌” అతిచార, వ్యభిచార నిర్మూలనానికి ఎంతో 
ఉపయోగకరం. 

(పేమ కామాల విలువ తెలియనివారు వాటిని గురించి చౌకగా వ్రాస్తారు. 
విజ్ఞానశాస్త్రం మూడాకులు ఆరు పూవులుగా వికసిస్తున్న ఈ రోజులలో ప్రాచీన 
ప్రాచ్య కామశాస్త్ర గ్రంథాలవల్ల కలిగే ప్రయోజనం అత్యల్పం. ఈ కామశాస్త్ర 
విజ్ఞానాన్ని ప్రతీచీన సంస్కృతిని జీర్ణించుకున్న పండితులు శారీర శాస్తానుగుణంగా 
ఉత్తమ (గ్రంథాలు రచించి సంఘసేవ చేయవలసి ఉంది. 

పెండ్లి పెక్కేండ్ల పంట - అంటారు పెద్దలు. ఎంతోకాలం మంతనాలు జరిపి, 
పొంతనాలు చూశాక కాని పెండ్లిండ్లు చేయరు. మరీ కాపురంలో పొందిక 
కుదరకపోతే కాలకూటం పుట్టిందన్న మాటే. 

ఈ పొందికకు దంపతులలో సెక్స్‌ వైషమ్యం - కామోప భోగంలో విషమత - 
లేకపోవడం (ప్రధానం. సెక్స్‌ను మించిన హృదయావేగం మరొకటిలేదు. సెక్స్‌ 
జీవికి ప్రధానమైన కోరిక అని ఇదివరకే అన్నాము. కామం శరీరస్థితి హేతువు 
కావడం వల్ల ఆహారం వంటి నిత్యావసర మవుతూ, ధర్మార్థాలకు ఫలభూతమైన 
పురుషార్థమూ అవుతున్నది -అన్నాడు వాత్సాయనుడు. ఈ పురుషార్థం 
సఫలంకాకపోతే, సంతృప్తి కలుగకపోతే కలిగే ప్రమాదాలు కొల్లలు. 

కాపురంలో పొందిక లేకపోవడానికి కారణాలు శారీరకంగాను, మానసికంగాను, 
స్వభావ సంస్కారాలనుబట్టీ వుంటాయి. ఇవి కాపురం ఆరంభమైనకొన్నాళ్ళకే ఆరంభమై 
ఇంతింతై, హృదయ నభోమండలంలో అంతై వ్యాపిస్తాయి. పెండ్లి, కాపురం అనగానే 
దంపతులు ఏవేవో మధుర మధుర భావాలతో స్వప్న వీధులలో విహరిస్తారు. 
కాపురం పెట్టడంతోనే తమ ఆశలన్నీ నిరాటంకంగా, నిరంతరంగా నెరవేరుతాయనీ 
ఆడియాసలు పడుతారు. ముఖ్యంగా పురుషుడు తన ఆశలన్నిటినీ పిండి వేయడానికి 
ఉబలాట పడుతాడు. కాని, ప్రీ పురుషుడు చూపినంత ఆవేగం చూపదు. దీనితో 
ఆమె అప్రవర్తకత్వం - చొరవ చూపకపోవడం -గుర్తించడంతో పురుషుడు కొంచెం 
వెనుతగ్గి భార్య తన వాంఛలను తీర్చలేకపోతున్నది; తాను చూపుతున్న సంరంభం 
చూపలేకపోతున్నది-అనే అపోహపడతాడు. గార్హస్థ్య జీవితం తొలినాళ్ళలో 


-సావాతీ వైజయంతి " 


పురుషులకు కామవాంఛ హెచ్చని, పది పన్నెండేళ్ళు కాపురం చేసిన తర్వాత - 
(పారంభకాల పరిస్థితికి విరుద్ధంగా - కామవాంఛ లొచ్చని శాస్తజ్ఞులంటారు. ఈ 
తొలినాళ్ళలోనే పురుషుడు దురుసుగా ప్రవర్తించడంవల్ల ప్రీకి వైముఖ్యం ఏర్పడడం 
- ఆమె మగడంటే ఎంత (పేమగలదైనా- సంభవిస్తుంది. కాపురం చాల 
సున్నితమైంది. హెచ్చులొచ్చులు లేక సమ్మసరిగా ఉంటేనే ఏపుగా పెరుగుతుంది. 
సమవేగంగా వున్నపుడే సుఖమూ, సంతోషమూను. నాయకుడు చిరవేగుడు, 
చండవేగుడు అయితే-ఎంతకూ వదలనివాడయితే - స్ర్తీలకు అసవ్యాం కలుగుతుంది; 
శీఘవేగుడు, మందవేగుడు అయితే భావప్రాప్తికలుగక ఈసు పుడుతుంది. కనుక 
ఉభయత్రా సమవేగం అవసరం - అంటాడు వాత్స్యాయనుడు. కామమనేది 
ప్రకోపించిన పిదప త్వరగా శాంతించదు; మనస్సు స్తిమితం కోల్పోతుంది. ఇలా 
మరికొన్నిసార్లు జరిగితే కాపురం పొందిక ప్రిదిలిపోతుంది. 

కాపురం కలతలపాలు కావడానికి మరొక కారణం స్తబ్ధత- జడత్వం. ఈ 
స్తబ్ధత సెక్సును గురించి పెద్దవారు చెప్పిన లేనిపోని భయాలవల్ల ముఖ్యంగా 
స్త్రీలలో ఏర్పడుతుంది. కొత్త శోభనపు పెళ్లికూతుర్ని శోభనపు గదిలో పంపుతు 
న్నప్పుడు కూడా పక్కింటి పొరిగింటి అమ్మలక్కలు మొగని తాకిడిని చిలవలు 
పలవలుగా చెప్పి బెదరగొట్టడం నేడూ మన గ్రామాలలో, పట్టణాలలో జరుగుతు 
న్నదే. ఈ మాటలతో మనసులో చీకట్లు కమ్మినవారు కొన్నేళ్ళు కాపురం చేసినా 
స్తబ్బులుగానే ఉంటారు. “భార్య భర్తనే నమ్ముకొని, ఏకచారిణిగా, భర్తపై భారమంతావేసి 
అతనినే దేవతగా భావించి అనుకూలంగా ప్రవర్తించాలి” అని పదే పదే 
ఉపదేశామృతం వీనుల పడడంవల్ల నవవధువు బిక్కు బిక్కు మంటూనే భర్త కోరికలు 
తీర్చినా, మనసిచ్చి మసలదు; తీవ్రత చూపదు; చల్లడి వుంటుంది. దీనితో క్రమంగా 
భర్త అంటే వెగటు, వైరస్యం పెరిగిపోతాయి ఆమెలో, సంప్ర యోగంలో త్వరగా 
(దవించదు-అంటే మామూలు మాటలలో నడుము సడలించదు; ఒళ్ళుకదలదు. 
దీనితో ఆమెకు మూర్చాపస్మారాదిరోగాలు పుట్టే ప్రమాదం కూడా ఉంది. ఇలాగే 
పురుషుని స్తబ్ధతను కూడా స్త్రీ ఉపేక్షగాను, ప్రేమరాహిత్యంగాను భావిస్తుంది. 
దానితో రెచ్చిపోయి, పెడదారి తొక్కడమూ సంభవిస్తుంది. ఈ విధంగా 


- శ్రీ తరుకుం రాముచీంట్రు 


కామోపభోగంలో వైషమ్యం పోనుపోను ఉభయుల హృదయాల లోను నీలినీడలు 
పడవేసి వ్యభిచారానికి దిగజారవేయడానికి ప్రధాన కారణమవుతుందన్నా అతిశయోక్తి 
కాదు. 

నిజానికి, ఎంతో మనోవ్యధ, కష్టం తర్వాతగాని వ్యభిచారంలో ప్రవృత్తి ఏర్పడదని 
మానవజాతి చరిత్రలు పరిశీలిస్తే తెలుస్తుంది. వ్యభిచారమనేదాని నిర్వచనమూ 
యుగ యుగాలలో మారుతూనే ఉంది. ఒకానొక కాలంలో ఇంటికి విచ్చేసిన 
అతిధికి గృహస్వామి తన భార్యను సకలోపచారాలకు అప్పగించడం ధర్మం. దానిని 
కాదన్నవారిని, రాజులను రాజర్నులను, మహర్షులను కూడా - శపించిన గాథలు 
భారతంలో ఉన్నాయి. నిన్న మొన్నటివరకు ఈ ఆచారం ఎస్మిమోలలో ఉండేదని 
చరిత్రకారులంటారు. తనకు అపూర్వానందమిస్తున్న వస్తువును అతిథికి అర్పించి 
ఆనందింప జెద్దామనే సత్పంకల్పమే ఈ ఆచారానికి మూలహేతువు కావచ్చు. 
బహుపతిత్వం ఒకప్పుడు ఆచారం; ధర్మం. నేడది ఎంతో అపహాస్య భాజనం; 
అవమానకరం. బహుపర్నీత్వం మొన్నటివరకు శాస్త్ర సమ్మతం; నేడది నేరం. ఏమైనా 
వివాహమనే వ్యవస్థ ఏర్పడడానికి ముందూ, తర్వాత కూడా అన్ని కాలాలలోను 
కామోపభోగ విషయంలో ఆర్జవం అత్యవసరమనేది అన్ని దేశాలవారూ గుర్తించిన 
ధర్మం; అతి పవిత్రమైన ధర్మం; కామ ప్రవృత్తి ఆకలీ దప్పుల వంటి (ప్రవృత్తి సామా 
న్యం కాక తదతీతమైందనడం స్పష్టం గనుక యాదృచ్చికంగా సృష్టికి కారణమవుతూ, 
అనితర సాధ్యమైన ఆనందాన్ని పొందించేది గనుక, స్నేహానికి పరాకాష్ట గనుక, 
తత్సాధనమైన వారిని అదుపులో పెట్టడం, కట్టుబాట్లు సంఘంలో అనాదిగా ఏర్పడడం 
వల్ల, ఈ విషయంలో అనార్జవం మహాపాతకంగాను, మహాపరాధంగాను భావించారు; 
వర్ణించారు. పరస్పరం మరణ పర్యంతం వ్యభిచారమనేది తలపెట్టకుండా కాపురం 
చేయడం స్త్రీపురుషులకు పరమోత్తమమూ, సమానమూ అయిన ధర్మం. కనుక 
ఉభయులూ ఆర్జవంతో ప్రవర్తించాలి. (స్తీ భర్తను మీరి పెడదారి తొక్కితే లోకంలో 
నిందను మోసి, పాపం పొంది, రోగాలతో నవిసి, మరుజన్మలో జిత్తులమారి నక్ష్మై 
పుడుతుంది - అని మనువు అన్నాడు. అన్ని మతాలలోను ఇలాటి విధి నిషేధాలే 
ఉన్నాయి. ఏకపత్నీవ్రతానికి, పాతివ్రత్యానికి ప్రాధాన్యమిచ్చే కథలు, గాథలు నేల 


వానా 


341 


తీ వైజయంతి " 


నాలుగు చెరుగులా వినిపించేవే. వ్యభిచారం అన్ని మోసాలకన్నా “మహామోసం”గా 
భావించడంవల్ల వ్యవస్థ మాంచి బిగువుగా ఉండడంవల్ల మనలో సెక్స్‌ విషయమై 
అనార్జవం తక్కువే - ముఖ్యంగా స్త్రీలు వ్యభిచరించడమనేది అరుదే. పతిపై 
అనురాగం, తన పిల్లాజెల్లాపై వాత్సల్యం, వయస్సు మళ్లిపోవడం, అవమానం, 
కష్టం కలుగుతాయన్న ఆశంక, అందని మానుపండులే అన్న అప్రత్యయం, మన 
నుంచి మరొకరికి మనళ్లేశం ఎందుకులే అన్న మంచితనం, గుట్టు బయటపడితే 
గుంపు నుంచి వెలి అనే గాబరా, భర్తే మరొకరి ద్వారా మభ్యపెట్టించి పరీక్షిస్తున్నాడేమో 
నన్న విమర్శ, అన్నిటికీ మించి ధర్మాపేక్ష ప్రీలలో వ్యభిచార వ్యావర్తన కారణాలు 
- అని వాత్స్యాయనుడన్నాడు. 

కాని నేడు కొందరు వ్యభిచారం గురించి భిన్నాభిప్రాయంతో సమర్దించేవారూ 
ఉన్నారు. మన వివాహ వ్యవస్థ సెక్స్‌ సిద్ధాంతాలు, నిబంధనలు “మధ్యతరగతి 
నాగరికతి పొదులో మొలచినవి. నీతి అనేది ఎప్పటికప్పటికి మారేదిగనుక సహే 
తుకం కాదు. మానవుని కామ ప్రవృత్తి అనుభవ వైవిధ్యం లేకపోతే అతృప్తంగానే 
ఉండి పోతుంది. ఒకే ఒక ఒర్టిపెళ్ళాంతో విసుగెత్తిపోతుంది. కనుక మనస్సంతృష్తికి 
పలువురు పడతులు అవసరం - అని వీరు వాదిస్తారు. 

ఇక స్త్రీలలో సంప్రయోగం చేతనే తృప్తి పొందక సంతానం కోసం - చిట్టిచేతులు 
తమ పాలిండ్లు పట్టుకొని, పట్టు పెదవులతో పాలుపీల్చే అపూర్వానుభూతి కోసం 
- కాలు జారేవారు, తమ భర్తలకు ఆధాన సామర్ధ్యం తగ్గిందనే భ్రాంతితో పక్కదోవలు 
చూచేవారూ ఉన్నారు. సంప్రయోగ సుఖానికీ - భావప్రాప్తికీ- సంతాన ప్రాప్తికీ 
సంబంధం లేదని మొదట్లోనే చర్చించాము. కాని సుశ్రుతుడు భావప్రాప్తి లేనిదే 
భీజాధానం కలుగదన్నాడు. “నహ్యసత్యాం భాప్రాప్తా గర్భసంభవ ఇతి బాభ్రవీయా” 
(భావప్రాప్తి లేకపోతే గర్భం సంభవించదని బాభ్రవీయులు అంటారు.) అని 
వాత్యాయనుడన్నాడు. 

సామాన్య ్యవహారిక జీవితంలోనే ఆర్జవం అత్యవసరమైనప్పుడు జీవన 
సహచరులలో ఆర్జవం అతి ముఖ్యమనడం చెప్పనక్కరలేదు. ఏవో తాత్మాలికో ద్రేకాలతో 
అవే నిజమైన కారణాలని భ్రాంతిపడి పెడదారి తొక్కడం పీడలకు కారణం. వాటిని 


- శ్రీ శిరుము౮ రామిచంట్తు 


అదుపులో పెట్టుకొనడంలోనే ఉంది సుఖమంతా. వెలిచవులు తాత్మాలికంగా నిషా 
కలిగించినా, కొత్త సమస్యలను, చిక్కులను పుట్టించి, గార్జస్ట్ర జీవితాన్ని గిట్టించి, 
మరింత విషాదం కలిగిస్తాయి. వ్యభిచారం చాలావరకు సెక్స్‌లో పొత్తుకుదరక 
పోవడంవల్లనని కనుగొన్నాము. గనుక ఈ వైషమ్యాన్ని పోనాడి, పొందిక పొందడం 
సాధ్యమా? సాధ్యమే. 

సెక్స్‌ నేడు పూర్వంలాగ ప్రజనన సాధనంగాను, సుఖోపకరణం గాను ఉండడం 
మాత్రమేకాక, అంతకన్నా ఎంతో ముందుకే పోయింది. కేవలం విషయ సుఖమే 
ప్రధానమైతే మానవుడు విచ్చలవిడిగా తిరిగేవాడే. అలాకాక నేడు సెక్స్‌ బహుళ 
స్నేహానికి, సాహచర్యానికీ ప్రధాన పీఠంగా పరిణమించింది. ఈ సెక్స్‌ సవ్యంగా 
లభించేది గార్హస్ట్రంలోనే. 

గార్హస్రం స్నేహ పరాకాష్ట ప్రణయ పరమావధి; సాహచర్య సుఖానికి స్స్‌మ 
అన్నాం కదా: సంప్రయోగం మాత్రమే దాని ప్రధాన ప్రయోజనం కాదు. పూర్వంప్రజ; 
నేడు ప్రజతోపాటు మైత్రితో విలసితమైన సాహచర్యం. ఈ మైత్రి అరమరలు లేక 
గడవడానికి ఉభయులూ కొంత త్యాగం చేయవలసి ఉంటుంది. కొంత నిగ్రహం 
చూపవలసి ఉంటుంది. తిక్కలు తగ్గించుకొని అనుసరణతో మనవలసి ఉంటుంది. 
ఇద్దరిలో ఎవరికి వైరస్య వైముఖ్యాలు కలిగినా, కారణాలు తెలుసుకొని చక్కదిద్దుకో 
వడమే జీవిత సౌఖ్యానికి కీలకం. మనసెరిగి మసలుకోవడం తెలిసినవారి సుఖానికి 
అంతుండదు. పరస్పర ప్రవృత్తులను పరిగణించి సహనం చూపడం ముఖ్యం. 
సెక్స్‌ అనేది మన వ్యక్తిత్వానికి వెలిగా ఉండదు. స్వస్థమనస్ముడెవడూ సెక్కు చిక్కులతో 
బాధపడడు. కనుక సెక్సు చిక్కులకు సహన (ప్రేమలను మించిన మందు లేదన్నారు 
మనస్తత్వవేత్తలు. ఈ సులువెరిగితే, కామవాంఛ చాల సంతోషదాయకమౌతుంది. 

ప్రీ పురుషులలో - దంపతుల మాట - కామ ప్రవృత్తి, వేగం సమానంగా 
ఉండవు. సులువెరిగి ప్రవర్తిస్తే స్తబ్ధత ఎవరిలో ఉన్నా మంచులాగ కరిగిపోతుంది; 
వెచ్చదనం విస్తరిస్తుంది. దేనికైనా “అభ్యాసం కూసు విద్యి, “సాధనమున బనులు 
సమకూరు ధరలోన” అన్నాడు వేమన. కొత్తలో కలిగిన లోపాలను; వైషమ్యాన్ని 
గ్రహించి సర్దుకొని (ప్రవర్తిస్తే సహజంగా సమకాలంలోనే ఉభయులకూ భావప్రాప్తి 





ఆాాాాలాలాసాహితీ వైజయంతి 


కావడానికి, అసంతృప్తి అంతమైపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. స్ర్తీల ప్రీతిని 
గుర్తించి, లక్షూలను అరసి, అదనెరిగి నమ్మకం కలిగించి, ఆభిముఖ్యం చేకూర్చుకొని 
ప్రవర్తిస్తే సమాన స్వభావ భావాలు గలవారికి సమాన సుఖం కలుగుతుందన్నాడు 
వాత్స్యాయనుడు. అట్టి రాగోదయ ప్రక్రియలు అన్ని దేశాలవారూ తెలిపారు. అవి 
హృదయాలు కలిస్తే తమంతటనే పుట్టుకువస్తాయి. వాటికి క్రమం శ్రమం అంటూ 
లేవు. అదొక లోకం. “నియతికృత నియమరహితం”. ఇది ఫలానా విధంగా 
చేయాలి, ఇది ఈ రీతి - అనే గిరిగీచే సూత్రాలేవీ లేవు. ఇంగితజ్ఞానం, హృదయావ 
బోధం, పరస్పర విశ్వాసం ఇవే మూల సూత్రాలు. కనుకనే 

“శాస్రాణాం విషయ సావత్‌ 

యా వన్మందరసా నరాః, 
రతిచక్రే ప్రవృత్తేతు 
నైవ శాస్తం నచ క్రమః.” 

అన్నారు కామ శాస్త్రకారులు. మానవునికి కామరసం ఎక్కనంత వరకే శాస్త్రం, 
గీస్తం. రతిచక్రం ప్రారంభమయితే, శాస్తం లేదు, క్రమంలేదు. 

ఎవంచ; మనం ([గ్రహించినది వ్యభిచారాది దుష్టమార్లాల నివారణకు, 
ఆభిముఖ్యాది సుమార్గ సాధనకు పతిపత్నులు పరస్పరం తమ వైయక్తి కాభ్యాసాలను, 
విభేదాలను సమీచీన దృష్టితో చూచి సరిదిద్దుకోడం ఉత్తమమని, ఈ విభేదాలను 
తమ గార్డస్థ్య జీవిత సంబంధంలోని సామాన్యాంశాలుగా వారు భావించాలేగాని, 
విడదీసే విశేషాంశాలుగా భావించరాదు. వాటిని వారి వారి సంస్మారాలనుబట్టి 
పెద్దవిగాను పరిగణించవచ్చు. చిన్నవని తోసివేయనూవచ్చు. గార్హస్థ్య జీవితం 
పరస్పర సంతృప్తి పరిణామమనే దృష్టి కలిగితే - సామాన్య వ్యవహారంలోలాగే లా 
పట్టువిడుపులు అవసరమని అనుభవమే పాఠం చెబుతుంది. 

కామ ప్రవృత్తి జీవి సామాన్య సహజ స్వభావమన్నారు; సృజన కారణమన్నారు; 
గార్హస్థ్యం జోడెడ్డబిండి అన్నారు; ఇద్దరూ సరిసమానంగా గృహనిర్వహణ బాధ్యత 
వహిస్తూ జీవయాత్ర సాగించాలన్నారు; దీనికి లాంఛనంగా వివాహ సమయంలో 
కాడికూడా నూతన వధూవరుల మెడలపై మోపి, ఇద్దరూ సమానం సుమా అని 


శ్రీ 8టముం రామచంథ్రు 


పది మంది పెద్దల ఎదుటా రుజువు చేశారు; ఈ సమాన ధర్మాన్నే ఉపనిషత్తులూ 
“మాతాపూర్వరూపం, పితోత్తర రూపం, ప్రజా సంధిః, ప్రజననం సంధానం” అని 
భార్యాభర్తలలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేదేమీలేదు. ఒక నాణెపు 
రెండు ప్రక్కలే అనీ ఉద్దోషించాయి. ధర్మశా'(్తాలు, శాసనాలు ఇద్దరూ ఒక్కటేనని 
పదే పదే ప్రకటించాయి. ఇద్దరూ సమానమే అయితే, మరి సెక్స్‌ ఎందుకింత తీవ్ర 
సమస్యగా పరిణమించింది? పెనుభూతంగా పలువురికి కనిపిస్తుంది? 

దీనికి కారణం పురుషుని స్వార్థచింతేనని, అధికార బలమేనని నిర్ణయించవలసి 
వస్తుంది. ప్రీ దేహంలో కొంత వయసు రాగానే కలిగే మార్పులకు విస్తుపోయి, 
తనంత స్వరూపం అకస్మాత్తుగా కడుపుచించుకొని ఎదుటపడి కేరుమన్నందుకు 
కారణం తెలీక, అదేదో మాయ, శక్తి అనుకొని స్ర్తీకి (ప్రాధాన్యమిచ్చిన మాతృలీన 
సంఘ వ్యవస్థనాటి సంగతి వేరు. ప్రీ తన సహజ శారీరక పరివర్తనంతో సాలీడులాగ 
తనచుట్టూ మోహజాలం అల్లుకొని, పురుషులను ఆకర్షించి, దగ్గరచేరిన వారిని 
బిగువుగా పట్టుకొని గుప్పిట్లో పెట్టుకొనేది. అప్పుడామె దేవత్స శక్తి కాళి; సృష్టిస్థితి 
లయకారిణి అయింది. కాని పురుషుడు తన కాయబలం గుర్తించి ప్రజనన కర్మలో 
తనకు ప్రధాన భాగం ఉంది. తనులేనిదే సుఖం, సృష్టి కలుగవు - అని 
పదిలపరచుకొన్న తరువాత పరిస్థితి తారుమారైంది. మాతృలీన వ్యవస్థ ముక్కచెక్కల 
యింది. పురుషుడు తన శరీర బలంతో సాధ్యమైనంత మంది ఆడవారిని అదుపులో 
పెట్టుకోసాగాడు. వారంతా తన ఉపభోగం కోసమేనని నమ్మకం ఏర్పరచుకున్నాడు. 
తను పురుషుడు, సృష్టికర్త. తను అనుకుంటే అన్నీ చేయగలడు. ప్రీ తనకు 
అపూర్వానందం కలిగించి, తనను లాలన, పాలన చేస్తున్నమాట నిజమే. అయినా 
ఇల్లు కదలి కష్టపడి సంపాదించి తెచ్చేవాడు-అది అనాగరక కాలంలో వేటతో 
కావచ్చు, తర్వాత కృషి మున్నగువాటితో కావచ్చు - తనే అన్న ఆత్మవిశ్వాసం 
కలుగగానే ప్రీని కట్టుదిట్టం చేసుకోడం ప్రారంభించాడు. ఆమె తన ఆస్తి, తనకు 
ఉపయోగించే గుర్రం, ఎద్దు, ఆవు వంటిది అని నిశ్చయించుకొన్నాడు. సంపాదించే 
కష్టం కొంచెమైనా లేక తన చుట్టూ అందరిని చాంద్రాయణం చేయించగల ప్రీ 
శారీరకంగా పురుషునికంటే శక్తిహీనురాలు కావడంవల్ల క్రమంగా తన అధికారాలు 


ఆాాాాాలాసాలాదీ వైజయంతి 


కోలుపోయి, పాణిగ్భహీతి, ద్వితీయ, సహధర్మచారిణి అయివున్న ఆమె కేవలం 
భార్యగా (భరింపబడేదిగా), జాయగా (పిల్లలుకనేదిగా) దిగజారిపోయి, పురుషునికి 
లొంగవలసి వచ్చింది. ఇక ఆమెను చట్టాల చట్రంలో బిగించివేసే మేధావులకు 
కొదవా? 

“యత్ర నార్యస్తు పూజ్యంతే 

రమంతే తత్ర దేవతా:” 

అన్న మను మవీభాగుడే “అస్వతంత్రాః ప్రేయః కార్యా” అని తెగేసి చెప్పాడు. 
తోబుట్టువునైనా, తండ్రినైనా, కొడుకునైనా అందంగా ఉంటే సరి ఆడది 
నోరూర్చుకుంటుంది. కనుక జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు. మనకు 
అనుకూలంగా చెప్పినమాట వినే (స్త్రీలను పూజిస్తాము. ఎదురు తిరిగితే 
ఊరుకుంటామా? కదలనివ్వం. చిన్నప్పుడు తండ్రి పొరుగున, వయసులో మొగుని 
పక్కన, ముసలిముప్పులో కొడుకు పంచన పడి వుంటుంది. ఉండాలి - అన్నాడు 
మనువు. నేను సంపాదించి పెడుతున్నాను గదా, నీ కెందుకు (శ్రమ! ఇల్లు ఎందుకు 
కదులుతావు? ఎవరైనా లాక్కోపోతే నాలాగా నిన్ను చూచుకోరు. నా దగ్గరే ఉండు. 
నాలో సగం నీవు. నీకేం తక్కువ చేశాను. నేను మరొకతెను తెచ్చి పెట్టుకుంటే 
నీదేం పోయింది? - ఇదీ స్ర్తీకి అధికార ప్రాధాన్యం అంతరించిన తర్వాత పురుషునికి 
గలిగిన చూపు. ఇదే సెక్స్‌ సమస్యగా, ప్రహేళికగా పరిణమించడానికి ప్రధాన 
కారణం. 

ఒకప్పుడు మానవునికి సంతానమే లక్ష్యం, ఆదర్శం, (పయోజనం, పురుషార్ధ 
మూను. తన గుంపు పెరగాలి. తనకు అండగా ఉండేవారు కావాలి. తనేకాదు, 
తన గుంపులోని వారు ఎవరు తన వంశంలోని ఆడవారికి సంతానం కలిగించినా 
తనకు సంతానం కలిగించినట్టె, తన బలగం పెరిగినట్టే. దేవర న్యాయంతో కాని, 
నియోగంతోకాని, మరేవిధంగాగాని సంతుకలగాలి. ఈ భావం ప్రబలంగా ఉన్న 
ప్పుడు “జౌరసః క్షేత్రజ శ్చైవ రత్తః కృత్రిమ ఏ వచ గూఢోతప్పన్నో పవిద్ధశ్చ” అని 
పలువురు పుత్రరత్నాలను పరిగణించి, క్షేతజునకు రెండవ స్థానం ఇచ్చిన సంఘంలో 
క్రమంగా దేవర న్యాయంపై రోత కలిగి అన్న భార్య తల్లి అనే భావం పెంపొందింప 


- శ్రీ 8టకుం రామచంద్ర. 


బడింది. శూర్చుణఖ ముఖం ముచ్చటగా చూచి, ముక్కు ఎక్కడుందో పసిగట్టి 
పట్టికొని చక్కగా చెక్కివేసిన లక్ష్మన్న “సీత నగలు ఆనవాలు పట్టగలవా” అని 
రామన్నయ్య అడిగితే “అన్నయ్యా నీ తోడు? ఈ దండ కడియాల సంగతి, కుండలాల 
కథ నాకు తెలీదు, నిత్యం పాదాభివందనం చేసేవాడ్ని గనుక ఈ అందెలు మాత్రం 
వదినవే” అని పలికాడు వాల్మీకి చెప్పినట్టు. ఎందుకు? అంతవరకు ఇంటికంతా 
ఉమ్మడిగాఉన్న వధూనిక- తనకోసం ఇంట్లోవున్న అన్నదమ్ములంతా ఈర్షాద్వేషాలతో 
తన్నుకొని చావడంవల్లనో ఏమో తల్లిలాంటి పెద్దమనిషి అయింది. తనకిక పోటీ 
లేకపోవడంవల్ల పెద్దన్న తమ్ములను ప్రేమతో చూడడూ మరి? సౌభ్రాత్రం 
సహస్రదళాలుగా విడగదూ? ఈ సౌభ్రాత్రం ఎంతవరకు వచ్చిందంటే, “పశుపత్ని 
సుతులు బుణానుబంధ రూపేణ వస్తారు. పెండ్లాంపోతే మరొక పెండ్లాం వస్తుంది. 
కొడుకుల్ను ఎంతమందినైనా కనవచ్చు. తమ్ముడు పోతే మరొక తమ్ముడు వసాడా?” 
అని వాల్మీకి రామునివంటి అవతార పురుషునితోనే పలికించేవరకు. పెండ్లాం, 
పిల్లలు కొత్తగా వచ్చినప్పుడు, తమ్ములు రాలేరూ? అంటే దేవరన్యాయానికి ప్రతికూల 
ప్రచారం అంత ఎత్తున పెద్ద ఎత్తున అవసరమైందన్న మాట (అయినా, నేటికి 
ఉత్తరాపధంలోని కొన్ని రాష్ట్రాలలో దేవర న్యాయం -అన్న అంతరించగానే వదినెను 
పెండ్లాడడమనే ఆచారం- పెద్దకులాలలోనూ పోలేదు) ఈ ప్రచారం కోసం 
పత్నీస్థానం పశువుకు-ఇంటిలోని గొడ్డుగోదకు-తర్వాతనే అన్నంతగా దిగజారడం 
ఎందుకో! కామిర్ల రోగికి అంతా పచ్చగానే కనిపించినట్లు పురుషుని చూపుమారడంతో 
ఆడవారు ఆస్తిగా మారిపోయారనీ, అప్పటి నుంచి సెక్స్‌ ఏదో గడ్డు సమస్యగా 
కరుడుగట్టుకొన్నదని స్పష్టం చేయడం కోసమే ఇంతగా వివరించాను ఇదంతా. 
పురుషుడు బహుదారలను పొంది కూడా సమానుడుగా, దక్షిణ నాయకుడుగా 
ప్రవర్తించగలడనీ, (స్త్రీ మాత్రం సాపత్నికం (సవతిపోరు) కలిగినా, నాయకుడు 
ఇలాటి అపచారాలు మరొక చోటచేసినా కలుషితంకాక పల్లెత్తుమాట పలుకరాదనే 
నిర్ణయాలు ఎంత అన్యాయ పూరితమైనవో తెలుపడానికే ఇంతగా చర్చించాను. 
మరొక వింతేమిటంటే, మగవాడు కామిని అంటే (ప్రలోభ పడడం, పొరపాట 
నుకోవడంపోయి, (స్తీ విషావర్తమని నిందిస్తూ, ఆమె కొరకే తిరుగుతూ 





ఆాాాంసానాతీ వైజయంతి 


కొట్టుకులాడడం. ఇవన్నీ నాగరికత, సభ్యత అనబడేవి ప్రబలిన మధ్యయుగాల 
తర్వాతనే. అంతకుముందు కామప్రవృత్తి నిషిద్ధమేమీకాదు; సెక్సు సమస్యే కాదు. 
సెక్స్‌ను సభ్యంగా, సహజంగా చూసిన గాథలు పురాణేతిహాసాలలో ఎన్నో ఉన్నాయి. 
(రాజరికపు నాగరికత, సంస్కృతి సెక్సును రాజులకు, రాజా[(శితులకు మినహాగా 
నిషిద్ధం చేయడంవల్ల లేనిపోని జెదురు పుట్టుకు వచ్చింది.) ఇప్పటిలాగ ప్రజనన 
నాంగాలను ఉచ్చరించడం పాపమేమీకాదు. బూతుతిట్లుకూడా స్రీలు స్వంత ఆస్తి, 
అన్యాక్రాంతం కాకూడదనే భావంవల్ల పుట్టుకువచ్చినవే. కామ'ప్రవృత్తి నీచమనే 
భావం తరతరాలుగా మనలో నాటుకుపోవడంవల్ల దాని ఎడ మనకు ఏవగింపు 
చిన్ననాటి నుండే కలిగే కట్టుదిట్టాలు సంఘంలో ఏర్పడ్డాయి. ఈ ఏవగింపును 
పాశ్చాత్య నాగరికత మరింత పట్టుబిగించింది. మనం పిల్లలను అటు చూడరాదు, 
ఇటు చూడరాదు అటుపోరాదు, ఇటు పోరాదు అని గిరిగీచి పెడతాము. దీనివల్ల 
వారిలో సెక్స్‌ అంటే ఏమిటో తెలియకముందే ఏవో దురఖిప్రాయాలు భయసంకోచాలు 
జనిస్తాయి. ఆడపిల్లలలో ఇవి మరీ పాతుకుపోతాయి. వారు గట్టిగా మాట్లాడరాదు; 
పెదవి విప్పి నవ్వరాదు; కళ్ళెత్తి చూడరాదు; కాలుసాచి నడవరాదు. ఇవి ఉల్లంఘిస్తే, 
నీవు ఆడది కాదేమే, ఏమిటే నీ మగరాయుడితనం- అని పెద్దల పెత్తనాలు. 
నిజానికి పిల్లల ఆటలే వారి భావి జీవితానికి ప్రతిబింబాలు. అప్పుడే, అజ్ఞాతం 
గానే, సెక్సు పుడుతుంది. అమ్మాట, నాన్నాట, పంతులాట, వారి బాల్యోద్వే గానికి, 
ఆవేశానికి నిదర్శనాలు. బాల్యంలో బీజప్రాయంగా ఉన్న ఈ సెక్స్‌ బాల బాలికలకు 
12, 18 ఏండ్ల బాల్యయౌవన మధ్యస్థమైన ఈడులోనే శరీరంలో సహజ వికారాలు 
ముప్పిరిగొనగా, అంగవికరాలవల్ల స్ఫుటం కాదొడుగుతుంది. సెక్సు అప్పటికి 
పరిస్ఫుటంగా రూపు తీర్చుకొంటుందని అందాం. అదేమిటో వారికి తెలియకముందే 
వారిని మనం నిరుత్సాహ పరుస్తాం. ఈ దశలోని మనస్తత్వం వ్యక్తులను బట్టి 
విభేదించవచ్చు. ఈ సమయంలో ఉద్బుద్ధమైన భావాలే వారి పరిణయ జీవితాన్ని 
పరిణతం చేస్తాయి గనుక, వారి కామ ప్రవృత్తిని సవ్యమైన మార్గంలో పెట్టవలసిన 
బాధ్యత అదను ఇప్పుడే. ఇదంతా దాంపత్య జీవిత ఫలాస్వాదనం కోసమే. ఆ 
సుఖాన్ని మనసారా కోరాలన్నా సంఘానికి సార్ధకంగా ప్రవర్తించాలన్నా సెక్స్‌ 


- శ్రీ తఠుకుం రామచంద్ర 


విజ్ఞానం వారికి అవసరం. ఆ వయస్సంధిలో పెడదారిపట్టినవారు జీవితమంతా 
కాకపోయినా, కొంత భాగమైనా వ్యర్ధం, విషాదమయం చేసుకొనే దురవస్థ 
ఏర్పడుతుంది. సెక్స్‌ దుర్‌జ్లేయంగాను, గహనంగాను ఉండి కేవలం జెత్సుక్యంతో 
దారితప్పేవారూ ఉన్నారు. దీనిక్కూడా విరుగుడు సెక్స్‌ పరిజ్ఞానం. జ్ఞానం కలిగితే 
భయం, జెత్సుక్వం, ఉ[దేకం అదుపులో వుంటాయి. విషయం విదమరిస్తే ర్స చిక్కు 
ఉండదు. అజ్ఞానం కంటే జ్ఞానం మెరుగుగదా। అజ్ఞానంతో అంధకారంలో పడతారు. 
జ్ఞానం కలిగి కాలు జారినా మరలా గట్టు ఎక్కగలుగుతారు. 

మన ప్రాచీనులకు కూడా సెక్స్‌ విజ్ఞానం తెలియజేయాలనడం లో విప్రతిపత్తి 
యేమీలేదు. తన విషయం ప్రీల విషయం బాగా ఎరిగి, ప్రవర్తించినవాడు 
సఫలుడౌతాడని వాత్యాయనుడన్నాడు: 

“స్థిరతా మాత్మనో జ్ఞాత్వా 

లింగా నున్మీయ యోషితః. 


నరో యోషిత్సు బద్ధ్యతే. స 
ఈ విజ్ఞానం అరయనివారు పెడదారిపట్టి ఈ విషయం రహస్యం కావడం 
వల్ల, మనస్సు చంచలం కావడంవల్ల ఎవరు ఎప్పుడు ఏమి చేస్తాడో తెలుసుకోలేము 
గనుక, ప్రతివాడూ, ఇతర విషయాల జ్ఞానం లేకపోయినా కామ విజ్ఞానానికి 
సంబంధించిన, రాగవివర్ధనమైన చతుష్షష్టి కళలు తెలుసుకొన్నవాడై మెప్పుపొంది, 
జీవితం సుఖమయం చేసుకొంటాడని వాత్యాయనుడన్నాడు. 
“వర్ణితో ప్యన్య విజ్ఞానైః 
ఏతయా యస్వలంకృతః, 
స గోష్టాం నరనారీణాం 
కథా స్వగ్రం విగాహతే.” 
ఈ జ్ఞానం కోసమే దేవాలయాలపై బూతుబొమ్మలు, పండుగలు, పబ్బాలలో 
శృంగార చేష్టలు, గర్భాధాన మంత్రాలలో తంతు వివరణమూను. చెప్పకపోతే 
అబ్బాయికి ఎలా తెలుస్తుంది అని మప మంత్రద్రష్టలు అనాగతాన్ని దర్శించి 


న. 


349 





ఆాాాాసాలొతీ వైజయంతి 


“ఆరోహోరుం ఉపబర్హ స్వ బాహుం, పరిష్వజస్వ జాయాగ్‌ం సుమనస్యమానః” 
అని స్పష్టంగా సంప్రయోగ ప్రక్రియను ఉపదేశించారు. పూర్వం గురుకులాలలో 
విద్యార్థి స్నాతకుడు కావడానికి ముందుగా, గురువు స్వయంగా కామపురుషార్థాన్ని 
(ప్రవచించేవాడట. 

చిన్ననాడే ఈ విషయం తెలియకపోతే ఉత్తరోత్తరా వారి జీవితం కష్టమయం 
కాగలదన్నా తప్పులేదు. నేడు పారిశ్రామిక నాగరికత విస్తరిస్తున్నది. వివిధ స్వభా 
వాలవారు, మనస్తత్వాలవారు నిర్భంధంగా ఒకచోట కలసి పనిచేయవలసి వస్తున్నది. 
అలాటివారిలో సరళత అవసరమౌతుంది. కామప్రవృత్తి అసంతృప్తంగానో, 
అసహజంగానో ఉన్నవారు తమ తోటివారితోను, కిందివారితోను సహజంగా, 
సరళంగా ్రవర్తించక విషమ చిత్తవృత్తి ప్రదర్శించడం కద్దు. ఊరికే శిక్షించి 
బాధించడమూ కద్దు. అలాటివారు తమ స్వభావాన్ని మృదుపరుచుకొనడానికి 
చిన్ననాడు సెక్స్‌ (ప్రవృత్తిని సక్రమంగా సంయతం చేసుకొనవలసి ఉంటుంది. అది 
సెక్స్‌ విజ్ఞానం లేక సాధ్యంకాదు. 

ఈ సందర్భంలో చిన్ననాటి అనుభవాలు ఎలా ఉత్తర జీవితాన్ని ప్రభావితం 
చేస్తాయో తెలుసుకొనడం అవసరం. సెక్స్‌ పరిపాకానికి తల్లి (ప్రాపు పెద్ద 
అంతరాయమంటారు సెక్స్‌ పండితులు. (స్త్రీలను అందరినీ తల్లిలాగా గౌరవంతో 
చూడనేర్చినవాడు భార్యను గూడ పెద్దగా చూచి, జంకుతాడని, దానితో సంప్రయోగ 
సమయంలో ధ్వజభంగం కలగవచ్చుననీ అంటారు. అలాగే ఆడపిల్లలను హెచ్చుగా 
తండ్రిలాలన, వారిని సెక్స్‌ భావాలను అభివృద్ధిపరచనీయక, మగరాయుళ్ళుగా 
మారుస్తుంది. పెద్దవారయిన తర్వాత ఇలాటివారు ఏదో ఉద్యోగమే ప్రధానంగా 
భావించి, పనినే పరమార్ధమనుకొని గడపడమూ కద్దు. ఇలాటి అధికార దర్పం 
కోరేవారు మెతక మనుష్యులను పెండ్లాడి వారిపై పెత్తనం చెలాయిస్తారు. ఇలాకాక 
సెక్స్‌ విజ్ఞానం ఆకళించుకొని, లోపాలు సవరించుకొని, వివాహితులైన వారిలో 
సారళ్యం, (ప్రేమ సమచిత్తవృత్తి కనిపిస్తాయి. ఈ దృష్టితోను సెక్సును బోధించక 
తప్పదు. 

వ్యభిచారం ప్రణయ జీవితానికి పరశువు వంటిదని ఇదివరకే ఉర్చించాము. 

“350 


- శ్రీ౭థుముం రామచంట్రు 


చారాన్ని అరికట్టడానికి కూడా చిన్ననాడే సెక్స్‌ విషయాలు తెలుసుకొనడం 
అవసరం. కాపురంలో పొందిక లేకపోవడమేకాక తక్కినవీ వ్యభిచారానికి కారణాలు 
కావచ్చు. తప్పులు చేయనివాడు ఉండడు. దోషాలు లేనివాడొక పూర్ణ పురుషుడైన 
పరమాత్మే అన్న తలపు మనసులో వెలిగితే, పొరపాటున కాలుజారిన వారిని 
కనికరించడం అన్యాయం కాదని తోస్తుంది. ఇంతకూ పెడదారి తొక్కడం 
(ప్రేమించడమంత సులభం కాదని ఇదివరకే అనుకున్నాము. 

సెక్స్‌ విజ్ఞానం బాల్యంలోనే ఆవశ్యక మనడానికి మరొక బలమైన వాదమూ 
ఉంది. అది సంతాన నిరోధం. సంతాన నిరోధం, నిష్టలమైన సంప్రయోగం 
భూణహత్యగా నిరసించారు పూర్వులు. కాని, నేడిది శాసన సమ్మతం. ప్రభుత్వమే 
“తిండి పెట్టలేను మొర్రో- మనస్సులు చిక్కబట్టుకోండి” అని ప్రచారం ప్రారంభించింది. 
పూర్వపు దృష్టి బహ్వీ (పజ అయితే, ఇప్పటి దృష్టి పరిమిత ప్రజ. కుటుంబ నియం 
త్రణానికి కూడా చిన్ననాటినుండే సెక్స్‌ విజ్ఞానం కలిగి ఉండడం ఉపయోగకరం. 
బుతుకాలంలో సంప్రయోగంవల్ల సంతానప్రాప్తి కలుగుతుందని సామాన్య 
సుఖప్రాప్తికి ఆ బుతు కాలం వదలవచ్చునని అన్నారు ప్రాచీనులు, ఆయుర్వేత్త 
లూనూ, అధునాతనులు కూడా ఈ పద్ధతినే మరికొంత మార్పులో ప్రచారం 
చేస్తున్నారు. 

సంతాన నిరోధ ప్రచారం నేడు ప్రభుత్వమే చేస్తున్నది. ప్రభుత్వ మంటే నిర్భంధం 
అన్న భావం ప్రజల మనసు నుంచి పోలేదు. చట్టంతో బెదిరించి చేసే సంస్మ్కారాలన్నీ 
ఎంత మాత్రం సంఘంలో విస్తరించాయో మనకు తెలియనిదికాదు. కనుక 
సంఘసేవా సంస్థలు ఈ ప్రచారానికి పూనుకోడం శ్రేయోస్మరమనుకుంటాను. 

ఇంతటి సమీచీన సెక్స్‌ పరిజ్ఞానం కలుగడానికి యౌవన (ప్రాదుర్భావంతోనే 
మనసులో భావాలు నాటితే యౌవన వికాసంతో ఉత్తమ కామ పురుషార్ధ దృష్టి, 
ఆరోగ్యచింతా ఏర్పడతాయి. 

కాపురంలో పొందిక ఏమిటి? విడాకుల చట్టమే వచ్చింది. ఎప్పుడు బడితే 
అప్పుడు తెగతెంపులు చేసుకోవచ్చు-అంటారు కొందరు లోకాయతికులు, 
పారదారికులు. విడాకుల చట్టమే ఎందుకు? 


లాలా! గా 


-సాహితీ వైజయంతి " 


“నష్టే మృతే ప్ర వ్రజితే 
క్షీబేచ పతితే పతా 
పంచ స్వాపత్సు నారీణాం 
పతి రన్యో విధీయతే.” 
అని పరాశరుడు చెప్పే ఉన్నాడు. విధవలు కూడా నియోగం వల్ల ఒక్క కొడుకును 
కనవచ్చునని మనువన్నాడు. కొన్ని కులాలలో ఓలియిచ్చి మారు మనువు చేసుకొనడం 
భారతదేశమంతటా ఉంది ఎంతోకాలంగా. కొన్ని వీథి మొదలయిన 
రూపకోపరూపకాలలో పునర్భువు నాయికగా ఉండడం భరతశాస్త్ర సమ్మతం. 
కాని,ప్రణయం స్నేహపరాకాష్ట అనుకోటంవల్ల, అలాటి ఆచారం గౌణం 
అనుకోవడంవల్ల, సంఘవ్యాప్తం కాలేదు. నేడు పాశ్చాత్యులు కూడా విడాకులవల్ల 
వైవాహిక జీవితం వ్యవస్థితం కాకపోగా కొత్త చిక్కులు తల ఎత్తుతున్నాయంటున్నారు. 
కనుక విడాకుల చర్చను వదలిపెడదాం. 
“భద్రం (ప్రేమ సుమానుషస్య కథ మ 
ష్యేకం హి త త్రాప్యతే” 


వో! 


పా 
p71 ఛా 
త 





నిన్నయి తిక్కనలు - అవతారికల తెన్నులు 
శ్రీ మమీనారంటు౮ సర్వనారాయభశాొ్దై 


ఇరువురును రెండు మహోన్నత శిఖరములు. మొదటివానిది బుషి మార్గము. 
రెండవవానిది రనమార్గము. కాలవరిణామము కవితా వరిణతికి నూచకము. 
భట్టారకులవారికి సోమయాజులవారికి నడుమ నున్న కాలము రెండు శతాబ్బులకు 
మించినది. నన్నయ భారత శేషము విరాటాదిగం దిక్సన యాంధ్రావళి మోదమునకు6 
దెనుంగు చేసెను. నన్నయకుమున్ను చెప్పందగ్గ తెలుంగు సాహిత్యము బయలుదేఆ 
లేదన్నచో, కాళిదాసాది సంస్కృత మహాకవుల రచనలు నన్నయకు ఉపజీవ్యములయ్యెనని 
చెప్పక తప్పదు. నన్నయకు6 గాళిదాన (వ్రభృతు లనుకార్యులనుటవలనను, 
తిక్సనసోమయాజికి నన్నయ ఉవపజీవ్యుం డవుటవలనను వారి వారి స్థానగౌరవములను 
లాఘవపజచుటకాదు. 

సోమయాజి నన్నయ భారతకృతి సారమును అవతారికను పురోడాశమువలె సేవించిన 
పుణ్యపురుషుండు. నన్నయ భారతావతారిక తీరు తిక్కననాంటి కొక గడుసు మెటుంగుదేతినది. 
అట్లే లోపలి రచనయు. రాజ రాజనరేంద్రుడు భారత శ్రవణాసక్తి సందర్భము సర్వము 
నన్నయ పరోక్షపరిభాషణ ఫణితిలోం జెప్పెను. సోమయాజి ప్రత్యక్ష సంభాషణ ఫక్కిలోం 
దన కృతిరచన హరిహరనాథ ప్రసక్తి చెప్పుకొనెను. ఈ ప్రత్యక్ష పరోక్ష కధన విధానములలో 
నన్నయ తిక్కనల దెవరి మార్గము వారిది. నన్నయ మంగళ శ్లోకానంతరము ఆటు గద్య 
పద్యములలో రాజరాజు గుణాకృతి విశేషములు వర్ణించెను. మంత్రి పురోహిత సేనాపతి 
దండనాయకాది పరీతమగు నిండుం గొలువులో సుఖోపవిష్పుండై చళుక్యాన్వయాభరణుం 
డు “...నిత్య సత్య వచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుంజూచి” ఇట్లు పలికెనం 


లాలా వాలా 





ఆాాాాాలలాంాసాహితీ వైజయంతి 


ట. “నన్ను నన్నపార్యుం జూచి” అని చెప్పుకొనవలసి యుండియు, అస్మచ్చబ్దప్రయోగము 
అహంతాస్ఫోరక మగునని కాంబోలు, పరోక్ష పద్ధతిలో నన్నయ ట్రాసికొనిపోయెను. “నేను” 
శబ్దముతో అంటిముట్టకుండుట పెద్దల భాషణాచారములో నున్నది. “మీ పేరేమి?” అని 
యడిగినపుడు “రామయ్య యందురు.” “కామన్న యందురు” అను వృద్ధ వ్యవహారము 
క్రమముగా నిపుడిపుడు దూరమగు చున్నది. తురీయాశమస్టులయినవారిలో కొందరు 
“నేను”నకు బదులుగా “వీండు”వాడు కొనుట నేండును వినుచున్నాము. 

ఆచారౌచిత్యమునకు జీవగజ్జి యనందగు నన్నయ కృత్యాదితానై సంతరించుచున్నను 
చాటుననుండి పరోక్షభాషణము చేయించెను. “అని యానతిచ్చినవిని యక్క వివరుం 
డిట్లనియె. “-నానారుచి రార్థ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహాభారత సంహితా 
రచన బంధురుండయ్యె-” “నన్నపార్యుంజూచి యిట్టులనియె” - ఈ తీరున అవతారిక 
నన్నయ ఆత్మలక్షణమునకు దర్పణము. అట్టి పరోక్ష పద్ధతి ఆధారము చేసికొని యొకరెవరో 
అవతారికలో గొంతభాగము నారాయణభట్టు వ్రాసియుండునని చమత్మరించినారు. నేం 
డు పానుగంటి వారి నాటకములు కొన్నిటికి కూచి నరసింహముగారి నాందీ (ప్రస్తావన 
రచన లున్నవి! ఇది యట్టిది కాదు. 

నన్నయనాంటికిగల పరోక్షకథన విధానము తిక్కననాంటికి ప్రత్యక్ష కథనముగాం 
బరిణతమైనది - సోమయాజి “పరతత్వము గొల్చెద నిష్ట సిద్ధికిన్‌.” “ఒక్క నాండిట్లని 
వితర్శించితి” - “నన్ను నాకర్షించి కొలిపించుకొని” - “ఏనును భక్తిమయంబగు” - 
“నా పుట్టు కృతార్ధతం బొరసెం బుణ్యచరిత్రుండ నైతి” - నేర్చిన భంగింజెప్పి వరణీయుం 
డ నయ్యెద భక్తకోటికిన్‌” - “మహాకవిత్వ దీక్షావిధినొంది పద్యముల గద్యములన్‌ 
రచియించెదం గృతులొ” - ఏవం విధముగా అస్మచ్చబ్దము లతో, ఉత్తమ పురుషలతోం 
గృత్యాది గ్రుచ్చియెత్తెను. తెలుగు మీతిన యానాంటి కీతీరు అహంకార ద్యోతకము 
కాదన్నమాట. 

నన్నయకు మున్ను సంస్కృత సారస్వతమునకుంగల విలువ తెలుంగునకు లేకుండెను. 
అమరభాషా మర్యాదలు గౌరవించు భట్టారకుడు దైవప్రార్ధన తద్భాషలోనే రచించి సంతుష్టుం 
డయ్యెను. “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ...” ఇత్యాది. 


శ్రీ ముధునారంటం సర్ఫనారాయభశాల్తి . 


తిక్కననాంటికి దేశభాష దేవభాషాసహపీరమున ఆసీనురాలయ్యెను. “శ్రీ యన గౌరినాం 
బరగు...” ఇత్యాదిగం దిక్కన పరతత్త్వ ప్రశంస తెనుంగుననే జరిగెను. నిర్వచనోత్తర 
రామాయణమున 'శ్రీరాస్తాం, - ఉండుంగాక! భారతకృత్యాదిలోం దిక్కనయుం 
దనకిశోరదశలోని శ్లోకము “కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా పరి(ష్కియాయాం 
బహుమన్యసే త్వం, కిం కాలకూటః కిమువా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభోమే” 
అన్న దానిని సందర్శింపంజేసెను. “శ్రీవాణీ...” శ్లోకముతో నన్నయ త్రిమూర్తిస్తవము నే 
యుద్దేశమునం జేసెనో, తత్స(బ్రహ్మచారియగు నుద్దేశముతోనే తిక్కన “కిమస్టిమాలాం...” 
శ్లోకముతో హరిహరనాథస్తుతి చేసియుండును. ఇరువురును ఉభయకవి మిత్రులు; ఉత్తమ 
శ్లోకులు. 

సోమయాజి కృత్యాదిలో నొక వైలక్షణ్యము! తాను కలగాంచును. కలలో, తన తండ్రి . 
కొమ్మన కనంబడి హరిహరనాథునిగూర్చి పరిచయము చేయును. హరిహరుండు కృతిపతిత్వ 
మర్దించి వచ్చితిం దిక్కశర్మ!” అనును. తిక్క్మనగారి స్వప్నము సత్యార్ధగ్రంధి. 

అక్కడ రాజనరేంద్రుండు తానై నన్నయను తెనుంగులో భారతము రచింపవేండెను. 
రాజరాజ అన్నది యింతే:... “భారత బద్ధనిరూపితార్ధ మేర్ప్చడం దెనుంగున రచియింపు 
మధికధీయుక్తి మెయిన్‌”, భారతము తన కంకితముగా నిమ్మని యతండు తేలలేదు. 
హరిహరుండో! కృతినర్ధించివచ్చితిననెను. వాస్తవమునకు రాజరాజునకుం గృతిగ్రహణ 
కాంక్షయు నుండదా? రచియింపుమనుటలో రచించి నా కంకితము సేయుమను నర్దము 
ప్రతీయమాన మగుచున్నదా? నన్నయ లోకజ్జత అతారికలో బహుముఖముగా 
గోచరించును. 

తిక్కన అవతారికలోని విలక్షణతలలో స్వప్న ప్రసంగ మొకటి. షష్ట్యంతములును 
(గొత్తలు. సోమయాజి పిదప కొందజు ప్రబంధ కారులు కలలుగాంచిరి. షస్ట్రంతములు 
సరేసరి. షష్ట్రంతములు లేనిచో బ్రబంధమే కాదనునంతటి గాఢ ప్రచారము వానికి 
వచ్చినది. కృతిపతి వ్యవహారమునంగాక సంస్కృత కావ్యమున ఈ పద్ధతి యొక మాదిరిది. 
“శైశవే-భ్యస్త విద్యానాం యౌవనే విషయైషినాం వార్థకే మునివృత్తీనాం... రఘుణామన్వయం 
వక్ష్యే” - రఘువంశము తెలుంగు వారి షస్ట్రంతము లకు దిగ్దర్శని యైనదనవచ్చును. 


355 


-సాహితీ వైజయంతి " 


సోమయాజి యెత్తు గడలలో షష్ట్రంతముల కవిరళ ప్రచారము, స్వప్ప్నసంగతికి విరళ 
ప్రచారము చేకూరినది. 

నన్నయ భారతము రాజరాజునకు వినిపించెను. తిక్కన హరిహర నాథునకు భారత 
మంకితముచేసెను. “వుట్టుకృతార్థతం బొరసెంబుణ్య చరి(త్రుండనైతి”నని 
జన్మచారితార్థ్యమును తిక్కన లెక్కించుకొనెను. నన్నయు కటులుకాదు “అమలిన 
తారకాసముదయంబుల నెన్నను సర్వవేద శాస్త్రముల యశేషపారము ముదంబునం 
బొందను... భారత భారతీ సముద్రము దరియంగ నీందను విధాతృనకైనను నేరంబోలునే!” 
అను సంశయ మాయన యంతరంగమున నున్నది. రెండున్నర పర్వములకు మాత్రమే 
పర్యాప్తమైన తన భవిష్యము తొలుతనే తలపోసి కొన్నాడు. “హృదయాహ్లోది విరాటపర్వమట 
నుద్యోగాదులుం గూడంగా బదునేనింటిం దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై యొప్పం 
గాం దుది ముట్టన్‌ రచియింపుటొప్పు బుధసంతోషంబు నిండారంగన్‌” ఇట్టిది తిక్కనగారి 
విశ్వాసము. సాధారణముగాం గృతికర్త కృత్యారంభమున మంగళ పద్యములు కొన్ని 
(వాని, కృతినమాప్తిచేసి, వదవడి కృత్యాదికి మరలవచ్చి మజికొన్ని చేర్పులు 
చేయుచుండునేమో! నేడు కృత్యాద్యవస్థలు లేవు. నన్నయ కృత్యాది మున్ముందరనే రచించి 
యుండును. తిక్కన కొంత ముందు, కొంత వెనుక (వాసియుండెనేమో! 

నన్నయ తన పూర్వవంశీయులను గూర్చికాని, తల్లిదండ్రులను గూర్చికాని యేమియుం 
(బ్రసంగింపలేదు. ఆపస్తంబసూత్రుండనని, ముద్దల గోత్రుండనని చెప్పుకొనెను. తిక్కన తన 
తండ్రి గుణవిశేషమును సమగ్రము గాం బేర్మొనెను. “తన కులబ్రావ్మాణు” మున్నగు 
సీసములో నన్నయ నిజవిశేషములు వెల్లడించెను. తిక్కన తండ్రిని గూర్చి యొక సీసము 
వ్రాసెను. ఇష్టదేవతాభ్యర్థనములో నన్నయది తనివితీరని (శద్ధ. “వారి హరా జ 
గజాననార్మషడాస్య మాతృసరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికి” ఒక గ్రుక్కలోం బ్రణతిపాఠము 
చెప్పినాండు. విద్వత్సంస్తవ నీయ భవ్యకవితావేశుండు... మున్నుగా భారత ప్రశంస 
నవీనముగాం జేసెనేకాని, ప్రత్యేకించి అజగజాననాదుల స్తుతికిం బద్యము నవ్రాసినవాండు 
కాలేదు తిక్కన. “విద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయ భట్టు దక్షతన్‌” అని 
చెప్పిన తిక్కనకు భట్టారకుడొక బ్రహ్మ. 

నన్నయ భారతావతారికలోని భూయోధర్మము తిక్కన యవతారికలో నున్నది. రెండును 


శ్రీ మథువారంటం సత్వనారాయభఖశాల్తి - 


పుష్పవంతులు. ఒకని కవిత ప్రసన్న కధా కలితము. వేటొకనిది ఊర్జిత కథోపేతము; 
ఒకండు నానారుచిరార్థ సూక్తినిధి; వేతొకండు నానారసాభ్యుదయోల్లాసి, ఒకండు 
జగద్దితమునకు భారతము వ్రాసెను: వేతొకండు బుధసంతోషమునకు భారతము వ్రాసెను. 

ప్రథమునిది కర్మభావన. ద్వితీయునిది బ్రహ్మభావన. నా దృష్టి కిటులు తోంచును. 
“అమల సువర్ణ శృంగఖురమై... భారత బద్ధస్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల 
ఫలంబు పరమార్ధమగున్‌” - నన్నయ విశ్వాసము తాద్భశము. 

“జనన మరణాదులైన సంసార దురితములకు నగపడకుండగం దొలంగు తెరువుగను 
వెలుంగు నీకిచ్చితి” మున్నగునవి సోమయాజి బ్రహ్మ భావనకు సూచికలు. పరమార్ధతః 
కర్మబ్రహ్మభావనైక్యము చెప్పంబడునుగదా! తెలుగు సారస్వతమున నన్నయ తిక్కనల 
భారతావతారికలు పూర్వోత్తర మీమాంసలకుం బ్రతిచ్చందములు. భట్టారకులది జైమిన్యంశ. 


సోమయాజులవారిది ద్వైపాయనాంశ - తెలుంగు కవులపాలిటికి వారు ధర్మబ్రవ్మా 
దర్శనకారులు. 


మ, 





సాహితీ వైజయంతి - 


నాటకశాల:నాటకచరిత్ర 
శ్రీ నార్ల తెంకనోస్టోరర్యా 


(అర్థశతాబ్దం కిందట “పరిశోధన” పత్రికలో ఈ రచన చేశారు నార్లవారు. ఏ 
దేశంలోనైనా రంగస్టల వికాసం, నాటక వికాసం అవినాభావమని ఈ వ్యాసం 
నిరూపిన్తున్నది. ఆంధ్రదేశ ఆధునిక రంగస్థల విమర్శగా ఈ రచనను 
పరిగణించవచ్చు.) (సం.11) 

“కావ్యేషు నాటకం రమ్యం” అనో, “నాటకాన్తం హి సాహిత్యం” అనో, “నాటకాస్తం 
కవిత్వం” అనో ఒక ప్రాచీన సూత్రంతో వ్యాసాలు ప్రారంభించడం పరిపాటి. 
నాటకము, ప్రకరణము, భాణము, ప్రహసనము, డిమము, వ్యాయోగము, 
సమవాకారము, వీథి, అంకము, ఈహామృగము అని రూపకం దశ విధాలని 
కానీ, శృంగారము, వీరము, కరుణము, అద్భుతము, హాస్యము, భయానకము, 
బీభత్సము, రౌద్రము అని రసభేదాలు ఎనిమిదని, కానీ, సాత్తికము, ఆంగికము, 
వాచికము, ఆహార్యకము అని అభినయ విభాగాలు నాలుగని కానీ గంభీర చర్చను 
చేయడం కూడా సంప్రదాయం: ధీరలలిత, ధీరశాంత, ధీరోదాత్త, ధీరోద్దతులని 
నాయకుడు చతుర్విధుడని వివరించడమో, స్వీయ, పరకీయ, సామాన్య అని నాయిక 


(త్రివిధ అని విశదీకరించడమో ఒరవడి. పరిపాటికి ఖిన్నమైనా, సంప్రదాయాన్ని 
తప్పించండన్నారు. కాని, విరుద్ధమైనా నేను మాత్రం ఇలాంటి గొప్ప గొప్ప 
విషయాలను ఎత్తుకోబోవడం లేదు. నా సామాన్య బుద్ధికి తోచిన కొన్ని సామాన్య 
విషయాలను మాత్రం మీకు మనవి చేస్తాను. 

గుర్రం లేనిదే రౌతు లేడు; గృహం లేనిదే గృహస్థు లేడు; పురం లేనిదే అంతః 
పురం లేదు; జలం లేనిదే జలక్రీడ లేదు. ఇదేవిధంగా రంగస్థలం లేనిదే రూపకం 
లేదు. ఇది తిరుగులేని సూత్రం; తేటతెల్లమైన సత్యం. అయినా, రంగస్థలం మినహా 
గానే ఆంధ్రనాటక కళోద్ధరణకై చిరకాలంగా మనం కృషిచేస్తున్నాము. 

రంగస్థలం అన్నప్పుడు కేవలం నాటకశాలను ఉద్దేశించడం లేదు. కూచిపూడి 
భాగవతులకు, ఇతర భాగవతులకు నాటక శాలలు లేవు. ఏ వీధిలోనో ప్రొద్దుకుంకే 
వేళకు వేసి, ప్రొద్దు పొడిచే వేళకు పీకి పారవేసే పందిరిలో వీరు తమ నాటకాలను 
ఆడతారు. అయినా, వీరికి నిశ్చయంగా రంగస్థలం వున్నది. నాటకశాలతో నిమిత్తం 
లేకుండా ఏ వీధిలో కోరితే ఆ వీధిలో నాటకాలను ఆడి చూవగల సౌలభ్యాన్ని 
కూర్చడమే వీరి రంగస్థలం విశిష్టత. 

నాటకశాలతో నిమిత్తం లేని రంగస్థల మొకటి మన దేశంలో ఆవిర్భవించడం 
ఆ శాలలను కట్టించగల నాథుడు లేకపోయినందు వల్ల కాదు. గుళ్లు కట్టించినవారు, 
గోపురాలు కట్టించినవారు, సత్రాలు కట్టించినవారు, చలివేంద్రాలు పెట్టించినవారు 
ఎందరెందరో వున్నారు. అయినప్పుడు, నాటకశాలల అవసరమే ఏర్పడితే, వాటిని 
కట్టించడానికి కొందరైనా ముందుకు వచ్చేవారు కాదా? నాటకశాలలు 
కరవైనందుననే వాటితో నిమిత్తం లేని రంగస్థలం రూపొందిందని అనుకోడానికి 
వీలులేదు. ఇందుకు ఏదో మరొక కారణం వుండాలి. 

మన దేశ చరిత్రను కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే, ఈ మరొక కారణమేదో 
తెలియనే తెలుస్తుంది. బుద్ధ భగవానుని కాలం నాటికే సంస్కృతభాష 
ప్రజాసామాన్యానికి దూరమైపోయింది. అందువల్లనే ప్రజాసామాన్యానికి తగిన 


సాహితీ వైజయంతి 


సందేశం అందించగోరిన బుద్ధ భగవానుడు సంస్కృతం జోలికిపోక, ప్రాకృతంలో 
తన బోధన చేశాడు. ఆయన కాలం తర్వాత పెక్కుమంది పెక్కు విధాలుగా 
సంస్కృతాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నించినా, అది రాజస్థానాల భాషగానే 
మిగిలింది. రాజాస్థానాల వెలుపల దానికి మరెక్కడైనా స్థానం వుంటే అది పండితుల 
గోష్టిలోనే. ఇంతేకాని, చివరికి రాణివాసాలలోనైనా అది ప్రచారంలో వుండేది 
కాదనే అనుకోవాలి. పాత్రోచిత భాష విషయమై పట్టుదల చూపిన సంస్కృత 
నాటకకర్తలు రాజుకు సంస్కృతంలో సంభాషణలుపెట్టి, రాణి మాటలకు ప్రాకృతాన్నే 
వాడుకచేశారు. 

ఏమైతేనేమి సంస్కృత భాష దానితోపాటు సంస్కృత నాటకం, రాజస్థానానికి 
పరిమితమై, ప్రజాబాహుళ్యానికి దూరమయ్యేసరికి ప్రజా భాషలలో ప్రజానాటకాలు 
కావలసి వచ్చాయి. మన తెలుగుదేశానికి సంబంధించినంతవరకు ఇట్టి ప్రజా 
నాటకాలే వీధినాటకాలు. 

సాహిత్య రూపాలలో మరేదైనా ప్రజతో సంబంధం లేకుండా వర్ధిల్ల గలది 

శేమోగాని, నాటకం మాత్రం ప్రజలకు దూరం కాలేదు. ప్రజలకు దూరమే అయితే, - 

అది కృ(త్రిమమైపోతుంది. వికృతమైపోతుంది, దుర్చలమై పోతుంది. 
జీవచ్చవమైపోతుంది. ఏపుగా పెరగాలంటే, అందచందాలు ఉట్టిపడాలంటే, 
జెననిపించు కోవాలంటే నాటకం విధిగా (ప్రజల మధ్యకు వెళ్ళాలి; వారి జీవితంలో 
అంతర్భాగమైపోవాలి. ఇదుకోసమే మన నాటకం వీధి నాటకమైంది. | 

ఇప్పటిమాట ఏమైనప్పటికీ ఇదివరలో పగలు కాస్త విశ్రాంతి తీసుకోవాలంటే * 
వీధిలోని ఏ మర్రిచెట్టుకిందో, రావిచెట్టుకిందో చేరేవారు. రాత్రిపూట భోజనమైనాక 
కాస్త కాలు సాగాలంటే వీధిలోకే వెళ్లేవారు. తగవు వస్తే వీధికి లాగేవారు; ఆ 
తగవు తీర్చడానికి వీధిలోనే పంచాయితీ జరిగేది. వీధిలోనే బడిపెట్టి చదువులు 
చెప్పేవారు; ఆటవిడుపు వస్తే, ఆటలన్నీ వీధిలోనే. పెళ్లిళ్లకు వీధిలోనే మేజువాణీ 


చేసేవారు. హంస లేచిపోగానే శవాన్ని వీధిలోనే పెట్టేవారు. వీధిలోకి వెళ్లకుండా 
ఇంటిపట్టునే పొద్దస్తమానం కూర్చునే మగవాడు ముండమోపికింద జమ. మహా 
అప్రతిష్టాకరమైన పరిస్థితిలో పడిపోవడానికి మన నుడికారం “వీధిముఖం చూడలేక 
పోవడం”. “నా బ్రతుకు బజారులో పెడతావటరా?” అంటే “నలుగురిలో నన్ను 
అల్లరి పెడతావా?” అని అర్థం. ఒకప్పుడు మన బ్రతుకే ఇంతగా వీధిలోనే గడిచేది 
కనుకే, వీధి కొన్ని సందర్భాలలో ప్రజలకే పర్యాయ పదమైనందుననే, మన నాటకాలు 
కూడ వీధినాటకాలైనాయి. 

(ప్రజల మధ్వకు వెళ్లడానికి మన నాటకం వీధిని రంగస్థలం చేసుకొనగా, ఆ 
రంగస్థలం మన నాటక స్వరూపాన్ని నిర్ణయించింది. ఆరుబయట, అనేకవేల (ప్రజల 
కోసం నాటకాన్ని వేస్తున్నప్పుడు, పాట వినబ్రడినంత స్ఫుటంగా మాట వినబడదు. 
హస్తముద్రలు, నృత్యాభినయాలు కనబడినంత స్పష్టంగా ముఖంపై హావభావ 
విలాసాలు కనబడవు. ఇందువల్ల మాటా పలుకూ కంటె ఎక్కువగా ఆటా పాటా 
కావాలి. అప్పుడైనా ఏ వొక్కరో ఆడినా, పాడినా అవి అంత స్పష్టంగా, స్ఫుటంగా 
వుండకపోవచ్చు. ఇందువల్ల ఒకరు పాట యెత్తుకోగానే తక్కిన వారందరు దాన్నే 
అందుకోవాలి; ఒకరు ఆట మొదలుపెట్టుకోగానే తక్కినవారందరూ వంగుచెయ్యాలి. 
వీధినాటకంలో ఏయే చేష్టలు వికారమైనవని ఈనాటి నాగరికులు అనుకుంటారో, 
అవన్నీ ఆ రంగస్థలం స్వభావాన్నిబట్టి అవసరమైనట్టివే. అవే లేకపోతే ఆ నాటకం 
రక్తికట్టనే కట్టదు. 

ఒక్క మన విషయంలోనే కాదు; ఎవరి విషయంలోనైనా, ఏ కాలంలోనైనా 
రంగస్టలానికీ, నాటక స్వరూపానికీ ఈ అవినాభావ సంబంధం కనబడుతుంది. 
గ్రీకుల నాటకం ప్రధానంగా మత సంబంధమైంది. మతం వర్గ విభేదాలకు 
అతీతమైంది కనుక, (గ్రీక్‌ నాటకం ఏదో ఒక వర్షానికికాక, మొత్తం సంఘానికే 
సంబంధించినట్టిది. ఆబాలగోపాలం నాటకాన్ని చూడాలంటే, అతి విశాలప్రదేశంలో 
దాన్ని ప్రదర్శించాలి. ఇంతటి సువిశాల ప్రదేశం ఊరుమధ్య దొరకడం కష్టం. 





సాహితీ వైజయంతి 


న్యాయంగాకున్నను ఏదో ఒక ఏటవాలు కొండదరిని చూచుకొని, అక్కడ రంగస్థలాన్ని 
నిర్మించేవారు. కొండ దిగువభాగంలో భగవత్సం ప్రీత్యర్థం ఒక “ఆల్టార్‌” కట్టేవారు. 
దాని నలుగడల నటగాయకులకు రంగస్థలాన్ని ఏర్పాటు చేసేవారు. కొండ సులాబీ 
(స్టోప్‌) (ప్రేక్షకస్థానమయ్యేది. (ప్రేక్షకులు వేలకొలదిగా వుండేవారు కనుక, అందరికీ 
కనబడ్డానికి వీలుగా నటులు కాళ్లకు దిమ్మలు (స్టిల్స్‌) కట్టుకునేవారు. తాము 
ముఖంపై ప్రదర్శించే హావభావాలు దూరంగా వున్నవారికి కనబడవు కనుక - 
కనబడినా, లీలామాత్రంగానే కనుక - ఈ చిక్కును తొలగించడానికి రాగ విద్వేషాలు, 
సంతోష విచారాలు, (ప్రేమవియోగాలు మొదలైన భావాలను వ్యక్తీకరించే పెద్ద 
పెద్ద ఛద్మముఖాలను (“మాస్క్‌”) తగిలించుకునేవారు. ఎంత గొంతు చించుకున్నా 
వేలాది ప్రేక్షకులకు మాట వినబడ్డం కష్టం కనుక, పాటలతోనే నాటకాన్ని నడిపేవారు. 
అప్పటికీ అందరికీ వినబడని చిక్కు తప్పదని వంతపాటను (“కోరస్‌”)ను కథాక్రమాన్ని 
తెలియజెప్పడానికి వినియోగించేవారు. ప్రాచీన కాలపు గ్రీక్‌ నాటకాలన్నీ - ఈశ్చిలస్‌, 
సోఫోక్లెస్‌, యురిపిడిస్‌, అరిస్టోఫేన్స్‌ మొదలైన మహా నాటకకర్తలు వ్రాసినవన్నీ - 
ఈ రంగస్థలంపై, ఈ పద్ధతుల (ప్రకారం ప్రదర్శించడానికి అనువైనవే. వేరొక 
విధంగా ప్రదర్శిస్తే అవి పూర్తిగా రక్తికట్టవు కూడా. 

రంగస్థలానికి, నాటక స్వరూపానికీ అవినాభావ సంబంధం వుంటుందని 
చెప్పడానికి మన సంస్కృత నాటకాల నుంచి కూడా తార్మాణాలు చూపించవచ్చు. 
ఒకప్పుడు మన దేశంలో నాటకాలను కొయ్యబొమ్మలతో ఆడిస్తుండేవారట. ఈ 
బొమ్మలను పాంచాలిక లని అనేవారట. పుత్తళిక లని వీటికి మరొక పేరుకూడా 
వుండేదట. భాసుని నాటకాలన్నీ ఈ పాంచాలికల రంగస్థలం కోసమే వ్రాయబడినవని 
కొందరు పెద్ద పెద్ద పండితులే చెబుతున్నారు. తర్వాత వచ్చిన సంస్కృత నాటకాలన్నీ 
ప్రస్తావనతో ప్రారంభం కాగా, భాసుని నాటకాలు స్థాపనతో ప్రారంభమౌతాయి. 
స్తాపన కొంత విలక్షణమైనదని భాస నాటకాలను తెనిగించిన వారిలో ఒకరన్నారు. 
కాని, పాంచాలికల రంగస్థలం కోసం భాస నాటక రచన జరిగిందని గుర్తిస్తే 


మాత్రం స్థాపనలో విలక్షణ మేమీ కనబడదు. నిజానికి సూత్రధారుడు పాంచాలికల 
రంగస్థలం కోసం అవతరించినవాడేమో! గంటి భాగవతులనేవారు ఇటీవలి వరకు 
మన తెలుగుదేశంలో పాంచాలికలతో నాటకాలను ఆడుతుండేవారట. 
తమిళనాడులోను, దక్షిణ కెనరాలోను “బొమ్మలాట్టం” పేరుతో ఈ నాటక ప్రదర్శనలు 
ఈనాటికీ సాగుతున్నాయి. బొమ్మలాట్టంలోని బొమ్మల కాళ్లు, చేతులు వగైరాలకు 
దారాలు కట్టి, తెర టున నిలిచి ఆ దారాలను నేర్పుగా అల్లల్లాడించడం ద్వారా 
ఆంగికాభినయం చేయిస్తారు. సూత్రధారుడే అటుపిమ్మట నాటకసూత్రాన్ని ధరించి, 
నటబ్బందాన్ని ఆడించే సూత్రధారుడైనాడని అనుకోవచ్చుగదా? 

భాసుని కాలంనాడు కొయ్యబొమ్మలతో నాటకాలు నడవగా, భవభూతికాలం 
వచ్చేసరికి తోలుబొమ్మలతో నాటకాలు సాగినవట. అప్పుడు వీటిని “ఛాయా 
నాటకా”లనే వారట. భవభూతి మహావీర చరిత్ర, సుభటుని దూతాంగద, 
జయదేవుని ప్రసన్నరాఘవం, రాజశేఖరుని బాలరామాయణం ఇత్యాదులన్నీ 
తోలుబొమ్మలతో ఆడబడిన నాటకాలే అని పెద్దలు కొందరు చెబుతున్నారు. ఇది 
నిజమే అయి వుండవచ్చు. మన తెలుగుదేశంలో ఇప్పటికీ తోలుబొమ్మలాడుతున్న 
వారు రంగనాథ రామాయణాన్ని ఉపయోగిస్తారు. రంగనాథ రామాయణం 
కావ్యంకాని, నాటకం కాదు. అయినా, అది తోలుబొమ్మలాటకు చాలా చక్కగా 
ఉపకరిస్తున్నది. దీన్నిబట్టి నాటక లక్షణ సమన్వితమైన కావ్యం ఛాయానాటకరంగంపై 
రక్తికట్టగలదనడం స్పష్టం. భవభూతి ఉత్తర రామచరిత్ర, మహావీర చరిత్ర మొదలైన 
వాటిలో కూడా నాటకత్వంకంటె కావ్యత్వమే హెచ్చు. అందువల్ల అవి ప్రత్యేకంగా 
ఛాయా నాటక రంగస్థలానికే రబించబడినవని అనుకోవడం తప్పు కానేరదు. 

ఇంతవరకు నేను మనవి చేసింది యేమంటే - ఒకటి:ప్రజా జీవితక్రమమే 
రంగస్థల స్వరూపాన్ని నిర్ణయిస్తుంది. రెండు: రంగ స్థలానికి, నాటక స్వరూపానికి 
అవినాభావ సంబంధం వుంటుంది. ఈ రెండు విషయాలు సహజంగా మరి 
రెండు విషయాలకు దారితీస్తాయి. అవి ఏవంటే - ఒకటి:ప్రజాజీవితక్రమం అన్ని 





హహ — సాహ తీ వైజయంతి 


కాలాలలో ఒక విధంగా వుండదు. కనక, ఒక కాలపు రంగస్థలం మరొక కాలానికి 
తగిపోదు. రెండు: రంగస్థలానుగుణంకాని నాటకం మహానాటకం కానేరదు. 

ఈ మధ్యకాలంలో ఎన్ని దండయాత్రలు జరిగినా, ఎంత కల్లోలం చెలరేగినా, 

ఎన్ని రాజ్యాల స్థాపన జరిగినా, మరెన్ని పతనం చెందినా, క్రీస్తుశకం పదమూడవ 
శతాబ్దం నుంచి ఇంచుమించు 1850 ప్రాంతాలవరకు మన జీవితంలో ఏ పెద్ద 
మార్చు లేదు. ఈ ఆరేడు శతాబ్దాలలో మనం ఆస్వాదించిన ఒక కొత్త భావం 
లేదు; నడిచిన ఒక కొత్తదారి లేదు; కనిపెట్టిన ఒక కొత్త విషయం లేదు. అపాయాన్ని 
పసికట్టినంతనే తన గుల్లలోకి ముడుచుకుపోయే నత్తవలె మనజాతి తన ఆచా 
రాలలోకి, తన వ్యవహారాలలోకి, తన మడిబట్టలలోకి ముడుచుకుపోయింది. 
ఆర్థిక, సాంఘిక, పారిశ్రామికాది వ్యవస్థలలో కూడా వీసమంతైనా మార్పురాలేదు. 
ఇందువల్లనే ఈ ఆరేడు శతాబ్దాలలో మన రంగస్థలంలో ఏవిధమైన మార్పురాలేదు. 
వీధిలో పాత పందిళ్లు వేస్తూనే పోయారు; పాత నాటకాలు ఆడుతూనే పోయారు; 
అవి ఆనందాన్ని యిస్తూనే పోయాయి. కాని, పాశ్చాత్య ప్రపంచంతో బలాత్మార 
సంపర్మం కలిగిన మీదట, మనకు మనస్కరించినా, మనస్మరించకపోయినా దాని 
సభ్యతలోని గుణాలతోపాటు దోషాలను కూడా తెలుసుకొనవలసి వచ్చిన మీద, 
మనలో కొంత మార్చు ప్రారంభమైంది. మనలో మార్పుకు నూరింతల వేగంతో 
మన ఆర్థిక, సాంఘికాది వ్యవస్థలు మార్పు చెందాయి. ఇది జరిగేసరికి మన పాత 
రంగస్థలం, మన పాత నాటకాలు కొంత వెగటు కలిగించ నారంభించాయి. 
అయితే, వాటి స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరగలేదు. అట్టి 
ప్రయత్నం చేయవలెనన్న బుద్దే ఎవ్వరికీ పుట్టలేదు. అంత బాగా వుండడం లేదని 
అసంతృప్తి చెందుతూ కూడా వీధినాటకాలనే చూస్తూ పోయాము. 

ఈ పరిస్థితి 1880 వరకు ఇలాగే వున్నది. ఆ సంవత్సరంలో మన దురదృష్టం 
కొద్దీ కొన్ని మహారాష్ట్రపు నాటకపు కంపెనీలు మన ప్రాంతాలకు వచ్చాయి. 
పూనా, సాంగ్నీ కంపెనీలు మద్రాసుకు రాగా, ధార్వాడ కంపెనీ తెలుగు జిల్లాలలో 
'టూర్‌' చేసింది. ఏదో ఒక కొత్తదారిని విధిగా త్రాక్కవలసిన ఘడియలను చేరుకున్న 


మన రంగస్థలం ఈ కంపెనీల రాకతో వంకరదారి తొక్కింది. ఆనాటి నుంచి 
ఈనాటివరకు ఇంకా మనం సవ్యమైన మార్గానికే రాలేకపోతున్నాము. 
మహారాష్ట్రపు నాటకపు కంపెనీలు మన ఇండియావే కావచ్చు; హిందీలో 
ఆడినా, అవి ఆడిన నాటకాలు మన పౌరాణిక గాథలకు సంబంధించినవే కావచ్చు. 
అయినా, అవి మన ముందుపెట్టిన రంగస్టలం జాతీయమైంది కాదు. దాని దుస్తులు 
మొఘల్‌ కత్తు, దాని పాటలు పార్ఫీకత్తు దాని తెరలు వగైరా ఇంగ్లీషు కత్తు వాని 
నడక ఏ కత్తూ కాదు. ఇంత సంకరమైన రంగస్టలాన్ని ఊహించడమైనా కష్టం. 
ఏమైతే నేమి కొత్త రంగస్థలమేదో కావాలని, కొత్త నాటకమేదో కావాలని మనకు 
తెలియకుండానే కూడా ఒక తీవ్రావేదన పడుతున్నప్పుడు, ఆ కొత్త సాధనకు ఏమి 
చెయ్యాలో, ఎటు వెళ్లాలో తెలియక సందిగ్భావస్థలో పడినప్పుడు సాంగ్లీ, ధార్వాడ 
కంపెనీలు వచ్చాయి. తెచ్చింది సంకరపు సరుకైనా దానితో కళ్ళు జిగేలుమనేటట్టు 
చేశాయి. దానితో మహామేరువు దొరికినట్లు తెలుగుదేశమంతా ఒక్కసారి 
ఉర్రూతలూగిపోయింది. అటు బళ్ళారి నుంచి, ఇటు బరంపురం వరకు ఎన్నో కొత్త 
నాటక సంఘాలు బియల్దేరాయి. ధార్వాడ కంపెనీ కోసం వేయబడిన “పెండాలొను 
పీకివెయ్యకముందే దానిలో ఏవైనా నాటకాలను ఆడించాలనే పట్టుదలతో శ్రీ 
కందుకూరి వీరేశలింగం పంతులుగారు శ్రీహర్షుని రత్నావళిని, షేక్సుపియర్‌ “కామెడీ 
ఆఫ్‌ ఎర్రర్సను చకచకా తర్జుమా చేశారు. అనువాదాల రూపంలోనో; స్వతంత్రంగానో 
కొత్త నాటకాలు వచ్చేవరకు ఆగలేక కొందరు హిందీలోనే నాటకాలను 
ఆడనారంభించారు. కొత్త రంగస్థలం అంటే, కొత్త నాటకం అంటే చమ్‌కీ కోట్లు, 
ముఖమల్‌ బూట్లు, పార్సీ మట్టు, వైర్‌ వర్కులు మాత్రమే అనుకొని ఈ సరుకులు 
దిగుమతి కోసం బొంబాయికి పరుగులు, ఉరుకులు తీశారు. వీణ, తంబుర, 
మద్దెల, తాళాలు మొదలైనవన్నీ ఒక మూల పారవేసి, హార్మోనియం, తబలాలకోసం 
ఎగబడ్డారు. రంగు బనియనులకు, సిల్కు మేజోళ్లకు గిరాకీ ఎక్కువైపోయింది. ఈ 
సరంజామా, ఈ హంగామా కొత్త రంగస్థలం కాదని, ఇది నాటకం కాదని ఆ 





సాహితీ వైజయంతి 


రోజులలో గుర్తించిన మహామహుడోొక్కడే ఆయన - మహాకవి శ్రీ గురజాడ అప్పారావు 
పంతులు. 

నడచినదారి సరైనది కాకపోయినా, 1880లో ప్రారంభమైన నూతన 
రంగస్థలోద్యమం, నూతన నాటకోద్యమం ఎవరో కొందరు వ్యక్తులకు 
సంబంధించినట్టిది కాదు, అది మన జాతిని జాతినే కదిలించింది. ఇందువల్లనే శ్రీ 
కందుకూరి వీరేశలింగం, శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం, శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి 
శ్రీ ధర్మవరం కృష్ణమాచార్యులు, శ్రీ కోలాచలం శ్రీనివాసరావు, శ్రీ తిరుపతి 
వేంకటకవులు, శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు, శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్రి, 
శ్రీ కాళ్లకూరి నారాయణరావు మొదలైన సుప్రసిద్దులందరు నాటక రచన విషయమై 
(శ్రద్ధవహించారు; లేదా, నాటక రచన ద్వారా ప్రసిద్దులైనారు. ఇంతేకాదు. 1880లో 
ప్రారంభమైంది ఒక మహోద్యమం కనుకనే శ్రీ కొండా వెంకటప్పయ్య, శ్రీ కోపల్లె 
హనుమంతరావు, శ్రీ టంగుటూరి ప్రకాశం, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు, శ్రీ 
ముట్నూరి కృష్ణారావు, శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన ప్రతిభావంతులందరు 
తమ యౌవనదళలో రంగు పూసుకుని, రంగస్థల మెక్కడం జరిగింది. ఒక జాతిని 
జాతినే కదిలించివేసిన ఈ మహోద్యమం సక్రమమైన మార్గాన్నే నడిస్తే ఏనాడో 
తెలుగు నాటకానికి ప్రపంచ నాటక వాజ్మయంలో స్థానం లభించి వుండేదేమో! 
“ప్రపంచ నాటక వాజ్మయంలో తెలుగు నాటకానికి స్థానం” అంటె, ఇదేమీ పోరాని 
ఆశకు పోవడం కాదు. ఐర్లెండు మన తెలుగుదేశంకంటె పెద్దదా? నార్వే పెద్దదా? 
ఈ రెండు దేశాలలోను మన వీధి నాటకాలకు మించిన నాటకాలు 1880వ 
సంవత్సరానికి పూర్వం లేవు. అయినా, ఈ రెండు దేశాల నాటకాలకు ఈనాడు 
ప్రపంచ నాటక వాజ్మయంలో స్థానం వున్నది. ఈ దేశాలలోవలె మన తెలుగు 
దేశంలో కూడా నడవవలసిన పంథాలో నాటకోద్యమం నడిచివుంటే, మన తెలుగు 
నాటకాలకు కూడా ఐరిష్‌ నార్వీజియన్‌ నాటకాలకు లభించిన స్థానమే లభించడానికి 
అభ్యంతరం ఏమి వుండేది? 


366 


1893లో, ప్రభవించిన వెంటనే మన నాటకోద్యమం వక్రమార్గాన పడిపోవడానికి 
కారణం ఒక జాతి సంస్కృతికి, దాని సంప్రదాయాలకు, దాని ఆర్థిక, సాంఘిక 
రాజకీయాది వ్యవస్థలకు, ఏదైనా ఒక సమయానికి ఆ వ్యవస్థలు పొందిన 
పరిణామాలకు, అప్పటికి ఇతర సాహిత్య విభాగాలు వచ్చిన స్థాయికి, క్లుప్తంగా 
చెప్పాలంటే, ఒక జాతి జీవిత క్రమానికి దాని రంగస్థల స్వరూపం, దాని నాటక 
స్వరూపం కట్టుబడి వుంటాయని గుర్తించకపోవడమే. దీన్ని గుర్తించగలిగిన ఒక్క 
మహాకవి - శ్రీ గురజాడ అపాపరావు- ఒక మహానాటకాన్ని - కన్యాశుల్కం - 
వ్రాయనే వ్రాశాడు. అయితే, ఆయన ప్రతిభ సంపూర్ణ వికాస్తి పొందడానికి తగు 
వాతావరణం లేకపోయింది. అందువల్లనే ఆయన ఒక్క నాటకంతోనే సరిపుచ్చాడు. 
ఆ నాటకం కూడా - పదే పదే ప్రయోగం ద్వారా లోపాలను సవరించుకొనడానికి 
వీలు లేకపోయినందున - కొంతవరకు నిర్మాణ సౌష్టవం కొరవడినదై పోయింది. 

కొత్త రంగస్థలం లేనిదే కొత్త నాటకం లేదని నేను అనడమే కాదు. ప్రపంచ 
రంగస్థల చరిత్రకారుడు, ప్రపంచ నాటక చరిత్రకారుడు ప్రొఫెసర్‌ అలర్‌డైన్‌ 
నికాల్‌ కూడా ఇదే మాట అంటున్నాడు. “వరల్డ్‌ డ్రామా అనే మహోదద్దంథంలో 
ఆయన ఈ విషయమై చెప్పిన మాటలివి... 

“అన్ని కాలాలకు ఒకే విధమైన నాటక సంభాషణ సరిపడనట్టే, అన్ని కాలాలు 
ఒకే విధమైన రంగస్థలంతో సంతృప్తిపడలేవు. దాదాపు అన్ని సందర్భాలలోనూ 
ఏదో ఒక కొత్త రంగస్థలం నిర్మాణం తర్వాతే, లేదా నటులకు [ప్రేక్షకులకు ఏదో 
ఒక కొత్త సంబంధం కూర్చబడిన తర్వాతే మహా నాటకకర్తలు తలయెత్తి నారనడం 
కూడా గమనార్హమైన విషయమే. గ్రీకులకు సంబంధించినంత వరకు డయొనిసస్‌ 
రంగస్థలం వారి అభిరుచులకు, వారి అవసరాలకు నరిగా తగిపోయినట్టిది. ఈ 
రంగస్థల రినైజాన్స్‌ యుగధర్మానికి ఉపయుక్తమయ్యేది కాదు. గ్రీకు రంగస్థలం 
ద్వారాగాని, ఎలిజబెతన్‌ రంగస్థలం ద్వారాగాని, ఇబ్బెన్‌ తన మహానాటకాలను 
లోకానికి ప్రసాదించగలిగి వుండేవాడు కాదు. ఇందువల్ల ఏడైనా ఒక జాతిలో 


సాహితీ వైజయంతి 


నాటకరచనా (ప్రతిభ పూర్తి వికాస్తిని పొందుతుంటే అది తన అవసరాలకు సరిపడిన, 
అంతవరకు పూర్తిగా వినియోగంలోకి రాని, ఒక కొత్త రంగన్భలాన్ని 
కల్పించుకొనగలిగిందని మనం సర్వసాధారణంగా తీర్మానించుకోవచ్చు. ఇట్టి తీర్మానం 
దాదాపు ప్రతిసారి సమంజస మైనదే కాగలదు కూడా”. 

నా మాటలను మీరు పాటించినా, పాటించకపోయినా, ప్రొఫెసర్‌ అలర్‌డైన్‌ 
నికాల్‌ మాటలకైనా విలువనివ్వాలి. విలువనిచ్చి, అ మన జీవితక్రమంలో 
అవినాభావ సంబంధంగల రంగస్థలాన్ని నిర్మించుకొన లేకపోయినందుననే కొత్త 
నాటకాలకై, మహానాటకాలకై, మనం చేస్తున్న కృషి నేల విడిచి సాము 
అయిపోతున్నదని గుర్తించాలి. 

“1880 నుంచి ఈనాటివరకు మనకు కొత్త రంగస్టలమే ఏర్పడ లేదంటే, ఈ 
మధ్యకాలంలో ఎన్ని నాటకాలురాలేదు? ఎన్ని రక్తికట్టలేదు? ఇదంతా ఎలా 
సాధ్యపడింది?” అని ప్రశ్నించగలవారికి ఒక్కటే నామనవి. మహానాటకం, బొత్తిగా 
అసమర్భలైనవారి చేతిలో పడితే తప్ప, తప్పక రక్తికడుతుంది. అయితే రక్తికట్టే ప్రతి 
నాటకం మహానాటకం కాదు. ఇంతే అయితే, ప్రపంచ మొత్తం మీద 
మహానాటకకర్తలు ఏ పాతికమందో కావడం దేనికి? కొన్ని వందలమందే - 
కాదు, వేలమందే - అయ్యేవారు. 

మన నాటకాలలో చాలా రక్తికట్టినవంటే, అది చాలావరకు నటుల 
పసవల్లనేకాని, నాటకాల పసవల్ల కాదు. నిజానికి పసతక్కువ నాటకాలే సమర్థుడైన 
నటునికి అతని (ప్రతిభా వికాసానికీ, ప్రాగల్బ ప్రదర్శనకు ఎక్కువ అవకాశాలిస్తాయి. 
ఈ మాట నేనంటే, ఇది మీకు విడ్డూరంగా తోచవచ్చు. ప్రపంచ ప్రసిద్ధ నటశేఖరులలో 
ఒకడైన స్టానిస్లావస్కీ - ఈయన మాస్కో ఆర్ట్‌ థియేటర్‌ సంస్థాపకులిద్దరిలో వొకడు 
- ఇదే మాట అన్నాడు. “మహానటుడే మెలోడ్రామాను జయప్రదం చెయ్యగలడు. 
సామాన్య నటుడు మెలోడ్రామాలో నెగ్గుకురాలేడు. దానిలో లేని ఎత్తులను, లోతులను 
మెలోడ్రామాలో నటుడైనవాడు ఊహాకల్పనచేసి చూపించాలి; దానిలోని పాత్రలకు 


368 


లేని జిగిని, పసను అతడే యివ్వాలి. ఇది సామాన్య నటులకు దుస్తరం.” స్టానిస్తావస్కీ 
సర్టిఫికెట్‌ తర్వాత ఈ విషయమై మరి వాదించవలసిన పనిలేదు కనుక, మరో 
విషయానికి వెడతాను. గడచిన డెబ్బై సంవత్సరాలలో తెలుగులో వచ్చిన నాటకాలలో 
చాలాభాగం మెలోడ్రామాల్వే ఇవి రక్తి కట్టింది మన మహానటుల ప్రతిభా 
విశేషాలవల్లనే. శ్రీ ఈమని లక్షణస్వామి, శ్రీ హరిప్రసాదరావు, శ్రీ బళ్ళారి రాఘవ, 
శ్రీ యడవల్లి సూర్యనారాయణ, శ్రీ వెదురుమూడి శేషగిరిరావు, శ్రీ అల్లూరి 
రామచంద్రారెడ్డి, శ్రీ ముంజులూరి కృష్ణారావు, శ్రీ దొరస్వామి, శ్రీ పిల్లలమర్రి 
సుందరరామయ్య, శ్రీ డి.వి. సుబ్బారావు, డాక్టర్‌ జి.వి. సుబ్బారావు, శ్రీ ఉప్పులూరి 
సంజీవరావు, శ్రీ పారుపల్లి సుబ్బారావు, శ్రీ స్థానం నరసింహారావు, శ్రీ మాధవపెద్ది 
వెంకట్రామయ్య - ఇట్టి మహానటులెందరో పోయిన డెబ్బె సంవత్సరాలలో మన 
తెలుగుదేశంలో తలయెతారు. 

ఈ మహానటులకు తగు మహానాటకాలను కూర్చడమే తటస్తిస్టే, నటనా కౌశలానికి 
(ప్రతిభకు ఇప్పటికే ఇండియాలో పేరొందిన మన ఆంధ్ర నాటకరంగం ప్రపంచ 
ప్రఖ్యాతికే వచ్చివుండేది కాదా? 

ఇదివరలో మనకు అవసరాలకు, అభిరుచులకు తగు ఒక కొత్త నాటకరంగం 
లేదంటే, ఇప్పుడు అసలు ఏ రంగస్థలమూ లేదు. ఇప్పటి పరిస్థితులను సమీక్ష 
చేయడం (ప్రారంభిస్తే, ఇంతలో తెమలడం జరగదు. అందువల్ల మరి మూడు 
ముక్కలతో ముగిస్తాను. 

ఆంధ్ర నాటక కళోద్ధరణ జరగాలంటే. ఇందుకు ఆంధ్ర రంగస్థల నిర్మాణం 
జరగాలి. ఇందుకు వెంటనే జరపవలసిన చర్యలు రెండు. మొదటిది - ఆంధ్ర 
నాటక పరిణామాలన్నింటిని సమగ్రంగా సమీక్ష చేయగల ఆంధ్ర నాటక చరిత్రను 
వ్రాయించడం. ఇట్టి చరిత్ర ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుపుతుంది. దీన్నిబట్టి 
ముందుకు మనం ఎలా సాగాలో కొంతవరకైనా అర్థమౌతుంది. పోతే, రెండవ 





లాాాాసాహొతీ వైజయంతి 


చర్య ఎక్కడో ఒకచోట ఒక నాటకశాలను నిర్మించడం, ఎక్కడో ఒకచోట అనడం 
దేనికి; బెజవాడలో శంకుస్థాపన చేసి, అంతటితో విడిచివచ్చిన రాఘవ 
కళామందిరాన్ని పూర్తిచేయించవచ్చు. శంకుస్థాపనల నిర్మాణంతోనే ఆంధ్రరంగస్థల 
సృష్టి జరగదు గాని, సరైన దారిలో ఒక అడుగు ముందుకు వేయడానికి అది 
ఊతమిస్తుంది. 


| 





అతుప్నట్లై కళలు 
లేక అరువది నాల్లు విద్యలు 


శీ రంచాగ్నుం అదినారాయఖ శొస్త్రి 


“ధర్మార్థ కామమోక్షేషు వైచక్షణ్యం కళాసుచీ” - అను అగ్ని పురాణ వచనము 
కావ్యసంసేవనము వలన గల్లెడి ఫలములలో కళా వైచక్షణ్య మును గూడ ప్రధానమని 
పేర్మొనుచున్నది. కళావిజ్ఞానమును వెలయింప జాలని గ్రంథము మెడకంటగట్టుకొన్న 
పెద్ద శిలా బంధమనియును ఒక జైన కవి పేర్కొనియున్నాడు. మొత్తముపైని 
కళాప్రాచుర్యార్థము చెప్పిన అర్ధవాదములుగా వీనిని గ్రహింతమనినను శైవాగమములు 
పాశురములు కామసూత్రములు మున్నగువానియందు సైతము కళావిజ్ఞానమునకు 
మహత్తరములగు ఫలములను ప్రతిపాదించి యుండుటయేగాక - వీరు వారను 
భేదములేక మానవులై పుట్టిన ప్రతివారును కళారహస్యముల నెజింగి యుండవలయు 
ననియును బోధింపబడియున్నవి. మల్లినాథసూరి మొదలగు ప్రాచీనాంధ్ర పండితు 
లెల్లరును కళావైచక్షణ్యమును ఆర్జించియుండుట చేతనే సర్వతం(త్ర స్వతం[త్రాది 
బిరుదములను పొందగల్లినారు. కాని ఆర్యజనులచేత నింతటి యుత్తమోత్తములుగా 
పరిగణింపబడిన యీ కళలను గుతించి నాయెజింగిన విషయములను కొన్నింటిని, 
ఒకటి రెండు వ్యాసములలో వివరింపదలచితిని. ప్రకృత మా వ్యాసమున కళాస్వరూప 
సంఖ్యాన మనుపేరుతో అతి సంగ్రహరీతిని కళలెన్నియో, వాటి స్వరూప మెట్టిదో 
విచారింపబడును. 


లాటా 





——————సాఫోతీ వైజయంతి 
1. కళాస్వరూప సంఖ్యానము; 
కల్యత ఇతి కళాయని కొందజు పండితులును, కలయతీతి కళాయని మరికొందజు 
పండితులును కళాశబ్దమునకు వ్యుత్పత్తులను నిర్ణేశించియున్నారు. మొదటి వ్యుత్పత్తి 
క్షీరస్వామి ప్రభృతులు సెప్పినది. రెండవది తంత్రకర్తలు నిర్దేశించినది. రెండు విధములగు 
వ్యుత్చత్తులును, కల శబ్ద సంఖ్యానయోః అను ధాత్వర్ధము పైననే ఆధారపడినవి. ఈ 
రెండును గాక కలయతి లోకజ్ఞతాం గమయతీతి కళా అని మజొక వ్యుత్పత్తి కూడ 
నున్నది. ఇయ్యది వాత్స్యాయనాది కామశాస్త్ర ప్రవక్తలు రూపించినది. సావధానముగ 
పరికించినచో ఇది కళారహస్యములను వెల్లడించునదిగానున్నది. కళ ఏదియైనను సరియే 
ఎట్టిదైనను సరియే, అందు లోకజ్జతను సేకూర్చజాలు విశేషము లుండవలయును. 
అట్టి విశేష మున్ననే అయ్యది కళ యనదగి యుండును. 


కళలు మొత్తముమీద అరువదినాల్గు అను నిద్దాంతవు బవాుత్ర 
ప్రచారముగాంచినది. కాని సంఖ్యాపరిగణనమునందు మాత్రము అభిప్రాయభేదము 
లేకపోలేదు. అయినను ఆగమములందును తంత్రములందును లెక్కింపబడినరీతి 
కొంచెమించుమించుగ కామ సూత్రము లందు పేర్కొనబడిన విన్యానరీతితో 
సరిపోవుచున్నది. కనుక ప్రస్తుత మిచ్చట కళాస్వరూప సంఖ్యానమునందు వాత్స్యాయనుని 
కామ సూత్రములనే ఆధారముగా గొనుచున్నాము. 


వాత్స్యాయనుని కామునూ(త్రములందు సాదారణాది కరణమును 
ప్రథమాధికరణమునందు విన్యాసముద్దేశ ప్రకరణమునందు ఈ క్రిందివి చతుష్షష్టి 
కళలుగా పేర్కొనబడి యున్నవి. కామసూత్రములందు కేవలము ఈ అరువది నాల్గు 
కళలనేగాక మరి అరువది నాలుగు కళలు పేర్మొనబడి యున్నవి. కాని అయ్యవి పాంచాల 
చతుష్షష్టి యను పేర సంప్రయో గాంగములుగా (గహింపబడుచున్నవి. కాని లోకజ్ఞతను 
చేకూర్చునట్టి ప్రధానకళలు ఇవియే. గనుక వానిని వివరించుచున్నాము. 

వాత్స్యాయనుడు పేర్కొన్న చతుష్పష్టి కళలు. 1 గీతము, 2. వాద్యము, 8. నృత్యము, 
£&. ఆలేఖ్యము, ర్‌ విశేషకచ్చేద్యము, 6. తండులకుసుమ బలివికారములు, 7. 
పుష్పాస్తరణము, 8. దశనవసనాంగరాగము, 9. మణిభూమికాకర్మ 10.శయనరచనము, 


372. 


శ్రీ రంచొగ్నుం అదీనారాయఖ శాస్త 


11. ఉదకవాద్యము, 12. ఉదకాఘాతము, 13. చిత్రయోగములు, 14. మాల్యగ్రధన 
వికల్పములు, 15. శేఖరకాపీడక యోజనము, 16. నేపథ్య ప్రయోగములు, 17. 
కర్ణప(త్రభంగములు, 18. గంధయుక్తి, 19. భూషణ యోజనములు, 20. 
ఐంద్రజాలములు, 21. కౌచుమార యోగములు, 22. హస్తలాఘవము, 2౨. 
విచిత్రశాకమాషభక్ష్య వికారక్రియ, 24. పానక రసరాగాసవ యోజనము, 25. 
సూచీవాస కర్మలు, 26. సూత్రక్రీడలు, 27. వీణాడమరుక వాద్యములు, 28. 
ప్రహెళికలు, 29. ప్రతిమాలలు, 30. దుర్వాచక యోగములు, 31. పుస్తక వాచనము, 
32. నాటకాఖ్యాయికా దర్శనము, 33. కావ్యసమస్యాపూరణములు, 34. పట్టికావాసవేత్ర 
వికల్పములు 35. తక్షకర్మలు, ౩6 తక్షణకళ, 37. వాస్తువిద్య, 88. రూష్యరత్న పరీక్ష 
39. ధాతువాదము, 40. మణి రాగాకరజ్ఞానము, 41. వృక్షాయుర్వేదయోగములు, 
42. మేషకుక్కుటలావక యుద్ధవిధులు, 48. శుకసారికా ప్రలాపనము, 44. ఉత్సాదన 
సంవావాన కేశ మర్దన కౌశలము, 45. అక్షరముష్టికా కథనము, 46. మ్లేచ్చిత 
వికల్పములు, 47. దేశభాషా విజ్ఞానము, 48. పుష్పశకటిక, 49. నిమిత్తజ్ఞానము, 
50. యంత్రమాతృక, 51. భారణమాతృక, 52. సంపాఠ్యము, 53. మానసకావ్యక్రియ, 
54. అభిదానకోశము, 55. ఛందోజ్ఞానము, 56. క్రియాకల్పము, 57. 
చలితకయోగములు, 58. వస్త్రగోపనములు, 59. ద్యూతవిశేషములు, 60. ఆకర్షక్రీడ, 
61. బాలక్రీడనకములు, 62. వైనయికీ విద్యాజ్ఞానము, 68. వైజయికీ విద్యాజ్ఞానము, 
64. వ్యాయామికీ విద్యాజ్ఞానము అని ఈ కళల స్వరూప సంఖ్యానము సూక్ష్మముగా నీ 
క్రింద చేయబడుచున్నది. 


గీతము, వాద్యము, నృత్యము, ఆలేఖ్యమునను నీ నాలుగు కళలును (ప్రత్యేకముగా 
ఆయా శాస్త్రములలో (అనగా క్రమముగా గీతము సంగీత శాస్త్రమునందు, వాద్యము 
నృత్యము అనునవి భరత శాస్ర్రమునందు, ఆలేఖ్యము చిత్రకళాశాస్త్రమునందును 
విస్తరించి చెప్పబడియున్నవి. అయ్యవి ఇచ్చట వివరించుట చాల దుర్హటము. అయినను 
సంగ్రహము గా స్వరూప ప్రదర్శనము రూపింపబడుచున్నది. 


1. గానము: గానము చేయునది గనుక గీతము. దీనినే సంగీతమనియు నందురు. 


లాలా 





లాాాాాాాాోాసాహితీ వైజయంతి 
సంగీతము సాధారణముగ స్వరగత మనియును పరగతమనియు లయగతమనియును 
చిత్తప్రణిధానగత మనియును నాలుగు విధములుగా నుండును. స్వరమేళమున గానము 
చేయబడునది స్వరగనము లేక స్వరగతము అనబడును. కేవలము లయయొక్క గమనికను 
మాత్రమే ఆధారముగా గొని గానము చేయబడునది లయగము లేక లయగతము 
అనబడును. గానమునందే చిత్తము నాయత్తముచేసి ఏకా[గగతచె లోలోన గానము 
చేయబడునది, అవధానగము లేక అవధానగతము అనబడుచున్నది. 


2. వాద్యము: వాయింపబడుచున్నది. గనుక వాద్యము నాబడును. వాద్యము కూడ 
గీతమువలెనే నాలుగు విధములు. ఘనము అని వితతము అని తతము అని సుషితరము 
అని. కంచుతాళములు మున్నగు వాటితో వాయింపబడునట్టి వాద్యము ఘన వాద్యము, 
మద్దెల మొదలగు వానితో వాయింపబడునట్టిది వితతము అనబడును. వీణలు తంబురలు 
మొదలుగువాని చేత వాయింవబడునట్టిది తతము అనబడును. పిల్లనగ్రోవి 
మొదలగువానితో వాయింపబడునట్టిది సుషిరమనబడును. వీనినే మరికొందరు క్రమముగా 
ఘనవాదమ్యు, అనద్ధకవాద్యము, తతవాద్యము, సుషిర వాద్యము అను పేరులతో 
పేర్కొందురు. మరికొందరీ నాలుగు పేరులును తౌర్య(త్రికమునకు (అనగా 
గీతన్ఫత్యవాదిత్రములకు) సాధారణ నామము లని అందురు. 


8. నాట్యము: నాట్యము చేయబడునట్టిది గనుక నృత్యమనబడును. 
అంగవోరము(అవయువములను నశా(న్రీయముగత్రివుట), అభినయము 
(వాచికాభినయము, ఆహార్యాభినయము, సాత్వికాభఖినయము మున్నగు నవి) భావము, 
విభావము, అనుభావము తదనురూపములగు రసములు ఈ అవయవములన్నియు 
గలసి (ప్రవర్తిల్లునది నృత్యమనబడును. ఈ నృత్యము సాధారణముగ నాట్యమనియును 
అనాట్యమనియు ద్వివిధముగా చెప్పబడును. స్వర్గమర్య్య పాతాళ లోకవాసులలో నెవ్వరి 
యొక్క వాచికాదులు అనుకరింవబడినను అయ్యది నాట్యమనబడును. అనగా 
స్వర్ణమర్యపాతాళ వాసుల ననుకరించి నది నాట్యమని భావము. ఏ తద్భిన్న మైనది 
(అనగా కేవలము నర్తకునలకును మాత్రమే ఆ(శయించి యుండునట్టిది) అ 
నాట్యమనబడును. అయిన శాస్త్రాంతరములందు నృత్యము వేరుగను నాట్యము వేరుగను 


శ్రీ రంచాగ్నుం ఆదినారాయణ శొ్తి 


పేర్కొనుట నృత్య బేధజ్ఞాపనార్థమే యనియు నెజుంగునది. 


4. ఆలేఖ్యము: జీవకళ లుట్టిపడునట్టులుగా పదార్ధ స్వరూప స్వభావాదులందు 
లిఖింపబడును గనుక ఆలేఖ్య మనబడుచున్నది. ఆలేఖ్యమునకే చిత్రకళ యనునది 
పర్యాయపదము. చిత్రవిద్య ఆరంగములు కలది అనగా ఆరుఖేదముల నుండునది 
యని అర్ధము. రూపభేదములు, (ప్రమాణములు, భావయోజనము, లావణ్యయోజనము, 
సాదృశ్యము, వర్షరచనము, భంగ ప్రదర్శనము అను నీ ఆరును చిత్ర, విద్యాంగములు. 
గీతము వాద్యము నృత్యము ఆలేఖ్యము అను నీ నాలుగు కళలును పరుల యనురాగము 
నార్జించుటకును తనకు తాను వినోదించుటకును సాథనములైనవి. కావున నీ కళలు 
(ప్రతివారికి నత్యంతము నావశ్యకము లగుచున్నవి. 


5. విశేషకచ్చేద్యము: ముఖకాంతి విశేషింపజేయునది గనుక విశేషకము అనగా 
మొగమునందు పెట్టుకొనెడు తిలకము లేక బొట్టు. ఇయ్యది భుజపత్రపు ఆకులు మున్నగు 
వానిని గత్తిరించి అనేక విధములుగా రచింపబడుచుండును. (అనగా భుజపత్రపు 
ఆకులు మున్నగువానిని వివిధాకారములు వచ్చునట్లు కత్తిరించి ముఖమునందు అనేక 
విధముల నతికించు చుందురని భావము. విశేషకము యొక్క ఆకృతులు వచ్చునట్లు 
ఛేదింవబడునది (అనగా కత్తిరింవబడునది లేక గిల్లబడునది) గనుక 
విశేషకచ్చేద్యమనబడును. వివషకచ్చద్యముకూడా అర్థాత్తుపత్రచ్చేద్యమె కనుక ఇచ్చట 
పతచ్రేద్యమేను అనియే చెప్పవలసి యుండెను. అయినను విశేషకములని పేర్మొనుట 
ఆదరమును గలిగించుట కని ఎజుంగునది. ఇవి (స్త్రీలకు చాల ప్రియములైనవి. 


6. తండుల కుసుమ బలివికారములు: ఇయ్యది ఆరవ కళ. తండులములనగా 
బియ్యపు గింజలు. కుసుమములనగా వూవులు బియ్యముతోటి, వూవులతోటి 
భరాతనంతృవ్వ్యర్ణమై పెట్టెడి (ముగ్గులు మున్నగు విధానములు తండుల 
కుసుమబలివికారములు. నూకలు గాకుండ, పొడిపొడిగాకుండ నుండెడి బియ్యపు 
గింజలు అనేక వర్ణములు గల వానినిగా ఏరితెచ్చి వానితో సరస్వతీ భవనమునందు 
(అనగా పూజాగృహమునందు) కాని కామదేవభవనమునందు (అనగా వడక 


లాలా టా 


"సాఫ్‌ 


టింటియందు) గాని చలువరాళ్ళు మున్నగు శిలాఫలకములు తాపడము చేసిన 
కట్టడములందుగాని రచించు రంగవల్లికలును, ఇట్లే వివిధ వర్ణములుగల పూవుల 
నేరితెచ్చి వానితో శివలింగము, సీతారాములు మున్నగు దేవతల ఆకృతులు వచ్చునట్లుగా 
తీర్చెడి రంగవల్లికలును తండుల బలివికారములలోనే చేరును. ఇట్లే మాలికలుగా 
కూర్చుట గూడా మాల్యగ్రథనమునందే అంతర్భూతమైనది. కాని మాల్యగ్రథనము నకును 
బలివికారములకును కొంచెమంతర్భేదము కలదు. అయ్యది విలాసార్థము 
కూర్చుటయును, ఇయ్యది భక్తి విశేషముతో రంగవల్లిక దీర్చుటయును కనుక ప్రత్యేకముగ 
కళయని కూర్చబడినది. 


7. పుష్పాస్తరణము: పుష్పముల ఆస్తరణములను సిద్ధముచేయుట పుష్పాస్తరణము. 
నానొవిధములగు వర్ణములు గల పూవులను ఎరితెచ్చి సూదిమున్నగు వానితో (గుచ్చి 
చిత్ర చిత్రములగు ఆసనములు (పీఠములు) ఏర్పడునట్లు గ్రుచ్చుట పుష్పాస్తరణ కళలలో 
చేరినవి. వీనిని దేవపూజా గృహములండు భక్తిపారవశ్యమునకును, పడకటిండ్లయందు 
అనురాగాతి శయమునకును, విశ్రాంతి ప్రదేశములందు మనోరంజ కత్వమునకును 
మండపాదులయందు అలంకారమునకును రచించు చుందురు. వీటినే పుష్పకములని 
గొందరు పల్మెదరు. 


8. దశనవసనాంగరాగము: దశనము లనగా పండ్లు పసనము లనగా ధరించుకొను 
వస్త్రములు, అంగములనగా అవయవములు అనగా పెదవులు, గోళ్ళు, ముఖము మున్నగు 
శరీరాంతర్భాగము లగు అవయవములు. రాగశబ్దము ప్రత్యేకముగా సంబంధించును. 
కాగా దశనరాగము వసన రాగము అంగ రాగములను రూపము లేర్పడు చున్నవి. 
ఆకర్షకముగను మనోరంజకముగ నుండునట్లు తాము ధరించెడు వస్త్రములకు రంగులు 
అద్దించుట చాల ప్రాచీనమగు ఆచారము. ఇట్లే చూచిన మాత్రాననే ఎట్టివారినైనను 
ఆకర్షింపజాలునట్లు పండ్లకు దాశనమున్నగుదానిని వేసికొనుటయును, అవయవములకు 
చక్కని కాంతియును తేజస్సును కలుగునట్లు నలుగు పెట్టకొనుటయును కూడ 
ప్రాచీనములగు ఆచారములే. దశనరాగము, వసనరాగము, అంగరాగము చేసికొను 
విధానములను బోధించు కళకు దశనవసనాంగ రాగకళ యని మొత్తము 'పేరు. అయితే 


ఈ మూడు విధములైన రాగక్రియలయందును రంజనమే అనగా రంగు వేయుటయే 
376 


శ్రీ రంచాగ్నుం అదినారాయఖ శాస్త్రీ 


ప్రధాన కార్యము కనుక రంజనవిధియని చెప్పుటయే యుత్తమముగా నున్నది. అయినను 
దశనవననాంగరాగః - అని ఇట్లే (ప్రత్యేకముగా దశనాదుల గ్రహించుట 
ఆదరముగలిగించుట కని తెలియదగును. ఏలయందురా? విలాసి జనులకు దశనాది 
సంస్కారము చాల ప్రియతమమైన కార్యము కదా! 


9. మణి భళామికాకర్మ: మణులనగా రత్నములు, మరకతమణులు, 
పుష్యరాగమణులు, పద్మరాగమణులు, ముక్తామణులు, (ప్రవాళమణులు అను నీ అయిదు 
మణులలో (రత్నములలో గల భేదములు) వీటిని క్రమముగా పచ్చలు, పుష్యరాగాలు, 
పద్మరాగాలు, ముత్యాలు, పగడాలు అనియునందురు. మరకతములు పచ్చనివి, 
పుష్యరాగాలు తెల్లనివి, పద్మరాగాలు ఎజ్జనివి. ముత్యాలు తెల్లనివి. పగడాలు కావిరంగువి. 
ఈవిధములగు మణులను తాపడము చేసిన కట్టడములు మణిభూమికలు అని అందురు. 
(అనగా మణులతోగాని మాయమణులతోగాని తావడము చేసిన కట్టడములు. వీటికి 
సంస్కృతమున కుట్టిమములనియు పేరుగలదు.) మణిభూమికలు కట్టెడి పనిని నేర్చు 


కళ మణిభూమి కాకర్శకళ, మణిభూమికలలతో వేసవియందు శయనాసనకాదు లేర్పరచు 
కొందురు. 


10. శయనరచనము: శీతకాలము (చలికాలము) వర్షాకాలము (వానాకాలము) 
ఉష్టకాలము (వేసవి కాలము) మొదలగు కాలములను అనుసరించియును రాగవిరాగ 
మధ్యస్థాది దశాభేదములను అనుసరించియును ఆహార విహారములందు గల్లు పరిణామ 
భేదమును అనుసరించియు శయనీయములను (పడకలను) ఏర్పరచుకొనెడి కళకు 
శయనరచనము అని పేరు. ఇయ్యది వైద్యకాది శాస్త్రములలో విస్తరించి చెప్పబడినది. 


11. ఉదక వాద్యము: ఒక పాత్రమునందు నీరునుపోసి దానిపైని చేతులతో 
మద్దెలను వాయించునట్లు వాయించుట ఉదకవాద్య మనబడును. దీనినే జలతరంగమని 
కొందరు పల్ముదురు. కాని వాద్యమునందు అవలంబించెడి రీతినిబట్టి భేదిల్లుచున్నయది. 


12. ఉదకాఘాతము: హస్త యంత్రముల నుండి యొత్తబడిన యుదక ధారలతో 
కొట్టుట (అనగా చల్లులాడుట) ఉదకావూత మనబడును. ఈ రెండును 


ాాాాాంసాాాాా- 


ాాాాలాాాసాహొతీ వైజయంతి 
జలక్రీడయందంతర్భూతములై యున్నవి. అనగా తదవయవములని యర్థము. 


13. చితయోగము: అనేక విధములగు దౌర్భాగ్యకములు, ఇంద్రియ 
పతతీకరణములు మున్నగునవి యన్నియును చిత్రయోగములనబడును. ఈర్చ్యచేత 
పరాభిసంధానముకొజకై (అనగా ఇతరులను వంచించుట కొరకని భావము) ఇయ్యది 
అవలంబింవబడుచుండును. అట్టి చితయోగముల యొక్క వివరములు 
కొపనిషదికాధికరణమునందు చెప్పబడగలవు. అట్లయినచో నీ చిత్రయోగములు 
కౌచుమార యోగము లలో చేరినవే కావచ్చునని యందురేమో, కాని ఇయ్యవి కౌచుమార 
యోగములలో చేరినవి కానేకావు. ఆయన ఈ యోగముల పేర్శొననే లేదు. 


14. మాల్యగ్రథన వికల్పములు: శిరస్సునందు గాని దేహము నందుగాని 
ధరించునట్టి పూలదండలకు మాల్యములని పేరు. మాల్యము లను (గ్రథనము చేయుట 
గనుక మాల్యగ్రథనము. మాల్యగ్రథనము నందలి వికల్పములు గనుక మాల్యగ్రథన 
వికల్పములు. భోగార్ధములగు పూవులదండలలో గర్భకము, (ప్రభ్రష్టకము, లలామకము, 
ప్రాలంబము, వైకక్షకము, ఆపీడకము అను మున్నగు భేదములును, పూజార్ధములగు 
వానిలో ముందమాల, అక్షమాల, రుండమాల, మున్నగు భేదములు కలవు. ఇందులో 
వెనకవైపు జుట్టులో తురుముకొను వానిని గర్భకములనియును, ముందు వైపు కొండిసిగలో 
ముడుచుకొనువానిని లలామకము లనియును, మెడనుండి క్రిందికి దండవలె వ్రైలుచున్న 
వానిని ప్రాలంబక మనియును, లేక బుజులుంబమనియును, యజ్ఞోపవీతమువలె 
అడ్డముగా ధరింపబడుదానిని వైకక్షకమనియు, సిగకు చుట్టుకొనెడు వానిని 
ఆపీడకములని, శేఖరములని అందురు. ముండమాలా అక్షమాలాది భేదములు మంత్రశాస్త్ర 
ప్రసిద్ధములును సువిసృతము లగుట చేత ఉదాహరించుట లేదు. ఇట్ట మాల్యములను 
కూర్చుటలో నవలంబించెడి నేర్చులు మొత్తమున మాల్యగ్రథన వికల్పము లనబడును. 


15. శేఖర కాపీడయోజనము: శేఖరకము, ఆపీడకములను నీ రెండు శబ్దములును 
మొత్తముమీద శిరస్సునందు ధరించెడి పుష్ప మాలికలకు పేర్లు. శేఖరకములను, 
ఆపీడకములను యోజనము చేయునది శేఖరకాపీడయోజనము. ఇదియును పైన 
పేర్ళొన్న మాల్యగ్రథన వికల్పమునందు చేరినదే యైనను యోజనము (గథనమునందు 


378 


శ్రీ రంచాగ్నుం ఆదినారాయభ శాల్తీ 


ప్రత్యేకమగు కళయగుటచేత ఇట్లు వేరుగా చెప్పబడినది. శేఖరకము జుట్టుమోదను 
మాత్రమే అంటుకొని యుండునది. ఆపీడకము జుట్టును మండలాకారముగ 
కాష్టికాయోగమున రాజిల్లునట్టిది. ఒక్కరకపు పువ్వులు గ్రుచ్చుట గ్రథనము, అనేక 
విధములగు రంగులు గల పూవుల గుచ్చుట యోజనము, మొత్తముమోద వీనిని మరల 
పేర్మొనుట ఆదరార్ధము. 


16. నేవధ్య (వయోగములు: నేవధ్యము లనగా అలంకారములు. 
అలంకరించుకొనెడి విధానములును అందుగల కౌశలములును తెల్పునవియును నేపధ్య 
'ప్రయోగములే. ఆయా దేశ పరిస్థితుల ననుసరించియును ఆయా కాల పరిస్థితుల 
ననునరించియును వస్త్రములు మాల్యములు ఆభరణములు మొదలగువానితో 
శరీరమునకు ఒక విధమగు శోభ కలుగుటకై ఈ నేపధ్యములను అవలంబించెదరు. 


17. కర్ణపత్ర భంగములు: ఇవియును అలంకారార్థమైనవియే. దంతములు (అనగా 
ఏనుగు కొమ్ములు మున్నగునవి) శంఖములు మొదలగువానితో కర్ణాలంకారవిశేషములు 
రచింపబడి ధరించబడు చుండును. ఇవియే కర్ణపత్రభంగము లనబడును. 


18. గంధయుక్తి: గంథము అనగా పరిమళము. యుక్తి అనగా పరిమళవంతముగా 
చేయు నేర్పు. అర్జాత్తు అత్తరువులు పన్నీరులు మున్నగు రూపమున పరిమళ (ద్రవ్యములను 
చేయునట్టి కళకు గంధయుక్తి యనిపేరు. గంధయుక్తిని బోధించునట్టి శాస్త్రములు 
పూర్వమనేక ముండెడివి. కాని ప్రస్తుతమవి దుర్లభమైనవి. కాని కాళికా పురాణమునందలి 
28వ అధ్యాయము ఈ విషయమును విపులపరచు చున్నది. గంధము సాధారణము 
పదివిధములు. ఇష్టగంధము, అనిష్ట గంధము, మధుర గంధము, ఆమ్ల గంధము, 
కటు గంధము, నిర్దార గంధము, సంహతగంధము, స్పిద్ధ గంధము, రూక్ష గంధము, 
విశద గంధము అవి. కస్తూరి గోరోజనాదుల గంధము ఇష్టగంధము. శవాదుల గంధము 
అనిష్టగంధము. దీనినే దుర్భ్గంధమనియునందురు. పూవుల యందుండునది మధుర 
గంధము. ఇదియే మకరందము. ఆమ్లాత కాదులందుండునది ఆమ్లాతక గంధము, 
- మిరియములు శొంఠిమున్నగు వానియందుండునది కటుగంధము. ఇంగువ మొదలగు 





మాసాల! వైజయంతి 


వానియందుండునది నిర్హాగగంధము, అనేక పరిమళములలో కలిసి కల్మాదులందువలె 
పరిమళించునట్టిది సంహతగంధము. అప్పుడు కాచినందుచేత గుమగుమలాడు 
నెయ్యియందు మున్నగు వానియందుండునట్టిది స్నిగ్ధ గంధము. ఆవనూనెమున్నగు 
వానివలె గాటుగలది రూక్షగంధము. వరియన్నము మొదలగు వానియందలిది 
విశదగంధము. ఇవి గంధభేదములు. ఇంకను ఇట్టులు గంధములను సిద్ధముచేయు 
విధానములును అందు చాల గలవు. 


19. భూషణయోజనము: భూషణము లనగా సొమ్ములు. సొమ్ములు పెట్టుకొను 
తెజగులను చెప్పునట్టి కళ భూషణయోజనము. అనగా అలంకార యోగమని యర్థము. 
ఆ భూషణములు సంయోజ్యములు అసంయోజ్యములు అని ద్వివిధము. కంటెలు 
మున్నగునవి సంయోజ్యములు. ఇట్టి సంయోజ్యములతో మణిముకాదులను చేర్చుట 
సంయోజ్య యోజన మనబడును. మురుగులు కుండలములు మున్నగునవి అసంయోజ్య 
యోజనములు. ఈ రెండును నేవధ్యాంగ ములే గాని శరీరమునందలి 
భూషణయోజనమునకు చెరినవి మాత్రము కావట. 


20. ఐంద్రజాలములు: ఇంద్రము లనగా కన్నులు మొదలగు ఇంద్రియములు. 
ఇంద్రియములను జాలము చేయునట్టి (అనగా భమపెట్టు) యోగములు గనుక 
ఇంద్రజాలములు. ఇంద్రజాలములు చెప్పునట్టి కళలు గనుక ఐంద్రజాలములు. మరి 
కొందరు ఇంద్రుడనగా ఈశ్వరుడు! ఆయన చేయు జాలము (మాయ) లాంటి జాలమును 
చేయునవి గనుక ఐంద్రజాలములు అని అందురు. ఐంద్రజాలమును తెల్పునట్టి 
గ్రంథములు సంస్కృత భాషలో ఉడ్దీశతంత్రము జాలార్జవము ఇంద్రజాల సంగ్రహము 
మున్నగునవి చాల కలవు. మొత్తము మాద ఈ కళను తాంత్రికులు ఎక్కువగ వృద్ధిచేసిరి. 
ఐం(ద్రజాలముల వలన హఠాత్తుగా సైన్యములు దేవాలయములు మున్నగు 
నత్యద్భుతములను ప్రదర్శించుటచేత చూపరుల చిత్తములు విస్మయాబ్లీని తేలియాడును. 
దాన నహంభావ విస్మాపనము గల్గును. గనుక ఇవి అహంభావ విస్మాపనార్థములగు 
కళలు అట. 


21. కౌచుమారములు: కుచుమారుడు కన్పెట్టిన సుభగంకరణాది యోగములు 
58( 


శ్రీ రంచాగ్నుం ఆదినారాయఖ శాస్త 


కాచుమారము లనబడును. ఇయ్యవి ఉపాయాంతరా సిద్ధములగు వానిని సాధించునట్టి 
యోగములు. 


22. హస్తలాఘవము: సమస్త కార్యములందును కాలాతిక్రమణము (జాగు) 
కలుగకుండ నుండుట కవలంబించు చేతి చులకదనము హస్తలాఘవ మనబడును. 
ఇది క్రీడార్ధముగాని విస్మాపనార్ధముగాని పనికి వచ్చునట్టి కళ. 


23. విచిత్రశాక యూషభక్ష్య వికారక్రియాపానక రసరాగాసవ యోజనములు: 
మన ఆహారము నాల్గు విధములుగ నున్నది. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, పేయము 
అని. అందు భక్ష్యములు నమిలి తినదగిన వస్తువులు, గారెలు మున్నగునవి. భుజింపదగిన 
అన్నము, వ్యంజనము, (అనగా కూరలు మున్నగునవి) భోజ్యము. శాకములు' 
మున్నగునవి. వ్యంజనములలో చేరినట్టివి శాకములు పది విధములు 1. మూలములు 
(వేరులు దుంపలు), 2. పత్రములు (ఆకులు), 3. కరీరములు (కాడలు మున్నగునవి), 
4. అ(గ్రములు (కొనలు, 5. ఫలములు (పండ్లు), 6. కాండములు (కొమ్మలు), 7. 
('ప్రరూధకములు (మొక్కలు మొదలగునవి), 8. త్వక్కుబెరడు మున్నగునవి, 9. పుష్పములు 
(పూవులు మొదలగునవి, 10. కంటకములు (ముండ్లు) మున్నగునవి, అవి. ఇందు 
ముల్లంగి మున్నగు దుంపలు మూలశాకమున జేరినవి. తోటకూరలు మున్నగునవి 
పత్రశాకములు. కాయలు మున్నగునవి కరీరశాకములు. తుమ్మిదళములు చిగుళ్ళు 
ఆ(గ శాకములు. గుమ్మడి పండ్లు మున్నగునవి ఫలశాకములు. యవనాళములు 
మున్నగునవి కాండశాకములు. చిజ్టి మున్నగు మొక్కలు ప్రరూఢ శాకములు. దేవదారు 
చెక్క మున్నగునవి త్వక్భాకములు. అరటిపువ్వు మొదలగునవి పుష్పశాకములు. పనస 
మున్నగునవి కంటకశాకములు. ఇవి శాకములు. ఇక యూషములు. ఇవియును 
ద్వివిధము. అగ్ని నిష్పాద్యము (నిప్పుమోద పెట్టి కాచదగినది) తదితరము అని. అందులో 
అగ్ని నిష్పాద్య మగునది యూషము అనబడును. (అనగాకట్టు) ఇదియును ముద్దము, 
నిర్వ్యూహకృతము అని రెండు తెరగులు. ఖండ ఖాద్యాదులు భక్ష్య వరమున జేరును. 
విచిత్రములగు విధములతో శాకములు యూషములు భక్ష్యములు ఆ పానకములు 
మున్నగు వానిని జేయుకళ విచిత్రశాక యూషభక్ష్య వికారక్రియ పానకరన 


ాాాాాాపాహితీ వైజయంతి 

రాగాసవయోజనమనబడును. అనగ్ని నిష్పాద్యమగు పేయము కూడా ద్వివిధము. సంధాన 
కృతమని తదితరమని. ఇందు సంధానకృతము కూడ ద్రావితమని, అద్రావితమని 
ద్వివిధము. బెల్లము, చింతపండు, మున్నగు రసవర్గము నీటితో కలిపి పదునుచేసి 
ద్రవరూపమున సిద్ధము చేయునట్టిది ద్రావితము. దీనినే పానకమనియు నందురు. ఇక 
ద్రావకౌషధములతో తాళకము మోచా ఫలము మున్నగు వానిని చేర్చి సిద్ధము చేయునట్టిది 
అద్రావితము. దీనిని వైద్యపరిభాషలో రసము అని వాడుచుందురు. ఆసవ మనగామద్యము. 
ఆసవ శబ్ద్బముచేత నిట సంధానము సూచింప బడుచున్నది. ఆ ఆసవము కూడ మృదువుగా 
మధ్యమముగా తీక్షణముగా సంధానముగ యోజనము చేయుట వలన మృదుమధ్యతీక్షణ 
సంధాన రూపములు సిద్ధమగుచున్నవి. మరియును ఆసవము, మైరేయమని ఆసవమని, 
శీధువని ముత్తెరగులనున్నది. అందు పక్వములగు చెరుకు రసముతో సిద్ధము చేసినది 
శీధువనియును, అపక్వములగు చెరుకు రసములతో (అనగా పచ్చి రసముతో) సిద్ధము 
చేసినది ఆసవ మనియును, ఆరెపువ్వుబెల్లము ధాన్యామ్లము మొదలగువాని సమ్మేళనమున 
సిద్ధము చేసినది మైరేయమని చెప్పబడును. రాగశబ్ద మిచ్చట లేహ్యమును సూచించును. 
అట్లే అన్నాదులు కూడాను. రాగము లేవ్యామును (దవమును చూర్భమును 
నైలవణామ్లకటుస్వాదముగలదిదైై కొంచెమంత మధుర రనముగలదిదైై 
యొప్పుచుండును. ఈ నాలుగు విధములును ఆస్వాద్యకళయందంతర్భూతములుగా నెంచి 
శరీర స్థిత్యర్థమై ప్రపంచింపబడినవి, 


24. సూచీవానకర్మలు: సూచీయనగా సూది. సూదులతో నైన వస్తాది సంధానకర్మ 
అనగా గుడ్డ మొదలగు వానిని కుట్టెడు పని సూచీవాన మనబడును. సూచీవానము 
ముత్తెరుగులు. సీవనమని, ఊతనము అని, విరచనమని. చొక్కాలు టెవికెలు మున్నగు 
వానిని కుట్టెడు పని సీవన మనబడును. త్రుటతములు అగు (అనగా ముక్కలు ముక్కలుగా 
పగిలిపోయిన) గుడ్డముక్కలు ఆదుకుట, కూర్చుతీయుట ఊతన మనబడును. బొంతలు, 
ఆస్తరణములు మున్నగు వానిని కుట్టుట విరచన మనబడును. ఈ మూడింటిలో విరచనము 
సుప్రసిద్ధము. 


25. సూత్రక్రీడ: నాళికాసంచార నాళాదిసూత్రములను అన్యధాగా ప్రదర్శించుటయే 
సూత్రక్రీడయనబడును. నాళికలనగా గొట్టములు. నాళము లనగా ఆ గొట్టములోకి 


క 


382 


శ్రీ రంచొగ్నుం ఆదినారాయఖ శాస్తి 


దూర్చు దారములు. వాటిని బహిరంగముగ ్రెంపియును కాల్చియును ప్రదర్శించి 
మరల తెగకుండనుండునట్టుగను, కాలకుండ నున్నట్టులుగను ప్రదర్శించుట. ఇది 
కేవలము క్రీడార్థమగు కళ. 


26. వీణాడమరుకవాద్యములు: వీణ, డమరుకము, ఈ రెండు సుప్రసిద్ధమగు 
వాద్యములు. ఈ రెండును వాధిత్రమునం దంతర్ద్లతము లైనను ఇచ్చట తంత్రీ వాద్యమే 
(ప్రధానము. అందుగూడా వీణావాద్యమే. ఇక డమరుకవాద్య మావశ్యకము కొరకు 
దుర్విజ్లేయము గనుక డమరుకమును మోయించునప్పుడు అక్షరములు స్పష్టముగా 
ఉచ్చరింప బడుచున్నట్టు లుండును. ఇదియును నొక కళగ పేర్కొనబడినది. 


27. ప్రహేళిక: ఇవి కావ్యకళలలో చేరినవి. విచిత్రగతులు ప్రహేళనము చేయునవి 
(అభిప్రాయమును సూచించునవి గనుక ప్రహేళికలనబడును) ప్రహేళిక యొక్క 
లక్షణములిట్లు వివరింపబడినవి. 


వృక్తీక్ఞత మవ్యర్థం న్వడూపార్రస్పు గోవనాల్‌ 
యథ బావ్యోర నంబంధః కద్దుతో సా (బ్ర హేలికా 


పైకి ఏదో యొక అసంగతమగునర్ధము స్ఫురించునట్లు రచించి నిజమగు అర్ధమును 
దాచి బాహ్యార్థ సంబంధ ముండునట్లు చెప్పబడునట్టిది (ప్రహేళిక యనబడును అని. 
ఒక ఉదాహరణము. 


hy] s/1 
వజ్బుశ్రీతునావేళ్చా యోజనాతి నవీందీతవ 


(వనమునందు పుట్టినది వనమునందే (అనగా నీటియందే) వదలి పెట్టబడినది. 
వనమునందే ఎప్పుడును వసించుచున్నది. పణమునకు వచ్చునట్టిదే కాని వేశ్యమాత్రము 
కాదు. దీని నెవ్వడెజుంగునో వాడే పండితుడు. అని ప్రశ ఓడ అని ప్రత్యుత్తరము) 
ఈ ప్రహేళికలు క్రీడార్ధమును, వాదార్థమును ఉపయోగపడును. 


28. ప్రతిమాల: ఇదియే అన్యాక్షరి యని లోకమున ప్రసిద్ధి నొందినది. ఇదియును 





లాాాాంాంవాహాతీ వైజయంతి 


క్రీడార్థమును వాదార్థమును ్రవర్తిల్లుచుండును. ప్రతి శ్లోకమునకును చిట్టచివరను 
వచ్చునట్టి అక్షరమును అందుకొని ఆ అక్షరమును తాను జదువ దొరకొను శ్లోకమునకు 
మొదలవచ్చునట్లు చూచికొని ఒకరిమించ నొకరు చదువుట ప్రతిమాల. మాలయనగా 
వరుస. ఒక మాలకు బదులుగ జరుపు ప్రతివరుస గనుక ప్రతి మాలయని యర్థము. 
అన్యాక్షరియందు ఈ క్రమమే అవలంబింపబడు చుండును గనుక నదియును 
(ప్రతిమాలయనియే చెప్పబడుచుండును. 


29. దుర్వాచక యోగములు: శబ్దములనుబట్టి అర్ధములనుబట్టి అతి ప్రయాసచేత 
చదువ వీలగునట్టివి దుర్వాచకములు. దుర్వాచకము యొక్క ప్రయోగములు 
దుర్వాచకయోగములు. వీటిని వాదార్థమును విలాసార్థమును (ప్రవర్తింపజేయుచుందురు. 
ఉదాహరణము కావ్యాదర్శము నందలి దంషా(గ్రర్యా, అను శ్లోకము. ఆ శ్లోకమిది 


దంత్త్యాగర్థ్హ్రావాయా (దాల్‌క్షామంద్వాన్త 
స్టాముబ్భిక్షేవ భువదోచ్‌ కీద్తుత్వక్తుత్తాయవ్రాన్‌ 
నోప్పాత్సర్హాడ్చేతున/ 


ఆ శ్లోకమునకర్ధమిది - దంష్టఅనగాకోర, దంష్టాగ్రము అనగా మునికోర, 
దం్ష్రాగ్రర్వా = మునికోర యెక్క విభవముచేత, ప్రాక్‌ = పూర్వము, ద్రాల్‌ = శీఘ్రముగా, 
కాం = భూమిని, ఉచ్చిక్షేప = లేవనెత్తునో, దేవధ్భుట్‌క్షిత్‌ = అసురనాశకుడైనవాడును, 
బుత్విక్సుత్యః = బుత్విజులచేత స్తుతింపదగివాడును, సర్పాత్మేతుః = గరుడధ్వజుడును, 
ఆగు, సః = ఆ ఆదివరాహమూర్తి వః = మిమ్మలను, ఆవ్యాత్‌ = రక్షించుగాక అని. 

80. పుస్తక వాచనము: ఆయా కావ్యములలోగల భరతాది కావ్యగతులును 
శృంగారాది రసములును ఉట్టిపడునట్టులుగ సంప్రదాయ సిద్ధముగ (శావ్యముగ 
స్వరమధురముగ చదువుట పుస్తక వాచన మనబడును. ఇయ్యది (శోతలలో అనురాగము 
కలిగించుట కొరకు ఆత్మ వినోదము కొరకు ప్రవర్తింప చేయబడును. 


31. నాటకాఖ్యాయికాదర్భనము: నాటకములు సుప్రసిద్ధములే. ఆఖ్యాయికములు 
ఇప్పటి నవలలను పోలిన గద్య గ్రంథములు. గద్య పద్యాత్మికములగు కావ్యములందును 


అపకు నటులను 


శ్రీ రంచాగ్నుం అదినారాయఖ శొస్త 

నాటక ఫక్కియే చాలా విస్తరింపబడి యుండుటవలనను ఆఖ్యాయికలు గద్య ప్రధానము 
లగుటను, తత్పరి జ్ఞానము నాటకాఖ్యాయికాదర్శనమను పేర ప్రత్యేక కళగా పేర్కొన 
బడినది. కావ్యదర్శనము అని సామాన్యముగా పేర్మొనక కావ్య విశేషము లగు 
నాటకములను గైకొని నాటకాఖ్యాయికా దర్శనమని విశేషముగ పేర్కొనుట వాని పైగల 
ఆదరమును సూచించుటకు. నాటకమునందు పది భేదములు కలవు. అవి ఇయ్యవి. 
నాటకము, అంకము, వీధి, ప్రకరణము, ఈహామృగము, డిమము, బాణము, 
వ్యాయోగము, సమవకారము, ప్రహసనము అను నవి నాటక భేదములు. 


32. కావ్యసమస్యాపూరణము: సమసింపజేయబడునది గనుక సమస్య కావ్యమనగా 
శ్లోకము లేక పద్యము. కావ్యము యొక్క సమస్యలు (అనగా పాదములు) గనుక 
కావ్యసమ్యలు. ఒక పాదము నొసంగి పూర్తిగా దానిని పూరింపుడని (ప్రేక్షకులు 
అడిగినప్పుడు పూరించుటలు కావ్య సమస్యలు. ఇయ్యవి క్రీడార్థముగను వాదము 
కొరకును (ప్రవర్తిల్లుచుండును. సమన్య యొక్క న్వరూవము కావ్యాదర్శమున 
వర్ణింపబడినది. అందు “అశ్వాసంజనయతి రాజముఖ్యమధ్యే” అని సమస్య. ఇది 
మహాభారతోద్యోగ పర్వమునందు శ్రీకృష్ణుని రాయబార వృత్తాంతమును మనస్సులో 
నుంచుకొని పూరింపవలసినట్లు ఈయబడి నది. పూరకులు దౌత్యేన ద్విరదపురం - 
అని తక్కిన మూడు పాదము లను పూర్తిచేసినారు. ఆంధ్ర వాజ్మయమునందిట్టివి పెక్కులు 
కలవు. 


38. పట్టికావేత్రవానవికల్పములు: అల్లికకు ఉపయోగించునట్టి పేములు, వెదుళ్ళు 
మొదలగు నారగల బెత్తముల జాతిని వేత్రము లందురు. వేత్ర ఖందములతో 
మంచములుగను, ఆసనములు మున్నగు రూపము నను అల్లెడి ఆకృతులను పట్టికలని 
అందురు. మంచములు, ఆసనములు మొదలగువాని ఆకృతిని పట్టికలను నేయుటయును 
అందుగల పనితనములును పట్టికాపత్రవానవికల్పములు. ఇయ్యవి నువ్రసిద్ధము 
లయినవియే. 


34. తల్ముకర్మలు: వీటినే కొందరు కుందకర్మలనియును, కుట్టకర్మలనియును 
నందురు. ఇయ్యవి అవద్రవ్యముల నిమిత్తము ఉవయోగింవబడుచుండును. 





ఆాాాాలాంంాంావాాతీ వైజయంతి 
ఈయపద్రవ్యముల విషయము కామ శాస్త్రమునందు వివరింపబడును. 


35. తక్షణము: అనగా చెక్కడపు పని. ఇయ్యది కొయ్యలు మొదలగు వానిని 
చెక్కెడివారు చేయుపని. పరుండుటకు కూర్చుండుటకు ఇండ్లు కట్టుటకు మున్నగు 
వాని యందు నుపయోగించుచుందురు. 


86. వాస్తు విద్య: ఇది ఇండ్లు మొదలగు వానిని కట్టెడు విధానమును తెల్పునట్టి 
శాస్త్రము. శిల్ప శాస్తమునందలి అంతర్భాగము. ఈ శాస్త్రము విషయమున నిప్ప టీకిని 
అనేక గ్రంథములు ఉత్తమమైనవి కలవు. 


87. రూప్యరత్న పరీక్ష కజగి మొహరు వేసిన ద్రవ్యము రూప్యము అనబడును. 
అనగా సవరనులు, రూపాయలు, వరహాలు మున్నగునవి. వజములు మణులు 
ముత్తెములు మొదలగునవి రత్నములు. రూప్యములు రత్నములు అను వానిలోగల 
గుణదోషములు (మంచి చెడ్డలు) మూల్యా2 మూల్యములు మున్నగు వానిని 
ఏర్పరించునట్టి పరీక్షను తెల్పునట్టి విద్య రూప్యరత్న పరీక్ష యనబడును. ఇయ్యది 
వ్యవవోరాంగము కావున అరశా[స్తాదులందు (వత్యేకముగా విన్తరించి 
ఉదాహరింపబడియున్న యది. 


88. ధాతువాదము: ధరించునది గనుక ధాతువు. పర్వత ప్రదేశము లందు 
గనులనుండి పుట్టినట్టి లోహములకు ధాతువులని పేరు. బంగారము వెండి రాగి 
హరితాళము మణిసిల గైరికాదులు అంజనము కాసీసము సీసము ఇనుము హింగుళము 
గంధకము అభకము మున్నగునవి యన్నియు ధాతువర్ణమున చేరినవేయగును. ఈలాంటి 
లక్షణముల భూములందు, ఈలాంటి ధాతువర్దము అంతర్హర్భితమై యుండునని క్షేతముల 
యొక్క స్వరూప స్వభావవాదులను బట్టియును, మట్టిరాళ్ళు ఇసుక గులక రత్నములు 
మున్నగు వానిని బట్టియును ధాతువుల యొక్క పాతన శోధనమేళనాది జ్ఞానమును 
బోధించునట్టి కళకు ధాతువాదమని పేరు. ఈ కళకు చేరిన గ్రంథభాగములు ఏ 
కొలదియో వైద్యకాది విషయములందు గన్పట్టునేకాని ప్రత్యేక గ్రంథములు ఇప్పుడు 
లభించుట అరుదుగా నున్నది. ఇయ్యది ఉత్తమోత్తమ మగు కళ. 


39. మణిరాగాకరజ్ఞానము: స్ఫటికములు, కెంపులు మున్నగు మణులను 
$86 


"శీ రంఛాగ్నుం ఆదినారాయణ శాస్త 


రంజింపజేయునట్టి కళ, దీనివలన అర్ధమును భూషణ సంపదయును లభించును. 
పద్మరాగాది మణులు గల గనులను కన్పెట్టుట అర్జార్ధమే కదా! 


40. వృక్షాయుర్వేద యోగములు: ఈ కళ (ప్రస్తుతము మన దేశమున బొత్తుగ 
నంతరించినది. చిరకాలమున ఆయుష్యమును ఆరోగ్యమును వృద్ధిపరచు విధానములను 
బోధించునది ఆయుర్వేద మనబడును. వృక్షములకు సంబంధించిన ఆయుర్వేదము 
వృక్షా యుర్వేదము. వృక్షాయుర్వేదమునందలి యోగములు గనుక వృక్షా యుర్వేద 
యోగములు. వృక్షాయుర్వేదము నాలుగు భాగములుగ నున్నది. మొదటిది రోపణము. 
దీనియందు వృక్షములను ఉత్సాదనము చేయునట్టి విధానములుండును. రెండవది 
పౌష్టికము. ఇది ఉత్పాదిల్లజేసిన వృక్షములకు బలమును తేజమును కూర్చు 
విధానములను తెల్పును. మూడవది చికిత్సా విభాగము. దీనియందు వృక్షములకు 
సంబంధించెడి వ్యాధులను, వానిని వారింపదగు మార్గములను అందులకు వలయు 
చికిత్సలు వివరింపబడును. నాల్జవది చిత్రఖండము. దీనినే దోహదకాండమనియు 
నందురు. దీనియందు అ కాలములందు దోహదపు బలిమిని వృక్షములను చిత్ర 
విచిత్రముగా పుప్పింపజేయుట ఫలింపచేయుట మున్నగు విషయములు విస్తరింప 
బడును. ఇట్లే వృక్షాయుర్వేదము రోపణ పుష్టి చికిత్సా వైతముల నొప్పారుచుండును. 
ఈ వృక్షాయుర్వేద యోగములు గృహమునందలి ఉద్యానములను పెంచుకొనెడి నిమిత్తమై 
నాగరులకు పఠింపవలసి యున్నవి. 


41. మేషకుక్కుట లావక యుద్ధవిధులు: మేషములనగా పొట్టేళ్లు మున్నగునవి. 
కుక్కుటములు కోళ్ళు. లావకములనగా లావుక పిట్టలు. మేషములు కుక్కుటములు 
లావకములు వీని యుధద్ధవిధులను తెలువు కళలు వేష కుక్కుటలావక 
యుద్ధవిధులనబడును. (అనగా పొట్టెళ్ళ పందెములు, కోడి పందెములు, లావక 
పందెములు అని భావము) ఇది జీవద్యూత విధానమున జేరును. అనగా బ్రతికిన 
జంతువులతో చేయునట్టి జూదపు పనులలో చేరును. ఇట్టి జూదములందు ఉపస్థానాదు 
లగు చతురంగములతో యుద్ధముల నొనర్చుటలు క్రీడార్థమును వాదార్థమును నని 
ఎరుంగదగును. 


387. 





ఆాాంంంంంంసాహొతీ వైజయంతి 


42. శుకశారికా ప్రలాపనము: శుకములన చిలుకలు. చిలుకలు శారికలు 
(గోరువంక పిట్టలు) వీనిని మాట్లాడునట్లు చేయుకళ శుకశారికా ప్రలాపనము. శుకములు 
శారికలు మనుష్యభాషణములు నేర్పబడినవై చాటువాక్యములను పఠించుచుండును. 
నాయికా నాయకులు పరస్పరము చెప్పిపుచ్చుకొను సందేశములను గొంపోయి 
వినుచుండును. ఇది ప్రసిద్ధమైన విషయమే. 


43. ఉత్సాదనమునందు సంవాహనమునందు కేశమర్దనము నందు కౌశలము: 
ఇదియును ఒక కళయే. మర్దనము రెండు విధములు. పాదముల కొరకైనదొకటి. 
చేతుల కొరకైన దొకటి. అందులో పాదముల కొరకైన మర్దనము ఉత్సాదన మనబడును. 
చేతు లతో తలంటుట మున్నగునవి (అనగా అభ్యంగన క్రియలు) కేశమర్దన 
మనబడును. తక్కిన అవయవములకు జేయు మర్దనము సంవాహనము. 


44. అక్షరముష్టికా కథనము: కవిత్వముజెప్తు సమయములందు అక్షరములను 
పిడికిటియందువలె గోపనము జేయునట్టి కళ అక్షరముష్టిక యని పేరు. ఇది సాభాసయని, 
నిరాభానయని ద్వివిధము. ఇందు సాభాసయే అక్షరముద్ర యనబడును. ఇట్లు 
అక్షరముద్ర, రహస్యముల నుపనిమం(త్రించుటకును సంగ్రహముగ చెప్పి పంపుటకు 
మాత్రమే. ఆచార్య రవిదత్తుని చంద్రప్రభావిజయ కావ్యమున ఈ కళ విస్తరింపబడినది. 
ఆ ప్రకరణము చివజకు ఈ కళకు ఫలశ్రుతి ఇట్లున్నది - శ్లో! గహనప్రసన్న సర్వాం 
కతిపయ సూత్రామిమా మనంతముఖీం అనధీత్యాక్షరముద్రాం వాదసముద్రం పరిస్లవతే 
- అని అక్షరముద్రకు ప్రాచీన గ్రంథము నుండి యొక్క యుదాహరణము - 


జ్లో/ మేవ్భమి కనింకతువ్చధనుకుం భీమూధననాను ఈత 
నిధక ఆవ్యాఃి ఫొదైనై జ్లోఆశా భా ఆకామాపౌమాబైన - అని. 
ఈ శ్లోకమునందు మొదటి పాదమున మేషము మొదలగు ద్వాదశ రాసులును, 
ద్వితీయ భాగమున ఆ రాసులకు లగ్నము మొదలు కొనిగల మూర్తీ, ధన, సహజ, 


బాంధవ, సుత, శత్రు, కళత్ర, నిధన, ధర్మ, కర్మ ఆయవ్యయ స్తానములును తక్కిన 
రెండు మూడు పాదములలో ఫాల్గుణము మొదలుకొని మాననామములును 


388 


శ్రీ రంచాగ్నుం అదినారాయణఖ శాస్తి 
సూచింపబడినవి. 
సాభానకు ఆక్షరముద్రయని పేరున్నట్లే నిరాసాభానయగు అక్షరముష్టికకు 
భూతముద్రయని మారు పేరున్నది. అష్టావధానము శతావధానము మొదలగునట్టి 
యవభాన సమయములందు అవధానము చేయువారు ఒకరొకరితో ముద్రలను పట్టుచు 
చేయునట్టి అవధాన సంజ్ఞలు భూతముద్రయందు చేరును. ఈ భూతముద్రను గుణించి 
శారదాతిలకము మున్నగు వానిలో విస్తరించి వ్రాయబడినది. అయిన సంగ్రహ రూపమిది. 


జ్లో/ ముక్తః కీనలయంవైవ భటా బారీ వతాకికా 
వతాకాంకడళముద్రాళ్ళు ముద్రా వరేనునవ్రను 
అంగుళ్ళుశ్నాక్షరాణ్ఞేషాం నరాళ్లంగులివర్హును 
నంయోగాదాక్షరం యుక్తం భూతముదాః (బకీర్ణితాఃి ఇతి 
45. మ్లేచ్చిత వికల్పములు: మృచ్చితములనగా అపశబ్దములు. సుశబ్దములతో 
కూర్చబడినను ఇతరులకు తెలియరాకుండునట్లుగా అపశబ్దములనే (భ్రాంతిని కల్గించి 
క్లిష్టార్థము కల్గునట్లుగాను సంధిగ్భార్ధము కలుగునట్లుగాను మర్మముగా భాషించుటలు 
మ్లేచ్చిత వికల్పములు, మ్లేచ్చిత వికల్పముల స్వరూపము గ్రహింపబడినది. 
జ్లో/ దాదోః క్షాంతస్తు కాదోళ్ల నారయో డుభయోరవి 
భిందూవుణోర్వివర్వానాల్‌ దుర్రోథధమతి నంజ్ఞితం 
జో! ఆకా ఖగౌ ఘజా చైవ చబౌ జణౌ తపొ నమౌ 
యళౌ రష్లౌ లసౌ చేతి మూలదో వేయవిబ్బతోే! 


జ్లో/ (గ్రవొనయన వనునమేతంవడాననాఖ్యాని సౌగరా 
మునయః జ్ఞులనాంగంతు కళ్ళంగం దుర్లిఖితం గూఢ లేబ్బుమతి/ 


కాని యిట్టీవి మనలో ఇప్పటికిని రామభ(ద్రికలు మూల భద్రికలు కాబాసలు, 
చాబాసలు మున్నగువాని రూపమున అనంతముగా గలవు. 


46. దేశభాషావిజ్ఞానము: రహస్యములను చెప్పి వంవుటకును తాము 


దానా నకిలీ పైజటయలతి 


తెలసికొనుటకును ఆయా దేశీయులతో వ్యవహారము నెరపుకొనుటకును నై ఆయా 
దేశములందలి భాషలును ఆయా భాషలయందలి లిపి క్రమమును ఎతింగియుండుట 
ముఖ్యము. ఇదియే దేశ భాషా విజ్ఞానమని చెప్పబడును. 


47. పుష్పశకటిక: పూవులను నిమిత్తముగా చేసికొని చేయు శకటిక పుష్ప శకటిక 
యనబడును. ఇది ఆగమములలో విస్తరింపబడినది. 


48. నిమిత్తజ్ఞానము: నిమిత్రములనగా శకునములు. నిమిత్త జ్ఞానమనగా 
ధర్మక్షమాసంకేతనములను వెదకుట. ఇది శుభాశుభా దేశ పరిజ్ఞానమే ఫలముగా గలది. 
అందు అడిగెడి వానికి గుర్తు కల్లుటకై ఇలాంటి చెహరాగల స్త్రీతో నీకు సంగమము 
కల్షీనది అను మున్నగు కామోపహసితా దేశములు మున్నగునవి ఇందుండును. కాని 
నిమిత్త జ్ఞానము అనునది ఇచ్చట సామాన్యముగా నిర్దేశింపబడినది. దీనిని గురించి 
జ్యోతిష శాస్తమునందు విస్తరించి సెప్పబడినది. 


49. యంత్రమాతృక: సజీవములు నిర్ధీవములునగు యంత్రములను యానాదికము 
కొరకు కూర్చుట యంత్రమాతృక యనబడును. ఈ శాస్త్రమును విశ్వకర్మ ప్రత్యేకము 
రచించెనట. 


50. ధారణమాతృక: సభాస్థానములందు అవధానముతో ఒక్కమారు విన్న 
గంథమును ధారణజేయు విధానములను బోధించునట్టి శాస్త్రము ధారణమాతృక 
యనబడును. ధారణయనునది వాగ్దేవి యొక్క మూర్తి. ఆ మూర్తికి వస్తువు (అనగా 
పదార్ధము) నిఘంటువు ద్రవ్యము లక్షణము హేతువు అనునవి. ఈ యెదవయవము 
లతోను ధారణదేవి రాజిల్లును. దీనిని గుతించి మంత్ర శాస్త్రముల యందు 
చాలనద్భుతములు గలవు. 


51. సంపాఠ్యము: అనేకులు వాదము కొటకుగాని వేడుక కొజకుగాని ఒకటిగా 
చేరి చదువుట సంపాట్యము. సంపాఠ్యమును చదివెడి రీతులు అనేకముగ గలవు. 
అందు ఒక విధము ఇది - బహుత్ర ప్రచారముగల యొక (గ్రంథ సందర్భమును 
రెండు జట్లుగా నేర్పడి చదువబూనుకొని అందు ముందొక 


శ్రీ రంచాగ్నుం ఆదినారాయణ శాస్త 
జట్టువారుపక్రమించుటయును పిమ్మట రెండవ జట్టువారు దాని నందుకొని 
అ(శుతపూర్వమైనను సరియే శ్రుతమునువలె చదువుటయును గలది సంపాఠ్యము. 
ఇయ్యది ఒక విధము అగు స్వస్తి. 


52. మానసకావ్య(క్రియ: మనస్సునగల్గు కావ్యపు ఆలోచనము - అనగా 
కావ్యవిషయిక చింత, మానన కావ్యక్రియ యనబడును. ఇది ద్వివిధము. 
దృశ్యచింతనము, అదృశ్య చింతనము అని. మున్ముందొక్కడు కమలాద్యాకృతులతో 
తీర్చిన వ్యంజనాక్షరములతో శ్లోకమును రచించుచుపోవును. రెండవవాడు ఆ 
శ్లోకమునకు మాత్రలు సంధులు విసర్దలను జేర్చుచు పూరించుచు పోవలయును. మొదటి 
వాని శ్లోక రచనము ముగియునప్పటికి రెండవవాని పూరణమును ముగియ వలయును. 
ఇది యొక విధమగు దృశ్యచింత, అదృశ్యచింత ఆకాశ పురాణమే! 


58. కావ్యక్రియ: సంస్కృతము ప్రాకృతము అపభంశము మున్నగు సమస్త 
భాషలలోను కావ్య రచనము చేయు కళ కావ్యక్రియ యనబడును. 


54. అభిధాన కోశము: నిఘంటువులను ఉపస్థితి చేయుట అభిధానకోశము. 
అనగా ఏ వస్తువునకు ఏ దేశ భాషలో ఏమి పేరో ఏ పేరు వయే దేశాదులలో ఎట్టెట్టి 
రీతులతో వ్యవహరింపబడు చుండునో నేర్పియుండు కళకు అభిధానకోశ విజ్ఞానమని 
పేరు. 


ర్‌ర్‌. ఛందోజ్ఞానము: పింగళకాది నానాభాషా విషయకములగు ఛందః 
ప్రస్తారక్రమముల నెతింగి వలయుచో దానియందు కవిత అల్లగల్లి యుండుట. 


56. క్రియాకల్పము: ఇయ్యది కావ్యరచనము నందలి యొక విధము. దీనినే 
కొందరు క్రియాగుప్తాది కావ్య రచనమనియు నందురు. కాని యిది యదికాదు. కేవలము 
కావ్యాలంకార రచనము మాత్రమే ఇందు వెల్లడి యగుచుండును. ఇట్టివి మన అలంకార 
శాస్తమునందు పెక్కు చిత్రగతులతో నొప్పుచు నేయున్నయవి. కాన నిచ్చట విస్తరింప 
నైతిని. 


57. ఛలితకయోగములు: ఛలితమనగా కపటము. కపటముతో కప్పిపుచ్చునట్టి 


లాట 391 తలు 


ఆాాాాాాాసాహాతీ వైజయంతి 

యోగములు అనగా ఒకవిధముగా నున్న వస్తు రూపమును ఇంకొక విధముగా నున్నట్లు 
బభ్రమగల్లించు యోగములు ఛలితకయోగములు అనబడును. ఇవియును 
ఇం(ద్రజాలమునందు చేరినట్టివే. 


58. వస్త్రగోపనములు: ఏవైనను రవాస్య వస్తువులను బట్టతో కప్పింయుంచి (అనగా 
ముళ్ళు వవియు లేకుండనని భావము) వీవనలు మున్నగు వానితో ఆ బట్ట తొలగునట్లు 
ఎంతగ వినరినను తొలగకుండు నట్లు చేయుటయును, పొడుగైన గుడ్డలను 
నానావిధములుగా చిన్న చిన్న ముక్కలుగా చించి కుట్టుటలు మున్నగునవి లేకుండ 
అతుకు గానరాకుండ మడచి మామాలు బట్టవలె కనబజచుటయునుచిన్న చిన్న 
ముక్కలుగా అయినట్లు పెద్ద పెద్ద గుడ్డలును ప్రదర్శించుటయును మున్నగునవి 
ఇందనేకములున్నవి. 


59. ద్యూత విశేషములు: దీనిని గుణించి సవాలక్ష గ్రంథము గల పెద్ద శాస్త్రమే 
గలదు. కావున నిట విస్తరింపమానితిని. 


60. తకర్షక్రీడ: ఇదియే పాశక్రీడయనియు ననబడును. పెద్ద పగ్గమును గాని 
గొలుసులను గాని చేతితో పట్టుకొని కత్తులు మున్నగు వానితో నవసరము లేకుండ 
తెంపుటయును త్రెంపిన వానిని ముడివెట్టుటయును మున్నగునవి ఇందుండును. 


61. బాలక్రీడనకములు: పిల్లలు ఆటలాడుటకును ప్రలోభము నొందుటకును 
చేయునట్టి చిత్ర విచిత్రములగు బొమ్మలు బంతులు చెండ్లు విగ్రహములు మున్నగు 
వాని చేయు విధానములు దీనియందు తెల్పబడును. ఇయ్యవి తంత్ర గంథములయం 
దిప్పటికిని అనేకముగ గానవచ్చుచున్నవి. 


62. వైనయికీజ్ఞానము: వినయాచారములను బోధించునట్టి శాస్త్రములు - (అనగా 
గుజ్జములను అలవజచునట్టి విధానమును బోధించు అశ్వశిక్షా విధానములు) ఏనుగులను 
వశపజచుకొను విధులను బోధించునట్టి గజశిక్షా విధానములు మున్నగువానిని 
బోధించునట్టి శాస్త్రములు - వైనయికీ విద్య లనబడును. వైనయికీ విద్యలను గూర్చిన 
విజ్ఞానమును కలిగించుకళ వైనయికీ విజ్ఞాన మనబడును. 

63. వైజయికీ విజ్ఞానము: విజయమనగా గెల్పు. విజయము నే తీరున 


లాను 


392 


శ్రీ రంచాగ్నుం ఆదినారాయణ శౌస్త్రి 


సాధింపవచ్చునో జెప్పెడి సంధి విగ్రహ శాస్త్రములు వైజయికీ విద్యలు. వీనిని గుజించిన 
విజ్ఞానమును గలిగించునట్టిది వైజయికీవిజ్ఞాన మనబడును. ఇయ్యది అధర్వణ 
వేదమునందు విస్తరింపబడియున్నది. వైజయకీయ విద్యలు మొత్తము మాద రెండు 
విధములుగనున్నవి. మొదటివి దైవ్యములు. రెండవవి సాంగ్రామికములు. మొదటి వానిలో 
అభిచార హోమాదుల వలన శత్రుమారణముల నొనర్చు విధానములు అర్జాత్తు 
అపరాజితాలు వివరింపబడును. రెండవ దానిలో యుద్ధము మున్నగు వానియందు 
శస్తాస్తాదులచేత బాహాబాహిగ గెల్పుగొనునట్టి విధానములు సూచింపబడుచుండును. 
ఈ రెండవ రకమునకు చేరినవి మానుహ్యములు అనబడును. 


64. వ్యాయామికీ విజ్ఞానము: వ్యాయామము అనగా శరీర పరిశ్రమము. శరీర 
పరిశ్రమమే ప్రధానముగాగల విద్యలు - (అనగా వేటాడుట మున్నగునవి) వ్యాయామికీ 
విద్యలనబడును. ఈ విద్యల గురించిన విజ్ఞానము వ్యాయామికీ విజ్ఞానము. 


ఇది చతుష్షష్టి కళల యొక్క సామాన్య రూపము అనగా కళా స్వరూప సంఖ్యానము. 


గ YAY AR Wy Nv VY AVY 





